


భాషాప్రవణ ఆచార్య శలాక రఘునాథ శర్మ 
౨౦.౫, వీహెబ్‌.డి. 


ఆచార్యులు, తెలుగుశౌఖ. 
శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం - అనంతపురం. 


పచురణ 


అనందవల్లీ గ్రంథమాల 
శ్రీవేంకటేశ్వరపురం - అనంతపురం. 


ద్వితీయ మ్యుదణ 
(సమాధి - వాల్లునము 
మార్చి - 2000. 
వ్రతులు : 1000 


సర్వస్వామ్యుములు గంథకర్తవి. 


మూల్యము : రు.150/- 


వతులకు : 
శ్రీమతి శలాక రాజేశ్వరి 
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్వార్టర్స్‌, ఎ-2 
శ్రీవేంకటేశ్యరపురం 
అనంతపురం - 515003. 


ముద్రణ క 
శ్రీ బాలాజీ గ్రాఫిక్స్‌ 
సీతం పేట, 
రాజమం(డి - 533 104. 
ఫోన్‌ 473554 





ఈ గ్రంథముద్రణకు తిరుమల తిరుపతి బవస్థానం వారు 
“రచయితలకు అర్థిక సాహాయ్య వథకం” 
కింద రు.20,000/- లు అందించినారు. 
ఆ అధికార వర్గానికి హృదయపూర్వక కృతజ్ఞతాంజలి. 





భారత ధ్వని దర్శనం ఈ రోజులలో రెండవ ముద్రణకు నోచుకోవటం ఒక 
ఆశ్చర్యకరమైన అంశం! 

ఈ గంథముదణకు నన్ను ప్రోత్సాహపరచటమె కాక విలువకట్టటానికి వీలులేని 
సౌజన్యాన్ని హృదయంలో, ముద్రణవ్యయంలో గణనీయమైన ధనాన్ని చేతిలో కుక్కిన ఒక 
అక్కగాని అక్కను ఇక్కడ స్మరించకు౦డా ఉండటం సాధ్యంకాని విషయం. అవ్యాజ సౌహార్దం 
వెల్లిగొలిపిన అ నిర్మలాంతరంగానికి అభినందనలు. 

పుస్తకానికి సుందరమైన అక్షరాకృతి కల్పించినది రాజమండ్రి బాలాజీ గ్రాఫిక్స్‌ అధినేత 
చి॥ వారణాసి సుబహ్మణ్యం. అతనికి, అతని పరివారానికీ శుభాశంసనలు. 

మొదటి ముదణలో నేను స్మరించిన గురుదేవులు, బంధువర్గంవారూ, ఆత్మీయులు 
నా హృదయంలో ఇంకా మెదులుతూనే ఉన్నారు. 

నా రచనను మనసారా అభినందించిన మహనీయులు కనులలో కదలాడుతూనే 
ఉన్నారు.ఉంటారు. 

ఈ సారస్వతయజ్ఞంలో అదృశ్యంగా ఉన్న బుత్విక్కులు ఎందరో! ఈ వ్యవసాయపు 
ఫలసాయాన్ని పుష్కలంగా సొమ్ము చేసుకొనే వాడను మాత్రం నేనొక్కట్ణే! అయినా నేను 
సిగ్గు పడటం లేదు. ఈ లోకం తీరు అటువంటిదే కనుక. నేను లోకంలోని వాడనే కనుక. 

కాగా వారి సౌజన్యం నన్ను నేనాశించినదానికంటె గొప్పవాళ్లే చేసింది. చేస్తున్నది, 
చేస్తుంది కూడా! ఆ సౌజన్యాన్ని హృదయపు భద్రపీఠంపై నిలుపుకొని నీరాజనాలివ్వటమే 
నేను చేయగల ఆరాధన. 


1.2.2000 శరశర్మ 


డా ఆ 





Th 
।! 


లి 


0) జజ ఆష్లే ఇ 





ఓమ్‌ 
విద్వుత్కవిశేఖర, (బాహ్మీభూనణ, 
కళ్ళాపవూర్ణ (బ్రహ్మశ్రీ వెంవరాల నూర్వనారాయణళాస్తి గారు 
రొరీనాడ. 


శ్రగురుమూర్తయ నమః 


'భారతధ్వనిదర్శనము' అని పేరిడి నామిత్రులు చిరంజీవి రఘునాథశర్మగారు వ్రాసిన 
సిద్ధాంతవ్యాసమున 160 పుటల (గ్రంథము ముద్రితమైన భాగము మాత్రమే చూచు భాగ్యము 
కలిగినది. చూచినను స్థాలీపులాకముగానే కాని ప్రత్యక్షరము సవిమర్శనముగా. జూడ 
నావశమా? అని “భూమికి అను పథమభాగ మక్షరాక్షరము చదువుటకే నాకు తలమున్కలైనది 
అని సత్యము పలుకక తప్పనిదాయెను. 

ముందుగా అనందపదవిమర్శనము గలదు. ఆక్షరాక్షర ముపనిషన్మార్గ గమ్యము 
కాని సామాన్యవివరణము కాదు. “కావ్యానందము బ్రహ్మానంద సబ్రహ్మచారి” అను సిద్ధాంతము 
చెప్ప నెంచి పాతాళమునుండి పరమేష్టిలోకము వటికు వారి లేఖిని విహరించినది. కొవ్యమన 
నేమో; కవి యన నేమో; వాక్యము, పదము, వర్ణము మున్నగునవి యెట్టివో; వాని 
పరస్పరాంగాంగిభావ మెట్టిదో శాస్త్రీయమార్గమున అనాఘ్రాతకవితాగంధునకు సైతము 
తెలియునట్లు, గ్రహించి యానందించునట్టు లలితమగు చక్కని తెలుంగువచనమున దెలియ. 
జెప్పి శ్రీ శర్మగారు సాహితీపరులకు గురుస్థానమైనారు. 

శోస్తకారుల సిద్ధాంతములే కాని శర్మగారి సిద్ధాంతములా? అని యందురేమో? 
వారివి కావు, కాని యాయాశాస్తకారుల మతముల నన్నిటిని బరిశీలన పూర్వకముగా జదివి 
వాని కన్నిటికిని ఎకవాక్యత కలిగించి పూర్వపరవిరోధము లెచటను లేకుండ, విద్యార్థికి 
గురువు పాఠమును శంక కవకాశము లేకుండ బోధించుతీరున వ్యాసమాద్యంతము కన( 
బడిన దనిన శర్మగారి పరిశ్రమమునకు విలువ గట్ట నెవ్వరికిని సాధ్యముకా దనిపింప నేను 
మాత్రము మెచ్చుకొనకుండ(గలనా? 

ఈ వ్యానము అంధభారతము మీది విమర్శనమో? ఆనందవర్గనులవారి 
ధ్వని ప్రస్థానము మీంది పరామర్శమో? విడదీసి చెప్పం దరము కాకున్నది.“కావ్యమునకు 


శ! 


ఆత్మ యేది?” యను విచారణమున అలంకారములని, గుణములని, రీతి యని, నక్రోక్తి 
యని యింక నేవేవో యని బహుముఖములుగా నిర్ణయించిన పూర్వశాస్త్రకర్తలకు( గూడ 
దిగ్భ్రమ కల్గించిన యానందవర్గనులవారి పరమసిద్ధాంతమగు 'ధ్వని'కి సామాజ్యము కట్టి - 
ఇతిహాసరత్నముగా వెలసిన కవితయమువారి భారతమును మహాకావ్యముగా నెంచి 'కావ్యాత్మ 
యిదిరా యని ధ్వని ప్రస్థానభగీరథులగు ఆనందవర్గనుల మార్గమున సాకల్యముగా నిందు 
నిరూపించిన శ్రీ శర్మగారి తపస్సునకు ఫలముగా లభించిన పీ.హెబ్‌.డి. బిరుదము - చాల 
చిన్నది కాని గొప్పది కాదు అని నా కనిపించినది. 

రెండవ పరిచ్చేదము “ధ్వని ప్రతిష్టాపనము”. దీనియందు పూర్వులగు శాస్త్రకారుల 
సిద్ధాంతము లెన్నియో స్వీకృతములై, వానియందలి లోవము లన్నిటిని విమర్శించి 
ధ్యోనికారమతము నళ్ధాణాఖనన న్యాయుమున ధంవవ అచంట శ్చావల్యము. 
అభినవగువ్రపాదులయొక్కయు, విశ్వనాథ కవిరాజుయొక్కయు, జగన్నాథవండిత 
రాజులయొక్కయు వీరవిహారములలోని శృంగారమంతయు( గుమ్మరించి, రసధ్వనికీ 
భారతమెట్లు లక్ర్యమయ్యెనో- యించుమించు నవరసములను లక్ష్యములతో నిరూపించుటయే 
కాదు, భావమునకు, తదాభాసాదులకు( గలభేదములను రేఖామాత్రముగా సోదాహరణముగా( 
జూపి భారతమునకు( బట్టముకట్టినవారు శ్రీ శర్మగారు, 

మూండవదియగు “ధ్వనిన్వరూవ ' మను వరిచ్చేదమున అనంలక్ష్యక్రను 
వ్యంగ్యమును, సంలక్ష్యక్రమవ్యంగ్యమును బహుముఖముల లక్ష్యములుగా6గొన్న 
భారతపద్యములందు6౬ జూపి - అర(టివం డొలచి చేతికందించినట్టు తెలియజెప్పుట 
సామాన్యవిషయము కాదు. “కవినిబద్ధవక్షృప్రొఢోక్షి సిద్ధవస్తుకృతవస్తుధ్వని"119వ పుటలో 
జూడందగును. అందువిచిత్రవీర్యుండు అంబికాంబాలికలయందు నిరంతరకాముకు.డై 
మరణించెను అను నర్థముగల వాక్యమునందలి ప్రాఢిని వెల్లడించుచు శ్రీశర్మగారు చూపిన 
ప్రతీయమానార్థవివరణము మెచ్చందగినది. మచ్చునకు. జూపితినిగాని ఇట్టి వాద్యంతము 
చూడమొదలిడిన నాచాదస్తముతోపాటు గ్రంథ విస్తరమును కాంగలదు అని మానితిని. 

నాల్గవపరిచ్చేదము “వ్యంజకము ' ను గూర్చిన తలస్పర్శమగు విమర్శము మిగుల 
మనోజ్ఞము. మచ్చునకు - 159వ వృుటయందలి విషయము చూతము. “వర్ణములే 
రసాభివ్యంజకము లగుచుండ(గా తత్సముదాయరూపమున నర్థ్భవంతమగు పదమును, 
తత్సముదాయరూపము అఖండార్థబోధక మునగువాక్యమును రసాభివ్యంజక మగుటలో 
విప్రతిపత్తి లేదు. కావున పదము రసాభివ్యంజక మగుట కుదాహరింపంబడుచున్నది అని 


IX 


యెత్తికొని “అన్నగుమోమును నత్తెలి గన్నులు” ఇత్యాది భారత పద్యమందలి తచ్చబ్బార్థకమగు 
'ఆ' అనుపదమును, “దాని విశేషసౌరభము” ఇత్యాదిపద్యమున పునఃపునఃప్రయుక్తమైన 
తచ్చబ్దమును వ్యాససమాస గతములై యెట్లు రసాభివ్యంజకములైనవో చేసిన విమర్శనము 
శర్మగారి నిశిత విమర్శనశక్తికి తార్కాణ. 

శర్మగారి పూర్వు లేదో శాస్త్రమునందు ' శలాకాపరీక్షకు నిలిచి జయమొంది 'శలాకి 
అను బిరుదనామము వహించియుందురు కావుననే ఆ వంశమున కది పరంపరాయాతమైనదని 
నాయూహ. వీరి సిద్ధాంతవ్యాస మిది శలాకాపరీక్షకు నిలిచి వెనుకటి బిరుదమునకు 
నూతనదీప్తిని కలిగించినది, కలిగించుచున్నది, కలిగింప(గలదు. ఇదియే నాఆకాంక్ష శ్రీ 
శర్మగారికి ఆయురారోగ్యములతో సర్వవిధముల నభ్యుదయము కలుగుగాక అని 
నాయాశీస్సు. 


కాకినాడ ఇట్లు 
సిద్దార్థివత్సరాశ్ళయుజ శ్రేయో౬ భిలాషి 
బహుళసప్తమీ శుక్రవాసరము (సం) వెంపరాల సూర్యనారాయణ శాస్తి 





శలాకాపరీక్షయన :- తన్ను బరీక్షింపుండని తాను జదివిన శాస్త్రము, లిభింప6 బడిన 
తాళపత్రగ్రంథము చేతికీయ పరీక్షకు డొక శలాకను ( సళాకు - లోహపుకర్ణీగాని పుల్లగాని) 
ఆగ్రంథమున నెందో గ్రుచ్చి గ్రంథము విప్పి రెండువైవుల పుటలలోని విషయమును 
తడవుకొనకుండ పూర్వాపరముల కవిరోధముగ( జెప్తుమనంగా నుపన్యసించి జయముగొనుట. 


డౌ॥ దివాకర్ల వేంకటావధాని 


ఎం.ఐ ( అనరు ) పి. హెబ్‌డి. 
ఎమరిటన్‌ ప్రొఫెనర్‌ - తెలుగు. 
ఉస్మానియా విశ్వవిద్యాలయము, 
హైదరాబాదు. 


ఆశీరభినందనము 


శ్రీ డా. శలాక రఘునాథశర్మగారు సంప్రదాయపద్ధతిని కావ్యశాస్తాదు లభ్యసించి 
సంస్కృతాంధ్రములు రెండింట. గూలంకషమైన పాండిత్యము నలవటుచుకొన్న విద్వాంసులు 
వారి విషయమున పాండిత్యమునకు( బ్రతిభ తోడౌటచే బంగారమునకు( బరిమళమబ్బినటైనది. 
వారు ప్రాచ్యభాషాపట్టమునందినతరువాత నాంగ్గమునుగూడ( బరించి ఉస్మానియా 
విద్యాలయమున ఎం,ఎ., పరీక్షకు. జదువుటయు, మాకు శిష్యులగుటయు సంభవించినది. 
ఎం.ఏ., పరీక్షలో వారంతకు[(బూర్వమెవ్వరును సంపాదింపనన్ని గుణములు సంపాదించి తమ 
వైశిష్ట్య్యమును బ్రకటించుకొనియుండిరి. తరువాత వారు కొన్ని సంవత్సరములు 
ప్రాచ్యకళాశాలలో నుపన్యాసకులుగా( బనిచేసి పిమ్మట అనంతపురమందలి పి.జి. కేంద్రమున = 
నుపన్యాసకులుగాజేరి యిప్పుడందే రీడరుగా నుద్యోగము నిర్వహించు చున్నారు. “శిష్టా 
క్రీయా కస్యచిదాత్మసంస్థా సంక్రాంతి రన్యస్య విశేషయుక్తా, యస్యోభయం సాధు సశిక్షకాణాం, 
ధురిప్రతిషాపయి తవ్యఎవ” అని కాళిదాసు శిక్షకాగ్రగణ్యుల కుండవలెనని చెప్పిన రెండు 
లక్షణములును వారియందు నిండారి యున్నవి. వారికి సంస్కృతాంధ్ర సాహిత్యముతోడను, 
లక్షణగ్రంథములతోడను గల పరిచయవిశేషము నెజింగినవాండ నగుటచే ధ్వనినిగూర్చి 
పరిశోధనచేయు(6డని మొదట సూచించినవాండను నేనే. వారు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ 
మున కరిగిన పిమ్మట భారతధ్వని దర్శనమును గూర్చి సిద్ధాంతవ్యాసమునైాసి పి.హెచ్‌.డి. 
పట్టమును బొందియుండిరి. వారి సిద్ధాంతవ్యాసమును లిఖితరూపమున నున్నప్పుడే చదివి 
యందలి ప్రాశస్త్యమును గ్రహించి యానందించియుంటిని. ఇప్పుడది ముద్రితమగుట నాకేకాక 
విద్వద్విద్యార్థు లందజీకిని ప్రమోదావహమగునని వేజుగా( జెప్పనవసరములేదు. 

కావ్యమున కాత్మ యేది యను విషయమున. బ్రాచ్యలాక్షణికులు కావించిన 
పరిశోధన పరిశీలనము లపారములైనవి. చివరి కానందవర్ధనాచార్యులవారు ధ్వనియే 


కావ్యాత్మయని నిరూపించి అనన్యాదృశమైన పాండితీప్రతిభలను బ్రదర్శించి యుండిరి, 
అన్ఫుటన్సురితమైన కావ్యతత్త్వమును వారు సుస్పష్టముగా. బ్రతిపాదించి విమర్శక 
మూర్ధన్యులని పేరుగాంచిరి. వారి యనంతరము కొందబు లాక్షణికులు భిన్న వాదములను 
బ్రతిపాదించుటకో, పూర్వవాదములను సమర్థించుటకో యత్నించిరి కాని వారి వాదములు 
సుప్రతిస్టితములు కాలేదు. కావ్యాత్మ ధ్వని యను వాదమే సర్వపండితాంగీకృతమై 
అద్వితీయమైన పరబ్రహ్మమువలె. బ్రతిభాసించుచున్నది. 

ధ్వనివాద మెంత హృదయంగమమైనదో యంత క్లిష్టమైనది. అందు(గల జేదము 
లనంఖ్యాకములు. వాని నన్నిటిని నమగ్రముగా నవగాహన మొనరించుకొనుట 
నులభసాధ్యమ్రైన కార్యముకాదు. ఒక్కొక్క భేదమునకు ధ్వనికారు డొనంగిన 
యుదాహరణములనే గ్రహించి యాభేదమందెట్లు సమన్వితమగుచున్నదో యతండు 
వివరించును కావున. దెలిసికొని యానందింపవచ్చును. కాని యుదాహరణాంతరములను 
స్వయముగా నెన్ని యం దా యాధ్వనిభేదములను నిరూపించి చూపుట యతికష్టసాధ్యము.. 
అందును ఆభేదముల కాంధ్రకావ్యములనుండి తగిన యుదాహృతుల నొసంగంజాలుట 
కపారమైన లక్ష్యలక్షణపరిజ్ఞాన మావశ్యకము. కీ.శే, వేదాల తిరువేంగళాచార్యులవారు తమ 
ధ్వన్యాలోకాంధ్రీకరణమున నట్టి ప్రయత్నము కావించి కొంతవజకు( గృతకృత్యులైరి. వారొకే 
కావ్యమునుండికాక వివిధాంధ్రకావ్యముల నుండి యుదాహరణముల నెత్తిచూపియుండుటచే 
వారి కార్యము కొంతసులభమైనది. శ్రీ శర్మగారు మహాభారతము నుండియే యన్నిలక్ష్యముల 
నొసంగి లక్షణసమన్వయపూర్వకముగా నాయా ధథ్వనిభీదముల నందు నిరూపించి చూపిన 
పాండితీపరిశోధనపాటవము శ్రాఘాలంఘనజాంఘికమై యున్నది. 

నిజమునకు ధ్వనిమంతమైనదే యుత్తమకావ్యము. కవిత్రయమువారు 
నిరుపమానపాండితీప్రతిభామండి తులగుటచే దమరచనలో,నప్రయత్నముగనే యెన్నో 
ధ్వనిభేదములను జొస్పించియుండిరి. వానిని గుర్తించి నిరూపించుట మహా విద్వాంసులకు( 
గాని సాధ్యముకాదు. 'ఆపనిని డా. శర్మగా రెంతో సమర్థతతో నిర్వహించి యుండిరి. వారు 
కవిత్రయమువారి భారతభాగములనుండి యెన్నో పద్యముల నుదాహరించి యందేయే 
ధ్వనులు కలవో విశదీకరించి యుండిరి. ఆపద్యములను, వారు కావించిన నిపుణమైన 
నమన్వయమును బఠించినవా రాశ్చర్యచకితులు కాకమానరు. భారతమునందు 
ధ్వనిమంతములైన వ్యృాద్యవ ద్యము లనంఖ్యాకములుగా నుండుటచేతనే అది 


XII 


యుత్తమకావ్యము కా(జాలినది. ఆమహాకవుల కాంధ్రకవి సముదాయమున నగ్రగణ్యత్వము 
లభించినది. 

శ్రీశర్మగారు తమ సిద్దాంతవ్యాసము నెనిమిదధ్యాయములుగా విభజించిరి. భూమిక 
యొక్క చిన్న లక్షణ[గ్రంథము. అందు కావ్యలక్షణసామగ్రియంతయు సంగ్రహముగా 
వ్యక్తీకరింపంబడినది. ధ్వనిప్రతిష్టాపనము ధ్వని లక్షణమును, ధ్వన్యభావవాదముల 
ఖండనమును, కొన్ని అలంకారములకును ధ్వనికిని గల భేదమును విశదీకరించుచున్నది. 
ధ్యనిన్వరూవమందలి భేదముల నన్నిటిని నిరూపించుచున్నది. వ్యంజక మను 
చతుర్థాధ్యాయము బృహత్తరము మహాత్తరము నైనట్టిది. వాచ్యాతిరిక్షవిలక్షణార్భా 
భిధాయిశబ్బాదికమే వ్యంజకము. వర్ణ, పద, వాక్య, రచనాదులవలన వ్యంగ్యార్థము 
స్ఫురించును కావున నవి వ్యంజకములు. వీనిలో నేవేవి యేయే సందర్భములలో 
వ్యంగ్యార్థమును వ్రతీయమానమొనర్చి వ్యంజకత్వమును పాందునో ధ్యనికారులు 
వివరించియుండిరి. డా॥ శర్మగారు భారతమునుండి సుందరములైన యుదాహరణముల 
నొసంగి వ్యంజకములను నిరూపీంచియుండిరి. శ్రీమహాభారత మను నధ్యాయమున 
నాంధ్రమున మహాభారత మావిర్భవించిన పరిస్థితులు, కవిత్రయమువారి కవితావిశేషములు 
విశదీకరింప(బడినవి. షష్టసప్తమాష్టమాధ్యాయములలో నా మువ్వురు మహాకవుల 
రచనలందలి ధ్వనివిశేషములు సోదాహరణముగా(-[బదర్శ్భింప(బడినవి. 

పూర్వాంధ్రకవులందటును విద్వత్కవులు, ఆంధ్రముననేకాక సంస్కృతమునందును 
అపారమైన పాండిత్యము కలవారు. సంస్కృతమహాకవులవలెనే వారును ధ్వనిమంతములైన 
పద్యములెన్నో రచించియుండిరి. వారి కావ్యములందలి ధ్వనిభేదములను నిరూపించుటకు 
యత్నము చేయవలనియున్నది. ఆంధ్రకవులకు కవిత్రయమువారివలెనే అట్టి 
ప్రయత్నముచేయు భావిపరిశోధకులకు శ్రీశర్మగారు మార్గదర్శకులు కాంజాలుదురు. 

డా. శర్మగారి శైలి నిర్దష్టము, ప్రాఢము నయ్యు సుస్పష్టము, సుబోధము, 
విషయవ్యక్తకరణదక్షము నై మనోహరముగానున్నది. గ్రాంథికైలి సామాన్యులకు(గూడ 
సులభమై గంభీరవిషయముల నందిచ్చుననుట కిదియొక మంచి నిదర్శనము, 
ధ్వనివిషయమున నింత ప్రశంసనీయమైన కృషికావించి కవిత్రయము వారి మహాకవిత్వమును 
ప్రదర్శించిన శ్రీశర్మగారి నభినందించుచు, విద్వద్వర్యులైన వారు విషయగంభీరములైన యిట్టి 
విమర్శగ్రంథము లింకను అనేకములు రచించి యువకుల కాదర్శప్రాయులగుదురుగాక 
యని ఆశీర్వదించు'మన్నాను. 

దివాకర్లవోంకటావధాని. 


XIII 


డౌ॥ కోరాడ మహాదేవశాస్తి, 

ఎం.ఏ (త్రిబుల్‌) డి.లిట్‌ ; 
ఆంధ్రశాఖాధిపతి, స్నాతకోత్తరవిద్యాకేంద్రము, 
అనంతపురం 


మనభాషలో కావ్యవిమర్శనము అలంకారిక సంప్రదాయము ననుసరించి 
బయలుదేరినది. కవిత్రయభారతము మనకు పరమప్రామాణికము, అతిప్రాచీనమునైన 
గంధథమగుటచే మహోవమువులగు వండితులెందరో దానిని తరిచిచూచి, అందలి 
కావ్యగుణములను చర్చించి, గ్రంథవైశిష్ట్యమును నిరూపించియున్నారు. ఆ విమర్శనము 
చాలవరకు స్థాలిపులాకన్యాయమున జరిగినది. వారి పరిశ్రమవలన భారతమును గూర్చిన 
మూలాధారములగు విషయములు తెలియవచ్చినవి. కాని 'ఎజుకి సమగ్రమగుటకు ఒక్కొక్క 
కావ్యగతాంశమును సాధ్యమైనంతవరకు విపులముగ పరిశీలించవలసిన అవసరము కలదు. 
కావ్యమునకు ఆత్మభూతమైనది ధ్వని గనుక ఆంధ్రమహాభారతములో ధ్వనిసిద్దాంత 
సమన్వయము ప్రప్రథమముగా గ్రహింపబడుటలో బెచిత్యము లేకపోలేదు. శ్రీశలాక 
రఘునాథశర్మగారు ఈకార్యమునకు పూనుకొని సమర్థతతో నిర్వహించినారు. ఇందు వారు 
చూపిన ప్రతిభాకాశలములు అసాధారణములు. ఆకీరిపల్లి వంటి గురుకులములో 
సంప్రదాయబద్ధముగ చదివిన చదువుకు రాణింపు సాఫల్యము కలిగినది. ధన్యులు. 

ఈ పరిశోధనమున శ్రీశర్మగారు ఏర్చికూర్చిన వికాక భారతమున ధ్వన్యర్థము లింకను 
ఎన్నో ఉన్నవి. వానిని కూడ ఒక అనుబంధములో గచ్చద్‌ వ్యాఖ్యారూపమున ప్రచురించినచో 
ప్రజలకు మహోపకారము చేసినవారగుదురు. నిజమునకు భారతము అర్థతాత్సర్యములతో 
ప్రకటింపబడవలసియున్నది. ఇట్టి గ్రంథములు కావ్యపఠనమునం దాసక్తి కలుగజేసి 
విద్యాస్థాయిని పెంచగలవనుటకు సందేహము లేదు. 


కోరాడ మహోదేవశాస్రి, 


XIV 


ప్రసావన 

'భారత ధ్వనిదర్శనము అను సంక్షిప్తనామముతో ప్రస్తుతము వెలుగులోనికి 
వచ్చుచున్న యీగంథము 'కవిత్రయమువారి అంధ్రమవోభారతము - ధ్వని 
సిద్ధంతసమన్వయము' అను శీర్షికతో 1975వ సంవత్సరమున నేను శ్రీవేంకటేశ్వర 
విశ్వవిద్యాలయమువారి డాక్టరేటు పట్టమునకై సమర్పించిన సిద్దాంతనిబంధమునకు 
ఇంచుమించు యథాతథస్వరూపము. అందు మూడధ్యాయములుయా రూపొందిన విషయ 
మించు సౌకర్యదృష్టితో తొమ్మిది అధ్యాయములుగా వింగడింపబడుటయు, గ్రంథభాగము 
అతిస్వల్పప్రమాణమున తగ్గింపబడుటయు తప్ప దానికిని దీనికిని భేధమేమియు లేదు. 

ఆనందవర్ధనాభినవగుప్తపాదుల ప్రతిభావిశేషముచే భారతీయాలంకారశాస్త్ర ములో 
అప్రతిహత ప్రభావముతో సునిరూఢమైన ధ్వనిసిద్దాంతమును కవిత్రయము వారి 
ఆంధ్రమహాభారతముఖమున చూచుట యీ గ్రంథముయొక్క లక్ష్యము కావున దీనికి “భారత 
ధ్వనిదర్శనము' అని నామకరణము గావించితిని. 

లక్ష్యసమన్వయములేని లక్షణమునకు ప్రయోజనము శూన్యమని చెప్పుట 
తవ్పుగాదు. ద్వని కావ్యాత్మగా నిరూవితచరము. కీ.శే, శ్రీమాన్‌ వేదాల 
తిరువేంగళాచార్యులుగారు తమ ఆంధ్రధ్వన్యాలోకమున ఆంధ్రకావ్యములనుండి 
ధ్వనిభేదములకు లక్ష్యములను సేకరించి వివరించి సమన్వయయించి చూపిరి. ఆపద్ధతి 
నాకెంతోనచ్చినది. తెలుగున కవిత్రయ మహాభారతము సర్వవిధముల నుత్తమ శ్రేణికి చెందినది. 
ఉత్తమకావ్యసిద్ధాంతము నుత్తమకావ్యమునందు సమన్వయించి చూచుట సాహిత్యవిద్యార్థి 
యొక్కకర్తవ్యములలో నొకటియని సంభావన. 

ఈ విశిష్టసంభావనకు తొట్టతొలుత (పేరణము నొసంగినవారు ఉత్తమ దేశికులు 
ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు. లక్ష్యసిద్ధికి చేయూతనిచ్చి తుదిముట్ట నిర్వహింపజేసిన 
ఉత్తమదర్శకులు ఆచార్య కోరాడ మహాదేవశాస్తి గారు. వీరిరువురికి నాయందున్న 
వాత్సల్యసౌహార్థములు నాకు నిత్య స్మరణీయములు. 

ఇందు మొదటి ఆధ్యాయము భూమిక - దీనిలో ధ్వనిప్రస్థానావిర్భావమునకు 
నూర్వము కావ్యప్రధానాంశములుగా ఆ యా యాలంకారికులచే సునిరూపితములైన 
గుణాలంకార వృత్తిరీత్యాదుల స్థితిగతులను, ధ్వనిదృష్టితో వానికి గల స్థానమును చర్చించితిని. 

ఆనందవర్భనులు ధ్వని వ్రతిపాదనముచేయుటకై అభావవాదములను, 


XXI 


బుద్ద్గిస్టములగువానిని, కొన్నింటిని ప్రదర్శించి ఖండించిరి. తజువాతి కాలమువారి 
కాలక్షేసములను చెప్పుటకు వీలులేని తీఖున నీ ప్రయత్నము పటిష్టపముగా రూపొందినది. 
ఈ గ్రంథము ద్వితీయాధ్యాయమున నేనును ఆయభిప్రాయములను క్రోడీకరించుచు తోచిన 
కొన్ని క్రొత్త యుక్తులను ప్రతిపాదించుచు ధ్వని ప్రతిష్టాపనమును గావించితిని. 

మూడవయధ్యాయమున ధ్వన్యాలోక ద్వితీయోద్డ్యతస్థితాంశసారభూతముగా 
వ్యంగ్యముఖమున ధ్వనిప్రభేదములను ఉదాహరణ సమన్వయపురస్సరముగా నిరూపించితిని. 

ఆనందవర్ణనులు తృతీయోద్ద్యోతమున వ్యంజకముఖమున ధ్వనిప్రస్తారము 
గావించిరి. ఆయంశమంతటిని చతుర్ధాధ్యాయమున వివరించితిని. .వ్యంజకములు ముందు 
చెప్పబడినవి గాక క్రొత్తగా నేమైన చెప్పుటకును అవకాశముగలదేమో పరిశీలించుటయు నిందు 
జరిగినది. 

వ్రత్యేకముగా ఇంతవజకు ఈగ్రంథములో వరిశోధించి యంశమేమనగా 
తొంబదితొమ్మిది శాతము ఆం౦ం(ధ్రమవహవోభారతమునుండి లక్ష్యముల నేర్చి కూర్చి 
గ్రంథకర్రభిప్రాయసమ్మతముగా పూర్వాపర వైరుద్ద్యము లేకుండునట్లుగా వ్యాఖ్యానించుట. 
లక్షణావృత్తి నిరూవణ సందర్భమునందును గతానుగతికమైన ఉదాహరణములను 
సాధ్యమైనంతవజికు వరిహరించి నిత్యవ్యవహారములలోనుండు వానిని చూపితిని. 
లక్షణసమన్వయములో విద్యార్థులకు ఈపద్ధతి మిక్కిలి చొరవను గలిగించునని నేను 
సంభావింతును. 

ఈధ్వనిప్రచారమునకు విహారభూమిగా కవిత్రయమువారి ఆంధ్రమహాభారతమును 
స్వీకరించితిని. తెలుగు వాజ్మయములో కవిత్రయమువారిది అనితర సాధారణమైన స్థానము. 
ఉత్తమకవితాసంప్రదాయముల విషయమున తదనంతర కవులకు వారు పెట్టినదే భిక్ష, 
వ్యాసభగవానుడు వారికి పెట్టినభిక్షను వీరీవిధముగా సద్వినియోగముచేసి జగద్ధితముగా, 
ఆంధ్రావళి మోదముంబొరయునట్టుగా, సాధుజన హర్షసిద్ధి గోరుచు ఆంధ్రమహాభారతమును 
తెలుగున రచియించిరి. కావున విందు పంచమాధ్యాయమున భారత గ్రంథ, తత్కర్భ 
గౌరవములు, కవిత్రయమువారి కవితావిశేషములును స్థాలీవులాకన్యాయమున 
చర్చింపబడినవి. 

కవిత్రయమువారు భారతరచనలో నేకాత్ములు. అయినను ఎవరిసత్త వారిది. కావున 
వారివారి రచనాభాగములలో కానవచ్చు ధ్వనివిశషములను పర్వాశ్వాసాను క్రమముగా 


XXII 


భట్టారకుని భవ్యవాణీ, అరుణాంశురాగరుచులు, తిక్కనార్యుని దివ్యవాణి అను శీర్షికలతో 
ఆజేడెనిమిధ్యాయములలో వివరించితిని. ఇందు నాబుద్ధికి తోచిన వానిలో కొన్నింటిని 
మాత్రమే వక్కాణించితిని. ఇంతతో నిది పర్యాప్తమనుట కవకాశము లేదు. 

ధ్వని అనగా రసధ్యనియే. రసమనగా కావ్యమున ప్రధానముగ అంగియే కావున 
ధ్వనిసమాలోచన సందర్భమున అంగిరసచర్చ అప్రస్తుతము కానోపదు. అదృష్టితో ధ్వని 
ప్రతిష్టా కులతాత్సర్యమునకు విరుద్ధముకాని ధోరణిలో తొమ్మిదవ ఆధ్యాయమున 
ఆంధ్రభారతమున అంగిరసమేదో చర్చించి నిరూపించితిని. ' 

ఇట్లు వివిధ ధ్వనిభేదముల స్వరూపమును నూతనఅక్ష్యములతో సమన్వయించుచు 
ఆంధ్రమహాభారతమునుండి దాదాపు అయిదువందల పద్యములకు ధ్యని పరమైన 
వ్యాఖ్యానమును గావించితిని. గ్రంథప్రమాణము పెరిగిపోవుచుండుటచే సేకరించిన 
లక్ష్యములను ఇంచుమించు ఎబదిశాతము వదలివేయవలసివచ్చినది. సహృదయమున: 
ట్రీతికై నాపరిశోధనసారమును ఆంధ్రవిద్వల్లోకమునకు అందించుచున్నాడను. 

విశ్వవిద్యాలయ నిబంధనల ప్రకారము నాసిద్దాంత వ్యాసమును మువ్వురు 
ఆచార్యులు పరీక్షించి పట్టప్రదానమునకే కాక ప్రచురణమునకును యోగ్యమైనదిగా ప్రశంసా 
పూర్వక నిర్ణయమును ఉద్దాటించిరి. ప్రాచీనగురుకులపద్ధతిలో సారస్వతసోర మెణిగిన 
విద్యావయోవృద్దులు శ్రీమాన్‌ కలచవీడు శ్రీనివాసాచార్యులుగారును ( అనంతపురం), బ్రహ్మశ్రీ 
పాతూరి సీతారామాంజనేయులుగారును (ఆదోని), శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్రులవారును 
(ఎలూరు), గురుముఖమున నేర్చిన విద్యకు భావుకత్వబలమున వన్నెపెట్టుశీలముగల డా. 
తుమ్మపూడి కోటేశ్వరరావుగారును (అనంతపురం), సంస్కృతాంధ్రాంగ్ల సాహిత్యములయందును, 
భారతీయతత్త్వ శాస్తమునందును స్వయంకృషితోచెప్పుకోదగిన స్థాయి నిర్జించిన శ్రీరామకృష్ణ 
చెట్టిగారును (విశాఖపట్టణము), మజీకొందజు మిత్రులును - కొందరు స్థాలీపులాక 
న్యాయముగా, మజికొందజు అసాంతముగ - ఈగ్రంథమును చదివి సదభిప్రాయముల 
నొసగిరి. 

మజీయు నీనందర్భమున అన్మద్గురువర్యులు, వ్యాఖ్యానవైఖరిలో అభినవ 
మల్లినాథులనదగినవారు, “శిష్యవాత్సత్యమ్ము చెలువుదీర్చినమూర్తి' కీ.శే.డా.పాటిబండ 
మాధవశర్మగారు నాయనా ; నీగ్రంథము చాలా బాగున్నది. ముఖ్యముగా అంగిరసచర్చ 
నాకెంతో ప్రమోదమును గూర్చినది అని వెన్నుతట్టి చేసిన ప్రశంస నాగుండెలో కురిసిన 
అమృత జల్లు. 

అయినను - 

“ఆపరితోషా ద్విదుషాం 
నసాధుమన్యేప్రయోగ విజ్ఞానమ్‌' 
ఇతిశమ్‌ 


-రఘునాథశర్న. 


XXII 


DM Pee జ 


wh hl lb మాయే 
ఆం గం: oOo 


ఉపయుక్త గ్రంథసూచి 


శ్రీమదానందవర్ధన ధ్వన్యాలోకము - అభినవగుప్రలోచనసహితము. 
భరతముని - నాట్యశాస్త్రము 

దండి - కావ్యాదర్శము 

వామనుడు - కావ్యాలంకారసూత్రము 

రాజశేఖరుడు - కావ్యమీమాంస 

కుంతకుండు - వక్రొోక్తిజీవితము 

మహిమభట్టు - వ్యక్తివివేకము 

జగన్నాథపండితరాయలు - రసగంగాధరము 

అప్పయ్య దీక్షితుండు - కువలయానందము 

పతంజలి - వ్యాకరణమహాభాష్యము 

భర్శహరి - వాక్యపదీయము 

నాగేశుండు - పరమలఘుమంజూష 

కొండభట్టు - స్పోటవాదము 

శ్రీమాన్‌ వేదాల తిరువెంగళాచార్యులు - ఆంధ్రధ్వన్యాలోకము 
శ్రీమాన్‌ వేదాల తిరువేంగళాచార్యులు - రసగంగాధరము - శర్వాణి 
శ్రీ పంతుల లక్ష్మీనారాయణశాస్తి - ఆంధ్రధ్వన్యాలోకము 
శ్రీసన్నిధానం సూర్యనారాయణశాస్త్రి - కావ్యాలంకారసంగ్రహవ్యాఖ్య 
శ్రీ జమ్ములమడుక మాధవరామశర్మ - నవరసగంగాధరము 

శ్రీ వేదం వేంకటరాయశాస్త్రి - సాహిత్యదర్పణము 

శ్రీ పింగళి లక్ష్మీకాంతం - సాహిత్యశిల్పసమీక్ష 

డా॥ దివాకర్ల వేంకటావధాని - సాహిత్యసోపానములు 

భండార్కరు ప్రాచ్యపరిశోధనాసంస్థ - మహాభారతప్రతులు 
ఉస్మానియావిశ్వవిద్యాలయము - ఆంధ్రమహాభారతసంశోధితప్రతులు 
ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమి - శ్రీమదాంధ్రభారత ప్రతులు 

శ్రీ విశ్వనాథసత్యనారాయణ - నన్నయగారి ప్రస న్నకథాకలితార్ధయుక్తి 
శ్రీ కోరాడ రామకృష్ణయ్య - ఆంధ్రభారతకవితావిమర్శనము 
ఆచార్య దివాకర్ల వేంకటావధాని - నన్నయభారతము 

డా॥ పాటిబండ మాధవశర్మ - ఆంధ్రమహాభారతము - ఛందఃశిల్పము 
డా॥ కతవరపురామకోటిశాస్తి - తిక్కన కావ్యశిల్పము 

శ్రీ భూపతి లక్ష్మీనారాయణరావు - భారతము - తిక్కనరచనము 
ఆంధ్రసారస్వతపరిషత్తు - ఆంధ్రమహాభారతోపన్యాసములు 

డా॥ నండూరి రామకృష్ణమాచార్యులు - కవిత్రయము 

డా॥ కట్టమంచి రామలింగారెడ్డి - కవిత్వతత్వవిచారము 

శ్రీ వారణాసి సుబ్రహ్మణ్యశాస్రీ - మహాభారతతత్త్వకథనము 

డా॥ జి.వి. సుబ్రహ్మణ్యం - నవ్యాలోకము 


ల rt 


. ప్రథమాధ్యాయము - భూమిక : 
. చ్వితీయాధ్యాయము - ధ్యనిప్రతిష్టాపనము - 
. తృతీయాధ్యాయము - ధ్వనిస్వరూపము - 
. చతుర్థాధ్యాయము - వ్యంజకము - 
. పంచమాధ్యాయము - శ్రీమహాభారతము  - 
6. షష్టాధ్యాయము - భట్టారకుని భవ్యవాణి  - 
. సప్తమాధ్యాయము - అరుణాంశురాగరుచులు - 
. అష్టమాధ్యాయము - తిక్కనార్యుని దివ్యవాణి - 


: నవమాధ్యాయము - అంగిరసము అ 


హా rt 


1 


29 


109 


198 


228 


289 


304 


393 


- 28 


- 108 


- 197 


- 227 


- 288 


- 303 


- 392 


- 409 


భారత ద్వని దర్హనిము 


ప్రథమాధ్యాయము 


భూమిక 
1. అనంద మీమాంస :- 

“ ఆనన్లో బ్రహ్మేతి వ్యజానాత్‌, ఆనన్దాద్ధ్యేవ ఖల్విమాని భూతాని జాయన్తే; 
ఆనన్టేన జాతాని జీవన్తి; ఆనన్దం పయ న్త్యభింసంవిశ నీతి” 

వారుణి యైన భృగువునకు |బహ్మతత్య జిజ్ఞాన యుదయించెను. 
ఉత్తమగురువైన తండ్రిని వరివశ్నచేయంగా నతడు తవసే జ్ఞానసాధన మని 
యుపదేశించెను. వారుణి తపస్సాధనము చేయుచు నొక్కొక్కమెట్టులో నొక్కొక్కయంశమును 
బ్రహ్మమునుగా నెజు(గుచు జిజ్ఞాస యుపసంహృతము కాకపో(గా మణఖల మజల 
పితృదేవుని పృచ్ళించెను. ఆతని తపస్సు పక్వమైన స్థితిలో ఆనందము బ్రహ్మమను 
నెఖుక యాతనికి కలిగెను. ఆ యెజుక యాతనికి తృప్తినిచ్చెను. ఆతని జ్ఞానదాహ 
ముపశమించెను. ఇట్లానందమే బహ్మన్వరూప మని తైత్తిరీయోపనిషద్భృగువల్లీ 
నామకప్రశ్నము విశదీకరించుచున్నది. 

“ఆజ్‌ పూర్వక - 'టు - నది - సమృద్దా అను ధాతువు నుండి యానందశబ్దము 
నిష్పన్నమైనది. ప్రాణి కెయే వస్తుసముదాయము పరిపూర్ణముగా నుండుట వాంఛితమో 
యది యుండుటవలన సమకూడునది యని యానందశబ్దమున కర్ణము చెప్పనొప్పును. 
సమస్త ప్రాణికోటియు పుట్టినది మొదలు గిట్టుటవరకు నానందైక గమ్యమై శక్ష్యనుసారము 
(వయత్నించుచుండుటయు యోగ్యతానుసారము కొంచెమో గొవ్పృయో 
పొందుచుండుటయు విదితమే, 

ఆనందమనునది లభించినచో నది (పప్రాణికోటిచే తరతమభేదము లేక 
యేకాకారముగ ననుభూయమాన మగుచున్నదా? అనుభవమును శాస్త్రమును గూడ 
పైప్రశ్నకు కాదనియే సమాధానమిచ్చుచున్నవి. అనుభవింప(బడు వస్తాదికమును 
బట్టియు, ననుభవించు వ్యక్తినిబల్టియు నానందము యొక్క తారతమ్యము గోచరించుచునే 
యున్నది. మానవు(డు తా ననుభవించుచున్న వస్తువున కన్న మిన్న యగు వస్తువు 


భారత ధ్వని దర్శనము 
ననుభవించు నితరునిపై నీసు వహించుట లోకమున దృష్టమే. దీనిని బట్టి యనుభూయ 
మానమగు నానందములో నంతరము లున్నట్లు నిరూపిత మగుచున్నది. 

మానుషానందము కంటె మనుష్యగంధర్వానందమును, దానికంటె దేవ 
గంధర్వానందమును, దానికంటె పితృదేవతానందమును నూజేసి రెట్లధికము లనియు 
నన్నింటికంటె |[బవ్మోనందము వరమోత్కృన్చమ్రైన దనియు నువనివన్మాత 
యుపదేశించుచున్నది. (తైత్తిరీయము - ఆనందవల్లి.) 

కావున నానంద మందజయుం దేకాకృతిగ నుండదు. తత్తజ్జీవులకు 
దైవాయత్తముగా లభించు తత్తతృలముల ననుసరించి యవి యనుభవించు నానంద 
స్వరూపములో ఎక్కువ తక్కువ లుండు ననుట యుపనిషచ్చాస్త మంగీకరించిన విషయము. 

మానవున కవశ్యముగా కావలసిన యాహారాది పదార్థములు లభింపక పూర్వమవి 
మ్మాతమే లభించుట యభిలషణీయము. అవి లభించిన పిమ్మట నాతని మనస్సు కొన్ని 
భోగములను వాంఛించును. కన్నులపండువగు దృశ్యమో, కర్ణరసాయనమగు (శవ్యమో, 
జిహ్వాతృప్తి నొదవించు భక్ష్యమో, |ఘాణతర్పణమగు గంధమో, యొడలు గగుర్పొడుచు 
స్పృశ్యమో, లేక మజేదేని హృద్యమగు పదార్థమో యాతడు కోరును. ఇట్లు వాంఛలు 
పుట్టు చుండునే కాని వాంఛితము లన్నియు లభించుట యెందును గానము. కాని 
కరుణాలయు(డగు భగవంతు(డు మానవ జీవితమునందలి యీ లోపమును పరిహరించి 
యాత(డభివాంఛించు నానందమును మార్గాంతరమున (పసాదించుచునే యున్నాడు. 
చిత్రకళావిలసనమే యా మార్గాంతరము, 

శిల్పము, చితలేఖనము, నాట్యము, సంగీతము, కావ్యము మున్నగు లలిత 
కళలలో కవిత్వ మన్నింటికంటె మిన్నయైనది. “నియతకృతి నియమరహితాం హ్లాదైకమయీ 
మనన్యపరతం[తామ్‌. నవరసరుచిరాం నిర్మితి మాదధతీ భారతీ కవేర్ణయతి' అను 
కావ్య వకాళోక్తిని బట్టి కవినృష్టి | బహ్మసృష్టికంటెను గొప్పదని భావింప(బడుచున్నది. 
కావ్యమువలన నహృదయునకు( గలుగు రసానందము [బహ్మానందనహోదర మని 
యభియుకోక్సి. 

కావున మహాకఠోరమగు తపస్సుచేతనో, అనన్యమగు భక్తి విశేషము చేతనో, 
లేక తాదృశమగు మార్గాంతరముచేతనో పొందనగు బ్రహ్మానందస్మామాజ్యపు పొలిమేరల 
లోనికి అంతటి మహాప్రయత్నము చేయనక్కర లేకయే కొని పోవు సామర్థ్యము గలది 
కావ్యము. 

కావ్యము వాగర్ధమయము. వాగర్థములు పార్వతీ పరమేశ్వరసదృశము లని 


z 


భూమిక 
మహాకవి కాళిదాసుని నూక్తి. అన(గా నిందు, విశేష మే మున్నదని తీసివేయుటకు 


వీలులేని మహత్యము వాగర్థములకు( గల దనుట నంభావ్యము. కావున కావ్య 
తత్త్రపరామర్హుకు ముందు వాగర్థతత్త్యము నరయుట సముచితము. 
2. వాగర్థములు :- 

(ప్రాణికోటిలో మానవజన్నము విశిష్టమైనది. ఆహారనిదాభయాదులు సర్వ జంతు 
సాధారణములే యైనను మనుజుడు వివేకవంతుండు. తిర్యక్క్సులవలె కేవలము పకృతి 
సిద్ధమైన (పవర్తనమునకు మ్మాతమే కట్టుబడి యుండక మానవు. డాలోచనా మార్గమున 
యధథేచ్ళృముగా( (బవర్తింవ(గల(డు. జంతువులలో మానవుని విశిష్టతకు( గల 
కారణములలో నాతనికి( గల వ్యాగరావమైన అభిపాయువ కటన సామర్థ్యము 
గణనీయమైనది. తిర్యగ్థాతి యభ్మిపాయమును ప్రకటింపనేచాల దని తాత్పర్యము కాదు. 
కొని దానికి సువ్యక్త వర్ణ విన్యాసరూపవాగ్వ్యాపారము లేదు. “జన్తూనాం నరజన్మ దుర్లభమ్‌” 
అనుటలో నీవ్యక్త వాకయోగదక్షతయు నొక బలీయమగు కారణము. 

'వక్తీతి వాకో “ఉచ్యత ఇతి వాక అని వాకృబ్దమునకు రెండు వ్యుత్పత్తులు. 
జనము దీని నుచ్చరించును, జనముచే నిది యుచ్చరింప(బడును అని సైవ్యుత్సత్తుల 
కర్ణము. కావున వాక్ళబ్ధమునకు స్టూలముగా భాష యస అర్ధము. భాషింప(బడునది 
భాష. ఇది యక్షర - పద - వాక్య - మహావాక్య - స్వరూప. 

వాకృబ్దమునకు సరస్వతి యనునొక పర్యాయపదము గలదు. “సరః ప్రసరణం 
సర్వత్రా స్తీతి సరన్యతీ' - అంతట వ్యాప్తి గలిగినది యని యీ శబ్దము యొక్క వ్యుత్పత్తి. 
అన(గా వాక్ట్యరూప మవిచ్చిన్నముగ ప్రవాహరూపమున ప్రసరించునని తాత్పర్యము. 
ఇట్టి యవిచ్చిన్న ప్రసరణశీలము గల సరస్వతి తాత్పర్య |ప్రతిపాదనమున నఖండమైన 
వాక్యరూపముననే గోచరించినను దీనికి న్ఫూల-నూక్ష్మ-నూక్ష్మతరన్యరూపములను 
పదవర్ణాదిరూపమున పరిశీలించుటకు వీలున్నది. 

ఆస్యమునుండి వెలువడు వాక్కుయొక్క మూలస్థితియేది? అది యెన్ని 
పరిణామములకు లోనగుచున్నది? అనువిషయమును ప్రాచిన భారతియమహర్చులు 
చక్కగా భావించిరి. వాక్కు పరా-వశ్యన్తీ-మధ్యమా-వై ఖరీ-నామములతో నాలుగు 
దశాభేదములు గలిగి వారికి సాక్షాత్కరించినది. మాటాడవలయు ననునిచ్చ మొదలుకొని 
వ్యక్త న్వరూపముతో వెలువడి (శోతకు విన(బడువఅకు( గల కాలవ్యవధానము 
వస్పష్టముగా గుర్తింపంజాలనద కానీ యీనడుమ జరుగు వ్యావారము మాత్రము చాల 
కలదు. మొదట మానవునకు వివక్ష కలుగును. అంత నాత్మ బుద్ధితో గూడి అర్థములను 

3 


భారత ధ్వని దర్శనము 
బాగుగా నెణి(గి మనస్సును నియోగించును. మనస్సు శరీరమునందలి యగ్నిని ప్రజ్వరిల్ల( 
జేయును. ఆ యగ్నివలన నొక వాయువు ప్రేరిత మగును. అట్లు నాభిదేశమున (ప్రేరితమగు 
వాయువు వృదయస్థానము ద్వారమున కంఠదేశమునకు వచ్చి యటనుండి 
ముఖావయవమున( గల తత్తత్సానములలో తత్తత్రయత్నాదికముచే వ్యక్తధ్యని 
స్వరూపమును బాందును. ఇట్లు వాగుత్పత్తి ప్రకార మెంతయో కలదు. 

ఇందు వివక్షామా[తదశలో నున్నవాక్షకరూపమును “పరా' వాక్కందురు. నాభి 
ప్రదేశమున మనస్సు కాయాగ్ని నాహత మొనర్చు నప్పటి స్వరూపమే యీ “పరా'వాక్కు. 
దీనికి స్థానము నాభిదేశము. కాయాగ్నివలన నుద్చ్బుద్ధమగు వాయువు నాభిస్థానము నుండి 
యూర్థ్వగతిలో ప్రయాణము చేయుచు హృదయస్థానమునకు వచ్చు వేళకు వివక్షామాత్ర 
స్థితినుండి యది వివక్షార్ధరూపగా పరిణమించును. అనగా పరావాక్కు ఇచ్చారూప కాగా 
హృదయస్థానమున పశ్యంతిగా నైనవాక్కు జ్ఞానరూప. ఈ రెండును సాధారణ మానవు 
డు గుర్తింపజాలని సూక్ష్మ స్థితులు. ఈ జ్ఞాన రూపస్థితి హృదయము నుండి కంఠ 
దేశమునకు వనరించు వేళకు వక్త దానిని తన శ్రవణేందియముచే గ్రహింవ( 
గలుగుచున్నా(డు. అన(గా నప్పటి కది ధ్వనిరూపావిరావము యొక్క (పథమ స్థితిలో 
నున్నదని తాత్పర్యము. కావుననే ఈ దశను వవక్షతార్థ ధ్యసిరూపనుగా-తద్దులు పవరెంతురు. 
ఇదియే మధ్యమ యనంబడును. ఇప్పటికి వాక్ళుఇచ్చారూపజ్ఞాన రూపములనుండి 
క్రియారూపముగా పరిణమించినది. అట్లు పరిణమించిన మధ్యమవాక్కు కంఠమున 
వర్ణోత్పత్తి కనుగుణమగు పాణవాయు ప్రదానముచే కావలసిన వ్యంజన ధర్మములను 
సమకూర్చుకొని, కంఠబిలము యొక్క వివారసంవారదశలచే శ్వాసమహాప్రాణభిదములను, 
నాదాల్పపాణ బేోదములను బొంది, ఆన్యభాగమునకు వచ్చి, అచట 
కంఠతాల్వాదిస్థానములయందు స్థాన కరణముల స్పర్శ, అస్పర్శ, వివృతి, ఈషద్వివృతి, 
న౦వృతి అను (వయుత్నములచే భిన్న వర్శన్వరూవవులు గలదియు 
శోతృశవణేందియగ్‌'చరము నగువైఖరీ స్వరూపమును బొందుచున్నది. ఈ వైఖరీవాక్కు 
వివక్షితార్థాభి వ్యంజకవాక్యరూవ. పై( జెవ్పబడిన యనువదానవివారాది 
బాహ్యపయత్నముల వలనను, స్థాన కరణములు స్పృశించుట మున్నగు నాభ్యంతర 
(ప్రయత్నముల వలనను నిష్పన్నమైన వర్ణ సముదాయరూపముగా నేర్పడిన పదబంధ 
స్యరూపముగలదియే యీ వైఖరీ వాక్కు. ఇట్లు పరావాక్వ్వరూపముతో వక్తయొక్క 
యిచ్ళారూవేమున నాతనినాభియందు పొటమరించిన వక్తవ్యము వైఖరీ రూపమున 
శోతయొక్క శ్రవణపుటముల ద్వారమున నాతనిహృదయమును జేరి విశ్రాంతమగుచున్నది. 


4 


భూమిక 

(ఆధారము - ఆంధ్రమహాభారతము ఛందఃిల్పము. పుట 58 - డా॥ శ్రీ పాటిబండ 
మాధవశర్మ) 

ఇట్లుచ్చరితమైనదానిని మాత్రమే కాక వివక్షారూపస్థితి మొదలుకొని తక్కిన 
వైఖరీపూర్వస్థితులను గూడ వాకృబ్దముచేతనే భారతీయ మహర్షులు వ్యవహరించిరి. 
భారతీయ తార్కికు లిట్లు వాక్కు యొక్క నాలు(గు దశలను మెల(కువతో గుర్తించి వాని 
స్వరూపమును వివరించిరి. 

ఇట్లు వాక్కనునది ముఖావయవముల నుండి వెలువడు వ్యక్తావ్యక్తరూపమైన 
ధ్వనిసముదాయరూపమని సారాంశము. స్యరములుగా వ్యంజనములుగా విడంబజచి 
చూచుటకు వీలైన అకారకకారాదులు వ్యక్త ధ్వనులు. వెక్కిరించుటకు( జేయువికార 
ధ్వనులు, నంతోష విచారములను నూచించునట్లి హాసరోదనధ్వనులు మున్నగున 
వన్నియును నవ్యక్త ధ్వనులు. న్థూలరూపమగు నీవాక్కునకే భాష్క వాణి, సరస్వతి, 
(బాహ్మి మున్నగు నామాంతరములు గలవు. 

అభిధేయాంశము వక్షయందు వివక్షారూపమునను, (శోతయందు శుశూషా 
రూపమునను అర్ధింప(బడును గావున నది యర్ధ్థశబ్దవాచ్య మగుచున్నది. (అర్థ్యతే ఇత్యర్థః 
- అర్ధ ఉపయాచ్చాయామ్‌ - లింగాభట్టీయము). ఇది వాక్కుతో నవ్యభిచరితము. కావుననే 
శబ్బ్దార్థముల నంబంధము పార్వతీ వరమేశ్యరుల నంబంధము వంటిదని 
యుపమాపరమేశ్వరు(డు కాళిదాను వచించెను. వాక్కు శశుతిగోచరకా(గా నర్థము 
హృదయగోచరము. కావుననే వాక్కు చెవులంబడినను అర్థ మొకప్పుడు తెలియకపోవుట 
లోకమున( గానవచ్చుచున్నది. (శ్రోత కభిధేయాంశము సంపూర్ణముగా తెలియవచ్చు 
వజకును నాతని శుశూష యుపశమింపదు. ఉత్తమ శ్రోతకు వినినతోడనే యర్థము 
భాసించును గాక - తదితరులకు తెలియరాకున్నది కదా! శబ్దార్థముల సంబంధమవ్యభి 
చరితమను టెట్లని శంకింపరాదు. అట్లు తెలియరాకుండుట |శోతృశక్తికృతమే కాని 
వాగర్ధసంబంధకృతము కాదు. 

ఒక్కొక్కప్పుడు పప్రయుక్తమగువాక్కునకు భిన్నార్థకల్పనము చేయుట లొకమున' 
గానవచ్చును. వాగర్ధసంబంధము నియతమ అయినచో ని స్థితి కలుగు టెట్లు? అను 
ప్రశ్న రావచ్చును. సమాధానమునకై వాగర్ధ సంబంధ మెట్టిదియో పరిశిలింపవలయును. 

పదములు శక్తములు. ఈ పదమునుండి యీయర్థము బోద్ధవ్యము అను 
నీశ్వరసంకల్పమునే శక్తి యందురు. అట్టి శక్తి కలవి శక్తములు. ఇట్లనుట (ప్రాచీన 
దార్శనికసంపదాయము. లోకములో నొక్కొక్కవస్తువున కొక్కొక్క ధర్మము నియతము. 


ఏ 


భారత ధ్వని దర్శనము 
కాని సంస్కారాదుల వలనను, ఇతర వస్తుసమ్మేళనముల వలనను ఆ వస్తుధర్మము 
నన్యథాకరింపవచ్చును. ధాన్యము నెండంబెట్టుట, దంవుట, మజు(గుచున్న నీటలో 
నుడుక(బెట్టుట మున్నగునది నంస్కారవిశేషము. వ్యంజనాది నమ్మిశితమగుటచే 
బియ్యమున రుచితోపాటు [కొత్తరుచి వచ్చుచున్నది కదా! అట్లే యాపదమునుండి 
యీయర్థము బోద్ధవ్యమనుట కీశ్వరనంకల్పమే కారణము కాని యాపదములను 
(పయోగించువైఖరి, (పయోకృభెదము, కాకువులు మున్నగునవి యర్థమున కనేకత్వమును 
గల్పింప(గలుగుచున్నవి. దీనివలన శబ్దార్థ సంబంధము యొక్క నియతికి హాని లేదు. 
నన్నివేశబలము, కాక్వాదిపయోగము మున్నగువాని వలన6 గలిగిన యర్భాంతరము 
తాత్కాలికము. సంకేతరూపమైన యర్థము స్థిరమైనది. మజియు నాయర్ధాంతరముకూడ 
సంకేతితార్థము నెట్లో యంటిపెట్టుకొనియే యుండును. 

స్టూలముగా వాగర్థతత్త్య మిట(బరిశిలింప(బడినది. వాక్కున కక్షరాద్యంగములు 
గలవు. గృహ మనగా జాలు, మట్టి, కొయ్య, యినుము మున్నగు పదార్థముల 
నంయోజనముచే రూపొందిన వన్తువిశేషమే యైనను న్ఫూలదృష్టికి వామాణాదులు 
గోచరములు కాని విధమున వాగంగములగు నక్షరపదాదులు స్ఫూల దృష్టికి గోచరింపవు. 
అఖండమగు వాక్యన్యరూవమే గోచరమగును. కాని తత్త్వ జిజ్ఞాన న్ఫూలదృష్టితో 
నుపనంహృతము కాదు. నూక్ష్మ పరిశీలనము చేయవలయును. కావున వాగంగతత్త్య 
పరిశీలనము వాక్తత్త్యనిరూపణమునం దావశ్యకమే యగును. అగుటచే వాగంగములైన 
అక్షర వద వాక్య న్యరూవనిరూవణమునకై [వయత్నము అవనరమగుచున్నది. 
మహాకావ్యమును బట్టి వాక్యము కూడ నొకయంగముగనే యిట సంభావింపవలయును. 

భాషయొక్క గుర్తింప(దగిన కనిష్టరూపము వర్ణము. వర్ణమునకే యక్షరమనియు 
నామాంతరము. అక్షర శబ్దమునకు మహాభాష్యుకారులు శ్రీపతంజలి రెండు విధములైన 
వ్యుత్పత్తులను చూపిరి. “అక్షరం నక్షరం విద్యాత్‌' అక్షరమన(గా క్షరము కానిది - చెడని 
స్వరూపము గలదియని దీని కర్ణము. (బహ్మతత్త్యము వలె నిది యవినాశి యని భావము. 
అక్షరములు నూర్యచందనక్షతాదులవలె సృష్ట్యాదియం దుత్పన్నములై నృష్ట్యంతమున 
రూపజుచున్నవని మహాభాష్యోద్ధ్యోతమున( జెప్పంబడినది (మ.భా.పు 102). కావున వీనికిట్లు 
వ్యవహార నిత్యత సంభావింప(బడినది. మజియు భర్తృహరి తన వాక్యపదీయమున 
శబ్దతత్త్యము నిట్లు వక్కాణించెను. 

'అనాదినిధనం |బహ్మ శబ్దతత్త్వం య దక్షరమ్‌ 

వివర్తతే£_ర్ధ్థభావేన (పృక్రియా జగతో యతః (వాక్యవ. 1. 1.) 


ర 


భూమిక 
ఇందలి విశేషములను బట్టియు అక్షర నిత్యత నిరూపిత మగుచున్నది. 
అక్షర నిత్యత్యభావనవలన [ప్రయోజన మెమి? నిత్యమైన వస్తు వెల్లరకు 
నుపాదేయము. అన్యము కాదు. కావున నక్షర నిత్యత్వభావన [బహ్మతత్త్యభావన వంటిదని 
ప్రాచీనుల యభ్మిపాయము. పతంజలి భగవాను(డును అక్షరోపదేశ వ్రయోజనము 
నుటంకించుచు నిట్లనెను. 
“వర్ణజ్ఞానం వాగ్విషయో యత చ బహ్మ వర్తతే 
తదర్ధ మిష్టబుద్ధ్యర్థం అఘ్వర్థం చోపదిశ్యతే.” 
మ. భాష్య. (ప్రథమఖండమ్‌ పు. 102. 
ఇ(క భాష్యమున( జెప్పబడిన రెండవ నిర్వచనము “అశ్నోతే ర్వాసరో క్షరమ్‌” 
అనునది. వ్యాప్త్యర్థకమగు “అశూ' ధాతువున కౌణాదికమైన “సరన్‌” ప్రత్యయము చేర్చగా 
అక్షర మగునని దీని కర్థము. అర్ధమును వ్యాపించునదని తాత్పర్యము. వర్ణపర్యాయ 
వాచకమగు నక్షరశబ్దమునకు( ఖై రెండు నిర్వచనములలో మొదటిది తాత్త్వికమైన 
యర్థమును, రెండవది యది చేయుపనిని బోధించినవి. 
వర్ణశబ్దమునకును “వర్ష్యతే, వర్ణయతి చ వర్ణమ్‌” అని రెండు వ్యుత్పత్తులు 
లింగాభట్టీయమున( జూప(బడినవి (పుట 745). అక్షరపరముగా వర్టింప(బడునది, 
వర్ణించునది అను వ్యుత్పత్తుల కర్థమేమి? అక్షరము బబహ్మముగా భావింప(బడినది 
కావున నిది వర్ణింప(బడుట = కొనియాడ(బడుట నముచితమె. (బ్రహ్మమును లేదా 
జగద్విషయము నిది వర్ణించును గావున రెండవ వ్యుత్పత్తియు సరిపడును. 
వర్ణ - అక్షరశబ్దములకు |ప్రాచీను లూహించిన యర్ధములు పైతిరున నున్నవి. 
ఇట్టి వర్ణముల కర్గనమర్పణమున నుండుస్ళితి యెట్టిది? పదములో వర్ణములు 
(ప్రత్యేకముగా నర్ధవంతములా? లేక అక్షర సముదాయము మాత్రమే అర్థవంతమా? 
అను చర్చ మహాభాష్యమున( జేయంబడినది. ఆచర్చకు సారాంశమియ్యది. ఎకవర్ణములైన 
ధాతు ప్రాతిపదిక ప్రత్యయ నిపాతము లర్థవంతములే యగుచున్నది. 'ఎతి, “ఎ ము, 
జావగ “వః” “అ అవేపా అనునవి క్రమముగా నుదాహరణములు. తదితరము 
లగుకృష్ణమున్నగు శబ్దములలో నక్షర సముదాయమే యర్థవంతము. వాని ఎక దేశము 
లగుకకారాదు లర్థవంతములు కావు. అయినచో నర్థరహితములైన వాని సముదాయ 
మర్థవంత మనుట యెట్లని శంకింపరాదు. సూటిగా ఖాద్యములు కాని కొన్ని పదార్థముల 
సముదాయము పాకరూపమున భాద్యమైనట్లు అర్ధసమర్పణ శక్తిసముపెత మగు వర్ణ 
సంఘాతము అర్థవంతమైన పదమగుచున్నది. 


7 


భారత ధ్వని దర్శనము 

వై యాకరణులు అర్భవంతము, ధాతంభిన్నము, వత్యయభిన్నము, 
ప్రత్యాయాంతభిన్నము నగుశబ్దన్వరూపమునకు [ప్రాతిపదికమని పేరిడరి. (అర్థవ 
దధాతురప్రత్యయః (ప్రాతిపదికమ్‌. 1-2-45) (పత్యయాంతము లైనను కృదంత, తద్దితాంత, 
సమాసములకును [ప్రాతిపదిక నంజ్ఞ కలదు (కృత్తద్ధితసమాసాశ్చ 1-2-46) కియావాచకము 
లైన “భూ మున్నగునవి ధాతువు లనంబడును. (భూవాదయో ధాతవః 1-3-1) 
పప్రాతిపదికము గాని ధాతువు గాని స్వతంత్రముగా వాక్యమున( [బయుక్తము కానేరదు. 
అది విభక్ష్యంతము కావలయును. వాక్యము లోని పదములకు పరస్పరము గల 
సంబంధమును విభజించి చూపునవి కావున సుప్ఫులును, తిబ్బులును విభక్తులన( 
బడినవి. శబ్ద స్వరూపమునకు సుప్తిజ్‌ ప్రత్యయ యోగమువలన పదత్వము సిద్ధించును. 
(సుప్తిజన్తం పదమ్‌1-4-14) తార్కికులు “శక్తం - పదమ్‌” శక్తితో కూడినది పదముఅనిరి, 

“అర్థస్మృత్యనుకూలపదపదార్థసంబంధశ్ళక్తి? అని వారు శక్తిని నిర్వచించిరి. 
అది కలది పదమని వారియభ్శిపాయము. “తేవిభక్ష్యన్తాః పదమ్‌” న్యాయస్మూత్రములు 
- 26 ఆహ్నికమ్‌ 2-సూ-57 యథాదర్శనం వికృతా వర్జాః విభక్త్యంతాః పదనంజ్ఞా 
భవన్తి - వాత్స్యాయన భాష్యము. వాక్యమునందు న్వతంతప్రయోగార్హత కలశబ్ద 
స్వరూపమునకే పదత్వ వ్యవహార ముండుట యనునది సర్వసమ్మతమగు సిద్ధాంతము. 
'రామి అను ప్రాతిపదికముతో కూడక 'సు' ప్రత్యయము గాని “ను' ప్రత్యయనిర పేక్షముగా 
“రామ” యను (ప్రాతిపదికము గాని వాక్యమున నిలువ(జాలవు. కావున నిరెంటి 
సమాహారరూపమైన 'రామఃి మున్నగు విభక్త్యంతరూపములే పదములగునని తద్‌జ్ఞాల 
తలంపు. 

లోకమంతయు ముఖ్యముగా [క్రియాత్మకము. (క్రియ వన్తువునో వ్యక్తినో 
యాశయించియుండును. కావున లోకమునందలి వస్తువులు, వ్యక్తులు మున్నగు వానిని 
వచించునవి నామవాచకము లనియు, వ్యాపారావబోధకము లగుపదములు క్రియలనియు 
వ్యవహారము. స్టూలముగా నిట్లుపదములు రెండు విధములే. లింగ విభక్తివచనము 
లను బట్టి స్వరూపములో నెట్టిభేదమును బొందని యవ్యయములను మజియొక భేదము 
కూడ కలదు. “సదృశం త్రిషు లిబ్లేషు సర్వాసు చ విభక్తిషు, వచనేషు చ సర్వేషు య 
న్న వ్యేతి త దవ్యయమ్‌.” అని లాక్షణికు లవ్యయములకు నిర్వచనము చెప్పిరి. 
వీనితోపాటు పమున్నగు నుపసర్గములను గూడ కొందు పదములుగా లెక్కింతురు. 
ఇట్లు పదములు నాల్గువిధము లగుచున్నవి. వర్ణ సముదాయ రూపములగు పదములు 
సంకేతమును బట్టి తత్తదర్థములందు వ్యవహరింప(బడుచున్నవి. ఈ సంకేతము ఈశ్వర 


8 


భూమిక 


సంకల్పరూపమని తార్కికుల భావన. “అస్మా త్సదా దయ మరో బోద్దవ్య ఇతీశ్వరనంకల్ప 
శృక్తిః ' అని వారు శక్తిని నిర్వచించుట పైయభ్శిపాయమునకు దోహదము. దేశకాలాను 
గుణముగ పదముల కర్ణములు మాజుచుండుటయు క్రొత్త పదములు రూపుదిద్దుకొను 
చుండుటయు గాన వచ్చును. కావున సంకేతమునకు మానవ సంకల్పమే కారణమని 
కొందజందురు. కాని - 

“ఈశ్వర స్పర్వభూతానాం హృద్దేశే ౬ర్జున తిష్టతి | 

(ఖామయన్‌ సర్వభూతాని యంతారూఢాని మాయయా” ॥ 

(శ్రీమద్భగద్గీత - 18-16) 
అను గీతావాక్యము ననుసరించి యేదేశమునందైనను, ఎకాలమునందైనను మానవుని 
హృదయకుహరమునుండి వెలువడు సర్వ విషయమునకు కర్త పరమాత్ము(డే అని 
విశ్వసించువారికి సంకేత మీశ్వరకృతమనుటలో విప్రతిపత్తి యుండదు. 

ఇట్టి సంకేతితములగు నరములు గల పదముల సముదాయ మొకనియతగతి 
ననుసరించి వాక్యమగుచున్నది. “ఆకాంక్షా యోగ్యతా సన్నిధిశ్చ వాక్యార్థజ్ఞాన హేతుః. 
పదస్య పదాంతరవ్యతిరేక ప్రయుక్తాన్వయాననుభావకత్వమాకాంక్షా. అర్భాబాధో యోగ్యతా, 
పదానా మవిలంబనే నోచ్చారణం సన్నిధిః' అని తర్కసంగహమున( జెప్ప(బడినది. 
దీనిని బట్టి కేవలపదసముదాయము వాక్యము కానేరదు. ఒక పదమును వినినతోడనే 
తరువాతి పదమును వినవలయు ననుకోరికయు, పదముల యర్థములకు పరస్పర 
సంబంధమున బాధ లేకుండుటయు, పదముల దగ్గణతనమును నెందుండునో 
యట్టిదానినే వాక్యమందురు. వాక్య మఖండముగా (ప్రతిపొదించు నర్ధమే వక్షృృశోతల 
చిత్తములయందు సమముగా నెలకొని లోకవ్యవహారమును సాగించుచున్నది. 

ఇట్లు వాక్స్వ్రరూప విషయక విచార మిట సంగ్రహముగ రూపొందినది. దీనితో 
నవినాభావ సంబంధము గల యర్థమునందలి వైవిధ్యము, అందలి (ప్రాధాన్యము అను 
సంశముల విచారణమే ప్రస్తుత [గ్రంథ [ప్రధాన లక్ష్యము. అది కావ్యముఖమున( జేయ( 
బడుచున్నది. వదము వదాంతరములతో( గూడి వత్యేకలక్షణములతో వాక్యమైనట్లే 
వాక్యము వాక్యాంతరములతో( గూడి కొన్ని ప్రత్యేక లక్షణములతో కావ్య మగుచున్నది. 
కావ్య సముదాయమునే మహా వాక్యమనియు నందురు. అయ్యది కావ్యాది రూపములతో 
నుండును, కావున కావ్యమన నేమో దాని |వతే్యక లక్షణము లెట్టివో వరిశీలింవ 
వలసియున్నది. 


భారత ధ్వని దర్శనము 
3. కావ్యము 

అక్షరసముదాయరూపమైన దెల్ల పదము కాంజాలదు. అర్థవంతమై ప్రయోగార్హత 
నది సంపాదించుకొనవలయును. పదసముదాయరూపమైన దెల్ల వాక్యము కానేరదు. 
ఆపదములు యోగ్యతాకాంక్షాలక్షణలక్షితములైన అర్ధములు గలవియై యాసత్తియుక్తములై 
యుండవలయును. వాక్యనముదాయమో, వాక్యమో కావ్యము కాజాలదు. అది 
శోతృవరితృహృదయమును భేదించి తల లూవ(జేయవలయును, కావుననే 
లోకవ్యవహారమునకై (పయోగించిన వాక్యసముదాయముకంటెను కావ్యమునందలి 
వాక్యసముదాయము విలక్షణమైనది. ఈవై లక్ర్షణ్యమును లాక్షణికు లనేకు లనేకవిధముగా 
నిర్వచించిరి. ఎవరిదృక్కోణము వారిది. ఎవరి సామర్థ్యము వారిది. కావుననే 
కావ్యలక్షణనిర్యచనము నందును, తదితర కావ్యాంగకావ్యాత్మ నిర్వచనములందును 
నానాత్వము సిద్ధించినది. లాక్షణికులనేకులు చెప్పిన కావ్య లక్షణములను శ్రీసన్నిధానం 
సూర్యనారాయణశాగస్తిగారు తమ కావ్యాలంకార సం గహవ్యాఖ్యానమునందు క్రోడీకరించిరి. 
వాని స్వరూపమిట్టిది. సహితములగు శబ్బార్థములు కావ్యమని భామహు(డు. గుణాలంకార 
యుక్త శబ్బార్థములు కావ్యమని వామనుండు. దోషరహితములు, గుణసహితములునై 
కొండొకచో నలంకృతములు కాకపోయినను శబ్బార్థములు కావ్యమగునని మమ్మటుండు. 
నిర్ణోషమై గుణాలంకార రసవంతమైన వాక్యము కావ్యమని భోజుండు. గుణాలంకార 
రీతిరసోపేతమైన సాధుశబ్దార్థనంబంధము కావ్యమని వాగృటుండు. నిర్జోషమును 
గంణాలంకారరీతి వృత్తిమంతము నగువాక్యము కావ్యవుని పీయూషవర్నుండు. 
రసాదిమంతము కావ్యమని శౌద్దోధని. రసాత్మకమైన వాక్యము కావ్యమని విశ్వనాథుండు. 
ఇష్టార్థభూషిత మగు పదావళి కావ్యమని దండి. రమణీయార్థప్రతిపాదకమగు శబ్దము 
కావ్యమని జగన్నాథుడు. రసాలంకారయుక్తమును సుఖవిశేషసాధనము నయినది కావ్యమని 
కేశవమిశ్రుడు. (కావ్యాలంకార సంగ్రహవ్యాఖ్య, పు. 105) 

ఈలక్షణములన్నియు పరికింప(గా మొత్తముమీ(ద చాలవజకును సదోషములే. 
ఉత్తరోత్త రలాక్షణికులు పూర్యవూర్యుల అభ్మిపాయములను ఖండించియే తమతమ 
యభిప్రాయములను బాదుకొలుప యత్నించిరి. హృదయావర్డకమైన మార్గమున 
పురుషార్థసిద్ధికి నముచితమగుదారిని ప్రసాదించి ఉపదేశానందముల నాసంగుశక్తిగల 
వాక్యసముదాయము కావ్యమనుట సముచితము. అలంకారములున్నంత మాతమున 
సౌందర్య మినుమడింపదు. సముచితనన్నివేశ విన్యాసచాతురివలననే వాని కలంకారత 
సిద్ధించును. “కి మివ హి మధురాణాం మండనం నాకృతీనామ్‌?” అను న్యాయము 


10 


భూమిక 
ననుసరించి యలంకారములు లేకున్నను గొండొకచో లోపము కలుగదు. గుణము లున్నంత 


మాత్రమున నుత్తమత్యము సిద్ధింవదు. దేశకాలానుగుణ్యము వానికి సిద్ధించినవుడే 
గుణత్యము సంధిల్లును. అట్లే తదితర కావ్యాంగములును కావ్యము యొక్క పార్యంతిక 
దయోజనమైన యానందవరిపాక న్ఫితికి తోడ్పడనిచో గుణాలంకారవృత్తిరీతి 
శయ్యాద్యనేకములలో నొక్కటియు కొరగాదు. కావున జగన్నాథు(డు చెప్పిన 
“రమణీయార్థపతిపాదకశబ్దః కావ్యమ్‌” అను నిర్వచనము పైవానిలో తలమానిక 
మగుచున్నది. దుర్ణభనరజన్మమునకు [వావ్తవ్యమయిన మోక్షవురుమార్థనిద్ధి 
యనుపేక్షణీయము కావున ఆనందముతో పాటు ఉపదేశమును గూడ నీనిర్వచనమున 
స్ఫురింపంజేసినచో మేలనిపించును. 

పై నిర్వచనము లన్నింటను వాక్యము, శబ్దము అనువాని ఎకవచనత్వము 
సముదాయమునకు( గూడ నుపలక్తణము. 

కావ్యము యొక్క పార్యంతిక పయోజనమైన యానందము సిద్ధించుట కందు 
తప్పక యేదియుండవలయు ననుమీమాంస బయలుదేజీనది. దానికి సమాధానముగా 
అలంకారము, వృత్తి, గుణము, రితి, రసము మున్నగున వెన్నియో వతివాదింప( 
"బడినవి. వూర్యవూర్వలాక్షణి కులు దర్శించి ప్రదర్శించిన యలంకారాద్యంశముల 
నుత్తరోత్తరాలంకారికులు ఖండించి తమతమయభిపాయములను నెలకొల్పసాగిరి. తుది 
కానందవర్ధనులు రసాదిరూపమైన ధ్వసనయే కావ్యాత్మ యసయు నది లేసిచి కావ్యము 
శవపాయ మగు ననియు గుణాలంకారాదులకంటె నది మిన్నయగునంగి యనియు 
తేమ సునిశిత మేధా విశేషముచే సుసూక్ష్మముగ విచారించి నిరూపించిరి. దానిని గూర్చి 
విచారించుటకు ముందు లోకోత్తరానందదాయియగు కావ్యమునకు స్పష్టమయిన కవి 
యొక్క తత్త్యము భావింపవలయును. 
4. రవి :- 

భారతీయులు కవి కొసంగినస్తాన మనితరసాధారణమైనది. “కవతే చాతు ర్యేణేతి 
కవిః” - 'చాతుర్యముతో వర్ణించువా(డు' అను సాధారణమైన వ్యుత్పత్త్యర్థము గోచరించినను 
మొట్టమొదట నీశబ్దము “కవి ర్మనీషీ పరిభూః స్వయంభూ” రిత్యాది శ్రుతివాక్యములలో 
భగవత్పరముగా ప్రయుక్తమైనది. పిమ్మట పరతత్త్వదర్శనము గావించిన బుషిపరముగను, 
వర్ణనానిపుణు(డైన కావ్య సష్టపరముగను వాడంబడినట్లు “నానృషిః కురుతే కావ్యమ్‌” 
“కవయః కాస్త దర్శనః" ఇత్యాది లోకోక్తులవలన( దలియుచున్నది. కవ లీకోత్తరానంద 
జనిస్థానమగు కావ్యమును నిర్మింపందలంచి భావనామయలోకమున విహరించుచు, 


44 
il 


భారత ధ్వని దర్శనము 
నవనవోన్మేషశాలిని యగు ప్రజ్ఞకలవాండై, దానికి వ్యుత్పత్తితో నవూర్వ వికానమును 
సంధించి నిరంతరాభ్యానపాటవమున నొక విలక్షణవర్లనా నైపుణ్యమును నాధించును. 
దానితో నాత(డు కావ్యసృష్టి కుషక్రమించి నిఖిలలోక (సష్టయగు పరమేష్టితో సాదృశ్యమును 
భజించుచున్నా(డు. పరమెష్టిసృష్టి యెంత విచిత్రమో, యెంత వైవిధ్యము గలదియో, 
యెంతగా ననూహ్యమో కవినృష్టి కూడ నంత విచితము, వై విధ్యవిలనితము, 
నూహస్వాదువునై విరాజిల్లును. కావుననే “కవి శృంగారి యైనచో లోకమును రసమయ 
మొనరించును. వీతరాగుండైనచో నది నీరసమే కాగలదు. కవి సర్వతంతన్వతంత్రుండై 
యచేతనములను చేతనములనుగా చేతనముల నచేతనములుగా తీర్చిదిద్ద(గలండు. 
అని యానందవర్ధనులు కవిశక్తి సామర్థ్యములను వక్కాణించిరి. 

“రమ్యం జుగుప్పిత ముదార మథా 9 పి నీచ 

ముగ్రం |పసాడి గహనం వికృతం చ వస్తు, 

యద్వా ప్యవస్తు కవిభావుకభావ్యమానం 

తన్నాస్తి యన్న రసభావ ముపైతి లోకే” 
అను దశరూపకమునందలి శ్లోకముకూడ కవిసామర్ధ్యమునకు నివాళి యొసంగుచున్నది. 

మజీయు చతుర్ముఖుని నృవ్చికంటెను కవినృవ్చి విశివతరమైనదని 
మమ్మటాచార్యుండు సహేతుకముగా నిరూపించెను. 

“నియతకృతి నియమరహితాం, హాదైకమయీ మనన్యపరతంత్రామ్‌ 

నవరసరుచిరాం నిర్మితి, మాదధతీ భారతీ కవే రయతి” 

బ్రహ్మనృష్టి నియతధర్మ నముపేతము. కవినృష్టి పరమ న్వతంత్రము 
బహ్మనృష్టి నుఖదుఃఖ నమ్మిశణరూవ. కవి నృష్టి హాదైకవుయి. |బహ్మనృష్టి 
పరమాణ్యాద్యుపాదానకారణములు లేనిదే సాగదు. కవిసృష్టి కట్టివానితో పనిలేదు. 
(బహ్మసృష్టిలో రసము లారు కాంగా కవిసృష్టిలో నవి నవత్వమును బొందినవి. ఇట్లిది 
దానికన్న మిన్న యగుచున్నది. 

విశ్వనృజుని సృష్టిలో నున్న నిరన వస్తువులను గైకొని కవి దైవదత్తమగు 
(పతిభతో వాని కొకవినూతనత్వమును గల్పించి వానిని రనవంతములుగా రూపాందించు 
చున్నా(డు. కావుననే లొకమున నేవ కలిగించు మాంనముల (వోవులు, మెదడుల 
తండములు, నరముల వరునలు మున్నగునవి కూడ రసమునకు విభావములగుచున్నవి. 
అట్ల భయంకరసన్నివేశముల నతండు తన వాగలాసముచ నానందఘనమగు ౦సస్థతోక 
కొనిపోవుచున్నాండు. సర్వజంతు పరిహార్య మగు శోకమును కరుణ రసముగా మార్చి 


iz 


భూమిక 
సహృదయహృదయముల నలరించుచున్నా(డు. ఇంతకంటె కవి ఘనతకు వేరు 


నిదర్శనము లేమి కావలయును? ఇట్లు సారహీనమై యూషరక్షేతమువంటి సంసారమును 
పతిభామృతవృష్టి సేచనముచే రసమయము గావించు కవిలో నట్టిశక్తిని పండించు 
లక్షణము లేవియో యరయుదము. 
5. కొవ్య హేతువు :- 

“కావ్యం తు జాయతే జాతు కస్యచి తృతిభావతః” అను భామహోక్తిని బట్టియు 
“శక్తి ర్నిపుణతా లోకశాస్తకావ్యాద్యవేక్షణాత్‌ కావ్యజ్ఞ శిక్షయా భ్యాస ఇతి హేతు స్తదుద్భవే.” 
అను మమ్మటాచార్యుని వాక్కును బట్టియు ప్రతిభావ్యుత్పత్త్యభ్యాసముల సమాహారము 
కావ్యహేతు వనుట తెలియవచ్చుచున్నది. “ప్రజ్ఞా నవనవోన్మేషశాలినీ ప్రతిభా మతా' 
అని భామహు(డు పప్రతిభానిర్వచనము గావించెను. ప్రజ్ఞ యనగా (పకర్షముగా 
తెలినియుండుట. ఉన్న్మేష మన(గా వికానము. నవనవమైన ఉనేషమన(గా 
నిత్యనూతనమైన వికాసము. దానిచే (పకాశించు ప్రజకు ప్రతిభ యని వ్యవహారము. 

ఒక ముగ్ధసుందరవదనారవిందము కల వ్యక్తి నిదనుండి మేల్కొనుట నెందఆో 
చూచి యుండవచ్చును. మేల్కొనుట యనువ్యాపారమునకు పట్టు కాల వ్యవధి స్వల్పమే 
కావచ్చును. కాని ఆ కొంచెము వ్యవధిలో కనుపాప తెజివని జెప్పలలో కొంచెము కదలుట 
మెలమెల్లగా పక్షములు విప్పారుట, జృంభోత్సాదనము, ఒడలు విజిచికొనుట, 
పాన్పునుండి యీవలకు వచ్చుట మున్నగు నూక్ష్మాంశములు గోచరించును. ఈ 
(ప్రకియాకమమును జూచినవా( డెల్ల నిది కవితావస్తువగు నని తల(ప(డు. ఆవృత్త చక్తువై, 
పత్యగాత్మను దర్శించు బుషి హృదయము వలె నీ సన్నివేశమును గాంచి భావనచే 
తన్మయత్వమును భజించిన కవిహృదయము ఈ మెల్కొనుట యందలి అనున్మిషిత 
పక్షాంతర స్థితకనీనికాచలనమును గాంచి పద్మకోశమున బందీకృతమైన తుమ్మెద చిజు 
కదలికను న్మరించును. సహృదయహృదయానంద సంధానతత్పరత్వమున నాస్థితిని మధుర 
వాగ్గుంభనముతో వర్ణించును. కాళిదాసమహాకవి దైన యీ క్రింది శ్లోకము నరయుండు. 

“తద్వల్లునా యుగపదున్నిషితేన తావత్‌ 

సద్యః పరస్పరతులా మధిరోహతాం ద్వే 

(పసృందమానపరుషేతరతార మన్త 

శ్చక్షు స్తవ ప్రచలితభమరం చ పద్మమ్‌.” రఘు. 5-68. 

ఇట్లు లౌకిక వన్తుదర్శనము వలననో, భావనాబలము వలననో కవి 
హృదయములో నుప్పాంగు శక్తి విశేషమును [ప్రతిభ యనుచున్నాము. ఈ ప్రతిభ వ్యక్తి 


13 


భారత ధ్వని దర్శనము 
విశేషములను బట్టి యనంతవిధములుగా నుండును. కావుననే యొకేవస్తువు నెందజుకవు 
లెన్నివిధములుగా వర్ణించినను నది మనోహరముగా నుండుటయు, కవిపరంపరావాహిని 
నిరంతరముగా సాగుచున్నను వర్ణ్లనీయములకు తజుగు లేకుండుటయు జరుగుచున్నది. 
కవితా హేతునముదాయమున |పధానమగు న్మీపతిభ స్వరూపమిట్టిది. 

కవికి [పతిభ పుష్కలముగా నుండుట మాతమే చాలదు. తాను భావించిన 
యంశము వినూతనముగా నున్నదా? లేదా? శాస్తావిరుద్ధ్దమా? కాదా? ఆనందదాయక 
మగునా? కాదా? అను నిట్టియంశములను నిరూపించుకొనవలయు నన్నచో నత(డు తనకు 
పూర్ణకాలికములగు శాస్త్రములందును కావ్యములందును సుదృఢమైన వ్యవసాయము 
కావించి వానిని జీర్ణము చేసికొనవలయును. అట్లు చేయుట వలన గలుగు పాండిత్య 
విశేషమునే వ్యుత్పత్తి యందురు. దీనినే మమ్మటు(డు లోకశాస్త కావ్యాద్యవేక్షణమువలన( 
గలిగిన నిపుణతగా పేర్కొనెను. అట్టి వ్యుత్పత్తి కలిగిన తనమును గొందజు కవులు 
వాచ్యముగా చెప్పియుండుటయు గమనింప( దగినది. నన్నయభట్టారకు(డు తాను 
సంహితాభ్యాను(డనియు, నానాపురాణవిజ్ఞాన నిరతు( డనియు, లోకజ్బా( డనియు, తనకు 
భారత రచనము నందభిమతముగ తోడయి నిర్వపాంచిన నారాయణబభట్టు 
వాజ్మియధురంధరు( డనియు చెప్పుకొనెను. ప్రతిభ సారవంతమైన నేలవంటిది. అందు 
బంగారమే పండవచ్చును. కాని కృష్ణము కానిచో నది పంట నాస(గదుకదా! కావున 
(ప్రతిభకు పదను పెట్టి మధుర జలమునందు నిండించుట వంటిది వ్యుత్పత్తి. అప్పటికి 
హృదయక్షేతమున( బడిన భావబీజములు శీఘముగా మొలకెత్తి రసవంతములైన 
కావ్యఫలములుగా పరిణమించును. 

ఎంత |వతిభావంతు(డైనను, మజెంతటి వ్యుత్పన్ను(డైనను మానవు? 
డక్కమాయుగా సత్కావ్యనిర్మాణధురంధరుండు కాజాలడు. అన(గననగ రాగ మతిశయిల్లు 
విధమున చెప్ప(గా చెప్ప(గా నతండు కవనమునం దాజితెరినవాండగును. కావున కవనము 
పాకమున( బడవలయు నన్న నిరంతరాభ్యాసము కవికి తప్పనిసరిగా నుపాదేయము 
కావలయును. కావ్యజ్ఞశిక్షతోడి యభ్యాసమని దీనినే మమ్మటు(డు పేర్కొనెను. అభ్యాసముచే 
చేయి దిరిగినకవి మొదటి రచనము లంత [పౌథములు కాకుండుటయు, కొన్ని 
కాలగర్భమున లీనము లగుటయు మనము చూచుచునే యున్నాము. కవి సార్వభౌముని 
మరుత్తరాట్బరిత నామమ్మాత్రావశిష్టమైనది. ఆంధ్రభోజుండు తన రచనలుగా పేర్కొన్న 
మదాలసచరిత్ర, సత్యావధూప్రిణనము మున్నగు సంస్కృత కృతులు నే(డు కానరాకున్నవి. 
అవి కానరాని మాతమున నపొఢములని నిర్ణయింప(జాలము. కాని అ(వాఢములు కాల 


14 


భూమిక 


ఎ నిలువంజాల వనిమాతము చెప్పవచ్చును. ఈ యుదాహరణః 
యభ్యాసము కూడ శ చక్కని హేతు వగుచున్నది. 

మమ్మటాచార్యు(డు శక్తి ర్నిపుణతేత్యాది శ్లోకమున ప్రతిభాపరనామక మగుశక్తి, 
లోకశాస్తకావ్యాద్యవేక్షణము వలన సిద్ధించెడు నిపుణత (వ్యుత్పత్తి), కావ్యజ్ఞుల యొద్ద 
పాందెడు శిక్షణరూవమైన అభ్యానము అను నీ మూడింటిని పేర్కొని “ఇతి 
హేతున్తదుదృవే అని హేతుశబ్దము నేకవచనముగా పయోగించుట వలన నీమూ( 
డింటి సమాహారమే హేతువు కాని మూ(డును [పత్యేకముగా హేతువులు కా(జాలవనుటను 
సూచించెను. కావున నీమూ(డింటి సమాహారము పుష్కలముగా నుండి రచన చేసిన 
కవుల కావ్యములు చిరస్థాయులై సర్వజననమాదరణీయము లగుచున్నవి. దీనిలో 
నేదోయొక దానియభావమువలననో యపరిపూర్ణతవలననో కవులలో తరతమ భేదము 
లేర్పడుచున్నవి. వీని నంపూర్ణత కలకవి మహాకవిశబ్దవాచ్యు( డగు చున్నా(డు. 
అట్టివారిద్దజో ముగ్గురో కాక అయిదుగురో ఆఖుగురో యున్నారని నహృదయ 
శేఖరులానందవర్థ్ధను లనుటచే కవిపదవాచ్యు(డగుట యనల్పతపఃఫ లమనియు, 
మహాకవిబిరుదలాభము పొందిన వ్యక్తి కారణజన్మునివంటివా( డనియు సంభావింప( 
దగియున్నది. కావుననే “సుకవితా యద్యస్తి రాజ్యేన కి” మ్మని భర్తృహరి వంటి మహామనీషి 
వాక్రుచ్చెను. 

ఆంధ్రకవితా పితామహు(డు ప్రాస్తావికముగా పేర్కొన్న నిరుపహతిస్థలము, 
రమణీప్రియదూతిక తెచ్చి యిచ్చు కప్పురవిడెము, ఆత్మ కింపయిన భోజనము, ఒప్పు 
తప్పరయు రనజ్ఞాలు, ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తములు మున్నగు నవి 
కృతి హేతువు లగుట యనియతము. అవి వైయక్తికమైన రుచిఖేదము ననుసరించి 
హితుత్యమును సంపాదించుకొను(గాక. ఇట్టి వెవియు నమకూడని నిజుపెదలగు 
వోతనవంటివారు కూడ మహాకవిపదవాచ్యు లగుచున్నారు కదా! కావున నవి (ప్రతిభాదికము 
వంటి నియత హేతువు కావని చెప్పనొప్పును. 

ఇట్లు కవితాహేతునముదాయన్వభావపరిశీలనము గావింపంబడినది. ఎత 
ద్ధేతుసామ[గి నింపుకొని కావ్య రచనకు( గడంగు కవితనకు, లేక పాఠకునకు, లేక 
యుభయులకును ఎ ప్రయోజనముల సాధించుటకు యత్నించునో యరయ వలయును. 
కావున కావ్య ప్రయోజనముల చర్చ చేయ(బడుచున్నది. 


{3 


DDD 


15 


భారత ధ్వని దర్శనము 
6. కావ్య ప్రయోజనము :- 

కావ్యపకాశకారు(డు కావ్యప్రయోజనముల ని ట్లుటంకంచెను. 

“కావ్యంయశసే2_ ర్థకృతే వ్యవహారవిదే శివేతరక్షతయే, 

సద్యః పరనిర్భతయే కాన్తాసమ్మితత యోపదేశయుజే.” 

ఈ చెప్పిన ప్రయోజనములు యదుద్దిష్టములో పరిశీలింపవలసియున్నది. 

కావ్యమువలన యశస్సు కలుగును. సత్కవితానిర్మితి కర్తకు శాశ్వత కీర్తి 
నాపాదించుట చూచుచునేయున్నాము. “జయని తే సుకృతినో రససిద్దాః కవీశ్వరాః, నాస్తి 
తేషాం యశఃకాయే జరామరణజం భయమ్‌.” అను భర్తహరి సూక్తియు నిందు 
(ప్రమాణము. మహాకవులైన కాళిదాసాదుల యశః కాయము జరామరణజమైన భయము 
లెనిదై నిత్యనూతనమై యలరారుచున్నది గదా! ఒకప్పుడు కవిహృదయభావనాపండితు( 
డగుసహృదయు(డు (విమర్శకుడు) కూడ కీర్తి ప్రతిష్టల నొందుచున్నా(డు. మహాభారత 
వ్యాఖ్యాత నీలకంఠుడు, సంస్కృత పంచకావ్యాదివ్యాఖ్యాత మల్లినాథసూరి మున్నగువారిట్టి 
కీర్తి విశేషము గలవారే. కావున నీ యశస్సను [ప్రయోజన ముభయులకు (కవి-సహృదయు 
లిరువురకు) వర్తించును. 

కావ్యము వలన గలుగు నర్థము (ధనసమ్మానరూపాదికము) కవికి లౌకిక జీవయాత్రకు 
సహకరించును. కాని ప్రాచీన భారతీయ కవులు యశస్సున కిచ్చిన ప్రాముఖ్యము దీని కిచ్చినట్లు 
కాన్పింపదు. ఈ రెండవ ప్రయోజనము కర్తకు సంబంధించిన దని భావింపనగును. 

ఇ(క వ్యవహారవేత్తృత యనునది పాఠకునకు మాత్రము వర్తించునదిగా( 
దల(పనగును. ఎలయన లోకశాస్రకావ్యాద్యవేక్షణము వలన సిద్ధించిన నిపుణత కొక 
స్థాయి వచ్చిన తర్వాతనే కవికి సత్కావ్యనిర్మాణదక్తత యలవడునని యితః పూర్వము 
చెప్పబడినది. అట్టియెడ మజల కావ్యనిర్మాణమువలన కవి పొందెడు వ్యవహారవేత్తృత 
యనగా నెట్టిది? కవి తనయనుభవములను రమణీయముగా కావ్యమున నిక్రేపింప(గా 
పాఠకు( డందలి లోకవృత్తమును బాగుగా నెణి(గి ప్రయోజనము నొందుచున్నా(డు. 
ఇట్లిది పాఠకోద్దిష్ట మనుట స్పష్టము. 

శివెతరక్షతి కవి సహృదయుల కిరువురకును సంబంధించినది. మానవుండు 
వురాకృతకర్మవిశేషమువలన వచ్చెడు నమంగళములను పరహరించు కొనుట కనేక 
యత్నములను సల్పును. వర్ణనానిపుణత యలవడిన కవి 'కవితారూవతవన్సు'చే 
అమంగళక్షతిని గావించుకొనవచ్చును. మయూరకవి నూర్యశతకమును విరచించి 
యారోగ్యము నొందినట్లు తెలియవచ్చును. ఆంధ్రవాల్మీకి శ్రీ వావిలకొలను సుబ్బారావుగారు 
రామాయణరచన గావించి రాజయక్ష్మవ్యాధిని పోషదోలె నని వినికిడి. అట్లే పాఠకులును 
సత్కావ్యపఠనశవణాదికముచె అమంగళములను దొల(గించు కొనుటయు కలదు. 


16 


భూమిక 


అనావృష్టి పీడితులైన యాంధదేశవానులు సాధారణముగ విరాట వర్ణ పఠన 
మొనర్చుటయో, తత్కధను వారికథాదిరూవమున( జెప్పుంచుకొని వినుటయో 
జరుగుచున్నది. అట్లే సుందరకాండపారాయణాదికముకూడ రుజ్మాగహ దోషాదిపరి 
హారమునకు( జేయుచుందురు. కొన్ని కావ్యములలో కాసనవచ్చు ఫల శుతులుగూడ నీ 
విశ్వాసమును బలపజచును. కావున నిది యుభయసాధారణము. 

సద్యః పరనిర్హుతియు కవిభావుకోభయసాధారణ మైనదియే. కవి కావ్యనిర్మాణకాలమున 
తత్తదంశముల భావించుచు ఆనంద న్వరూపమగు పరనిర్వతి నొందుచునే యున్నా( 
డు. కవుల కావ్యముల నిరంతర మనుశీలించి, తన్మూలమున విశదీభూతమైన 
తనమనోముకురమునందు వర్ణనీయతన్మయీభవనయోగ్యత నొంది కవిహృదయ సంవాద 
భాక్కయిన సహృదయు(డును అచ్చమైన యాయానందము ననుభవించుచున్నాండు. 
నిజమున కట్లు పొాందుటయే కావ్యపఠనమువలన నాశింప(దగిన పరమప్రయోజనము. 

ఇట కొంతవడి నిలిచి యీకావ్యానంద మందకు నందుబాటులో నేల లేదో 
కొందజ కెట్లు సిద్ధించుచున్నదో విచారించుట కర్తవ్యము. మానవుని మనస్సులో 
ననేకములగు సంస్కారములు ముదవైచుకొనియుండును. వానితో నాతని హృదయము 
స్వచ్భతను గోల్పోయి కావ్యార్థమును సూటిగ లోంగొన జాలనిస్థితిలో నుండును. లేదా 
సహజమైన మేధాబలమునందలి తారతమ్యము ననుసరించియు కవిహృదయము (కావ్య 
నిర్మాణసమకాలములో కవి భావించెడు భావనలసముదాయము) ప్రస్ఫుటముగా మనసున 
కెక్కకపోవుటయు సంభవించును. కావున పరిత కావ్యార్థభావనమున నూటికి నూరుపాళ్ళు 
సఫలీకృతు(డు కావలయు నన్నచో హృదయమున పేరుకొనియున్న సంస్కారములను 
తాత్కాలికముగా నైనను దూరికరింపవలయును. అది సాధ్యమా? సాధ్యమే యగును. 
ఎట్లు సాధ్యమగునో యభినవగుప్త పాదులు వక్కాణించియే యున్నారు. నిరంతర కావ్యాను 
శీలనము చేయుటయే దానికి ఉత్తమౌషధము. కావ్యముల నిరంతరానుశిలన మనంగా 
నెట్టది ? సంసారము నందు వర్తించుచున్న వ్యక్తికి కావ్యానుశీలమునందు నైరంతర్యమెట్లు 
సమకూడును? అను ప్రశ్నకు సమాధానము అనుశిలనపదమునందే నిక్షిప్తమైయున్నది 
చదువుట వేరు, అనుశిలించుట వేరు. చక్తురక్షర సంయోగమాత్రమున “పఠ 'ధాత్వర్థము 
సిద్ధింప వచ్చును. పఠించినదానిని, లోకవృత్తములను తత్తదింద్రియముల ద్వారమున 
లో(గొనుచునే, మనస్సునందు పదిలపజిచుకొనుటకు( జేయు యత్నమును అనుశీలన 
మనవచ్చును. కావున కావ్యము పర్యమానము కానిదశలోకూడ భావ్యమాన మగుట 
సంభవమే యగును. అప్పుడు నైరంతర్యము దానియంతట నదియే సిద్ధించును. ఎప్పుడది 
సిద్దించునో యప్పుడు హృదయమునందలి సంస్కారములు క్షాళితములగుటయు, క్రొత్త 


17 


భారత ధ్యని దర్శనము 


సంస్కారములు (ప్రవేశింపంజాలకుండుటయు సంభవించును. అప్పుడు హృదయము 
కురము స్వచ్చాతి స్వచ్భమై కవి హృదయమును దనలో ప్రతిబింబింప(జేసికొన(గలుగును. 
కావున కావ్యపఠన మొక తపస్సు వంటిది. అగుటచే కావ్యానందము సర్వజనసాధారణము 
కాకుండుటయు, పై ప్రక్రియకు తగిన కృషి యెవ్వ(డుచేయ(గలుగునో వానికి మాత్రమేయది 
లభించుటయు జరుగుచున్నది. కావున సద్యఃపరనిర్భృతి యను నీకావ్య ప్రయోజనము 
కవితోపాటు సహృదయ పదవాచ్యుడగు నొకానొక కావ్యవ్యవసాయశీలునకు మాత్రము 
పరిమిత మగుచున్నది. 

ఈ సద్యఃపరనిర్భృతికి పూర్వమే వక్తవ్యమైన యుపదేశమను (ప్రయోజనము 
పఠిత కుద్దిష్టమైనది. వేద మే యర్ధమును ప్రభువువలె శాసించునో శాస్త మదే యర్ధమును 
కార్య కారణభావమును గలిగించుచు లాభనస్టముల వక్కాణించుచు మిత సమ్మితమై 
నిరూపించుచున్నది. అదే యర్థమును కావ్యము హృదయ హారిణి యగు కాంత తన 
హావభావవిలానవిభమాదులచే పియు నాకర్షించి వశపజచుకొనునట్లు మానవుని 
వశపజచుకొని యాతనిని కర్తవ్యనిష్టుని. గావించును. అందలి యుపదేశ ముపదేశ 
మనిపింపదు. ఆయా కథాంశములు హృదయములో నివి కార్యము లివి యకార్యము 
అను జ్ఞానమును బుట్టించును. రామాయణ మహాభారతాది [గంథపఠనమువలన 
రామాదులవలె ప్రవర్తింపవలయును. రావణాదుల వలె (ప్రవర్తింపరాదను భావన పాఠకుని 
హృదయమున సూటిగా చొచ్చుకొని పోవును. కావున కావ్య మిట్లు సన్నార్లోపదేశమును 
రమణీయమార్గమున( జేయుచున్నది. 

ఈ పై6 జెప్పిన పయోజనములలో శేఖరాయమాణమైనది సద్యఃపరనిర్వృతి 
యనుట స్పష్టమే. ఎలయన యశస్సుగాని, ధనముగాని, వ్యవహారవేత్తృతగాని, అమంగళ 
క్షతిగాని, మజీయేదికాని మానవునిచే నేల కాంక్షింప(బడుచున్నది? దుఃఖ నిరసనపూర్వక 
సుఖలబ్ది కొజకే కదా! కావున ఆనందము, సుఖము, పరనిర్భృతి ఇత్యాదిపర్యాయపదములు 
గల యొకానొక అలౌకిక స్థిత్యధిగమము కావ్యపార్యంతిక ప్రయోజన మనుట సత్యమే. 

ఇట్టి పరమ్మపయోజనసిద్ధి కావ్యములో |ప్రధానముగ నేది యుండుట వలన 
నగునో యను విచారణము (ప్రారంభమైనది. దానితో బహువిధప్రస్థానములు బయలు 
దేజినవి. ఆప్రస్థానము లెవ్వియో యందలి గుణదోషము లెట్టివియో పరిశీలించి పతివాద 
(వపభంజనముల కెదురునిలిచి చిరవతిష్టిత (వన్భానమైైనధ్వనినిద్ధాంత తత్త్వము 
నరయవలసియున్నది, 


18 


భూమిక 
7. కావ్యాత్మ :- 
కావ్యమున (పధానాంశమేది యనువిషయమునుగూర్చి యనేక (పస్థానములు 
బయలుదేటె నని చెప్తుకొంటిమి. వానినిగూర్శి కొంత విమర్శింప(దగిన యంశము గలదు. 
కొందటు కావ్యమలంకారప్రధానము కావలయు ననిరి. మణీ కొందరు గుణముల నుగ్గ 
డించిరి. వేజొకకొందణు రీతిని కావ్యాత్మ యనిరి. ఇంక కొందు వక్రోక్తిని కావ్యజీవిత 
మనిరి. రస మే జీవిత మని కొంద బుటంకించిరి. ధ్యని కావ్యాత్మ యనియు రసాదికము 
ధ్యనిరూపముననే యనుభూయమానమగు ననియు కొందు తత్త్యజ్ఞాలు పమాణీకరించిరి. 
వీనియన్నిటికి నాలంబనభూతమైన వస్తువనునది యొకటి యుండనేయున్నది. అది 
కధారూపమున నుండవచ్చును. భావ రూపమున నుండవచ్చును. కల్పితము కావచ్చును. 
'సత్కవికల్పనా విభూషావహ పూర్వవృత్తము'ను గావచ్చును. 
పై( జెప్పిన గుణాలంకారరీత్యాదులలో నేదోయొక్కటి మాత్రమే కవికి స్వీకార్యమని 
చెప్పజాలము కాని యేదియో యొక్కటి తపుక సీ(కరింప(బడిననే కావ్యమునకు 
కావ్యత్వము సిద్ధించునని మాత్రము చెప్పవచ్చును. ఆ యొక్కటి' యేది? యేల? 
అనువిషయము నిరూపితమగుటకు ముం దీయలంకారాదుల తత్త్వము నరయవలసియున్నది. 
అలంకారము : “అలంకరోతీ త్యలంకారః' అలంకరించునది యలంకారము. 
“అలం భూషణ పర్యాప్తి శక్తి వారణ వాచకొమ్మని నిఘంటువు. ఇందు |పకృతమున 
భూషణార్థము (గాహ్యము. భూషించుట యన(గా రమణీయముగా కన్పడునట్లు చేయుట 
యను నర్థము సంభావ్యము. సాధారణముగా వ్యక్తులు తత్తదవయవములకు తత్తదలంకా 
రములను ధరింతురు. అచట దానిస్థితివలన నా యవయవము ముఖ్యముగను మొత్తము 
దేహము సామాన్యముగను దీప్తిమంత మగును. అట్లే కావ్యమున నీయలంకారములు 
సొందర్యము సినుమడింప(జేయును. సాధారణముగ నహజసుందరము ల్రనివానికి 
అలంకారమువలన వచ్చు ప్రత్యేకత యేమిము లేదు కాని వానియునికి నమాదరణీయమే 
యగును. కావ్యమొక సజీవవ్యక్తిగా రూపింప(బడినది. అపుడు శరీరము, గుణములు, 
శోభాకరములగు నలంకారములు, శైలి, వృత్తి, రీతి, ఆత్మ మున్నగున వన్నియు నిటకూడ 
రూపితములు కావలయును. దానినిబట్టి కంఠహారాదికమగు భూషణనము దాయము 
భౌతిక శరీరము నలంకరించి శోభాహేతువైనట్లు, ఉపమాద్యలంకార వర్గము కావ్యశరీరము 
నలంకరించి శోభావిశేషమును గలిగించును. కావుననే “కావ్యశోభాకరాన్‌ హేతూ నలంకారాన్‌ 
ప్రచక్షతే.” (కావ్యాదర్శము) అనుట. ఇవి కావ్యశరీరము నెంత తళతళలాడించినను 
బాహ్యములే. అట్లని వీనియెడల లఘుభావము వహించుట కాదు కాని |ప్రాచీనాలం 
కారికులగు భామహాదులవలె నివియే కావ్యమున ప్రధానాంగము లనుకొనుటమాతము 


భారత ధ్వని దర్శనము 


తగదు. అలంకారశబ్బార్థమే యాోయంశమును సమర్థించును. వామనుడు “కావ్యశోభాయాః 
కర్తారో గుణాః. తదతిశయ హేతవస్త్యలంకారాః; వూరే నిత్యాః.'” అని చెప్పుటచే 
అలంకారానిత్యత ఉక్త పాయమే యయినది. 

అలంకారశాస్త్ర నిర్మాత అనేకులు వీనిని విపులముగా వివరించి యున్నారు. 
అలంకారశాస్తపితామహు(డు భరతాచార్యుడు ఉపమ, దీపకము, రూపకము, యమకము 
నని నాలుగలంకారములనే వచించెను. ఆసంఖ్య క్రమాభివృద్ధి నొంది ఆప్పయ్యడదీక్రితునిచే 
నూటయిరువదినాలుగుగా సంఖ్యాతమైనది. 

కావ్యమునకు శరీరము శబ్దముమాతమే యని కొందఅందురు. శబ్బార్థములు 
రెండునని మజికొందణ యభిపాయము. “ఇతి వృత్తంతు కావ్యస్య శరీరం పరికీర్తితమ్‌.'' 
అని మజియు నొకమతము. అదియును శబ్దార్థముల నాశయించియె యుండును, 
శబ్దార్జోభయాత్మక శరీరము నలంకరించు నలంకారవర్గమునందు [ప్రధానముగా రెండు 
ఖేదములు గలవు. శబ్దము నలంకరించునది శబ్బాలంకారము. అర్దము నలంకరించునది 
యర్థాలంకారము. యమకాదికము మొదటీవర్గమునకును, నుపమాదికము రెండవ 
వర్గమునకును జేరును. అక్షరవిన్యాసవైఖరిచే చమత్కార హేతు వగునది శబ్దాలంకార 
మనియు వక్తవ్యమైన యర్ధమును వక్రముగా రమణీయముగా వచించుటద్వారమున 
చమత్కారమును గలిగించున దర్భాలంకార మనియు భావము. 

“వకృతి మధురంబులకు వేషరచన లేల?” ఆను నూక్తి ననునరించి 
స్వభావనుందరములైన మహాకవి వాక్కు లనలంకృతములైనను కావ్యత్వమునకు క్షతి 
లేదు. వ్రబంధములందువలె మహాభారతాదీతిహానములయందు అలంకారములు 
తఅచుగ( గానరాకున్నను నయ్యవి వరితృజనాస్వాదనీయములే యగుచున్నవి. కావున 
సలంకారము కప్యరచసయం దవరివిఠర్యమని చెప్పం జలము, ఎసనియునికి వలన 
గొండొకచో సౌందర్య మినుమడించును గాక. అది కావ్యమున పధాన మైనది కాదనుట స్పష్టము. 

గుణములు : జీవకోటిలో నొక్కొక్కజాతికి కొన్ని ప్రత్యేకలక్షణము లుండును. 
దస కద సర్వ వధముల సమానమస యరండుజవులను జప్ప(జాలము. కాన స్టూలముగా 
నొక సామ్యము కొందజిలో, లేక కొన్నిటిలో కానవచ్చును. నడచుటలో, మాటాడుటలో, 
చూచుటలో, తదితర సర్యవ్యాపారములలో మానవులందు వైవిధ్యము గోచరించును. 
బెద్ధత్యము, సౌకుమార్యము, ప్రసన్నత, గంభీరత, స్మితపూర్వాభిభాషిత్వము, నోటితో 
నవ్వుచు నొసలితో వెక్కిరించుట మున్నగు లక్షణములను మనము మానవాళియందు 
చూచుచునేయుంద.'ము. ఇందు మానవుని నుత్తమునిగా( బరిగణించుటకు విలైనవానిని 
గుణము లనియు నాతని నధమకోటి లోనికి జేర్పువానిని దోషములనియు నందురు. 


ట్‌, 
(౬) 


భూమిక 


కావ్యము లోకానుకరణశీలి కావునను నయ్యది వ్యక్తిగా రూపణము చేయంబడినది కావునను 
దానియందును గుణదోషములు లాక్షణికులచే నిరూపింవంబడినవి. అలంకార 
శ్యాస్తపితామహు(డు భరతుడు మొదలుకొని దండి-భామహ-వామనాదులు వీని 
స్వరూపమును వివేచించి చూపియేయున్నారు. 

లోకములో వాగ్యాపారము నందర్శమునుబట్టియు, వక్తనుబట్టియు. 
వాచ్యమును బట్టియు, తదితరాంశములను బట్టియు వైవిధ్యవిలసితమై యుండును. 
బాలకులతో వాత్సల్యస్ఫోరకముగా మాటలాడునప్పుడును, సమవయస్కులతో నిష్టాలాపము 
లాడునప్పుడును, ప్రియురాలితో సరస నంభాషణము చేయునప్పడును, పెద్దమనుష్యుల 
యొద్ద వినయముగా |పనంగించునప్పుడును, కోపతాపములను వెలార్పునప్పుడును 
వాగ్గోరణిలో భేదము స్పష్టముగా6గానవచ్చును. మంద్ర మధ్యతార స్థితులు కంఠనాదమున 
నందర్భమునుబట్టి గోచరములగును. తదనుగుణముగ నువయోగించు 
పదజాలమునందును వరుషాక్షరబాహుళ్యమో, నరళాక్షరాధి క్యమో, నమన్శితిమో 
అృ్వపయత్నముగ చోటు చేసికొనును. అట్టి స్థితి భేదములను బట్టియే సాధారణముగ 
నితడు కోవముగ నున్నాడు; వనన్ను(డ్లై యున్నాడు; ఇత్యాది రూవమున 
సంభావించుటయు జరుగుచున్నది. కావ్యమున కవికి ఏది స్ఫురింప(జేయవలసినను 
శబ్దము తప్ప వేజొకయుపకరణము లేదు. సమర్దు(డైనకవి యక్షర పదగథనరూపమున 
వ్యక్తులయు, సందర్భములయు గాంభీర్య ప్రసన్నతాదిగుణముల నభివ్యక్తముచేయును. 
ఇట్టి పదగథనరూవస్థితి విశేషమునే గుణశబ్దముచే లాక్షణికులు వ్యవహరించిరి. ఇట్టివి 
కావ్యార్థమును పఠితృ హృదయమునకు సూటిగా చేర్చుట కుపకరించును. ఇవి కావ్యశోభను 
గలిగించుననియు నిత్యము లనియు వామనుడు పేర్కొనెను, గుణహీనుండగు పురుషు 
డెట్లు సమాదృతుండు కాండో యట్లే గుణహీనమగు కావ్యమునకు(గూడ కావ్యత్వగౌరవము 
కలుగదు. ఆ మార్గమున నివి కావ్యమున నిత్యము లని వామనుండు చెప్పెనని 
సంభావింప(దగును. మనుజుని యాత్మాన్నత్యము గుణములవలన పరిపోషింప(బడినట్లే 
కావ్యాత్మాన్నత్యముకూడ మాధుర్యాజః ప్రసాదాదిగుణముల వలన సుపుష్ట మగును. 

గుణసంఖ్యానమున నాలంకారికుల కందజికు నేకాభిపాయము కుదురలేదు. 
భరతుడు, దండి, వామను(డు మున్నగువారు పదిగుణములను బేర్కొనిరి. భామహానంద 
వర్ధనమమ్మటాదులు వానిని మూ(డనియే నిరూపించిరి. భోజుండు శబ్దార్ధములకు( బత్యేక 
మిరువదినాలుగేసి గుణములను వాక్రుచ్చెను. కాని మాధుర్యము (పృథకృదత్యము) 
ఓజస్సు (గాఢబంధత్యము) (ప్రసాదము (బంధశైధిల్యము) అనునవి తక్కిన శ్లేష- 
సౌకుమార్య- అర్థ వ్యక్తి- బెదార్య-స మతా-కాంతి-సమాధులను దమలో నంతర్భవింప( 


21 


భారత ధ్వని దర్శనము 
జేసికొనుటవలన వానికి (పత్యేక గణన మనవసర మను నానందవర్ధనాదుల యభిపాయము 
సమంజనము., 

కావ్యమున గుణములకు( గల స్థాన మెట్టిది? వామనాచార్యుడు గుణములు 
కావ్యశోభను గలిగించు నిత్యధర్మములుగా వక్కాణించెను. గుణము ధర్మము అనుపదములే 
గుణీ, ధర్మియైన కావ్యపధానాంశము వేజొకటి కలదని చెప్పుచున్నవి. అప్పుడివి 
గుణివాచ్యమైన రసాదికమున కంగభూతములే యగును గాని యంగిత్వము నొంద( 
జాలవు. ఇట్లివియు నలంకారములవలె ప్రధానత్వమును బొందక యంగములుగనే 
నిలుచును. 

వృత్తులు : వర్తనమే వృత్తి యన(బడును. మానవుడు తన మనో భావమున 
కనుగుణమగు చేష్టల నొనరించుట చూచుచుందుము. అత(డనుద్వేగ స్థితిలో 
హస్తచాలనాదికము నంతగాజేయ(డు. ఉద్విగ్ను(డై చేతు లొకదానితో నొకటి పెనవేసి 
నొక్కుటయో, వెగముగా నూవుటయో చేయును. పేమాభి వ్యక్తిలో నాతని యాంగిక 
చాలనము మృదువై యుండును. ఇట్టి చేష్టావిశేషమును గాంచి వీ(డు కోపముతో నున్నాడు, 
వీడు సౌమ్యముగా నున్నాడు, వీ( డుదానీను(డై యున్నాడు అను రీతిగా 
సంభావింతుము. ఇట్లు హృధ్గతమైన భావమును (పన్ఫుటము చేయుటకు మానవు 
డవలంబించు వర్తనమే వృత్తి. 

ఇట్టి వర్తనము రూపకమున నటులు ప్రదర్శించుచుండంగా దృశ్యమే యగును. 
కాని కావ్యమున నిది దృశ్యము కానేరదు. కావ్య మెన్నివిధములుగాచూచినను అక్షర 
సమాహారరూపమే కదా! అయినను సమర్ధుడైన కవి వర్ణ విన్యానవైఖరితోనే యానటనను 
పాఠకుని హృదయమున (ప్రత్యక్షము గావింప( గలుగును. అట్లు కావ్యార్థరూపమైన 
రసాదికమును బత్యక్షము గావించుట కువయుక్తములగు వర్ణవిన్యానవై ఖరులచే 
నభివ్యక్తములగు నాంగికాఖినయరూపములను వృత్తు అందురు. 

“యా వికాసేల థ విక్షేపే సంకోచే విస్తరే తథా, 

చేతసో వర్ణయితీ స్యా త్సా వృత్తిః - సాపి షడ్విధా.” 

అని నరన్వతీ కంఠాభరణవ్యాఖ్యాత రత్నేశ్ణ్య(రుడు వృత్తికి వ్యుత్పత్తిని 
వివరించెను. చిత్తమునకు వికాస విక్షేప సంకోచ విస్తరములను గలిగించు వ్యాపారవిశేషమే 
వృత్తియని పై శ్లోకమునకు తాత్పర్యము. “వర్తతే నయా చిత్త వికాసాది ప్వితి కరణసాధనో 
యం వృత్తి శబ్దః అని రత్నేశ్వరుని నిర్వచనము. వృత్తులచేత చిత్తము 
వికాసాదులయందు( (బవర్తించును. చిత్త వికాసాదులను గలిగించునవి వృత్తులని 


22 


భూమిక 
ఫలితార్థము. అభినవగుప్త పాదులు చెప్పిన “వ్యవహారో హి వృత్తి రుచ్యతే.” అను 
వాక్యముకూడ పై అభివాయముతా సంవదించుచునెయున్నది. ఇట వ్యవహారమనగా 
వ్యాపారమని యర్థము. 

ఈ వ్యాపారము శబ్దము నాశ్రయించి శబ్దవృత్తి యనియు నరము నాశ్రయించి 
యర్ధవృత్తి యనియు రెండువిధము లగుచున్నది. శబ్దవృత్తి మజల రెండు విధములు. 
శబ్దమర్థమును సమర్చించువద్ధతులకు నంబంధించిన యభిధాదికము మొదటిది. 
అనువానమునకు సంబంధించినదై నియతవర్లగతమగు రసవిషయ వ్యాపారమైన 
యుపనాగరకాదికము రెండవది. ఇందు మొదటిదానిని గూర్చి విపుల మైన విచారణము 
ముందు(జేయ (బడుచున్నది. ఉవనాగరికాదివృత్తుల నంఖ్య యందును 
భిన్నాభిప్రాయములు గలవు. ఉదృటుండు పరుషా, ఉపనాగరికా, గ్రామ్యావృత్తులను 
మూడింటిని పేర్కొనగా రుదటు(డు మధుర, పరుష, పౌఢ, లలిత, భద అని యైదు 
వృత్తుల నుగ్గడించెను. 

ఒక వర్ణము ననెకపర్యాయము లీషద్య్యవధానముతో నావృత్తిచేయ(గా నొక 
(శ్రావ్యత యేర్పడును. అట్టి శ్రావ్యతనుగూర్చు వ్యాపారమే యీ పరుషాదివృత్తి. అది 
పరుషాక్షరములచే నైనచో పరుషావృత్తి యనియు, కోమలాక్షరములచే నైనచో కోమలా 
(గామ్యా) వృత్తి యనియు. పరుషాక్షర - లలితాక్షర - సమాహారముచేనైనచో నుపనాగరికా 
వృత్తి యనియు. జెప్పంబడినది. 

పై వాసికంటె భిన్నస్వరూపముగల కై శిక్యాది వృత్తి [త్రయము మజీయొకటి కలదు. 
ఇది రసాదిరూవమైన కావ్యార్థమునకు నంబంధించిన దగుటచే దీని నర్జ వృత్తిగా 
వ్యవహరింతురు. రసోచితమగు చేష్టావిశేషమే వృత్తి యను నభినవ గుప్తల నిర్వచనమును 
బట్టి యితివృత్తానుగుణముగ రనస్ఫోరకముగా నాటకమునందు నాయకాదులు చేయు 
వ్యాపారవిశేషమే యిది. ఇట్టి వ్యాపారము రసానుగుణముగ మాటుచుండుట యనుభవ 
నద్ధమె. ఆ మార్పును బట్టియే యిది తైవధ మైనది. నాత్త్యతి, క్రశిక, ఆరభట్‌ యని 
వీనికి నామములు. నాట్యశాస్త్రమున నీపేర్లెట్లు కలిగెనో తెలుపు చితమైన కథ గలదు. 

జగత్రభువు విష్ణువు కృతయుగారంభమున నేకార్లవమున నాగపర్యంకమున 
శయనించియుండ(గా మధుకైటభులను రాక్షసులు యుద్ధకాంక్షతో నాతనిదరికి జేరి తమ 
(పతాషమును జూపుచుండిరి. బహువిధములగు నధిక్షేపవాక్యములను బలుకుచుండిరి. 
చతురానను(డు దానిని సహింప(జాలక వారిని. జంపుమని విష్ణువును గోర(గా నపుడు 
న ర్వేశ్వరుడు “భారతీవృత్త్యావిర్భావమునకై వీరి యాగడము నుజేక్షించితిని. 


23 


భారత ధ్వని దర్శనము 
en నీభారతీవృత్తి వక్తలకు ఆశయము కాగలదు. ఇంక వీరిని జంపుదు 
నని పలికెను. ఆ సమయమున సత్త్యప్రఖ ధానములైన శార్‌ జ్ఞథునుస్సు వళ్ళితములఅవలఅన 
సాత్త్యతీవృత్తియు, వానుదేవు(డు విడివడిన తన కేశపాశమును నవిలానముగా 
ముడివైచుకొనుట యను చేష్టనుండి కైశికీవృత్తియును, సంరంభావేగసమన్వితములైన 
బాహు యుద్ధములవలన నారభటీ వృత్తియును జనించినవి. (తెలుగు నా. శా. పు. 
610-611) వీనితోపాటుగ నుదయించిన భారతీవృత్తి వాగ్యాపారరూపము కావున నది 
శబ్దవృత్తిగానే వరిగణింవ(బడినది. కొందటు దానినిగూడ6 గలువుకొని నాలుగు 
వృత్తులందురు. కాని మూడు గుణములు, మూ(డు రీతులు అనువాని సంబంధమును 
బట్టియు, పైనుదాహరించిన కథను బట్టియు, జూడగా నర్ధవృత్తులు మూడే యనియు, 
భారతి శబ్ద వృత్తియే యనియు విమర్శకులు తల(చుట సమంజసమే. 

వృత్తులు రసాదిస్ఫోరకములగు చేష్టా విశేషములుగా ప్రతిపాదింపంబడుటచే 
నివి కావ్య |ప్రధానాంశమున కంగపాయములనుట నిరూపితమైనది. అంతేకాక చాల 
మంది యలంకారశాసన్రజ్ఞాలు వీనిని రీతులలో నంతర్భవింప(జేసిరి. వాగూపమైన 
శబ్దవృత్తిగా వరిగణింప(బడిన భారతీవృత్తి వ్రభేదములైన వైదర్భ్యాది రీతు లీ 
యాంగికాభినయరూవమైన వృత్తిని న్ఫుటీకరించును. కావున రీతి యన నేమో 
పరిశీలింపవలసి యున్నది. 

రీతులు : “రి-గతౌ” “రిజ్‌-ప్రస్రవణే” అను ధాతువులకు '"క్తిన్‌ ప్రత్యయ 
యోగముచే రీతి శబ్దము సిద్ధించుచున్నది. “రిణన్తి-గచ్చన్తి-అస్యాం గుణాః” - దీనియందు 
గుణములు వవర్తిల్లును. “రీయతే-క్షర త్యస్యాం వాజ్మధు ధారా” - దీనియందు 
వాజ్మధుధార స్రవించుచుండును అని రీతిశబ్దమునకు రెండు వ్యుత్పత్తులు. 'రియన్తే 
-పరంపరయా గచ్చన్త్యనయా రీతిః; అని మరియొక వ్యుత్పత్తిని రత్నేశ్వరు(డు చెప్పెను. 
“దీనిచే పరంపరాకమమున కావ్యగమ్యమగు రనపదవిని పొందుదురు.” అని దీని 
అర్ధము. ముత్తము మీద సే మూడు వ్యుత్పత్తులను పరశీలింపగా గుణసమాహారరూపత్రు 
రసన్ఫూర్తిని గలిగించుట కుపయుక్తమగు మార్గవిశేషము రీతియని స్పష్టమగుచున్నది. 
అంగీకాభినయరూపము లగు వృత్తులను స్ఫుటికరించుటకు వాచికాభినయరూపములై న 
యీరీతులు నహకరించునని పూర్వము తెలుప(బడినది. కావున నివి పరంపర్మాకమమున 
రనోపస్మారకము లగును, 

రీతి యనుదానిని మార్గాపరనామముతో మొట్టమొదట వ్యవహరించిన(వాడు 
దండి. కాని దాని కాత(డు సమగస్వరూపము నీలేదు. వామను(డు దానికి సంపూర్ణమైన 


24 


భూమిక 

నిర్వచనము నొనంగుటే కాక యది కావ్యాత్మ యనియు వక్కాణించెను. 'విశిష్టా పదరచనా 
రీతః యని యాతని రీతి నిర్వచనము. విశిష్టత గుణసమాహారరూపమున సద్దించును. 

రీతులు మూడు. మృదువదములు అల్పసమాసములు లేదా సమాసములు 
లేకయే యుండుట యను లక్షణము గల వైదర్సి మొదటిది. పరువాక్షరబాహుళ్యము, 
దీర్చ సమాసములును గల రచన గౌడి రెండవది. పైరెండింటి మధ్యస్టితి కలది - కొంత 
మృదుపదరచనయు కొంత పరుషాక్షరయుతరచనయు(గలది - పాంచాలి. వీనికి 
నామములు దేశభేదములనుబట్టి వచ్చినవి. విదర్భ, గౌడ, పాంచాల దేశములందు 
(పచురముగా నున్నవని కాని, లేక యక్కడివారి రీతి కనుగుణముగా నుండునవియని 
కాని వీనికి తాత్సర్యమును సంభావింపవచ్చును. అయినచో ఎన్నియో దేశభేదములును, 
వానిని బట్టి న్వభావ భేదములును వానిమూలమున వాకయోగ భేదములును 
కలుగవచ్చును గదా! అట్టీయెడ రీతులు మూ(డే యనుట యెట్లు పాన(గు నని 
శంకింపరాదు. మృదుపదరచన, కఠినపదరచన, ఈ రెంటి సమాహార రూపము అను 
స్వభావమును బట్టి యేర్పడిన మూడు భేదములకు వ్యవహారమును బట్టి దేశనామములు 
చేయబడినవి కాని దేశనామములను బట్టి రీతు లేర్పడలేదు. 

తడయక పుట్టిననాండ తల్లిచేం దండిచే విడువ 

బడితి; నిప్పుడు పతిచేతను విడువంబడియెదనొక్కొ; 

నుడువులు వెయు నింకేల? యిస్పాటి నోములు దొల్లి 

కడంగి నోంచితినిగాకేమి! యనుచును గందె డెందమున. 14.103. 

ఈ పద్యమున నన్నియును మృదుపదములు. ఒండురెండు నమాసము 
లున్నను నవి సమాసములే యనిపింపవు. అతిసుకుమారమైన కరుణమును వర్ణించుటకు 
ఈ మృదుపదయుతరచన యెంతయు నావశ్యకము. ఇట్టిది వైదర్శరితి. 

ఘోరవికారసన్నిహితకోపముఖంబులు దీప్రవిద్యుదు 

ల్కారుణదారుణాక్షములు నై నిజదృష్టివిషాగ్ని నన్యులం 

జేరంగ నీక యేర్చుచు! బసిద్ధముగా నమృతంబుచుట్టు ర 

క్షారతి నున్న య్ముగభుజగంబుల రెంటిని గాంచి చెచ్చెరన్‌. 1. 2-101 

ఇందు భుజగముల యు(గత్యమును వర్ణించువట్టున |ప్రయుక్రములైన 
దీర్భ్గసమానములు, రేఫాక్షరబాహుళ్యము, పరుషాక్షరములు మున్నగునవి సందర్భోచితములై 
గౌడీరీతిని సిద్ధింప(జేయుచున్నవి, 

అతని తపంబు పెంపున6 జరాచరసంభృత మైన విష్టప 


25 


భారత ధ్వని దర్శనము 

తితయము భీతి బొందిన ధృతిం బితృలోకనివాసులైన త 

తృతృవరులెల్ల వచ్చి కడుచితి నవాకృతగర్వు నార్వున 

(పతిమతవోవిభాసిం గని పల్కిరి తద్దయు శాంతచిత్తులై. 1. 7. 140. 

ఈ వద్యమున సమానము లున్నవి. అయిన నవి నాతిదీర్షములు. కొన్ని 
మృదుపదములును మజికొన్ని పరుషాక్షరయుత పదములును నిందు€ గలవు. కావున 
నిట్టిరచన పాంచాలీరీతి యన నొప్పును. 

ఇట్లక్రరముల మార్దవకారిన్యములను బట్టియు, నమానముల (హన్యత్య 
దీర్ణత్వములనుబట్టియు నేర్పడిన రచనావిధాన మగు రీతి కావ్యమున నాత్మస్థానీయమని 
రీతివాదప్రస్థాపకుండగు వామనుని యభ్మిపాయము. కావుననే యాతడు “రీతి రాత్మా 
కావ్యన్య” అని నూతించెను. రీతి కంతటి స్థాన మీందగునా? యని చర్చించుటకు 
ముందు దీనికీ గౌరవ మెట్లాపాదింపనగునో యరయవలయును. 

కవి వర్ణనీయాంశగత వివిధ నూక్ష్మాంశములను వర్ణించునపుడు లోకము 
నందువలె వివిధమైన పద్ధతుల నవలంబింపవలసి యుండును. వర్ణనీయము మృదు 
వగుటయు, పరుష మగుటయు, నాతిమృదువు, నాతిపరుషము నగుటయు కాన వచ్చును. 
ఉదాహరణమునకు బాలుర శరీరము, మాట, చేష్ట మున్నగునవి పరమ సుకుమారముగా 
నుండును. వారితో నంభాషించునపుడును, వారి వ్యవహారము వక్తవ్యమైనపుడును, 
ఆపయత్నముగనే మెత్తని మాటలు, ముగ్గములగు చేష్టలును (పయుక్తము లగును. 
అట్లే శతువుతో వ్యవహరించునవుడు తారన్యరము, కను లెజ్టివడుట, అంగములు 
మిక్కుటముగా చలించుట మున్నగునవి జరుగును. సమవయన్కులతో సాధారణ 
విషయముల వ్యవహార మున్నవుడు సాధారణసితి స్వీకరింప(బడును. లోకమున 
వాక్కునందలి స్థాయిభేదము, అంగ విక్షేపాదికమును నాయా హృధ్గత భావములను 
సువ్యక్తము చేయుటకు సహకరించును. పఠనీయమగు కావ్యములో నిట్టి స్థితి వైవిధ్యము 
నభివ్యక్తము చేయుటకు కవి రచనాగతమగు వైవిధ్యము తప్పక స్వీకరింపవలసియే 
యుండును. 

బకాసుర కథలో అమాయకు(డగు విప్రబాలు(డు రాక్షను( డన నేమో తెలియని 
మౌగ్గ్యమున తలిదండ్రుల నూజడంచుటక్రై పలికిన తొక్కుపలుకులను నన్నయ వర్ణించిన 
విధానమునకును, [ద్రౌపదీ పరాభవదర్శనముచే నొడ లెజుంగని కోపత్మీవతతో కీచకుని 
క్రూర దంష్టాఘరట్టనిష్పీడ్యమానునిగా( జేయ నుంకించిన వృకోదరుని రూపవిశేషమును 
తిక్కనామాత్యుండు వర్ణించిన విధానమునకును గల భేదము నీ క్రింది పద్యములలో 


26 


నరయ దగును. 

బాలకుం డొక కొండుకకోల చేత. 

బట్టుకొని యేన రక్కసు. గిట్టి చంపి 

చులుక వత్తు మీ రేడ్యగావలవ దంచు. 

గలయ నూరార్చెం దన తొక్కుంబలుకు లొపు. 1. 6.363 
నుగొని కోపవేగమున6 గన్నుల నిపులురాల, నంగము 

ల్లనలంగ, సాందఘర్మసలిలంబులు [గమ్మ, నితాంతదంతపీ 

డనరటదాస్యరంగ వికటభుకుటీచటుల |పవృత్తన 

ర్తనఘటన్నాపకారభయదస్ఫురణాపరిణద్ధమూర్తి యై. 4. 2.133. 

ఇట్లు వర్ణనీయవస్తాదికము యొక్క స్థితియందలి తారతమ్యమును సమర్శం 
డైన కవి నిర్మాణచాతుర్యముచేతనే యభివ్యక్త మొనరించును. అట్లు రూపొందించుట 
కాతని హృదయమున జరుగు వికృతియంతయు సహకరించును. వాగంగాభినయ 
మంతయు మనస్ట్రితిని బట్టియ కదా రూపుదిద్దుకొనును. పరగతసుఖదుఃఖాద్యను భవముతో 
సానుభూతి (నమానమైనయనుభూతి) కలిగి దానిని పాఠకుని హృదయమున 
ప్రస్ఫుటీకరించుటకు సమర్ధుడైన కవి కీప్రతిభ సహజమే కావున నొక్కొక్కప్పు డీ నిర్మాణ 
మపప్రయత్నముగనె సిద్ధించినట్లు కావచ్చును. కావున నిట్టి రచనావైఖరికి కావ్యమున 
ప్రముఖిస్థానమే కల దనుటలో విప్రతిపత్తి లేదు. దీనినే వామనాచార్యుండు రీతిగా, 
దండ్యాదులు మార్గముగా, ఆనందవర్ధను6ండు నంఘటనగా పెర్కొని వ్యాఖ్యానించిరి. 

కాని యిది కావ్యాత యనుట యెంతవజకు సమంజసమో పరిశిలింతము. 
ఉత్తమ మానవునికి పరగత సుఖమును గాంచినంత తనలో తాదృశమగు సుఖానుభూతి 
యొకటీ తరంగపాయముగా నుద్బుద్ధమై మనను ద్రవించి తాత్కాలికముగా నాత(డాక 
పారవశ్యమును బొందుచున్నా(డు. పరగత దుఃఖమును గాంచి తాదృశ దుఃఖవిశేషముచే 
అశుపాతవ్రన్వర్యాదకమును బి ౦దుచున్నా(డు. ఇట్లే తదతర భావములయందు 
తత్తత్సదృశానుభవ విశేషము తనకే కలిగిన ట్లొక యనిర్వచనీయస్థితికి లోనగుచున్నా( 
డు. ఇట్టి స్థితి మనోహరమగు నాటకము జూచుచున్నపుడును, రమణీయార్థవిలసితమగు 
కావ్యమును పఠించుచున్నపుడును సాధారణముగా సర్వ మానవులకును గలుగుచున్నది. 
ఆ స్థితి యేమి? అది పార్యంతికముగా నేరూపమున పరిణమించుచున్నది? అది 
వాంఛనీయమా? పరిహార్యమా? అని యీ మొదలుగ నొకవిచారణ |పారంభమైనది. కా 
గా నది రసానుభవస్థితి యనియు తుది కది బహ్మానందసహోదరమగు నానందవిశేషముగా 


tx 


27 


బారత ధ్యని దర్శనము 

పర్యవసించుచున్నదనియు, నానంద మేరూపమున నున్నను (కరుణరసాదికమును దృష్టిలో 
నిడుకొని) మానవునకు వాంఛనీయమే యగుచున్న దనియు విజ్ఞులు కనిపెట్టిరి. పనివడి 
లోకహితైషియై |పతిభావ్యుత్పత్త్యభ్యాససముపార్టిత మగు కావ్యరచనాదక్షత యలవడిన 
వికి హృదయమున నానందమధుధారానిష్యందము వెల్లిగొలుపుట కంటె నితర కర్తవ్య 
మేమి యుండును? కావున నానందరూపమైన రసాదికము కావ్యాత్మ కాంజాలును గాని 
తదభివ్యక్తి హేతువు లేవియును నాత్మస్థానీయములు కాంజాలవు. వైదర్భ్యాదిరీతులు 
రసస్ఫోరకములే కాని రసాదికమే కాదు. కావున రీతి కావ్యాత్మ యనుట చెల్లదు. వామను( 
డు కావ్యతత్త్యజిజ్ఞాసలో తుదిమెట్టువజకు( బయనించెను గాని గమ్యము చేరినట్లు తో 
చదు. అందువలననే ఆనందవర్ధనులు రీతివాదులకు కావ్యతత్త్య మస్సుటస్సురిత మైన 
దనియు గాన దానిని సరిగా వ్యాకరింప(జాలక వారు రీతులను |బవర్తింప(జేసి రనియు( 
జెప్పిరి. 


చి 


౮ 


“అస్సుట స్ఫురితం కావ్యతత్త్య మేత ద్యథోదితమ్‌ 

అశక్నువద్భి ర్యాకర్తుం రీతయః సం పవర్తి తాః” 

ఈ విచారణమును బట్టి శోభాహేతువు లగు గుణాలంకారములు, 
సాక్షాదసోపస్మారకములగు వృత్తులు, పరంపరాక్రమమున రసోపస్కారకము లగు 
రితులు, రుచిఖేదమును సూచించు పాఠములు, పదపరివృత్త్యసహిష్ణుతారూపమైన శయ్య 
మున్నగునవన్నియు నంగములికాని యాత్మస్థానియములు కా(జాల వనుట స్పష్టమైనది. 
కావ్యాత్మ రసాదికమె. ఇది సూటిగా వాచ్యము కాదు. లక్షింపంబడదు. అనుమానింప( 
బడదు. అది సహృదయహృదయమున స్ఫురించును. ఆస్ఫురణ యెట్టిది? మార్గ మేది? 
అది యందజకు నేల గోచరము కాదు? గోచరమగుటకు పాఠకు( డెట్టి యర్దతను 
సంపాదింపవలయును? మున్నగు విచారణము యొక్క పరిపక్వస్థితియ ధ్వనిమార్గము. 
ఈ మార్గమును కనిపట్టి యందలి సాధక బాధకము లను క్షోదక్షమముగా విచారించి 
యితర మార్గములకంటి దిసక్‌(గల యాత్కృష్ట్యమును (ప్రతిపాదించి నువ్యవన్థాపతము 
చేసిన మేధావి యానందవర్ణనుండు. ఆ మార్గమును నిష్కంటకముగా |ప్రతిష్టాపించి 
యందలి గుణ విశేషములను ద్విగుణీకృత మొనరించిన మహితాత్ము(డభినవ గుప్తపాదు( 
డు. 

ఈ ధ;నితత్త్యమర్మము నరయుటకు ముందు శబ్బమునుండి యర్థము 
సిద్దించుటలో. గ ౨ విధానములను గూర్చి పరిశీలింపవలసి యున్నది. కావున నభిధాది 
శబ్ద్బ్దవృత్తుల విచా ణము కర్తవ్యము, 


28 






ద్వితియాధ్యాయము 
ధ్వని పతిష్టాపనము 

4 అభిధావృత్తి ఫా 

(పతి శబ్దమునకు సంకేతితమైన యర్థ మొకటి యుండును. ఈ శబ్ద మా 
యర్ధమును బోధింపవలయు నను నెర్పాటే సంకేతము. అట్లు సంకేతితమైన యర్గమునే 
వాచ్యార్థము, అభిధేయము, ముఖ్యార్ధము అనుపేరులతో వ్యవహరింతురు, ఈ వాచ్యార్థము 
సాధారణముగా వ్యాకరణము, ఉపమానము, ఆప్తవాక్యము, వ్యవహారము, వివరణము, 
అన్యపదసాన్నిధ్యము అనువాని ద్వారమున తెలియవచ్చును. ఇట్టి వాచ్యార్థమును లేక 
యభిధేయమును బోధించు శక్తిని లేదా వృత్తిని లేదా వ్యాపారమును అభిథ యందురు. 

(1) “రామః” అనుపదమును వినుటతోడనే వ్యాకరణజ్ఞుండు “రమ్‌” ధాతు 'ఘజ్‌ 
పత్యయముల యోగముచే నేర్పడిన “రామ” అను ప్రాతిపదికమునకు 'సు' ప్రత్యయము 
చేర్చ6గా నేర్పడిన రూపమిది యని మనస్సున స్మరించి '“రమించువాండు, “దీనియందు 
యోగులు రమింతురు' అను నర్ధముగల దశరథ జ్యేష్టాపత్యము అను జ్ఞానము పొందును, 
కావున నిట అభిధేయార్దము వ్యాకరణము వలన దెలియవచ్చినది. (2) పులి పిల్లి వలె 
నుండును అని బాలకునకు( జెప్పంగా పులి” అను పదముచే( జెప్పబడు జంతువిశేషము 
జ్ఞానము స్టూలముగా వానికి. గలుగును. ఇట నుపమానముచే పులిశబ్దమున కర్థము 
గహింప(బడినది. (3) రాగద్యేషవిహీనచిత్తు(డై హిత ముపదేశించు నావ్లు(డొక వస్తు 
విశేషమును జూపి యిది “ఖడ్గము” అని చెప్ప(గా తదర్ధము అంతకుముందు తెలియని 
వానికి( దెలియుచున్నది. ఆప్తవాక్య మిట్లర్ణజ్ఞానమునకు తోడ్పడుచున్నది. బాలు డింటిలోని 
పెద్దల వాగ్యవహారమువలన ననేక శబ్దముల కర్ణము తెలిసికొను చున్నా(డు. 
ఉదాహరణమునకు( దనతండ్రి తల్లిని ఫల మిమ్మని యడుగగా నామె తెచ్చు వస్తు 
విశేషమును జూచి ఫల మన(గా పండని కుమారు(డు గుర్తించుచున్నా(డు. ఇట 
వ్యవహారము సంకేతమును బట్టి యిచ్చినది. (5) ఇది నాగలి, ఇది దున్నుట, ఇది 
నీలమైన పటము, ఈమె జానకి అని పెద్దవారు చిన్నవారికి వివరింప(గా సంకేతము 


శ్వ 
£37 


భారత ధ్వని దర్శనము 
తెలియవచ్చుచున్నది. (6) కొండొకచో అన్యపదసాన్నిధ్యమువలనను వాచ్యార్ధ మవగత 
మగుచున్నది. మీ అప్పమగని పేరేమి? అనువాక్యమున “మగని' అనుశబ్దము 
సాన్నిధ్యమువలన “అప్పు శబ్దమునకు సోదరి యనునర్భమును “మీ యప్ప యేమి 
చేయుచున్నాడు? అను వాక్యము నందలి చేయుచున్నాడు అనుమహద్చోధక 
కియావదసాన్నిధ్యమువలన అప్పశబ్దమునకు తండ్రియను నర్ణమును నిర్ణితములగు 
చున్నవి. 
కొన్ని యెడల నొకశబ్దముచేతనే అనేకార్థములు లోకమున వ్యవహరింవ( 

బడుచున్నవి. అప్పుడీ యభిధాశక్తి యర్థము నెట్లు నిర్ణయించు నను ప్రశ్నకు సమాధాన 
మిట్లు చెప్పబడినది. 

“సంయోగో విపయోగశ్చ సాహచర్యం విరోధితా, 

అర్థ; ప్రకరణం లిజ్ఞం శబ్ద స్యాన్యస్య సన్నిధిః, 

సామర్ధ్య మౌచితీ దేశః కాలో వ్యక్తి స్వ్వరాదయః, 

శబ్దార్థ స్యానవచ్చేదే విశేషస్పృతి హేతవః.” 

సంయోగము, విపయోగము, సాహచర్యము, విరోధము, అర్ధము, ప్రకరణము, 

లింగము (చిహ్నము), అన్యశబ్ద సన్నిధి, సామర్థ్యము, బెచిత్యము, దేశము, కాలము, 
వ్యక్తి (లింగము), స్వరము మొదలగునవి శబ్బార్థనిర్ణయమున నందియము కలుగునపుడు 
విశేషన్మృతి హేతువు లగును. ఉదాహరణముల నరయుదము. (1) హరిశబ్దమున 
కనేకార్ధములు గలవు. చతుర్ఫుజుండగు హరి యని యందుమేని చతుర్భుజసంయోగము 
గల విష్ణువే ఇట వాచ్యు( డగుచు నశ్వాదికమగు నర్ధమును పరిహరించుచున్నా(డు. 
(2) ఈత(డు గాండీవము లేని కృష్ణుడు అన గాండీవవిపయోగము (రాహిత్యము) 
వలన కృష్ణశబ్దమున కర్టునుడను నర్థము నియమిత మగుచున్నది. (3) లక్ష్మణ శబ్ద 
సాహచర్యముగల రామశబ్దముచే దశరథరాము.డే వాచ్యు( డగుచున్నాండు. (4) రామరావణు 
లన్నచో రావణునితో విరోధముగల లక్ష్మణ్యాగజుండే గ్రహింపంబడును గాని పరశురామ 
బలరాములు కారు. (5) ముక్తికై శివార్చన చేయుదు నన్నచోట ముక్తి యను నర్థము 
(వయోజనము) శివాశబ్దపార్వత్యర్థమును నియమించుచు నక్కయను నర్థమును 
పరిహరించుచున్నది. (6) పావని నీతాన్వేషణమున నవలీకృతుండాయె నన్నచో 
(పకరణమును బట్టి హనూమంతు(డను నర్థమేకాని భీమసేనుండను నర్థము (గ్రహింప 
బడదు. (7) కుమారుండు శక్తిధరు( డన్నచో శక్తిధరత్య చిహ్నము షాణ్మాతురు€ డను 
నర్భమును బోధించును. వుతు(డను నర్థము నీచివ్నాము తొలగించును. (8) 


వట 


ధ్వని ప్రతిష్రాపనము 
ఆన్యపదసన్నిధి కుదాహరణము చూపంబడినది. మజియు నొకటి - మనము నిశ్చింత 
మాయెను. అనువాక్యమున ఆయెను అను క్రియాపదసన్నిధానమువలన ఉభయార్థక 
సర్వనామార్థ మిట [గగ్రాహ్యము కాదు. (9) విషము( |దావి మరణించె ననునపుడు 
మరణింప(జేయు సామర్థ్యము గరళమునకే కలదు కావున జలమను నర్థము తొల(గు 
చున్నది. (10) ప్రాచీముఖమున సూర్యుడు కన్పట్టుచున్నా(డు అనువాక్యమున ముఖ 
శబ్బమున కౌచిత్యముచే ముందు భాగమనునర్థము సిద్ధించి యాననమను నర్థము 
పరిహరింప(బడుచున్నది. (11) భాస్కరు(డుత్తరమున నున్నా(డందుమేని ఉత్తరమున 
నూర్యు(డుండుట యనంభవము కావున భాస్కర శేబ్ద్బ్దమునకు తన్నామక వ్యక్తి 
యర్థమగుచున్నా(డు. ఇట దేశ మభిధను నియమించుచున్నది. (12) ఒక విపలబ్ధ 
విభావరియందు తాపము భరింపశక్యము గాకున్న దన్నచో నచట తాపశబ్దము జ్వర 
త్మీవతను చెప్పును. ఇచట కాల మభిధానియామకము. ఇట్లే స్యరము, కాకువు, శాస్త్రము, 
మున్నగునవి కూడ నభిధానియామకము లగుచున్నవి. ఇట్లభిదావృత్తియే 
సన్నివేశాదులవలన భిన్నార్థముల నాస(గుటకు( జాలియున్నది. 

వాచ్యార్థము నొస(గు శబ్ద రూపమైన దానికి వాచక మనిపేరు. కావున నర్థము 
వాచ్యము, శబ్దము వాచకము. వ్యాపార మభిధ యన(బడుచున్నది. లోకములో 
నధికవ్యవహారము దీనివలన నగుట మాత్రమే కాదు. తరువాతివగు లక్షణావ్యంజనా 
వ్యావారములకు(గూడ మూల మియ్యదియ. 

ఈ వాచక మర్ధమును బోధించువిధానమునందు వైవిధ్యము గలదు. () కొన్ని 
పదముల కాయర్ధ మెట్లు సిద్దించునో వ్యాకరణాంశముల మూలమున నిరూపింపవచ్చును. 
కర్తా, కారకః మున్నగు నిట్టి పదములను యౌగికము లందురు. (2) కొన్ని పదముల కట్టి 
యర్ధసిద్ధిని శాస్రీయముగా నిరూపింపలేము. ఇల్లు, ఊరు మొదలగునవి. ఇట్టివానిని 
రూఢము లందురు. (3) కొన్నింటికి వ్యుత్పత్త్యర్థమును జెప్పవచ్చునుగాని యాయర్థముగల 
యన్నింటికి నది వర్తింపదు. ఇట్టివి యోగ రూఢము లన(బడును. తురంగము వేగముగా 
వోవునది - గుజ్జము మొదలగునవి యిట్టివాని కుదాహరణములు. (4) కొన్ని పదము 
లనయవార్థముచే నాయర్థము వర్తించు నన్నింటిని, రూఢిచే నాక్కదానిని బోధించుట 
కలదు. ఉదా: పారుడు - పృథయొక్క పుత్రుడు అను నవయబవార్థముచే ధర్మజ 
భీమార్జునులకును, రూఢిచే నర్జునున కొక్కనికిని వర్తించును. ఇట్టివి యౌగికరూఢము 
అనబడును. 


31 


భారత ధ్వని దర్శనము 
2. అక్షణావృత్తి : 

లోకములో పై జెప్పిన ముఖ్యార్భ్థముకంటె భిన్నమైన యర్శ్భమొకటి 
గోచరించుచున్నది. నిలిచి విచారించినచో నర్ధ్థమునకు పొస(గుదలలేని పదములను 
మనమందందు [పయోగింతుము. వా(డా తనుగాతిని కనులతో( దావుచున్నా( డను 
వాక్యమున కనులతో త్రావుట యనుదాని కర్టము కుదురదు గదా! నోటితో దవపదార్థమును 
జుట్టీన ట్లామెను లో(గొనంజూచుచున్నా(డని పై క్రియాపదమునకు సన్నిహితమైన 
యర్ధమును జెప్పుకొందుము. ఆమెయం దాతనికి( గల వాంఛాతిశయ మిట్లు చెప్పుటలో 
పయో జనముగా నగుచున్నది. ఇట్లాకవాక్యమున నొకపదము యొక్కయో, కొన్ని పదముల 
యొక్కయో యర్థము కుదురకుండుట, సన్నిహిత మగు నర్భమును కల్పించుకొని 
వాచ్యార్థమును కుదుర్చుకొనుట దానికి లోకవ్యవహారమున రూఢియో, యేదేని (ప్రయోజనమో 
యుండుట యనుతీ రందందు గోచరించును. అభిధావృత్తి వాచ్యార్థమునే చెప్ప, 
జాలియుండును.మిగిలిన ప్రక్రియకు వృత్త్యంతర మొకటి యవసర మగుచున్నది. దానినే 
“లక్షణ” యందురు. 

పైవివరణము ననునరించి లక్షణలో మూడు ప్రధానాంగములు గన్పట్టు 
చున్నవి. (1) వాచ్యార్థము పాస(గకుండుట (ముఖ్యార్థబాధ) (2) పాస(గించుటకై దానికి 
(వాచ్యార్థమునకు) సన్నిహితమగు నర్ధమును గల్పించుకొనుట (3) అట్టి కల్పనకు రూఢియో, 
(ప్రయోజనమో యాధార మగుట. నిత్య వ్యవహారములో మన కిట్టి వనేకము గోచరించును. 
ఉదాహరణమునకు అన్న ముడుకుచున్నది అను వాక్యము కలదు. బియ్య ముడుకగా 
నేర్పడిన వస్తు విశేషమును అన్నముగా వ్యవహరింతుము. అనగా నుడికెడి దన్నము 
కాదు - బియ్యము. కావున నిట ముఖ్యార్థబాధ కలదు. దానిని తొల(గించుటకై అన్నముగా 
నుడుకుచున్న దనునర్ధము లోకరూఢిని బట్టి కల్పించుకొందుము. కావున నిందు 
ముఖ్యార్ధబాధ, రూఢి, అన్యార్థ కల్పనము అను లక్షణా సామ్మగి కలదు. 

మజియొక యుదాహరణము : ఈ యేజు మాయూరిమీ(దుగా ప్రవహించు 
చున్నదను వాక్యములో ముఖ్యార్థబాధ కలదు. ఊ రన(గా గృహసముదాయ రూపము. 
దాని మీందుగా నేణు ప్రవహించినచో ఊరు సముద్రము పాలగును. కావున నర్థము 
వాస(గదు. కావున మాయూరి కతిసన్నిహితముగా ప్రవహించుచున్న దను వాసగాడు 
నర్ధమిట స్వీకార్యము. ఏటి వలని ప్రయోజనములు - సస్యానుకూలమగు జలసమృద్ది, 
శీతల వాయు 'ప్రసరణము మొదలగునవి - మాకు బాగుగా లభ్యమగుచున్న వనుట 


32 


ధ్వని ప్రతిష్టాపనము 
యిట ప్రయోజనము. పయోజనమును బట్టి యేర్పడు లక్షణాస్వరూప మిట్లుండును. 

ఈ లక్షణావృత్తిచే నర్థము సూటిగా వచింప(బడక (వాచ్యము కాక) లక్షింప( 
బడును - సూచింపంబడును గావున నివృత్తిచే నేర్పడు నర్థమును లక్ష్యార్ధ మనియు 
నాపదమునకు లక్షక మనియు వ్యవహారము కలిగినది. 

ఇందనేకపభేదములు గలవు. పై రెం డుదాహరణములలో లక్ష్యార్థమునకు 
వాచ్యార్థముతో సంబంధము గలదు. అన్న ముడుకుట - అన్నముగా నుడుకుట, 
ఊరిమీదుగా ప్రవహించుట - ఊరి కతినన్నిహితముగా ప్రవహించుట అనువానిలో 
సంబంధము స్పష్టమే కదా! కావున నిట్టి పద్ధతిని సంబంధ నిబంధనగా వ్యవహరింతురు. 
ఇందు రెండవది పయోజనమును బట్టి యేర్పడినది. 

“వాడు ప్రజాధనమును మింగివైచెను' అను వాక్యమున నర్థము పాసంగదు. 
ఎవ్వండు గాని ధనము నన్నమువలె నోటితో |మింగ(డు. (ఒకవేళ కాగితమును నమిలి 
మింగుట జరిగినను నది యిట వివక్షితము కాదు.) కావున మింగుట యనగా మింగిన 
పదార్ధము వలె స్య్వాయత్తము చేసికొనుట యను నర్ధ మిట కల్పించుకొనవలయును. 
ధన నంబంధ మిట కలదు కావునను, మింగుట యనంగా గుట్టుగా స్వాయత్తము 
చేసికొనుట యను రూఢి కలదు కావునను నిది రూఢివలన సిద్ధించిన నంబంధ 
నిబంధనలక్రణ కుదాహరణము. : 

మఠణియు నీసంబంధనిబంధన జహత్స్వార్థ, అజహత్సార్థ యని ద్వివిధము. 
.ముఖ్యార్థమును కేవలము వదలివై చినది జహత్స్య్వార్ణయు, వదలనిది అజహత్స్వార్ధయు 
నగును. మొదటియుదాహరణమున నూరిమీ(దుగా నేణుపోవుట యనుచోట “మీదుగా 
ననుదానియర్ధము సర్వథా త్యాజ్యమే. ఊరికి 'నడుమ' లేక “ప్రక్కగా' “సన్నిపాతముగా'” 
ననునర్ధ్థమే యిటసంభావ్యము. కావున నిట్టిది జహత్స్వార్ధ. “మేళములు వచ్చుచున్నవి." 
అనుచోట వాద్యవిశేషములు తమంత తాము వచ్చుట సంభవింపదు. మేళగాండ్రు 
వచ్చుచున్నా రనునది లక్ష్యార్థము. మజియు నిందు మేళగాండ్రతోపాటు మేళములు 
కూడ వచ్చుట కలదు. అనగా స్వార్దమిందు త్యజింప(బడలేదు. ఇట్టిది అజహత్సాార్ధ. 

“వా(డొక కో(తి' అనినచో తిర్యగ్యాచకమగు కో(తికి మహద్బోధక సర్వనామము 
'వా(డు' అనునది పప్రయోగించుటచే ముఖ్యార్థబాధ యున్నది. కోతి వంటివా(డనునది 
యిట లక్ష్యార్థమగును, కో(తికున్న వికారలక్షణములు, వికృత చేష్టలు నీతనికి(గలవని 
చెప్పుట ప్రయోజనము. ఇచట నొకవ్యక్తికి కో(తితో సామ్యము వివక్షిత మగుచున్నది. 


భారత ధ్వని దర్శనము 

కావున దీనిని సామ్యనిబంధన యందురు. ప్రకృతోదాహరణమున తచ్చబ్దవాచ్యునియందు 
మర్కటత్వ మారోపంప(బడినది. కావున నిది సారోపలక్షణ యన(బడును. ఉపమేయము 
చెప్పంబడక యుపమానమే చెప్పబడిన సామ్యనిబంధనాలక్షణను సాధ్యవసాయలక్షణ 
యందురు. “అదిగో కో(తి అని మనుష్యు నొక్కనిగూర్చి వ్యవహరించినచో నది 
సాధ్యవసాయలక్షణ కుదాహరణమై యావ్యక్తి కోతియే యన్నంత వికారస్యరూపచేష్టాదులు 
గలవా(డనుటను దెలుపును. 

ఈ సామ్యనిబంధన రూఢినిబట్టి యేర్పడుటయును గానవచ్చును. 
తాషత్రయమను పదమున కాధ్యాత్మికాధిభౌతికాధిదై వికములను మూ(డుతాపము లర్ధము. 
వా(డు తనపియురాలని( బెండ్లి యాడుటకు తాపత్రయ పడుచున్నా( డను వాక్యమున 
తాషత్రయము వంటి కష్టము పడుచున్నా( డను లక్ష్యార్థ మిట సెద్దించును. తాషతయ 
మనంగా నధికమైన కష్టమను నర్థము లోకమున రూఢి కెక్కినది. ఇట్టిది రూఢిని( బట్టి 
యేర్పడిన సామ్యనిబంధనాలక్షణ యగును. 

ఈ పై (జెప్పినవి కాక లక్షితలక్షణ, వ్యతిరేక లక్షణ యను మతిరెండు భేదములు 
గలవు. వాచ్యార్థానుపపత్తి కలిగినపుడు వాచ్యార్థమునకు సాక్షాత్తుగా సంబంధించిన యర్థము 
కాక పరంపరగా సంబంధించిన వేజొక యర్థమును బోధించు శక్తిని లక్షిత లక్షణ యందురు. 
ద్విరేఫాదిశబ్దము లిట్టి లక్షణ కుదాహరణములు. ద్విరేఫ మన(గా రెండు రేఫములు 
గలది. రేఫము వర్ణమగుటచే నిది యొక శబ్దాంతరమును - భ్రమర మనుదానిని - 
లక్షించును. అది తుమ్మెదను జెప్పును. శబ్దము సాక్షాత్తుగా నొక వస్తువునో, వ్యక్తినో 
వచింపవలని యుండగా నట్టు కాక వేజొక శబ్దమును దో(పంజేయుటచే నిట 
వాచ్యార్థానుపపత్తి యని గుర్తింప(దగును. 

వాచ్యార్థమునకు పూర్తిగా విరుద్ధమైన యర్థమును గ్రహించు సందర్భములును 
గలవు. వెలయాలిని పతివత యనుట, మూర్చుని బృహస్పతి యనుట, త్రికరణ శుద్ధి 
లేనివానిని అపర గాంధి యనుట, ఆలస్యముగా వచ్చినవానిని పెందలకడ వచ్చితి వేమని 
పృచ్ళించుట మున్నగునవి యీ విధానమునకు సంబంధించినవి. ఇట్టివానిని వ్యతిరేక 
లక్షణ యందురు. కొందబు దీనిని జహత్స్యార్థలో గతార్థము చేయుదురు. 

, ఈ లక్షణము శబ్దవృత్తి యనవచ్చునా? అను విషయమును గూర్చి 
యభ్మిప్రాయభేద మున్నది. నిజమున కిట అభిధ తనవ్యాపారమును ముగించిన పిమ్మట 
నదేశబ్దమునకు మజీయుక వ్యాపారమును (బవర్రంచు లక్షణ యర్థవృత్త యసయ 
భావింప(దగు నని కొందణ అభ్మిపాయము. నిజమే. కాని యేశబ్దము నర్ధనిర్ణయమునకు 

34 


ధ్వని ప్రతిష్టాపనము 
అభిధాశక్తి చాలుటలేదో యా శబ్దమునందు వర్తించు శక్తి కావున దీనిని శబ్ద శక్తిగా 
నంగీకరించుటలో దోషము లేదు. లేదా “ఇట నర్థధర్మమును శబ్దమునం దారోపించి 
శబ్దశక్తియని యౌపచారికముగా వ్యవహరించు చున్నారు". అని శ్రీ నన్నిధానము 
సూర్యనారాయణ శాస్ర గారు చెప్పిన సమాధానము ననుసంధించు కొననగును. 
(కా. సం. వ్యా పుట. 146) 
అకణఫేదముల నీ కిందిపట్టికలో చూడనగును : 


అక్షణ 
సంబంధ bas సామ్య నిబంధన లక్షిత లక్షణ వ్యతిరేక లక్షణ 


రూఢి మూల 






ప్రయోజన మూల 






ఆ జ్‌ ఆ oa ఇల్‌ 
జహత్స్వార్థ అజహత్స్య్వార్థ జహత్స్యార్థ అజహత్స్వార్థ 


రూడిమూల (ప్రయోజనమూల 
| | 
సారోప సాధ్యవసాయ సారోప సాధ్యవసాయ 


ఇది లక్షణ స్టూల స్వరూపము. అభిధవలె నిదియు లోకమున ప్రచురముగనే 
వాడ(బడుచున్నది. 
3. వ్యంజనావృత్తి : 

ధ్వన్యాలోక మావిర్భవించుటకు ముందు పాయికముగా నభిధాలక్షణా వృత్తులనే 
లాక్షణికు లంగీకరించిరి. కాని యీ రెండు వృత్తులును కొండొక యర్ధ విశేషమును జెప్పుటకు 
అనమర్ధ్థము అగుచున్న వని గుర్తించి యట్టి యర్థవిశేషమునకై మటియొక వృత్తి 
నంగీకరింపక తప్పదని మొట్టమొదట వక్కాణించిన మనీషి ఆనందవర్ధను(డు. అదియే 
వ్యంజనావృత్తి. న్నవనిద్దమగు నంకేతితార్థముకంటెను, వాచ్యార్భానువవత్తిచే 
వాచ్యార్థమునకు నన్నిహితముగా( జెప్పికొనెడు లక్ష్యార్థముకంటెను భిన్నముగా 
స్ఫురణరూపమున గోచరించు నర్థవిశేషమొకటి లోకమున( గానవచ్చుచున్నది. అది 
సంకేతితము కాదు. కావున వాచ్యార్థము కాదు. వాచ్యార్థముకానిదాని నభిధ చెప్పదు. 
వాచ్యార్థానుపపత్త్యాది హేత్ముతయ మిట్టియర్థమున లేదు. కావున నిది లక్ష్యార్థము కాదు. 
లక్ష్యార్ధముకానిది లక్షణచే. జెప్పంబడదు. కావున వాచ్యలక్ష్యార్థములకంటె భిన్నమయిన 

35 


భారత ధ్వని దర్శనము 
యర్థవిశేషమును జెప్పుటకు వృత్త్యంతరమొకటి యవశ్య[గ్రాహ్య మగుచున్నది. 
వాచ్యలక్ష్యార్థములకంటె భిన్నమగు తాత్పర్యార్థము నొకదానిని పూర్వులంగీకరించిరి. 
ప్రకృతము అర్ధవిశేషముగా భావింప(బడిన దిదియే యగునా అన్నచో కాదు. భిన్న 
భిన్న సంకేతార్థములుగల పదము లొకచో నొక కమమున నుచ్చరింపంబడ(గా వానియన్నిటి 
సమాహారముచే సిద్దించు వాక్యార్థమునకే తాత్పర్యార్థమని వ్యవహారము. వ్యంజనచే 
సిద్దించున దట్టిది కాదు. అది పరమరమణియము, సహృదయైక వేద్యము. తాత్పర్యార్థ 
మిట్టిదికాదు. తఅచినకొల(ది మనస్సు నాకర్షించి “యాహాో' పుట్టించు నాయర్ధమునకును, 
కేవలవాక్యార్థరూవమైన తాత్పర్యార్థమునకును జాలయంతరము గలదు. అట్టి 
రమణీయమగు నర్జాంతరము భావనాబలము గలవాని హృదయమున స్ఫురించును. ఆ 
స్ఫురణను గలిగించునదియే వ్యంజనావృత్తి. 
వాచ్యలక్ష్యార్థములకంటె భిన్నమైన యర్ధవిశేషము గలదా? యని శంకింప( 

బనిలేదు. అయ్యది మహాకవుల వాక్కులయందు గోచరించుచునే యున్నది. ఒక యుదాహ 
రణము నరయుదము. 

“నా కెడ యిమ్ము; లెమ్ము; కురునాధుమనఃపియధర్మపత్ని ! నే 

నేకత మెట్టులుండుదు? మహీశునితోడన పోదు; పుత్తులం 

జేకొని పెన్ను; నాపనువు సేయుము; నావృుడు మాది తద్దయున్‌ 

శోకపరీతచిత్త యగుచుం బృథ కి ట్లనియెం బియంబునన్‌.” 1.5.155 

శతశ్చంగపర్వతమున కిందము శాపము నొందకుండ( దలంచి మునివృత్తినున్న 
పాండురాజు మైల నపూర్వశృంగార విలాసలిలతో విహరించి మాద్రి యాతని మృతికి 
హేతువైన దని యెంచి కోధశోకములు పెన(గొన కుంతీదేవి యాడిన మాట లియ్యవి : 
'ఓ మాదీ! నీవు పాండుమహారాజునకు మనఃప్రియురాలవగు, ధర్మపత్నివి. నా కవకాశ 
మిమ్ము. లెమ్ము. నేను భర్త్శృహీననై యెట్లుందును? రాజుతోడనే పోవుదును. కుమారులను 
జేకొని కాపాడుము. నేను జెప్పినట్లు చేయుము.” అన(గా మాది మజియు మిక్కుటమగు 
శోకముతో కుంతి కిట్లనెను. ఇది వాచ్యార్థము. ఇందు విశేషార్థసంభావన కాస్కార మున్నట్లు 
తోచును. “కురునాథుమనఃప్రియధర్మపత్ని అను సంబోధనమునం దొక నిగూఢమైన 
దెప్పిపాడుపు కానవచ్చును. ఎట్లన తత్కాలమున కుంతి తలపున మాది భర్చృహంతి. 
అట్టిది మనఃపియుర' లెట్లగును? తాత్కాలిక సౌఖ్యహేతుత్వరూపమున (ప్రయురాలైనదని 
సంభావింపరాదు. స్య్కియానుష్పానార్థము సహధర్మచారిణియైన వనితనే పత్ని యందురు. 
'పత్యు ర్నో యజ్ఞసం మోగే” అను పాణినీయ సూత్రము దీనికి ప్రమాణము. కాని మాది 
36 


ధ్వని ప్రతిషాపనము 

దీనికి విరుద్ధముగా కామపీడితయై రానున్న ఘోరవిపత్తును సైతము లెక్కసేయక 
భర్తసమాగమ మాశించినది. ఇట్టిది పత్నియెట్లగును? మనఃప్రియ యెట్లగును? కేవలము 
భర్తహంత్రియే యను నభిపాయము భరింప శక్యము గాని శోకోద్యేగమువలన' గలిగిన 
కోపోదేకముతో కుంతీహృదయమున నుదయించియుండు ననుట సంభావ్యము. 
ఆయభ్మిపాయము మాందికి భంగ్యంతరముగా న్ఫురించుటకు కురునాధుమన£ప్రియ 
ధర్మపత్ని యను సంబోధనము చాలియున్నది. “నేనేకత మెట్టులుండుదు' అను వాక్యమున 
శాపమున్నదని యెణి(గి భర్తసంరక్షణమున నేమజినదానవు నీవు భర్తృహీనవై [బదుక( 
గలవు గాని పతితోడిదే లోకమని బదుకు నేనెట్లు జీవింతును? దౌర్భాగ్య జీవనము నీక 
తగు( గాని నాకు వలదుసుమా! అను నభిపాయము స్ఫురించును. ఇట్టి యభిప్రాయము 
కృతక మనరాదు. నిజమునకు పాండురాజు తన కెట్టివాండో మాందికి నట్టివా(డే. కావున 
నేకత ముండుట తన కెట్లు దుస్సహమో మాదికి నట్లే. అట్టియెడ కుంతి 'నేను' అని 
చెప్పుటలో తన మనస్థితికిని మ్మాదిమనస్థితికిని భేదము వక్కాణించి నట్లయినది. 
“మహీశునితోడన పోధు అను 'వాక్యమున పతియే సతికి గతికాని తదన్యము కాదు. పతి 
ననుగమించుటయే కర్తవ్య మను లోకాచారమును మాద్రికి స్ఫురింప(జేయు తాత్పర్య 
మభివ్యక్త మగును. మాదిపత్యనుగమన నిశ్చయమున కిదియే (పేరక మనవచ్చును. 
'పుత్రులం జేకొని పెన్పు' అనుటలో పతి నుపేక్షించిన విధమున నర్భకులగు వీరిని 
గూడ నేమజీ దిక్కుమాలిన వారినిగా నొనర్పకుము అను నర్ధమునుగాని, ప్రాణాధికముగా 
సంరక్షించుకొనందగిన భర్తనే చంపినదానవు నీకు వ్యుతులన్న లెక్కయా? వీరిని తగు 
విధముగా పెంప(గలవా? అను నభ్మిపాయమును గాని యూహింపనగును. 'నాసనుపు 
సేయుము' అనుటలో ఇంతకు ముందు నిన్ను హద్దులో నుంచుటకు నే చేసిన యత్నము 
వృథ యైనది. ఇ(కనైన - నేను మరణించిన వెనుక నైన - నామాట పాటింపు మను 
నెచ్చరిక యభివ్యక్త మగును. అణ(పరాని శోకకోధములవలన హఠాత్తుగ కుంతి నోటినుండి 
వెలువడిన యీ వాక్యసముదాయమును బట్టి సంభావితమైన పైయర్ధ విశషమువలన 
కుంతి సపత్నమాత్సర్యము ప్రస్ఫుట మగు ననుకొనరాదు. పతిదెవతయగు నామెకు 
భర్హ్చృమరణజనిత దుఃఖ మిట్టి సూటిపోటిమాటలకు హేతువైన దనుటయే సంభావ్యము. 
ఇట్టి విశేషార్థము తో(చుటంబట్టియే మాది తద్దయు శోకపరీతచిత్త యైనది. అనగా 
పతి మరణజనిత వేదనకంటె నధికతరవేదన యామె హృదయమున కుంతీ వాక్యముల 
వలన(గలిగిన దన(గా6 జైయర్థ మంతయు నామెకు స్ఫురించిన దనియే చెప్పవలయును. 
ఇట్లు స్ఫురించిన యర్థ విశేష మంతయు సంకేతితము కాదు. కావున నభిధ 

యట ప్రవర్తింపదు. వాచ్యార్థానుపపత్తి యెందును లేదు. కావున లక్షణావృత్తికి ప్రవేశము 

37 


భారత ధ్వని దర్శనము 
లేదు. ప్రసిద్ధములగు నీ రెండు శక్తులకును శక్తి చాలనిచోట సువిచారిత రమణీయమైన 
యర్థాంతర స్ఫురణ ముండుటంబట్టి యద్దానికై యభిధాలక్షణలకంటె వేజైన వృత్తియొకటి 
తప్పక (గాహ్యము. అభివ్యక్తము చేయుట, న్ఫురింపంజేయుట యనునది యిట 
వృత్తిచేసెడు కార్యము కావున నీ వృత్తికి వ్యంజనయను పేరు కలిగినది. 

పాచ్యార్దము వాస(గినపిమ్మట కవినివక్ష ననుసరించి సహృదయుని భావనా 
బలమును బట్టి సంభావితమగు నర్ధవిశేషమును సమర్పించు వృత్తిని వ్యంజనా వృత్తి 
యందురని ఫలితార్ధము. దానివలన సిద్ధించు నర్ధమును వ్యంగ్యార్థ మందురు. ఆ యర్ధమును 
బ్రతిపాదించు శబ్దమును వ్యంజక మందురు. ఈ వ్యంజనావృత్త్యా విష్కరణములో నుద్చోధక 
సామగి యెట్టిదో పరిశీలింపవలయును. 
4. వ్యంజనావృత్తుద్చోధక సామి వు 

ఈ వ్యంజనావృత్తి ప్రతివాదనమున కానందవర్ధనులు తమ మేధాసంపద 
నెంతయో వినియోగింప వలసివచ్చినది. కొంగొత్తగా నొక సిద్ధాంతమును ప్రతిష్పాపించుట 
కెట్టివారికిని శమపడక తప్పదు. ఈ వ్యంజనకు ఉద్చ్పోధక సామగి యెట్టిదై యుండునో 
పరిశీలింపవలసి యున్నది. లోకమున నొక లేగదూడ తల్లి పొదుగున పాలుదావి పిమ్మట 
గంతులిడుచు పరువెత్తుచుండును. అది చూచి మనము దానియానంద పారవశ్యస్థితిని 
గుర్తింతుము. ఇట్లు దాని మానసవృత్తి యభివ్యక్తమే యగుచున్నది కాని వాచ్యమగుట 
లేదు. అట్లే తన బిడ్డ కేదేని కీడు వాటిల్లినచో గోవు ముఖవైఖరి, బుసగొట్టుట, అక్షివికారము 
మున్నగు వానిని బట్టి యది కోపముతో నున్నదని గుర్తింతుము. ఈ గుర్తింపు మనస్సునకు 
తోంచునదియే కాని వాచ్యము కాదు. నెలల బిడ్డ యేడ్చెడు నేడ్పులలోని వై విధ్యమును 
బట్టి ఏని కాకలి యగుచున్నది, కడుపున నేదో బాధ యున్నది, ఏ చీమయో కుట్టినది, 
నిదుర వచ్చినది, భయమైనది యను ని మొదలైన రోదన హేతువులు తల్లి మననునకు 
తట్టుచున్నవి. ఇవియన్నియు స్ఫురణరూపములే. యౌవన పాదుర్భావమున యువతీ 
యువకుల యాంగిక వకారములను బట్ట వారి వాధ్గ తాభిపాయము లూహాకు 
వచ్చుచున్నవి. ఇదియు వ్యంగ్యవైఖరియే. ఒక( డొకవస్తువు నపేక్షగా' జూచినచో 
వానికి దానిపై మోజు కలిగిన దనియు నొకవేళ నది యపహృతమైనచో నది వాని 
పనియే యనియు ననుమానింతుము. ఇట్లు లోకములో ననేక సందర్భములలో ననేక 
విషయములు వాగ్య్యవహార రహితముగనే మనకు తెలియవచ్చుచున్నవి. ఈ పై(జెప్పిన 
యన్నింటియందును ధూమాగ్నుల సంబంధమువంటి నియత సంబంధము నన్యూనానతి 


రిక్రముగ నిరూపింప(జాలము కావున నా యా నముదితజ్ఞాన మనుమానపమాణ 
38 


ధ్వని ప్రతిష్టాపనము 
జన్యమనుట పొస(గదు. కావున వ్యంగ్యసద్భావజ్ఞానమునకు లోకవృత్తము చాలవేజకు 
నుద్చోధక మసి తల(పనగును. 
ఆనందవర్గనులు తమ కీవ్యంజనావృత్తి జ్ఞానము విద్వాంసులలో ప్రథమ 
గణ్యులగు వైయాకరణులవలననే కలిగిన దని వక్కాణించిరి. వైయాకరణులు శబ్దము వలన 
నర్ధజ్ఞాన మెట్లు గలుగునో పరీక్షించిరి. పదైకదేశములగు నక్షరములవలన నర్ధజ్ఞానము 
కలుగునా? లేక సముదాయరూపము వలననా? అను పక్షద్వయమును పేర్కొనిరి. అందు 
మొదటి పక్షమున వ్యస్తముగా నక్షర మర్ధవంతమైనచో తక్కినయక్షరములతో నక్కజ 
యేమి? యను నాక్షేపము బయలుదేణీనది. కావున మొదటిపక్షము నిరాకరణీయ 
మగుచున్నది. సముదాయమే యర్ధవంత మను రెండవ పక్షమునందును నొక యిబ్బంది 
యున్నది. నైయాయికుల మతమున నక్షరము రెండు క్షణములే యుండును. మూ(డవ 
క్షణమున నది నశించును, అపుడు కనీసము మూ(డు వర్ణములు గల పదములో మూ 
డవవర్ణ ముచ్చరిత మగునప్పటికి సముదాయము లేదు కదా! లేనిదాని కర్ణ సమర్పణ 
శక్తి యెట్లు కలుగునని శంకించి తచ్చంకానివృత్తికై వారు న్ఫోటనిద్ధాంతమును 
(బతిపాదించిరి. “వర్థాతిరిక్తో వర్ణాభి వ్యంగ్యోర్షపత్యాయకో నిత్యః శబ్దః స్పోటః యని 
నాట నిర్వచనము. వర్ణములకంట వేర్రనదయు, వర్ణములవలన వ్యక్తము యర్ధమును 
బోధించెడు నదియు నగు శబ్దము స్ఫోటము. ఇది నిత్యము. కావున నశించువర్ణముల 
కంటె నిది భిన్నము. ఉచ్చరితములై నశించు వర్ణములచేత నిత్యమగు స్ఫోటము మాత్ర 
మెట్లభివ్యక్త మగునను పూర్యపక్షమును శంకించుకొని వారిట్లు సిద్దాంతము చేసిరి. మూ 
డవవర్ణ ముచ్చరిత మగునపుడు మొదటి వర్ణము నశించుచున్నను తత్సంస్కారము 
నశింపదు. అట్టి సంస్కారముచే స్ఫోట మభివ్యక్త మగును. (“పూర్వ పూర్వవర్జానుభవాహిత 
సంస్కారసచివేన అంత్యవర్థానుభవేన అభివ్యజ్యతే స్ఫోటః ) 'స్ఫుటత్యర్థో స్మాదితిస్ఫోటః 
' (దీనివలన అర్థము స్పుటమగును) 'స్పోటయ త్యర్థ మితి స్పోటః (అర్థము నిది 
స్ఫుటము చయును) అస న్ఫాటశబ్దమునకు రండు విధములగు వ్యుత్పత్తులు చప్ప; 
బడినవి. అట్టి న్ఫోటరూపమైన శబ్దమువలన నర్ధజ్ఞానము కలుగు నని వైయాకరణుల 
సిద్ధాంతము. 
తాను పతిపాదించెడు ధ్వని సిద్దాంతమున కీ స్పోటతత్త్వము మార్గదర్శకమని 
యానందవర్గను(డు సూచించెను. పూర్యపూర్యవర్ణముల సంస్కారముతో. గూడిన 
యంత్యవర్ణధ్యని స్ఫోటము నభివ్యక్త మొనర్చునట్లే వక్తృవాచ్యపకరణాదులను బట్టి శబ్దము 
వాచ్యార్థము కంటె భిన్నమును రమణీయము నైన యర్థాంతరమును స్ఫురింప(జేయును, 


~~ 
౫ 


భారత ధని దర్శనము 
నస్నోటవాదమునందు వర్ణధ్వని స్ఫోటమును వ్యక్త మొనర్చినభ్లే యిందు శబ్ద 
మర్జాంతరమును ప్యక్తపజిచును. అచట వ్యంగ్యము న్భొటము, ఇట సర్జాంతరము. 
వ్యంజకమగు వర్ణధ్వనియందలి నామసాదృశ్యమును బట్టియే గమ్యమానము - 
అభివ్యజ్యమానము-అగు నీ యర్భాంతరమునకు ధ్యనియని యాతడు నామకరణము 
చేసెను. కావున అట్టి యర్జాంతరము నొస(గు వ్యంజనావృత్తియనునది యపూర్వము 
నాధారరహితము నైన విషయము. కాదు. విద్యాంసు లంగీకరించినదే యని యాత(డు 
నిరూపించెను. ఇట్లు స్ఫోటవాదమనునదియు ని వ్యంజనావృత్తి పతిపాదనమున కొక 
హేతువై నది. 

మరియు భరతు(డు తన నాట్యశాస్తమున నేడవయధ్యాయమునందలి 
డెబ్బదియవ శ్లోక వివరణ సందర్భమున “యదాన్యోన్యార్థసంభూతై ర్విభావానుభావ 
వ్యంజితై రేకోనపంచాశతా భావైః సామాన్య గుణయోగేన అభినిష్పద్యన్తే రసాః త 
తృధం స్థాయిన ఎవ భావాః రసత్వ మావ్నువన్ని? ఉచ్యతే.” అని వ్రాసిన గంధ భాగమును 
బట్టి యందలి 'వ్యంజితైః అనుపద మాధారముగ నానందవర్ధనుండు వ్యంజనావృత్తిని 
(గ్రహించియుండనోపునని కొందటుపండితుల యభ్మిపాయము. దీనిని బట్టి వ్యంజనావృత్తి 
యస యానందవర్థను(డు ప్రతవాదంచనది కవలమపూర్వము కాదసయు నయ్యది 
పూర్వ శాస్త్రజ్ఞాలచే నించించుక స్పృశింప(బడినదే యనియు తెలియవచ్చుచున్నది. 

మజీయు రామాయణ మహాభారతాది [గంథములందే కాక “ద్వా సుపర్గా 
సయుజా సఖాయా, సమానం వృక్షం పరిషస్వజాతే, తయో రేకం పిప్పలం స్వాద్వ 
త్త్యనశ్న న్నన్యో అభిచాకళితి.” ఇత్యాద్యుపనిషద్యాక్యములందును లక్ష్యముఖమున నిది 
దృశ్యమాన మగుచునే యున్నది. కాన దీనిని పూర్వ లాక్షణికులు సమగ్రముగా వివేచించి 
నిరూపింవని కారణమునను, వ్యంగ్యార్థ |పాధాన్యమును బట్టియే కావ్యమునకు 
నుత్తవుత్వము నీచ్చించం ననుట |తోనీవేయం(జాలని యుభ్మిపాయుముగా 
గానవచ్చుచుండుటవలనను, పూర్వులు కావ్య పధానాంశముగా ప్రతివాదంచీన గుణాలంకార 
వృత్తి రిత్యాదుల కాస్థితి సుదృఢము కాకుండుటవలనను ఆనందవర్ధనులు వ్యంజనావృత్తి 
నవలంబించి ధ్వని సిద్ధాంత (వతిష్టావనము చేయవలని వచ్చినది. ఈ ధ్వని 
సూర్యోదయముతో గుణాలంకారాది పదీపముల వెలు(గునకు పరిమితత్వ మేర్పడినది. 
మహారాజు ననుసరించు భృత్యవర్గమువలె నివి ధ్వని ననుసరించి మనవలసి వచ్చెను. 
ఇది కావ్యాత్మగా నంగీకరింవ(బడెను. ఈ సిద్ధాంతము మొక్కవోకుండుటకై 
యానందవర్ధనులే కొన్ని యభావవాదముల నూహించి ఖండించిరి. వానిని పరిశీలింతము. 


తతి 
4U 


ధ్వని ప్రతిష్టాపనము 
ట్‌ అఖావవాదములు :- 
ఆనందవర్ధను లూహించి ఖండించిన యభావవాదము లైదు తెజి(గులు. అందు 
మొదటివాదము స్వరూప మియ్యది. శబ్బార్థమయ మగు కావ్యశరీరమునకు శోభ నొస( 
గు ననుప్రాసాదులకంటిను, ఉపమాదుల కంటెను, అక్షర విన్యాసరూపమున నేర్పడు 
మాధుర్యాది గుణములకంటెను, తత్సమాహారరూపములే యైన వైదర్శ్యాది రీతుల కంటెను 
ధాని యనునది భిన్నముగా నొకటి యుండదు. అనగా ధ్వని యనునది శబ్బార్ధరూపము 
కాదు కావున సౌందర్యస్థానము కాదు, గుణాలంకార భిన్నము కావున సౌందర్య హేతువును 
గాదని యాయభావవాదతాత్తర్యము. 
దీనిని పరిశీలింతము. ధ్వని యనునది సౌందర్యస్థాన మగు శరీరముగనో, 
సౌందర్యహేతు వగు గుణాలంకారములలో నొకటిగనో భావింప(బడలేదు. కావుననే 
యానందవర్ధనులు ధ్వన్యాలోక గ్రంథమును ప్రారంభింప వలసి వచ్చినది. ధ్వని యని 
తాను భావించినది కావ్యమునకు ఆత్మ. అది లేనిది శవపప్రాయము. కావున ధ్వని కలదు. 
లోక వ్యవహారము నందును ఇది కానవచ్చును. ఒక యత్త |క్రొత్తకోడలిని గూర్చి ప్రక్కయింటి 
యామెతో 'మా కోడలి కింకను దెల్లవాజలే' దన్నచో నిందు కేవలము సంకేతితమైన యర్థమునే 
స్వీకరించుట వక్రితాత్పర్యము కాదు కదా! తెల్లవాఖుట యొక ప్రాంతములో నున్న 
వారందఅికొక్కమాటే జరుగును, కావున నిందు విశేషార్థ ముండి తీణవలయును. ఇంకను 
కోడలు నిదుర లేవలే దను నర్థము శతి భావింపవలయును. ఇంతవజకు దీనిని 
లక్ష్యార్థ మనుకొన్నను నిదుర లేవకుండుటకు( గారణముగా నూహింప(బడు రాత్రి 
నిద్రలేనితనము; భార్యాభర్తల రహఃక్రీడ - తెల్లవాజీన సంగతి తెలియనీని యలసత 
మున్నగు నర్ధవిశేష మంతయు వాచ్యలక్ష్యార్థముల కంటె భిన్నమే కదా! మజీయు నదియే 
పాధాన్యమును భజించుచున్నది కదా! కేవలము వాక్యమున కందమును, గూర్చు 
తాత్పర్యముతో కాక వివక్షితమైన యర్థమును శో త్రికి స్ఫురింప(జేయు తాత్పర్యముతోడనే 
యీవాక్య మిట్లు ప్రయుక్త మైనది కావున వక్రోక్తివంటి బాహ్యమైన యలంకారము నిట 
సంభావింప(జాలము. ఇట్లు లోకవ్యవహారమును బట్టి ధ్వని సద్భావమును గూర్చి శంకింప( 
బనిలేదు, 
కావ్యమునందును ఇది గోచరమే యగుచున్నది. ఒక యుదాహరణము 
నరయుదము. వనవానాజ్ఞాతవానములను గడు సమర్థముగా నిర్వహించి యున్న 
పాండవులకడకు ధృతర్మాష్టుడు యోగక్షేమ విచారణమునకై సంజయుని పంపెను. 
ధృతరాష్టుడు 'నితాంతస్నేహపూర్ణచేతోవృత్తి'తో నీవును నీవారలును యోగ క్లేమంబున 


4 
6 


భారత ధ్వని దర్శనము 

నున్న తెజి(గు నారసి రమ్మని నన్ను పంపెనని సంజయు( డన(గా ధర్మజూ(డు చెప్పిన 
సమాధానము : 

“ఆ రాజు మాదెసం గల కొరుణ్యముకతమునను సుఖంబున నిట్లు 
న్నారము; నిను బుత్తెంచిన గారవమున నాదు మది వికాసము. బొందెన్‌.” 
5.1.276 
ధర్మజు(డు సుఖంబున నున్నారమని కాక యిట్లున్నార మని తమస్ధితిని చూపి 
చెప్పుచున్నాండు. అట్లు చెప్పుటలో మాకు నుఖమెక్కడిది? పరమనీచమైన కష్టస్థితి 
ననుభవించుచున్నార మను నర్థము వ్యక్త మగును. “ఆరాజు అనుటలో ధృతరాష్టుడు 
తన్ను సింహాసన మెక్కించిన తమ్ముని పుతులను మమ్ము రాజ దృష్టితో చూచి రాజనీతినే 
నెజపెను గాని వాత్సల్యము మాయం దెన్నండేని ప్రదర్శించెనా? అనునర్థము తో(చును. 
దీనివలన కారుణ్య మనుదానికి పగయను విపరీతార్థము సంభావ్యము. 'నిను( బుత్తెంచిన 
గారవమున నాదుమది వికాసము. బొందెన్‌' అను వాక్యమువలన చేయ(దలచి(న యపకార 
మంతయు. జేసి యిప్పుడు యోగక్షేమము లడుగుటకు నీవంటి యోగ్యుని. బంపిన 
మ్మాతమున కష్టము లనుభవించి యింకను మజవని నామనస్సునకు వికాసము కలుగుట 
యెట్లు? అను నర్థము గమ్యమాన మగును. మజియు 'నాదుమది వికానము బొందెన్‌' 
అని తన్నొక్కనినే పేర్కొనుటవలన వారు చేసిన చేతలకు నేను నమాధానపడినను 
ఆశీవిషముల వంటి నా సోదరులును, తోక తొక్కిన (తాచువలె నున్న దౌపదియు 
నూరకుందురా? వారిమది వికానము వాంద(గలదా? అనునర్భము అభివ్యక్తమగును. 
ఇట్లిట్లు భావింప(బడెడు నర్గవిశేష మంతయు కృతక మనుకొనరాదు. తజువాత ధర్మజు 
డాడిన మాట లీయర్థమును సమర్థించును. కావున నిది వివక్షితమే. ఇట్టి యర్ధ విశేష 
మంతయు నభిధాలక్షణావృత్తులవలన సిద్దించునది కాదు. కావున నిట్టియర్ధము నొస( 
గుటకు వ్యంజనావృత్తి యావశ్యకమే యగును. ఇట్లు వాచ్యార్థము సిద్ధించిన పిదప 
ప్రకరణమును బట్టియు వక్తను బట్టియు స్ఫురించెడు నర్ధవిశేషము కన్పట్టు చుండగా 
నది ప్రధానమగుచుండ(గా లేదనుట యెట్లు? కావున నియభావవాదము నిలువ(జాలదు. 
మటీకొంద అిట్టందురు! ధ్వని యుండుటకు వీలు లేదు. ఎల యన నది 
ప్రసిద్ధ ప్రస్థానములలో చేరలేదు కదా! ప్రసిద్ధ ప్రస్థానముల వ్యతిరేకించినచో కావ్యమునకు 
కావ్యత్వసిద్ధి యెట్లు కలుగును? కావున ధ్వని లేదు. లేనిదాని క్రై వ్యంజనా వృత్తి నొకదానిని 
కల్పింప(బనిలేదు. ఒకవేళ నేదేని రమణీయార్ధమని యున్నచో నది యభిధాశక్తి చేతనే 
సిద్ధించును. ఎట్లన - సమర్ధు(డగు ధానుష్కుడు ప్రయోగించిన బాణము దిర్హ దిర్భతర 


42 


ధుని ప్రతిషా పనము 

వ్యాపారము గలదియై పగవానికవచమును, శరీరమును జీల్చి లోనున్న గుండెను 
భెదించునట్లు అభిధాశక్తయే వాచ్యార్థమును బోధించి తాతృర్యావగమ మొనరించి 
విశేషార్థమును స్ఫురింప(జేయు నని వారి తాత్పర్యము. 

పరిశీలింప నీవాదము నిలువదు. అంతకు మున్ను ప్రసిద్ధములైన ప్రస్థానము 
అన్నింటికి నేదియో ప్రారంభస్థితి యుండినదే కదా! రీతి కావ్యాత్మ యను సిద్ధాంతమును 
ప్రతిపాదించిన వామనాచార్యునికి పూర్వ మది యెట్లు ప్రసిద్ధము కాలేదో యిదియు 
నట్టిదియే. కావున పూర్వ లాక్షణికులు చెప్పకుండుట యంగీకరింపకుండుట కొక 
హేతువుగా( బరిగణింప(బనిలేదు. అంతియకాక లక్షణ కర్తల కిది స్ఫురిత పప్రసుప్ర్తకల్పమై 
యుండుటచే లక్షణ కల్పనలో వారసమర్ధు లగుట వారిదోషము కాని సత్కావ్యతత్త 
మియ్యది రామాయణ మహాభారతాది [గగంథములందు కాన వచ్చుచునే యున్నది. 
ఆనందవర్గనులు “రవినంశ్రాన్తసొభాగ్య - న్తుషారావృత మణ్జలః - నిఃశ్వాసొన్స ఇ వాదర్భ 
శ్ళనమాన (వకాళతే” అను రామాయణ జ్లోకమును, “యా నిశా నర్వభూతానాం తస్యాం 
జాగర్తి నంయమీ; యస్యాం జాగతి భూతాని సా నిశా వళ్ళుతో మునేః” అను భారత 
శ్లోకమును ధ్యన్యుదాహరణములుగా( బదర్శించయే యున్నారు. ఇట్ట రమణీయమైన 
యర్థ విశేషమును అభిధావృత్తి చెప్ప(జాలదు. అభిధకు శరము వంటి దీర్జదీర్ధ్హతర 
వ్యాపారమున్న దనుటకు వమాణము లేదు. ఒకవేళ వాదమున కున్నదని 
యంగీకరించినచో లక్షణావృత్తిని గూడ నంగీకరింప(బనిలేదు. లక్ష్యార్థమును గూడ నభిధయే 
సాధించును. లక్షణావృత్తి ప్రాచీనకాలము నుండియు సుప్రసిద్ధముగా వ్యవహరింప( 
బడుటచేతనే యభిధకు శరము యొక్క దీర్హ దీర్భ తర వ్యాపారము వంటిది లేదనుట 
స్పష్టమైనది. 

మరియు నభిధే యార్థము శ్రోతల కందజ కొక్కవిధముగానే స్ఫురించుట 
అనుభవగోచరమైన విషయము. కాని వ్యంజనావృత్తిచే సిద్ధించు నర్ధవిశేషము ప్రకరణ 
ప్యాతాదివశమున భిన్న విధములుగా స్ఫురించుచున్నది. ఒక యుదాహరణమున దీనిని 
సమన్వయించి చూడనగును: కీచకసంహారమునకై నర్తనశాలలో |దౌపదివలె భ్రాంతి 
కల్పించు భీమసేనుడు కీచకునితో నన్న వాకృముదాయము - 

“నాయొడలు చేర్చినపుడ నీయొడ లెట్లగునా - దాని నీ వెజీంగెదు; న 


న్నేయబలలతోడిదిగా. జేయ(దలంచితివి? తప్పుచేసితి కంటే? 4.2.338 


నను ముట్టి నీవు వెండియు వనితల సంగతికి. బోవువాండవె? మైనం 
దను వేంబడసినఫలమే కనియెద విడె చిత్తభవవికారము లెల్లన్‌” 4.2.339 


43 


భారత ధ్వని దర్శనము 
ఈ రెండు పద్యములలోని భీమోక్తులవలన సాక్షాబ్రోత యగు కీచకు(డు నా 


కివసత యొడలు ఏమగునో తెలియనంతటి పారవశ్యమును సంధాసంతుననుచున్నది. 
దీనిని సామాన్యస్తీ వలె నెంచి - నిజమే - తప్పు చేసితిని. ఇది లోకోత్తర సౌందర్యవతి. 
దీనితో రమించిన వెనుక తదితర స్రీ జనసంగతి చవి లేనిదగును. దేహధారి యగు వాని 
కిట్టి సౌఖ్య మబ్బిననే జన్మము చరితార్థ మగును అను నీమొదలగు నర్థమును 
సంభావించును. ఈ మాట లన్నియు గూఢముగా పొంచి వినుచున్న ద్రౌపది “భీమసేనుని 
యొడ లితనియొడలికి తా(కి నంతన తాను చచ్చునని తెలియకున్నాండు, అయశ్ళరీరు( 
డై యనేక రాక్షసుల సంహరించిన భయంకరమూర్తి నీతని నాతుచ్చుండు సుకుమారి 
యగు సుందరిగా భావించుచున్నా(డు. వీని కంటె మూర్చ. డుండునా? వీ( డింక స్త్రీల 
మానప్రాణహరణము గావింపకుండుటకై చంవుదు నను నర్భమును '*వెండియు 
వనితలసంగతికి( బోవువా(డవె?' అనువాక్యభాగముచే భీము(డు సూచించుచున్నా(డు'. 
అను నర్భమును నంభావించును. పారకు( డీ వాక్యమునందు న్నురించు 
[దౌపదీభీమసేనులవంచనము, దురాత్ను(డగు కీచకు(డు పాందంబోవు విపరీత ఫలము 
మున్నగువానిని గుర్తించి నవ్వుకొను చుండును. ఎవ(డేని పరకాంతావ్యామోహ దూషితు( 
డిది విని యిట్టి సన్నివేశములలో నీదృశములగు వంచనము లుండవచ్చును. కాన నిట్టి 
నీచకృత్యములు విడువ వలయును సుమా! అను నుపదేశమును స్వీకరించును. ఇట్లొకే 
వాక్యసముదాయము భిన్న వ్యక్తులకు భిన్న విధములగు నర్ధములను స్ఫురింప( 
జేయుచున్నది. అభిధ కిట్లు భిన్నార్ధ స్ఫోరకతాశక్తి లేదు కదా. కావున నభిధావృత్తి కంటె 
వ్యంజనా వృత్తి భిన్నమే యగుచున్నది. 

మణియు వ్యంగ్యార్థము వాచ్యార్థముకంటె స్వరూపమునందే భిన్నమైనది. 
ఎట్లన నొక్కొకచో వాచ్యార్థము విధి రూపమున నుండ(గా వ్యంగ్యార్థము నిషేధ రూపమున 
నుండుట కానవచ్చును. విధి నిషేధము లొకదాని కొకటి విరుద్ధము లనుటలో విప్రతిపత్తి 
లేదు. పరస్పర విరుద్ధములైన యర్థము లొకపదమునకు సంకేత రూపమున నుండుట 
అసంభవము. కావున నభిధకంటె భిన్నమైన వృత్తి నంగీకరింపక తప్పుదు. 

అరణ్యాజ్ఞాత వాసముల నిర్వహించిన పిమ్మట సంధికై రాయబారమునకు 
కృష్ణుని. బంపు పాండవుల సమక్షమున కృష్ణునితో ద్రౌపది పలుకు పలుకులు పైపద్ధతికి 
చక్కని యుదాహరణములు. 

“ఏ నిటు లంటి నా వలవ; దింకను నీవును రాజు. దమ్ములుం 
గా నుచిళంబు చూచి మన కార్యము మీసుజనత్వము౦ జెడం 


44 


ధ్వని ప్రతిష్టాపనము 
గా నొోకభంగి చేయక తగం గురువర్గముతోడిసంధి మీ 
కైనతెజుంగునన్‌ వలచి నట్టుల చేయుండు నెర్పు లేర్పడన్‌" 5.3.105 
ఇందు “సంధి చేయు(డు' అని విధివాక్యము ద్రౌపదీవివక్షిత మని వాక్యవైఖరిని 
బట్టియు, పూర్వోత్తర వాక్యములను బట్టియు సంభావింప(జాలము. పరమ నికృష్ణ 
స్వభావము గల కురువర్గముతో సంధి చేయుటకంటె నవివేకము లేదు. దానికై యింత 
యాలోచన యేల? పొరుషముతో విజృంభించి దుష్టశిక్షణ మొనర్పుటయే ప్రస్తుతము 
కర్తవ్యము. కావున సంధికై యత్నింపకు( డనునర్ధమే యిట సంభావ్యము. ఈ యర్థమున 
క్రియ నిషేధ రూపమున సిద్ధించును. కావున వాచ్యార్థము కంటె వ్యంగ్యార్థము భిన్నమగుట 
నిట్టియుదాహరణముల మూలమున నరయవచ్చును. 
ఇట్లే వాచ్యార్థము నిషేధ రూపమున నున్నచో వ్యంగ్యార్థము విధి రూపమున 
గానవచ్చును. పై పద్యమునందలి “యే నిటు లంటినా వలవదు' అను వాక్యమే దీని 
కుదాహరణయు. కేవల మొక స్రీ మాట కేటి పట్టింపని |త్రోసివేయకు(డు; నా మాటను 
శ్రద్ధగా నాలోచింపు(డనుట యిట ద్రౌపది భావము. మరియు వాచ్యార్థము విధి రూపమున 
నుండ వ్యంగ్యార్థ మనుభయరూపమున నుండుటయు నట్ల వాచ్యార్థము నిషేధ రూపమున 
నుండ వ్యంగ్యార్థ మనుభయరూపమున నుండుటయు దృష్టమగుచున్నది. 
కపటద్యూతముచే ధర్మరాజును వంచించి యాతనివిభవము వశికరించుకొనుట 
కంగీకరింపు మని ప్రార్ధించుచు తండ్రితో దుర్యోధను6 డాడిన మాటలు: 
“దీని కొడంబడు; మొడ(బడవేని - నేండ-యీ క్షణమ- సర్వభక్త్షుచే భక్షితుండ 
నగుదు(; దెల్ల; మే నటైన వగపు దక్కి విదురుండును నీవు నుండుండు ముదముతోడ” 
22127 
ఇందలి “ముదముతోడ నుండుండు” అను విధివాక్యమును బట్టి దుర్యోధను 
నొప్పరికించి సుఖముగా నుండుటయా ? లేక యాతడు చెప్పుదాని కంగీకరించి పాండవుల 
కహిత మాచరించుటయా? యను వికల్పములలో దేనియందును ధృతరాష్నునికి 
నిశ్చయజ్ఞానము కలుగని పరిస్థితి కలదు. కావున వ్యంగ్యార్థ మిట ననుభయరూపమున 
నొప్పుట గోచర మగును. ఇట్టి భంగు లింకను ననేకములు గలవు. 
ఒక్కొక్క చోట వాచ్యార్భముకంటె వ్యంగ్యార్థము మిక్కిలి భిన్నముగా 
రమణీయముగా నుండును. ఆ వ్యంగ్యార్థము సన్నివేశమున కెంతయు దీప్తిని కలిగించును. 
ఈ క్రింది పద్యమున నట్టిది గోచరించును : 


45 


భారత ధ్యని దర్శనము 

“కయ్యము కల్లి నట్లయిన గంధగజ ప్రకరంబుకుంభముల్‌ 

వయ్య దురంగపంక్తులు ధరం బడ దేరిగముల్‌ బడల్పడన్‌ 

డయ్యమి కీవు వెక్కసపడన్‌ గదపండువు సేయంగోరు నా 

దయ్యమునెత్తికోలు తుది దాకుట గాదె - భుజంగభంజనా!” 5.3.67 

ఈ పద్యమున భీముండు యుద్ధము కల్గినచో తానెట్లు విజృంభించునో కృష్ణునకు 

వివరించుట (పకృతార్థము. ఇందు భావించిన కొల(ది రమణీయ మగు నర్ధ విశేష 
మెంతయో తో(చి పాఠకుని కానందము కలుగ(జేయుట గమనింపవచ్చును. కృష్ణుండు 
సోదర గౌరవముచే నంధి నభిలషించుచున్న తన్ను బరిహసించుటను గాంచి 
మృదుకోపము నొందిన భీముని యీ మాటలలో నెంతయో వ్యంగ్యార్థ మిమిడియున్నది. 
'భుజంగభంజనా!' అను సంబోధనములో ఏదో ఒక పామును పీడించి మొనగాడ నైతి 
ననుకొనువా(డా! అను వేళాకోళము ధ్యనించును. గంధగజ |పకరంబుకుంభములు 
(వయ్యునట్లుగా గదపండువు సేయుదు ననుటలో ఒక గజము కాదు, గజసముదాయము, 
అదియు సామాన్యమైనది కాదు, గంధగజ (పకరము, అట్టిదాని కుంభముల (వయ్య 
జేసెదను. అన(గా నేను సింహము వలె విక్రమింతును సుమా! అను నర్థము స్ఫురించును. 
అట్ల తురంగపంక్తులు, తేరిగములు అనుపదములందు పంక్తి, గమి అను సముదాయార్థక 
పదములే తురగాదుల సంఖ్యాబాహుళ్యమును జెపుచుండ(గా మజల బహువచన 
పత్యయమును జేర్చుటచే అనంతము లైన గుజ్టములయు, రథములయు, మందలను 
అసహాయ శూరుడనై నుగ్గునూచ గావింతు ననునర్థము ప్రతీయమాన మగును. తురంగ 
శబ్దమునకు( గల వ్యుత్పత్తిని బట్టి యవి యెంత వేగముగా పరువెత్తుచున్నను వాని 
కంటె లాఘవము మెజన యంత మొందింతు ననుట వ్యక్తము. ఎదుట నున్న కృష్ణుని 
'నీవు' అని నిర్దేశించుటచే, భాతృగౌరవముచే 'సంధికూర్పు' మని యడుగుచున్న నన్ను 
ఏ నీవు నే(డు వెక్కి రించుచున్నావో - యానీవే వెక్కసపడునట్లుగా గదపండువు సేయుదు 
నను నర్థము తో(చును. 'గదపండువు' అను పదమువలన నింత భయంకరమైన యుద్ధము 
కూడ నాకు పండుగుతో సమానమే. కొవున క్రీడా ప్రాయముగ( బోరుచు నాపై, నావారిపై 
నీగను గూడ వాలనీను నుమా! అను భావము వ్యక్త మగును. ఇట్లీ పద్యమున 
వాయుసుతుని యనంతబలసంపదయు, నమితోత్సాహగరిమయు, కౌరవుల యెడ గల 
[కోధోద్వేగము - మున్నగు లక్షణములు స్ఫురించుచున్నవి. ద్వియకార్మప్రాసము కూడ 
వేగముగా నవయవముల నూపుట వంటి యాంగికాభినయమును దో(ప(జేయును. గంధ, 
కుంభ, [వయ్య మున్నగు మవహ్మోపాణాక్షరనంయుక్తాక్ల్షర నమావేశము కూడ 


46 


ధ్వని ప్రతిష్టాపనము 
తత్కాలజనితోత్సా హాతిశయమును స్ఫుటీకరించును. భవిష్యద్యుద్ధవర్ణనమును బట్టి యీ 


సంఖాఎతమ్రైన యర్ధవిశేష మంతయు కవికి వివక్షితమె యన(దగును. ఇట్లు (ప్రతీయ 
మానమైన యర్ధవిశేష మంతయు నభిధాలక్షణావృత్తులవలన నిద్ధింపజాల దనుట 
సువిదితమే. కావున వ్యంజనావృత్తియు - వ్యంగ్యార్థమును - తప్పక యంగీకరింప 
వలసినవే యగుచున్నవి. 

మటీకొంద జీట్లందురు : ప్రసిద్ధ ప్రస్థానములగు గుణాలంకార వృత్తి రీత్యాదుల 
కన్న భిన్నమైన ధ్వని యను నదేదో యుండనిండు. అట్లున్నచో నది కావ్యశోభాహేతు 
వగుట తప్పదు. కావున శోభాహేతువు లగు పైవానిలోనే యది యంతర్భవించును. 
అంతే కాని యట్టి ప్రకారలేశ మొకటి కలదని చెప్పి యది కావ్యాత్మయగు నని కిరీటము 
పెట్ట నక్కజలేదు. 

కాని యాయభిప్రాయము కూడ సరిగాదు. ఏల యన - ధ్వని యనునది 
గుణాలంకారాదులలో నంతర్భవించెడు స్వల్ప విషయము కాదు. గుణాలంకారాదులన్నియు 
ధ్వని కంగములు మాతమే. ధ్వని యంగి. అంగి కంగములో నంతర్భావము పాసగదు. 
ధ్వని యన(గా ప్రధానముగా రసమే. కావ్యమునం దదియే యాత్మస్థానీయము. రస 
మెప్పుడును సహృదయ హృదయమున స్సురించునే కాని 'యిదిగో! యిట నీ రసము 
కల దను రీతిని( జెప్పంబడదు. ఒకవేళ చెప్పంబడినను దానివలన( గలుగు నానందవిశేష 
మమియు లెదు. కావున రసము ధ్వనించునే కాని వాచ్యము కాదని తాత్సర్యము. అట్లు 
ధ్వనించిన దానినే ధ్వని యందురు. కావున రసమే ధ్వని. అదియే కావ్యాత్మ. గుణాలంకార 
వృత్తిరీత్యాదు లన్నియు దీనికి పోషకములో, శోభాహేతువులో యగును. దీనిని బట్టి 
యంగి యగు ధ్వని యంగములగు గుణాలంకారాదులలో నంతర్భావ మగుట యను 
నభిపాయము పరాస్తమగును. మజీయు గుణాలంకారాదులన్నియు వాచ్యవాచక 
భావా శ్రితములు, ధ్వని వాచ్యార్థ స్ఫురణము ముగిసిన వెనుక వ్యంగ్యవ్యంజకభావా శితమై 
పొడ సూపును. ఇట్టిదానికి గుణాలంకారాదులం దంతర్భావ మెట్లు పాస(గును? ధ్వని 
కావ్యశోభాహేతు వను మాటయు పొస(గదు. ఏల యన ధ్వనియే కావ్యము. అదియే 
యలంకార్యము. అదియే గుణి. అట్టిది శోభాహేతు వెట్లగును? 

“యత్రార్థః శబ్దో వా, త మర్థ ముపసర్దనీకృత స్వార్థ, 
వ్యజ్ఞిః - కావ్యవిశేషః న ధ్వని రితి సూరిభి?ః కథితః” (ధ్వన్యా.1.19) 

అను నానందవర్ధనుని శ్లోకము కావ్యవిశేషమే ధ్వని యనుటను ప్రతిపాదించు 

చున్నది. 


భారత ధ్వని దర్శనము 

ఇంతకు పూర్వమే గుణాలంకారాదులకు కావ్యమున( గల స్థానమెట్టిదో నిరూ 
బంప(బడనది. ఆ విచారణచె వాసయంగత్య్వము కూడ సిరూపతమె అయినది. కావున 
మహా విషయమగు ధ్వని అంగభూతములగు గుణాలంకారాదులలో నంతర్భవింప దని 
సిద్ధాంతము. 

కాని మజికొందఖు, కొన్ని యలంకారములలో లేకుండు(గాక; కొన్నింటి యందు 
స్ఫుటమును - రమణీయమునగు నర్ధాంతరావగతి కన్పట్టుచున్నది. అట్లున్న వానియం 
దీధ్యని నేల యంతర్భవింప(ంజేయరాదు? అందురు. నిజమే; సమాసోొక్తి, ఆక్షేపము, 
అనుక్తనిమిత్త విశేషోక్తి, పర్యాయోక్తము, అపహ్నతి, దీపకము, సంకరము, అప్రస్తుత 
ప్రశంస మున్నగు నలంకారములయందు వాచ్యార్థముకంటె భిన్నముగా నర్భ్జాంతర 
స్ఫురణము గలదు. కాని పరిశీలింపగా ప్రాధాన్యాప్రాధాన్యములనుబట్టి యట్టి యలం 
కారములే ధ్యనియం దంతర్భవించుటయో, అనలు ధ్వనియే కాకుండుటయో 
యగుచున్నది. దీని తత్త్వము నరయుదము. 

సమానోక్తీ : ప్రన్తుతవృత్తాంతమునం దపన్తుతవృత్తాంతము గమ్యమాన 
మగుట సమాసోక్తి లక్షణము. ఇందు విశేష్యము తప్ప తక్కిన పదము లన్నియు 
పకృత్నాపకృతములకు రెంటికిని సంబంధించియుండును. “అయ మైందీముఖం వళ్ళ 
రక్త శుంబతి చృనమాః” అను నుదాహరణమున ఎజ్జగా నున్నయీ చంద్రుని, జూడుము. 
ప్రాగ్‌దిక్కు ముందుభాగమును తా(కుచున్నా(డు. అను ప్రకృతార్ధముతోపాటు చంద్రు( 
డను నాయకు(డు రాగవూరితు(డ్లె ర్వైంది యనెడు నాయికముఖమును 
ముద్దిడుకొనుచున్నా( డను నృవకృతార్థము కూడ గోచరించుచున్నది. కావున నిట 
సమానోక్త్యలంకారము గలదు. స్ఫురించిన యర్జాంతర రూపమైన ధ్వని యనునది యీ 
యలంకారములో నంతర్భవింపదా? ఆని యిట శంకవొడమును. ఇందు |పకృతార్థము 
చంద్రొాదయవర్లనము. అవకృతమైన నాయికానాయిక వ్యాపారము ప్రకృతమగు 
చందోదయము నలంకరించుచున్నది. అన(గా ప్రాధాన్యము చందోదయవర్ణ్లనమునకే 
కాని నాయికానాయక వ్యాపారమునకు( గాదు. ధ్వనివ్యపదేశము కావలయునన్నచో శబ్దము 
తన యర్ధమును, అర్థము తన్ను నపధానము చేసికొని యర్థాంతర ప్రతితికి తొడ్పడ 
వలయును. ప్రకృతమున నట్టి స్థితి లేదు. కావున ఇందు ధ్వని గలదనరాదు. 

ఆక్షేపము : విశేషమును బోధించు తలపుతో నుక్తమగు నిష్టమును 
నిషేధించుట ఆక్షేపాలంకారలక్షణము. “చంద! కన్పట్టుము, పోనిమ్ము; వయా 
ముఖమున్నది లెమ్ము" అను వాక్యమున నిష్టమగు చంద్ర దర్శనవాంఛ “పోనిమ్ము” 


48 


ధ్వని ప్రతిష్టాపనము 
అను వాక్యముచే నిషెధింప( బడినది. దానిచే నీదర్శనముచే( గలుగు నానందవిశేషము 
నాప్రయాముఖమువలన గలుగును. నా ప్రయా ముఖము సీవంటిదే యను నర్థము 
స్ఫురించును. ఈ స్ఫురితమైన యర్థమంతయు వాచ్యమగు నిషేధమును సమర్థించుటకే 
పనికి వచ్చుచున్నది. అన(గా వ్యంగ్యము వాచ్యమాత్రానుయాయి యయి |పాధాన్యమును 
కొల్పొవుచున్నదన్నమాట. అప్పుడు ఉపసర్ణనికృత స్యార్థములగు శబ్దార్ధములు లేవు 
కాన నీ విధమగు నర్థవిశేషము ధ్వని కాదు. 
పైని జూపినట్లు వ్యంగ్యార్ధమునకు [ప్రాధాన్యము లేకపోయినను కొంతవరకు 
వ్యంగ్యార్థము చమత్కారమును గలిగించుచునేయున్నది కదా! దానిని బట్టి దీనియందు 
ధ్వని గలదని యేల యనరాదని మరియొక శంక ఇట నుదయించును. కాని ఇది సరికాదు. 
ఎట్లన దీపకము, రూపకము, అపహ్నతి, స్మృతి, భాంతి, సందేహము మున్నగు 
నలంకారములందు ఉవమ వ్యంగ్యవుగుచున్నది. కాని దానివలన గలుగు 
చమత్కారముకంటె దీపకాదులవలన( గలుగునదియే యధికతరము. కావున దీపకాది 
వ్యవహారమే కాని యుపమా వ్యవహారము లేదు కదా! అల్లే పై(జెప్పిన యలంకారములందు 
కొన్నిటియందును వ్యంగ్యార్థ సమలంకృమైన వాచ్యార్ధమే యధిక చమత్కారక మగుట 
వలన నందలంకార వ్యపదేశమే కాని ధ్వని వ్యపదేశము లేదని చెప్ప( బడినది. 
నిశేషోక్తి : “ఏకదేశన్య విగమే యా గుణాంతర నంన్తుతిః విశేష వథనాయాసౌ 
విశేషోక్టి రితి నృతః” అనునది విశేషోక్తి లక్షణము. ఒక వస్తువునందలి విశేషమును 
వెలువరించుటకై ఆవస్తువునందు కారణరూపమగు ఒకయంశము లోపించినను, 
కార్యరూపమగు వేరొక ధర్మమున్నట్లు వర్ణించుట విశేషోక్తి. ఆ తెలుప( గోరిన వస్తుగతమగు 
విశేషము నలంకరించునది యగు నిమిత్తము, అజ్జేయమో, ఉక్తమో, అనుక్తమో యగును. 
(ప్రభామతి) ఇట నజ్ఞేయాది రూపమున నుండు నిమిత్తమే వ్యంగ్యాంశము. అది 
యజ్ఞేయ మైనచో ధ్వని యుండదు. ఉక్తమైనచొ వాచ్యమగును, కావున ధ్వని కాదు. .ఇ( 
క నిమిత్తమనుక్తమై యుండుటకు వీలున్న యెడల నట వ్యంగ్యమునకు స్థితి యుండును. 
అట్ట దాని నుదాహరణ ముఖమున నరయుదము. 
“ఆ పార్గుండు భరతాన్వయ దీపకు( - డమరేందసుతు(డు - తేజోనిధి - వి 
ద్యాపారగుండు - వినుత వ్యాపారుం - డాపదలకు నగ్గంబయ్యెన్‌.” 4.2.205 
అనునీపద్యమున ఆపదల కగ్గముకాకుండుటకు వలసిన కారణ రూప విశేషజాతము - 
భరతాన్యయదీపకు(డగుట - అమరేందసుతు(డగుట - మున్నగునది సమృద్ధిగా. గలదు. 
దీనిని బట్టి ఎంతటివా(డైనను దైవము నతికమింప జాలడు, “విధిబలీయము” అను 


49 


భారత ధ్యని దర్శనము 
నిమిత్త మిట వ్యంగ్యముగా సంభావితమగును. కాని యం దాస్వాదనీయమగు చారుత్వ 
మేమియు లేదు. వాచ్యార్థమే రమణీయముగా నున్న యిట్టి పట్టుల నేదో యర్ధ్థవిశేషము 
వ్యంగ్యమైనంత మాత్రమున నది ధ్వని యనుటకు వీలులేదు. 
పర్యాయోక్షము : “వర్వాయోక్తం - య దన్వేన (వకారే జాభిధీయతే 
వౌచ్యవాచక వృత్తిభ్యాం శూన్వే నావగమాత్మనా” - వాచ్యవాచకవృత్తులకంటె భిన్న మగు 
నవగమనాత్మక - ప్రతీయమానాత్మక - |ప్రకారాంతరముచేత చెప్పంబడునర్థ విశేషము 
గలది పర్యాయోక్తము. గమ్యమగు నర్థమును భంగ్యంతరముగా( జెప్పుట పర్యాయోక్తమని 
తాత్సర్యము. 
“అల్పులకు మింగ జేదైన హాలహలము భంగి( బొంగెడుకోపంబు మింగికొనంగ 
నీలగళు నెన్ని ని న్నెన్నంబోలు నట్టి నీవు చాలిన6 గా కేల నెగడు. బేరు?” 
51333 
అని సంజయుడు ధర్మజునితో నన్న యీ వాక్యమున “నీకు గొప్ప సహనము 
గలదు. సాక్షాన్నీలకంర నదృకశు(డవు. యశోధనుండవు. నీయశోధనము చెడకుండ 
సురక్షితముగా నుండవలయు నన్న నిపుడు కోపము వహింపరాదు. కావున నీ కపకృతి 
గావించిన దుర్యోధనాదులయందు కోపమును త్యజించి శాంతి వహింపుము' అను 
నర్థవిశేషము వివక్షితము. ఈయర్థ మంతయు ప్రతీయమానమే యగుచున్నది. వాచ్యము 
కాదు. మజియు నీయర్థమునకు ప్రాధాన్యమును గలదు. అయినచో నిదియే ధ్వని 
యనరాదా? ధ్యని యనునది యిం దంతర్భవింపదా? యని శంక పొడమును. నిజమే; 
యిట ధ్వని కలదు. కాని ధ్వని యని నిరూపింప( బడ(బోవు (ప్రకారాంతరము 
పర్య్వతాయమానముగా ముందున్నది. అది యంతయు వచ్చి స్వల్పమైన యట్టిదానియం 
దంతర్భవించుట సరిపడదు. కొవున నిట్టి పట్టులు ధ్వనిలో నంతర్భవించు ననియే 
చెప్పవలసి యున్నది. అనగా నీయలంకారమునకు ధ్యన్యంతర్భావమే భావ్యము కాని 
దని కలంకారాంతర్శ్నావము కాదని బావము. అనగా - నిట్టితావులు 
అలంకారవ్యపదేశమునకు( గాక ధ్వనివ్యపదేశమునకు యోగ్యము లగునని తాత్పర్యము. 
దీపకము, అపహ్నుతి, స్మృతి, భాంతి, సందేహము మున్నగువానియందు 
ఉపమ వ్యంగ్య మగుటయు నది ప్రధానమగు వాచ్యము ననుసరించి యుండుటయు 
సుప్రసిద్ధమే. ముఖపద్మము - ముఖము కాదిది పద్మము - పద్మమును జూచి ప్రియా 
ముఖమును న్మరించంచున్నాను - వాయడం వద్మమును గాంచి వియాముఖ 
.మనుకొనుచున్నాండు - అది ముఖమో పద్మమో నిర్ణయము కాకున్నది - ఆకమలాక్ష 


50 


ధ్వని ప్రతిష్టాపనము 
నేతములును, కమలములును చక్కగా విరాజిల్లుచున్నవి అను నిత్యాదిరూపమున నుండు 


రూపకాదులయందు ముఖము పద్మనదృశమను నుపమార్థము తో(చుచున్నది, కాని 
యో తోచినయర్థముకం టె సై రూపకాద్యర్థములే చారుతరములై యుండుట చేతనే వాని 
కలంకారవర్గమున స్థాన మవిచలితమై యున్నది. కావున వీనియందు ధ్యనివ్యవ 
హారమునకు తావులేదు. ఎచట నైన కవివివక్ష ననునరించి యలంకారమున 
నలంకారాంతరము ధ్యనించినచో నది యాస్యాదనీయమైనచో నట అలంకార ధ్వని యను 
విభాగ ముదయించునని ముందు నిరూపింప(బడును. 
సంకరము : క్రీరనీరన్యాయమున వేర్పజిచుటకు వీలులేని యలంకారద్యయ 
సమావేశ మెందుండునో యట సంకరాలంకార ముండును. ఇందు తప్పక రెండలంకారము 
లుండును. కొవున నొకదానిని భావించునపుడు రెండవది వ్యంగ్య మగునని భావము. 
కాని సంకరమున నున్న రెండలంకారములలో (పాధాన్యనిర్ణయమున కవకాశము లేనిచోట 
ధ్వనికి తావులేదు. వ్యంగ్యార్థ |పాధాన్యమున్నపుడే ధ్వని వ్యవహార ముండునని ముందు 
నిర్ణయింప6బడనున్నది. సంకరము నాలుగు విధములు : (1) సందేహసంకరము (2) 
శబ్దార్థ్భాలంకారముల నన్నివేశము (3) అనేకార్ణాలంకారములకలయిక (4) 
అన్నుగాహ్యానుగాహక భావసంకరము - అను నీనాల్గింటిలో మొదటి మూ(డింటియందును 
(పాధాన్యవివక్షకు వినిగమకము లేదు. ఎట్లన సందేహసంకరమున నదియా - యిదియా 
- యని నిర్ణయమే లేనిచో నన్యతర ప్రాధాన్యము నెట్లు సంభావింతుము? రెండవ 
దానిలో నర్భాలంకార మొక్కటియే వాచ్యరూపమున నుండును గావున వ్యంగ్యపసక్తి 
లేదు. మూ(డవదానిలో రెండును నమ్మపాధాన్యమును భజించును. కావున నందును 
ధ్వనిని భావింప(జాలము. ఇ(క నాల్గ్లవదానియందు - అనగా నొకయలంకారము మతీయొక 
యలంకారమునకు స్వరూప లాభము సమకూర్చుట యను లక్షణము గల అనుగాహ్యాను 
(గాహకభావరూప నంకరమునందు - వ్యంగ్యము వాచ్యముపై నాధారపడి యుండి 
యస్వతంత మగును గావున నందును ధ్వస యుండనేరదు. ఒక యుదాహరణము - 
“నిమిషాంతరమున ని ట్ల శ్రమమున మర్త్యులకు నేయ సమకూరునె? యు 
త్తము డీత(డు; బాహ్మణరూ పమున సురేశ్వరు(డొ, హరుండొ, భానుండొ, గుహు(డో” 
1.7185 
అనుపద్యమున నిమిషాంతరములో నశమముగా నిట్లు మత్స్య్యయంత్రము 
నేయుట యనుకారణమున '“నితండు మర్త్యుండు కానోవ(డు' అను నర్భమున 
కారణకథనముచే కావ్యలింగాలంకారము తో(చినను అది తుదిపాదముననున్న 


51 


భారత ధ్వని దర్శనము 
సందేహాలంకారమునకు దోహదము "చేయుచున్నది. అనగా వ్యంగ్యార్థ మిట వాచ్యార్థపోషక 


మగుచున్నది. కావున అపధానమై ధ్వనివ్యపదేశమున కనర్హమై యున్నది. 
కాని యెందైన వ్యంగ్యార్థము వాచ్యము నుపసర్దన మొనర్చి నిలువ(బడు నేని 
యట్టిసంకరమున ధ్వని యుండవచ్చును. అయినను అప్పుడు అలంకారమున ధ్వని 
యంతర్శ్భవించుట కాక పర్యాయోక్తమున! జెప్పిన న్యాయము ననుసరించి యలంకారమే 
ధ్వనిలో నంతర్భవించును. ఈ క్రింది పద్యమున నట్టిదానిని కాననగును. 
"శవణసుఖంబుగా నామగానంబుల( జదివెడుశుకముల చదువు దగిలి 
కదలక వినుచున్న కరులయు. - గరికర శీతల చాయం దచ్చీకరాంబు 
కణముల చల్లని గా డ్పాసపడి దాని. జెంది సుఖంబున్న సింగములయు 
భూసురప్రవరులు భూతబలుల్‌ దెచ్చి పెట్టు నీవారాన్నపిండతతులు 


గడంగి భక్షింప నొక్కటం గలసి యాడు చున్న యెలుకలు. బిల్లులు నొండు సహజ 
వైరివర్గంబులయు - సహవాసమపుడు సూచి మునిశక్తి కెంతయు. జోద్వ మంది” 
4.4.23 

ఇం దాశ్రమవాసి తిర్యక్కులదివ్యజీవనము స్వభావరమణీయముగా వర్ణింప( 

బడుటచే వాచ్యముగా న్వభావోక్తి కలదు. దీనిచే, “జ్ఞాన విీహీనమగు తిర్యగ్గాతియే యింత 

సౌహారముతో మెల(గు నన్నచో శమదమనంపన్నులైన మహర్షుల జీవనవిధానము 

దివ్యాతిదివ్య మనుట చెవ్పనేల? అని కైముత్యన్యాయమున నర్భనిద్ది కలిగి, 

ఆర్థాపత్త్యలంకార మిట ప్రతీయమాన మగును. ఆయాశ్రమమున నివసించు తాపసులు 

కామ క్రోధరహితుల పరస్పర సౌహార్దము మజియి జీవింతురు. అట్టివారకి మార్గ దర్శికు( 

డై యుండు కణ్వ మహామునిని దర్శించుట యవశ్యకర్తవ్యమను భావమును బుట్టించి 

దుష్యంతుని యభిలాషమును పెంచుట కీయర్జాపత్తి యెంతయు నహకరించును. 

కణ్యదర్శనాభిలాష దుష్యంతుసక్‌( గలుగుటలో స యర్జ్థాపత్తిక బలమక్కువ కావున దిస 

(పాధాన్యము నంభావించుట సముచితమె యగును. ఇట్టి సంకరాలంకారమున వ్యంగ్య 
(పాధాన్య ముండును గావున నిట్టిది మహావిషయమగు ధ్వనిలో నంతర్భవించును. 

అపస్తుత పశంస : అప్రస్తుత వృత్తాంతకధనముచే పస్తుతవృత్తాంతము 

తోయట దీని లక్షణము. ఇట్టిదానిలో (పన్తుతాపస్తుతములు ఈ క్రింది విధములుగా 

నుండవచ్చును. (1: అప్రన్తుతము సామాన్యమును - (ప్రస్తుతము విశేషము నగుట, 

లేదా అప్రన్తుతము విశేషము, (ప్రస్తుతము సామాన్యము నగుట (2) అప్రన్తుతము 


52 


ధ్వని ప్రతిష్టాపనము 
నిమిత్తమును ప్రస్తుతము నైమిత్తకము నగుట - ఈ రెండు విధములలో సామాన్య 
విశేషములకును, నిమిత్తనైమిత్తికములకును పరస్పరాశ్రయభావము గలదు కావున 
వాచ్యమును వ్యంగ్య ముపసర్జన మొనర్ప(జాలదు. అన(గా వాచ్యార్థమును వదలి 
వ్యంగ్యార్థము నిలువ(జాలదు. అట్టియెడ ధ్యనివ్యవహారము కుదురదు. దీని 
కొక్కయుదాహరణము నరయుదము. ఆభినవగుప్నలు లోచనమున సామాన్యమగు 
నపస్తుతముచే విశేషమగు ప్రస్తుతము తోయట కిక్రిందియుదాహరణమును జూపిరి : 
“అహో సంసారనైర్చణ్య ! మహో దౌరాత్మ్య మాపదామ్‌! 
అహో నిసర్గజిహ్మస్య దురంతా గతయో విధేఃొ (పు. 50) 
ఇందు దైవస్వ్యాతంత్యరూపమైన సామాన్యమగు నప్రన్తుతము వర్ణితమై 
(పకృతమగు నేదో వినష్టవస్తు రూప విశేషమును స్ఫురింప(జేయును. అయినను నిందు 
విశేషాంశము సామాన్యముతో వ్యాప్తమై యున్నందువలన విశేషమునకు వలె వాచ్యమగు 
సామాన్యముగకును బ్రాధాన్యము గలదు. వ్యంగ్యార్థమునకు వాచ్యముతో సమప్రాధాన్య 
మున్నచోట. ధ్వని వ్యవహారము లేదు. నిమిత్తనైమిత్తిక భావము గల య్మపన్తుత 
ప్రశంసయందు నిట్టిదే స్థితి. ఇంక మూ(డవది సారూప్యపురస్మృతమైన యప్రస్తుత 
ప్రశంస. అప్రస్తుతమగు వృత్తాంతముచేత సరూపమైన ప్రస్తుత వృత్తాంతము గమ్యమాన 
మగుట. ఇందు అన్యోన్యాశ్రయస్థితి లేదు కావున స్వార్ధ మముఖ్యమై వ్యంగ్యార్థమును 
నెలకొల్పవచ్చును. అట్టిపట్టులు ధ్వనికోటిలోనికి. జేరును. అందును వాచ్యమే వ్యంగ్యము 
కంటె చమత్కారకారి యయినచో నది యలంకారమే యగును. ఆంధధ్వన్యాలోకకర్త 
శ్రీమాన్‌ వేదాల తిరువేంగళాచార్యులు గారు ధ్వనియగు నప్రస్తుత ప్రశంస కీక్రింది 
యుదాహరణమును జూపి యున్నారు. 
“రంతు ల్మానుము కుక్కుటాధమ! దరిదక్ష్యద్రశూద్రాంగణ 
పాంతోలూఖలమూలతండులకణ గాసంబుచే( గొవ్వి, దు 
ర్హాంతాభీల విశేషభీషణఫణాంతర్మాంససంతోషిత 
స్వాంతుండైన ఖగేందుకట్టెదుట నీజంజాటముల్‌ సాగునే!” 
అల్లసాని పెద్దన చాటుధార. 
దీనికి వారు (వాసిన వివరణము : “ఇం ద|వకృతములగు కుక్కుట 
ఖగేందముల వృత్తాంతము సహజముగా నంభవించునది కాదు. ఈర్వాభావమున 
కంగమును వ్యంగ్యమును నగు దాంభిక సహజశూర వృత్తాంతము దీనికన్న రమ్యమైనది 
కావున (పధానము. ఇది ధ్వని కాందగును.” (ఆం.ధ్వ-పు. 76) 


ర్‌ 


భారత ధ్వని దర్శనము 

ఇట్లే వ్యాజస్తుతి మున్నగు నలంకారములందును వ్యంగ్యార్థము వాచ్యము 
నలంకరించి దాని కలంకారతనే కూర్చును. అలంకారములలో ధ్వని యంతర్భవించు 
ననుదానికి సంబంధించిన శంకా సమాధానముల సారాంశము నీకింది శ్లోకములు 
వక్కాణించుచున్నవి. 

-వ్యంగ్యస్య యత్రావాధాన్యం వాచ్యమాత్రానుయాయినః- 

సమానోక్తాదయ - స్తత వాచ్యాలంకృతయః స్ఫుటాః. 

వ్యంగ్యస్య (పతిభామాసతే వాచ్యార్థానుగమేవ_ ప్‌ొ 

న ధ్వని - ర్యత వా తస్య ప్రాధాన్యం న ప్రతీయతే. 

తత్పరా వేవ శబ్బార్థా యత్ర వ్యంగ్యం |పతిస్థితౌ - 

ధ్వనేఃస ఎవ విషయో మన్తవ్యః సజ్కరోజ్‌యితః  (ధ్వ.ప్ర.శ్లో.14,15,16) 

వాచ్య మాత్రము ననుసరించుచు వ్యంగ్య మముఖ్యమై యుండెడు సమాసోక్తి 
మున్నగువానిలో నలంకారతయే కాని “ధని” యను వ్యపదేశమొ లేదు. 

వాచ్య వ్యంగ్యముల క్రమము నున్పష్టముగా౭ దెలియక రెంటికిని నమ 
(పాధాన్యమే యుండుటయో, వ్యంగ్యమునకు పాధాన్యనురణము న్ఫుటముగా- 
లేకుండుటయో కల యలంకారములందును ధ్వని వ్యవహారము లేదు. 

శబ్బార్థము లెచట సరసమైన వ్యంగ్యార్థమును బకటించుటలో తత్పరము లగునో 
యట్టితావు లలంకారవిషయములు కాక ధ్వని విషయము లగును. 

ఇట్లు శోభాహేతువైనచో ధ్యని యలంకారాదులలోనే యంతర్శవించు నన్న 
వాదము పరాస్త మగుచున్నది. 

మజియు గుణాలంకారవృత్తిరిత్యాదు లన్నియు కావ్యమున కంగభూతములు. 
ధ్వని అంగి. అంగి కంగములలో నంతర్భూతత్వము లోకవిరుద్ధమైన విషయము. ధ్వని 
అంగిత్యము ముందు ముందు సునిరూపితము చేయంబడును. 
6. భాక్తాగోచరాద్యభావవాదములు :- 

కొంద జీధ్వని యనునది భక్తికి సంబంధించిన దందురు. ‘భక్తి యనగా 
గుణవృత్తి. “భజ్యతే - సేవ్యతే - ప్రాజ్ఞేన - ప్రసిద్ధతయా భక్తి రర్మో£. భిధేయేన 
సారూప్యాదిః' అని అభినవగుస్తుల నిర్వచనము. “ముఖ్య స్యార్ధస్య భంగో - భక్తిః” 
అనియు మజియొక వ్యుత్పత్తి. భక్తివలన నైనది భాక్తము. అన(గా గౌణార్థము, 
లాక్షణికార్థము అని తాత్పర్యము. వ్యంగ్యార్థ మనునది గుణవృత్తివలన సిద్ధించు నర్థము 
కంటె భిన్నము గా దని యీవాదసారాంశము. 

54 


ధ్వని ప్రతిష్టాపనము 
కాని యిది సరి కాదు. రూపభేద ముండుటవలన భక్తికిని ధ్వనికిని నైక్యము 
చెప్ప(జాలము. (1) లక్షణావృత్తి లేక గౌణవృత్తి యనుదాని యందు ముఖ్యార్ధబాధ - 
సంగతార్థ కల్పన - రూఢియో, (ప్రయోజనమో యుండుట - అనువిధానము గలదు; 
వ్యంజనలో ముఖ్యార్థ బాధాదికము ఉండనక్కజలేదు. (2) లక్షణ శబ్దమ్మాత్రాశ్రితము - 
వ్యంజన |పకరణాదులను బట్టి శబ్దశబ్దెక దేశాదుల నాశ్రయించి యుండును. (3) భక్తి 
లేక గుణవృత్తి యనునది ఉపచార మాత్రము (ఉపచార మన(గా నతిశయితమగు శబ్దముల 
వాడుక. శుచిత్వాది గుణవిశిష్టుండని చెప్పుటకు అగ్నిసదృశు( డను లక్ష్యార్థముగల అగ్ని 
శబ్దముతో వటువునకు సామానాధికరణ్యము చెప్పుట వంటిది) - వాచ్యవాచకములు 
తాత్పర్యమున మణియొక యర్థమును బకాశింప(జేయు నెడ వ్యంగ్యము ప్రధాన మగుచో 
నది ధ్వని. ఇట్లు భక్తికిని ధ్వనికిని విస్పష్టమైన రూపభేదము గోచరించుచున్నది. కావున 
నీ రెంటికిని తాదూప్యమును శంకింప(బనిలేదు. 
అట్లు కాక భక్తి యనునది ధ్వనికి లక్షణముగా( జెప్పవచ్చు నన్నచో అతివ్యాప్త్య 
వ్యాప్తి దోషములు రెండును సంభవించును. లక్షణ యున్నచోటులం దెల్ల ధ్వని 
యుండవలసి వచ్చుట యనురూపమున నతివ్యాప్తియు, లక్షణ లేనిచోటులందు ధ్వని 
యుండరా దనురూపమున నవ్యాప్తియు సంభవించును. ధ్వని లేనితావు లందును కవులు 
ప్రసిద్ధి ననుసరించి గుణవృత్తిని వాడియున్నారు. 
(1) “ఓడి వచ్చినాండ; నుద్ధతి నాకేల; యుడుకు మాని నీవ యుర్వి యేలు; 
గుజ్జములును నేను(గులు లేనిబయలునీతలనె కట్టి కొనుముధర్మతనయ :” 


9.2.72 

(2) “పాణములు తీపన మున్‌ వినవే బృహన్నలా 1!” 4.4.55 
(3)  “దెసలు బీటలు వాటి దివురుచిందంబుల 

కోలాహలములకు( గుదియంబడక :” 4.4.62 


ఇత్యాదస్థలములందు తలన కట్టికనుట, (ప్రాణములు దిపగుట, దసలు 
బీటలువాణుట మున్నగు లాక్షణిక ప్రయోగము లున్నంతమాతమున ధ్వని పుట్టుట 
లేదు. భక్తి ధ్యనికి లక్షణ మన్నచో నిట్టితావులందు రమణీయమగు ధ్యని విశేషముండి 
తీఖవలయును. మజీయు స్వార్థమునకంటె భిన్నమగు నర్జవిశేషమున రూఢి కెక్కిన 
లావణ్యాదిపదములు కొన్ని గలవు. అట్టి లావణ్య పవీణకుశలాదిపదము లందును, తెలు( 
గువ్యవహారములో కొండొకచో ధనపర్యాయముగా గోచరించు తైలము మున్నగువాని 
యందును ఉపచారము గలదు. అంతమ్మాతమున నవి ప్రయుక్తమైన తావులందెల్ల 


55 


భారత ధ్వని దర్శనము 
ధ్వని' కానరాదు. ఆపదము లున్నసందర్భములలో నొకవెళ ధ్వని వ్యవహార మున్నను, 
అది వ్యంజకత్వము ననుసరించి యేర్పడునదే కాని ఉపచారమువలన నైనది కాదు. 
ఉదాహరణమునకు పెద్దతనము” అను పదము వయఃప్రమాణాదికములోని అంతరమును 
జెప్పును. కాని అది కాలక్రమమున గౌరవముగలవానితనము, ఎట్టి వానియాజ్ఞ నుల్లంఘింప( 
జనదో యట్టివానితనము, వయసుచే వచ్చినయసమర్థత మున్నగు నర్ధములందు రూఢమై 
యున్నది. 
“పాబుతెంచిన యక్కులపాంసనుండు కోప మడరంగ చెనుకన కూడముట్టె 
నట యెజుంగుదు నీవు మీ యన్న పెద్ద తనము జూచితి వే మందు ననిలతనయ!” 
4.2.175 
అను నీపద్యమున పెద్దతన మనుమాట ఆజ్ఞాపించువాని లక్షణము అనునట్టియర్థమున 
లోకరూఢినిబట్టి [ప్రయుక్తమైనది. ఇం దాపదమువలన నగు వాచ్యార్థాతిరిక్తార్ధ విశేష 
మేమియు నంతగా. గన్పట్టదు. కావున నిట్టిపట్టులు ధ్వని విషయములుకావు. 
ధ్వనికిని లక్షణకును విషయము భిన్నము. అముఖ్యార్ధమును జెప్పునది లక్షణ. 
(ప్రయోజనమును గూర్చి ప్రవర్తించునది ధ్వని (లక్షణామూలధ్యనిని బట్టి). ఇట్లు భిన్న 
విషయములైనవానికి లక్ష్యలక్షణభావము సమకూడు ననుట లోకవిరుద్ధము. కొందు 
ప్రయోజనసహితమైన అన్యార్థకల్పనమే లక్షణ నిర్వహించు నందురు. కాని అన్యార్థకల్పనము 
వఅకు అభిధేయములోడి సామీప్యాదులనుబట్టి లక్షణ నియతన్యరూవముతో 
నుండుటయు, ప్రయోజనము దగ్గజకు వచ్చునప్పటికి నందర్భోచితముగా వివక్ష 
ననుసరించి భేదించుటయు. గానవచ్చును. ఇట్ల నియత స్వరూపమైన (ప్రయోజన మనునది 
లక్షణ పరిధికి బాహ్యమె యగుచున్నది. కావున (పయోజనావగతికై వృత్త్యంతరము 
స్వీకార్యమే యగును. అదియే వ్యంజన. దానివలన సిద్ధించు నర్ధ విశేషమే వ్యంగ్యము. 
అది (పధానముగా నుండుసందర్భమే ధ్వని. కావున భక్తియును ధ్యనియును భిన్నములే. 
మజీయు లక్షణ అభిధాపుచ్చభూత యనియు గుర్తింప(బడినది. అన(గా 
నీపదమున కీయర్థము సంకేతిత మని చెప్పినట్లే యీ పదమున కిది యముఖ్యార్థ 
మనియు. జెపుట యున్నది. (ఉదాహరణమునకు లావణ్యపదమునకు శరీరము నందలినై 
గనిగ్యము అనునది లక్ష్యార్థము) కావున గుణవృత్తి వాచకతనే యాశయించియుండును. 
ధ్వనిమాతము వ్యంజకత్వ్తము నాశ్రయించియుండును. కావున గుణవృత్తి ధ్వనికి లక్షణము 
కాజాలదు. 
ధ్యనిపభేదములలో నొకటి యగు అవివక్షితవాచ్యమున భక్తి యుండును గాక, 


56 


ధ్వని ప్రతిష్టాపనము 
వివక్షితాన్యపరవాచ్యధ్యనియందు గుణవృత్తికి ప్రవేశము లేదు. ఇట్టిస్థితివలన గుణవృత్తి 
ధ్వనికి లక్షణ మన్నచో అవ్యాప్తిదోషము సంభవించునుగదా! 

ఇంక నేదో ధ్వనిభేదమున భక్తి యున్నది కావున నదియే ధ్వని కంతటికి 
నుపలక్షణ మనియును, అది |పాచీనులచేత చక్కగా నిరూపితమైనది కావున మజిల 
ధ్వనికి లక్షణకథనముతో పనిలే దనియు కొంద అనవచ్చును. కాని యదియు సరికాదు. 
ఎలయన నభిధావృత్తి లక్షణకారులచే చక్కగా నిరూపింప(బడినంత మ్యాతమున దానిచే 
సిద్ధించు నలంకారవర్గమునకు లక్షణకల్పన మక్కజలే దని యెవ్వరు నన(జాలరుగదా! 
అంతియకాక ఈ ధ్వనికి లక్షణావృత్తిని లక్షణముగా( జెప్పినందువలన నభావవాదము 
పరాస్తమే యగుచున్నది. అట్లు చెప్పుట ధ్వనిసద్భావము నంగీకరించుటయే కదా! కావున 
నీమహిమ యంతయు భక్తిదే యన్న వారుకూడ తమవాదమునకు న్యాయము చేకూర్చు! 
జాలరు. 

ఇ(క నిస్సారమైనను ధ్యనిసద్భావాంగీకారమును భంగ్యంతరముగా( జేయు 
ననిర్వచనియవాదము మజశియొకటి కలదు. ఈవాదమువారు ధ్వని యనునది 
యుండవచ్చును గాని యది నిర్య్వచింప శక్యముకాని దందురు. అనగా ధ్వని 
సద్భావవిషయమున వారికి విపరీతాభిపాయము లేదు గాని యది వివేచించి చూప 
శక్యముగాని దని వీరియభి పాయము. కాని ఆనందవర్ధనులు నిర్వచించి చూపుట జరిగినది 
కావున నివాదము కూడ నిలువలేదు. 

ఇ ట్లభావవాదము లైదుతెజి(గులు. అందు మొదటిమూ(డును ధ్యనిలేనేలే 
దని నిరూపింప యత్నించెను. 'ఏరికంటెను భక్తిలో నంతర్భవించునేమో! యనువా 
రొకింత మెణు(గు. వారు ధ్వని నంగీకరించుచునే యది మజియొక దానిచే గతార్ధమగు 
నేమో యని శంకించిరి. ఇక నైదవవాదమువా రింకను ముందునకు( బోయిరి. ధ్వని 
కలదు. అది భక్తిలో నంతర్భవింపదు. కాని దానిని నిర్వచింప( జాలము అని 
వీరియభిపాయము. ఆనందవర్దనాభినవగుప్తు లీయభావవాదముల నన్నింటిని మొదట 
ఖండించి తజువాత లక్షణవివేకము కావించిరి. అన(గా ముందు వ్యతిరేకముఖమున 
విచారించి నిర్ణయించి తణువాత నన్వయక్రమమున ధ్వనిసిద్ధాంతమును ప్రతివాదించి 
(పతిష్టాపించి రని తాత్పర్యము. 

పై వాదము లన్నియు నించుమించు ధ్వన్యాలోకకర్త యూహించి ఖండించినవే. 
కాని తతాలమున( గొంద జీధ్వనివాదమును (తోసివుచ్చుటకును [ప్రయత్నములు 
చేసినట్లును కానవచ్చును. ఆనందవర్ధనునికి సమకాలికు(డైన మనోరథ కవిశ్లోక మొకటి 

57 


భారత ధ్యని దర్శనము 
యీసందర్భమున( జాప( బడినది. 


“యస్మి న్నస్తి న వస్తు కించన మనఃపహ్లీది సాలంకృతి 
వ్యుత్సన్నై రచితం చ నైవ వచనై ర్వక్రోక్తి శూన్యం చ యత్‌, 
కావ్యం తద్ధ్వనినా సమన్విత మితి ప్రీత్యా ప్రశంసన్‌ జడో 
నో విద్మో£_. భిదధాతి కిం సుమతినా పృష్టః స్వరూపం ధ్వనేః.” 
ఇందు చెప్పిన వస్త్యలంకారవాక్చమత్మారవ క్రోక్త్యాదు లన్నియు కావ్యమునకు 
బహిర్విషయములు. ఆంతరమైనరసాదిక మిట రానేలేదు. ఆత్మస్థానీయమగు దానిని( 
బేర్కొనకయే చేసిన యీయాక్షేపమునకు విలువ యెక్కడిది? ధ్వని కావ్యాత్మగా 
నానందవర్భనులు కూలంకవముగా చర్చించి నిరూవించిరి. కావున నుమతి 
ధ్వనిస్వరూపమును బశ్నింప ధ్వనిని |పశంసించు జడు( డేమని చెప్పునో తెలియరా 
దను నీయీర్యోక్తిని సహృదయుడు పెడచెవి నిడవచ్చును. 
మణియు కొంద జీధ్యనిని యనుమానవమాణగమ్యమనియు దానికై 
యవూర్వముగ వ్యంజనావృత్తిని [వతిపాదింపనవనరములే దనియు నందురు. 
వ్యక్తి వివేకకారుడు మహిమభ ట్టీయనుమానవాదముతో ధ్వనిసిద్దాంతఖండనము చేయ 
నెంతయో ప్రయత్నించెను గాని అభినవగుప్తాదుల వివేక మాఖండనమును నిలువనీలేదు. 
అనుమానపమాణ జన్యజ్ఞానమునందు వైవిధ్యముండుటకు వీలులేదు. పాగను జూచిన 
యెల్లవారును అగ్నినే యనుమానింతురు కాని జలమునో, పృథివినో యూహింపరు. 
అన(గా వ్యంగ్యార్థజ్ఞానము అనుమానవమాణజన్య మన్నచో నది ధూమాగ్నుల 
సంబంధమువలె వైవిధ్యము లేనిదై నియతన్యరూపముతో నుండవలయును. కాని 
వ్యంగ్యార్థ మట్లు నియతముగా లేక వైవిధ్యవిలసితమై యొప్పుచుండుట పూర్వోక్షోదాహరణ 
ములయందు నిరూపింప( బడినది. కావున నీయనుమానవాదము కూడ పనలేనిదే 
యగుచున్నది. 
ఇట్లీ యభావవాదముల నన్నింటిని త్రోసివైచి ధ్వనిసిద్ధాంత మవిచ్చిన్నముగ 
లాక్షణికులచేతను, కావ్యతత్త్యమర్శజ్ఞాలచేతను, కావ్యకర్తలచేతను చక్కగా స్వీరింపంబడినది. 
కావున ధ్వనియు, త త్పతిపాదకవ్యంజనావృత్తియు( గల వనుటలో విప్రతిపత్తి 
యుండరాదు, 
7. రససిద్ది :- 
ధ్వని [పథధానముగా వన్త్వలంకారరనరూవములైన మూ(డు శాఖలతో 
విరాజిల్లును. వాచ్యమగు నొకవస్తువు (విషయముచే) చే, లేక అలంకారముచే నొక వస్తువు 


58 


ధ్యని ప్రతివ్లాపనము 
స్ఫురించినచో నది వస్తుధ్వని యనియు, వాచ్యమగు నొకవస్తువుచ్చే లేక యలంకారముచే 
నొక యలంకారము ప్రతీయమానమైనచో నది యలంకారధ్యని యనియును, రసాదికము 
పతీయమానమైనచో నది రసధ్వని యనియు నివి మువ్విధములు. అయినచో “ధ్వని 
కావ్యాత్మ కదా! ఆత్మ మూడు విధములుగా నుండునా?” యను నొకశంక యాపాతముగ 
జనియించును. దాని కభినవగువ్నలు చక్కని నమాధానము చెప్పిరి. ఆసాఃద 
విశేషమునుబట్టి వస్త్యలంకారధ్యనులను వేజుగా(బేర్కొనుటయే కాని నిజమున కవి 
రనరూవధ్యనికి సహకారకములే. కావ్యమున రనమే ఆత్మ. కావున రసధ్యనియే 
యాత్మస్థానీయము. వస్త్వలంకారధ్వనులు రసపర్యవసాయులే కాని భిన్నములు కావు. 
ఇట్లీశంక నివృత్తమగును. ఆనందవర్ధనులు ధ్వని కిట్లు నిర్వచనము చేసిరి. 
“యత్రార్థః శబ్దో వా తమర్థ ముపసర్దనీకృతస్వార్గౌ, 
వ్యజ్కః - కావ్యవిశేషః స ధ్వని రితి సూరిభిః కథితః.” 
ఎచట నర్థము తన్ను, శబ్దము తనయర్థమును అపప్రధానము నొనర్చి, పరమ 
రమణీయమగు నర్ధవిశేషమును వ్యంగ్య మొనర్చునో యట్టి కావ్య విశేషమును ధ్వని 
యని సూరులు వ్యవహరింతురు. ఇక కావ్య మన(గా సామాన్య వ్యవహారమున నున్న 
పుస్తకము, [గ్రంథము అనునర్థ్భము సంభావనీయము కాదు. ఒక వాక్యమే కావ్యము 
కావచ్చు. ఒక విశిష్టత గల వాక్య సముదాయ మెట్లును కావ్యమే యగును. సహృదయ 
హృదయమున నానంద(సోతన్సును వెల్లిగొలువు రచనావిశేషవే కావ్యమని 
సంభావింపనగును. | 
అట్టి యానందవిశేషము కావ్యమున రసాదికమువలననే యుప్పతిల్లును. ఆ 
రసాదికము సై శ్లోకమున వివరించిన విధమున వ్యంగ్య రూపమున వెల్లివిరియును. 
అంతేకాని ఇదిగో శృంగారము, ఇదిగో వీరము మున్నగు విధముల వాచ్యముగా( జెప్పుటకు 
వీలుకాదు. ఒకవేళ నట్లు చెప్పినను దానివలన నానందము కలు(గజాలదు. కావున 
రసప్రతీతి విధానము కూడ ధ్వని స్థాపనమున సహకరించును. ఆ విధానము నించుక 
పరిశీలింపవలసి యున్నది. అట్లు పరిశీలించుటకు ముందు, రసమన నేమియో సుంత 
విచారించుటయు నప్రస్తుతము కాదు. 
రస్యమానతయ జీవతముగా( గలద రసమన(బడును. అవచ్చిన్నముగా రుచి 
నొదవించుచు నలౌకికమైన యానందము నేదికూర్చునో యయ్యది రస మని తాత్పర్యము. 
లోకమునందలి మధురఫలాస్వాదనాదులవలన' గలుగు నానందముకంటె లలితకళల 
వలన( గలుగు నానందము విలక్షణమైనది. మానవు(డు తన లౌకిక స్థితులను మథఖిచ్చి, 


59 


భారత ధ్వని దర్శనము 
భావనామయ ప్రపంచమున హృదయము జొనిపి యందు కనవచ్చిన దెల్ల కమనీయమని 


తలపోయుచు విచితమైన యనుభూతి విశేషము నెందు(బొందునో యట్టిదానిని రసమని 
భావింపవచ్చును. లోకమునందు వలె కాక యందు శోకాదికము కూడ నాస్వాదనీయమే 
- వాంఛనీయమే యగుచున్నది. ఒక యుదాహరణము నరయుదము. తిండి లేక [క్రుంగి 
కృశించి యన్ఫివంజరము వలె నున్న యొకానొక బీదవాడు తనకడకు వచ్చి 
పరమదీనముగా యాచింప(గా విదలించుకొని పోయిన మానవు(డే నాటకమున నట్టి 
సన్నివేశమును గాంచి తనకు( దెలియకయే కన్నీరోడ్పుట లోకమున గానవచ్చును. 
పిదప వెలుపలకు వచ్చి యా నటుని మెచ్చుకొనుటయు( జూచుచుందుము. కొండొకచో 
తత్సన్నివేశ దర్శన కుతూహలము అధికమగుటయు నుండును. అన(గా నట్టి సన్నివేశదర్శన 
మాతని హృదయము (దవించుటకు కారణ మాయెననియు, నట్లగుట యాతనికి 
వాంఛనీయ మనియు, నతని కదియొక విఅక్షణమైన యానందము నొసంగుచున్న దనియు 
తెలియు చున్నది గదా! ఇట్టి యనుభూతి విశేషమును గలిగించు దానిని రస మనవచ్చును. 
అనుభూయమానమగు నీ రసము స్థాయిభావభేదమును బట్టి ముఖ్యముగా శృంగారాది 
నామములతో నవవిధములుగా నుండు నని ప్రాచీన తత్త్వజ్ఞులు భావించిరి. స్ఫూలముగా 
రసమన(గా నిది. 

ఇట్టి రసమును (పేక్షకులు లేక పాఠకులు ఎట్లనుభవించుచున్నారు? అను 
విషయమున గూడ పలువిధముల చర్చలు గలవు. మజీయు రసానుభవము సర్వ 
జనసాధారణమా? యనియు ప్రశ్న వచ్చినది. ఈ రెండంశములను పరిశీలింతము. 

భరతముని చెప్పన రసనిష్పత్తి సూత్రము “విభావానుభావవ్యభిచారి నంయోగా 
(దననివృుత్తః” అను దాన్‌ ననేకు లనేక విధములుగా వక్కాణించిరి. ఇందలి సంయోగ 
నిష్పత్తి పదముల కొక్కొక్క రొక్కొక్క విధముగా నర్ధ్థమును భావించిరి. 

అందు భట్టలోల్లటు౯ డిట్లనును : రస మనుకార్యు లగు రామాదులయం 
దుండును. అనుకర్తయగు నటునియం దది నాట్యరూపమున భాసల్లును. నాటకమున 
నాట్య నైపుణ్యమును గాంచు సామాజికునియందు అనుకార్యనిష్ట రత్యాదిస్థాయి భావములు 
పుష్టములై స్ఫురించును. తన్మూలమున నాతని హృదయమునందు చమత్కారము గలిగి 
యాత(డానందించును. 

ఈతని (నుభివాయము ననుసరించి రస ముత్సాద్యము, విభావము లుత్సాద 
కములు, అనుభావ ములు గమకములు సంచారి భావములు వోషకములు. ఉదాహరణము 
నకు - శకుంతల యను నాలంబన విభావమువలన దువ్యంతునియుందు 

60 


ధ్వని ప్రతిష్టాపనము 
రసముప్పతిల్లును. భావము, హావము, హేల మున్నగు ననుభావములచే నది వారిరువురి 
యందున్నట్లూహకు వచ్చును. సర్వేదశమాది సంచారి భావములు దానిని పోషించును. 
దుష్యంత పాతధారి యీ యనుఖావాదులను నటించు నేర్పువలన రనమాతని 
యందున్నట్లు సామాజికునకు స్ఫురించి యత డొకవిధమగు చమత్కారమును బొంది 
యానందించును. దీని నుతృత్తివాద మందురు. 

ఈ యభిప్రాయము నరికాదు. రసము నాయకునియందుండుటయు, 
నానందానుభవము సామాజికునియం దుండుటయు ననుభవవిరుద్ధమైన విషయము. 
మధుర పదార్థమును భుజించు వానికి దాని మాధుర్యము తెలిసి వాం డానందించును 
గాని చూచువాని కాయనుభవము కలుగుట లేదు. కావున ని యుత్పత్తివాదము నిలువ 
జాలదు. 

శ్రీ శంకుకుండు రస మనుకర్శృనిష్ట మని నొడివెను. సామాజికు(డు ప్రత్యక్షముగా 
విభావానుభావ సంచారిభావముల నెచట( జూడగల్లుచున్నా(డ' యట్టి నటునియందే 
రసముండు నని యీతని యభిప్రాయము. ధూమ మున్నచోట నగ్ని యున్న దన్నట్లు 
విభావాదు లెచట నుండునో రస మచట నుండు నను వ్యాప్తి నిచట నీత(డు పట్టించెను. 
అట్టి నటనివ్షమగు రనమును - సామాజికు(డు ధూమమును బట్టి యగ్ని 
ననుమానించినట్లు - విభావాదులను బట్టి యనుమానించును. కాని యాయనుమానము 
కేవల లౌకిక విషయ జ్ఞానమునకు సంబంధించినది కాక వస్తు సౌందర్య బలమున 
నుందరమై విలసిల్లును. ఆ సౌందర్యమువలన నాత డానందము ననుభవించుచున్నా( 
డు. దీని కనుమితివాద మని పేరు. 

ఈ యఖభ్శిపాయముకూడ సరియైనది కాదు. ఇందనేక దోషములు కలవు. (1) 
రస మెచటనుండునో యచట వేద్యాంతరము విగళిత మగును. కావున నటునియందు 
రస మున్నదన్నచో నాతనికి నేను నటించుచున్నా నన్నజ్ఞానము పోయి పారవశ్యము 
కలిగి [గంథానునరణము కాసి, దర్శకానుసరణముగాస చేయుట సంభివింపదు. (2) 
రసానుభవము ప్రత్యక్షజ్ఞానజన్యమే కాని ఆనుమానికము కాదు. రసం సౌక్షాత్స రోమి.' 
ఇత్యాదివాక్యముల ప్రమాణము కూడ దీనిని దృఢ వజిచును. (3) నాటకమును 
వీక్షించుచున్న సామాజికు( డెల్లవా(డును వ్యాప్తి స్వరూపము నన్వయించుకొనుచున్నా( 
డనుటలో వానికి( గలుగునానందము ధారారూపమున(గాక తునుకలు తునుకలుగా నున్నదని 
యంగీకరింప వలయును. (4) ఎట్లో దృశ్యకావ్యపరముగా దీని నంగీకరింత మన్నను 
(శ్రవ్య కావ్యములం దిసిద్ధాంతము తొంగి చూడనుగూడ( జాలదు. అట ననుకర్త లెనేలె( 


61 


భారత ధ్వని దర్శనము 
డు. శవ్య కావ్యములు రసశూన్యములని చెప్ప(జాలము. అందును సహృదయమునకు 
రసానుభవము గలుగుచునే యున్నది. (5) మజీయు నుత్సత్తివాదమునందు( జెప్పిన 
యుక్తి - రస మెటనుండునో యానంద మచటనే యుండవలయు ననునది - యిందును( 
బొన(గదు. ఇట్లీ యనుమితివాదము పరాస్త్ర మగుచున్నది. 

భట్టనాయకు(డు రసము సామాజికనిష్ట మని సముచిత నిర్ణయమే చేసెను. 
కాని యది వానియందు నెలకొనుమార్గమును వక్కాణించుటయందు మ్మాతము పార 
బడెను. అత. డిట్లనెను: రసము సామాజిక నిష్ట మన్నచో విభావాదులు వారి యందుండవు 
గదా యను శంక వొడమును. దానికి సమాధాన మిది. రసము లౌకిక మనియు, నలాౌకిక 
మనియు రెండు విధములు. లౌకికరసము లౌకిక నాయకుల నాశ్రయించియుండును. 
దుష్యంతాదులగు కావ్య నాయకులు అలౌకికులు. వారి నాశయించి యుండునది అలౌకిక 
రసము. ఇది యలౌకిక నాయకుల న్మాశయించి యుండునదే యయినను సామాజికుని 
యందే యుండును. ఎట్లన శబ్దమున కభిధాభావకత్వభోజకత్వనామములతో మూండు 
వ్యాపారములు గలవు. అభిధ శబ్దము వాచ్యార్థమును బోధింప(గా భావకత్వ వ్యాపారము 
రసాదులను బోధించును. పిమ్మట ఖోజకత్య వ్యాపారము వానిని (రసాదులను) 
సహృదయులచే భోగింప(జేయును. అభిధావ్యాపారానంతర 'ముద్బుద్ధమైన భావకత్వ 
వ్యాపారము విభావాదులను సాధారణీకరించును. అన(గా దుష్యంతాదిభావన నశించి 
సాధారణ నాయకత్వము సామాజికునికి గోచరించును. భావకత్య వ్యాపారమువలన 
(పత్యేకత రూపటీ సామాన్య సాతి భాసిల్లునని తాత్పర్యము. తన్నూలమున సామాజికునకు 
నాయకునితో నభేదము సంఘటిల్లును. ఈ స్థితిలో భోజకత్వ వ్యాపార ముద్చుద్ధమై 
సాధారణ రూపము నొందిన రత్యాదులను సామాజికునిచే భోగింప( జేయును. ఈ 
భాజకత్వవ్యాపారమువలన వాని హృదయమునందు రజస్తమోగుణము లణ(గి సత్త్వగుణ 
మతిశయించును. దీనిచే నాతనికి విగభిత వేద్యాంతరమైన స్థితి కలుగును. ఆ స్థితిలో 
నాతని హృదయమునందు రత్యాదు లనుభూయమానము లగును - దసక్‌ భుక్త్‌వాద 
మని వ్యవహారము. 

దీనియందును దోషములు గలవు. (1) భావకత్వభోజకత్వ వ్యాపారములు 
శబ్దములకు( గల వనుటకు ప్రమాణము లేదు. (2) విభావాదు లీకల్పితభావకత్య 
వ్యాపారమువలన సాధారణీకృతములగు నునుకొన్నను, సామాజికునియందు బీజ 
రూపముగా నవి యున్నవని యెప్పుకొననిచో నాతనికి నాయకాదులతో నభేదము కలుగుట 
గాని, తన్మూలమున రత్యాదులు అనుభవమునకు వచ్చుటగాని జరుగదు. (3) 


62 


ధ్వని ప్రతిష్టాపనము 

అభిధావ్యాపారమువలె భావకత్వ భోజకత్వ వ్యాపారములు శబ్దమునకు సంబంధించినవే 
యన్నచో వాచికాభినయముకంటె భిన్నములైన ఆంగికాహార్యాదుల మాటయేమి 
కావలయును? శ్రవ్య కావ్యములం దివి యన్నియు కవిసామర్ధ్యమువలన కన్నులకు 
గోచరించినట్లగును. దృశ్యములం దివి రసోపస్కారకములే యగుట |పసిద్ధమే కావున 
నాంగికాభినయాదులు భావకములును భోజకములును కావలసి యున్నది. అది యిందు 
గానరాదు. ఇట్లు భట్టనాయకుని భుక్తి వాదము రసానుభవ పద్ధతిని సరిగా నిర్ణయింపలేదు. 
పై అభిపాయభేదముల నన్నింటిని సమాలోచించి అందలి గుణ దోషములను 

వివేకించి రసము యన్నిష్టమో శాస్త్రీయమైన మార్గమున నభినవగుప్తపాదులు చక్కగా 
వక్కాణించిరి. వారి యభ్మిపాయము ననుసరించి రసము సామాజిక నిష్టము. మానవు( 
డు విభిన్న సన్నివేశములలో రతి, శోకము, ఉత్సాహము మున్నగు భావములను 
బొందుచున్నా(డు. అట్లెప్తు డెపుడో యనుభవించిన రత్యాదు లాతని హృదయమున 
సంస్కార రూపమున నిలువయుండును. ఈ సంస్కారమునే 'వానన' యందురు. 
“భావస్థి రాణీ జననాంతరనొవ్చాదాని” అను కాళిదానుని నూక్తియు, వేదాంతుల 
యంగీకృతియు ఈ వాసన యనుదాని యునికిని సమర్దించును. అనుభవము కూడ 
నట్టిద. ఒకనికి దబ్బ తగలినచో కొంచము వయసు వచ్చనవాండు చూచి 'అయ్యా!' అన 
సానుభూతి చూపుటయు, 'ననుభవము లేని బాలు(డు, లేక బాల స్వభావము గలవా(డు 
నవ్వుటయు సంభవించుచున్నది. అన(గా నవ్వినవాని హృదయమున దెబ్బవలనిబాధ 
సంస్కార రూపమున నెలకొనలేదని కాని, ఇతర సంస్కారముల బలమువలన నుప్పాంగి 
పైకి రాలేదని కాని భావింపవచ్చును. ఇట్లు స్వగతపరగతానుభవములవలన హృదయమున 
వాసనారూపమున నున్న రత్యాదులు విభావాను భావసంచారి భావముల వలన వ్యక్తములై 
రనరూపము నందును. ఇచట విభావమన(గా విభావనమను వ్యాపారము గలది. 
సామాజికుని హృదయమునందు వాననారూపమున నున్న రత్యాదుల నాన్వాద్య 
యోగ్యములుగా( జేయుటను విభావన మందురు. ఈ వ్యాపారము నాయికానాయకుల 
యందును, మలయానిలచం|దికాదులయందును ఉండును. ఇట్టి విభావనము గలది 
విభావము. ఇది యాలంబనో ద్దీపనభెదముచే ద్వివిధము. వాసనారూపరత్యాదుల 
ననుభవింప(జేయు వ్యాపార మనుభావనము. అది కలది యనుభావము. కావ్యమున 
రత్యాదులను విశేషముగా నంతటను నంచరింవ(జేయుట నంచారణము లేక 
వ్యభిచారణము. అది కలది సంచారి భావము లేక వ్యభిచారిభావము. నిరంతర 
కావ్యానుశిలనమువలన హృదయమునందలి మలినము నంస్కారవంతునకు క్షాళిత 


63 


భారత ధ్వని దర్శనము 

మగును. అప్పుడది బాహ్య విషయ జ్ఞానమును (దృశ్యమాన - శూయమాణ - కావ్యవస్తువు 
కంటె భిన్నమైనది యిట బాహ్యము) సంపూర్ణముగా కోల్పోవును. అపుడు దానియందు 
- నిర్మలమైన దర్పణమునందువలె - కవి హృదయము (కావ్య నిర్మాణ కాలమున కవి 
హృదయమున. బొంగివచ్చు భావనాపరంపర) (పతిబింబించును. ఇట్టి ప్రతిఫలనము 
గలవానిని సహృదయు. డందురు. అట్టి సహృదయుడు నాయకుండు తుష్టి నొంద(గా 
తుష్టి నొందును; శోకము పొంద(గా శోకించును; (క్రోధము వహింప క్రుద్భు( డగును; 
భయపడ(గా భయపడును. ఇట్టిట్లాయాభావములచే రసింప(గల హృదయము కలవాడే 
సహృదయుడు - శేష్టుడగు (పేక్షకుండు - లేక శ్రేష్టుడగు పరితయు - నగుచున్నా( 
డు. “యస్తుష్ణా తుష్టిమాష్నోతి ళోకే శోక ముపైతి చ, క్రోధే క్రుద్ధో భయే భఖీరుః న శేషః 
(పేక్షకః నృతః” ఇట్టి దేమియు లేక నిర్వికారముగా నుండు నాత(డు కాష్ట్రకుడ్యశిలాసదృశు( 
డగును. వానికి రస మంటదు. 

ఈ వద్గతిలో నెవడు తన హృదయమును రసానందానుభవమున కు 
యోగ్యముగా చేసికొనునో వాని హృదయమున విభావాది దర్శనమువలన సత్త్వగుణము 
వెల్లివిరియును. అన(గా నందు రజస్తమోగుణముల స్పర్శయు నుండ దన్నమాట. 
ఆసత్త్యగుణోదేకమువలన వాస హృదయమునందు సంస్కారరూపమున నున్న రత్యాదు 
లుద్భుద్ధము లగును. విభావాదులు వాని నభివ్యక్త మొనర్చును. పునః పునరనుసంధానముచే 
నావిభావాదులు సాధారణము లగును. అపుడు వానికి రంగస్థలమున( గాంచునదంతయు, 
లేదా పుస్తకమున పఠించున దంతయు నటనము లేదా కవనము - అన్న జ్ఞానము 
నశించును. తా నాదృశ్యమాన - శూయమాణ - విషయమునందు లయము నందును. 
తన్ను తాను విస్మరించును. ఆ విస్మరణమునం దత( డనిర్వచనీయమైన యానందమును 
బొందును. ఇట్టి స్థితికి మూల మాతనివృదయమున బీజ రూపమున నున్న 
సంస్కారములే. అవియే విభావాదుల భావనా బలమువలన నభివ్యక్తము లగుచున్నవి. 
ఆ మార్గమున నాతనికి రసానందము కలుగుచున్నది. ఈ యభిప్రాయమును బట్టి రసము 
పుట్టుటయో యనుమానింప(బడుటయో - భోగింప(బడుటయో - కాక అభివ్యక్త 
మగుచున్నదని తెలియుచున్నది. అభివ్యక్త మగుట యన(గా భగ్నావరణ సంవిద్రూపస్థితి 
- యన్నమాట. ఈ యభిప్రాయముపై నేవిధమైన యాక్షేపణమును రాలేదు. కావున నిది 
యప్రతిహతమైన సిద్ధాంతమైనది. దీని కభివ్యక్తి వాదమని నామము. 

భట్ట నాయకు(డిది యంతయు శబ్ద వ్యాపార మనుట తప్పు. ఇది విభావాదు 
లకు సంబంధించినదిగా అభినవగుప్తవాదులు నిరూపించిరి. విభావానుభావవ్యభి చారి 


64 


ధ్వని ప్రతిష్టాపనము 


భావములు వాచ్యము లైనంత మాత్రమున రనాభివ్యక్తి కలుగదు. లక్షణాసామగ్రియగు 
ముఖ్యార్గబాధాదికము లేదు కావున నిది లక్షణవలన నేర్పడు ననుటకు వీలులేదు. కావున 
అభిధాలక్షణావృత్తులు రసప్రతీతివిషయమున సమర్ధములు కావు. కావున వ్యాపారాంతరము 
తప్పక స్వీకార మగుచున్నది. అదియే వ్యంజన. దాని వలన సిద్దించు రసధ్యనియే 
కావ్యాత్మ. అది లేదనుట కాస్కారము లేదు. కావున వ్యంజనావృత్తియు ధ్వనియు కల 
వనుట సిద్ధాంతము. 

విభావాదులన్నియు దృశ్యశవ్యకావ్యములందు శబ్ద పపంచరూపమున వర్ణితము 
లగును గావున నీవ్యంజనయు శబ్దవృత్తిగనే రూపొందినది. 

విభావాదిచర్యణ మున్నంతవజకు సహృదయహృదయమువ నీయనిర్వచ 
నీయానందము చెక్కు చెదరక యుండును. చర్వణము ముగియ.గానే యానందము 
కూడ ముగియును. ఇదియే బహ్మానందమునకును గావ్యానందమునకు గల భేదము. 
ఇట్లు కావ్యానందము |బహ్మానందస[బహ్మచారి యయినది. 





65 





భారత ద్వని దర్షనిము 


తృతీయాధ్యాయము 
ధ్వనిస్వరూపము 
1. పధానభేదములు వలా 
ఇంతవటికు నుటంకించిన విషయములు ధ్వన్యస్తిత్వమును నిరూపించినవి. 
ఇ(క దీని స్వరూప మెట్టిదియో యరయవలసియున్నది. 
“పతీయమానం పున రన్యదేవ - వస్త్వస్తి వాణీషు మహాకవీనామ్‌ - 
తత్త తృసిద్దావయవాతిరిక్తం విభాతి లావణ్య మివాజ్ఞనాసు” 
అను నానందవర్ధనుని కారికను బట్టి పతీయమానమగు వస్తువు అంగనల 
శరీరమున లావణ్యమువలె విరాజిల్లు నని తెలియుచున్నది. ఈ యుపమానముచే 
నీధ్యనియనునది కావ్య శరీరమునం దంతటను వ్యాపించి వేర్పజచుటకు వీలు కానిదై 
(ప్రకాశించుచుండునని మనము భావింపవచ్చును. వ్యంగ్యార్థ విలసితమైనదియే యుత్తమ 
కావ్యమనియు, తత్కర్తయే మహాకవి యనియు, నట్టి మహాకవులు కాళిదాస ప్రభృతు 
లిద్దతు ముగ్గురో, అయిదుగు రారుగురో యుందు రనియు వ్యంగ్యసద్భావవిషయమున 
నదియు నొక ప్రమాణమనియు నానందవర్ధనుల యభిప్రాయము. ఇది వాచ్యలక్ష్యార్థముల 
కంటె భిన్నమైనది కావుననే శబ్బార్థశాసన జ్ఞాన మాత్రముతో తెలియవచ్చుట లేదు, కావ్యార్థ 
తత్త్వజ్ఞానకు మాత్రమే తెలియనగుననియు వారనిరి. అయినను వెలు(గు కావలసినవా( 
డు దీవశిఖను ఆదరించినట్లు వ్యంగ్యార్థభావమునకై వాచ్యార్థమునం దాదరము 
చూపవలసినదే యని 
“ఆలోకార్థీ యథా దీపశిఖాయాం యత్నవాన్‌ జనః, 
తదుపాయతయా - తద్వదర్ధే వాచ్యే తదాదృతః"”. ధ్వ. 1.9 
అను శ్లోకము చెప్పుచున్నది. మజియు కోరినవెలు(గు సిద్ధించిన పిదప దీపపు ఉనికి 
ప్రత్యేకముగా గుర్తింప(బడని విధముననే ఆత్మస్థానీయమగు కావ్యార్థము తోంచిన పిమ్మట 
వాచ్యార్థము ప్రత్యేకముగా గోచరింపదు. 
స్థూలముగా నిట్టి స్వరూపము గల యీ ధ్వనిమహావృక్షమునకు శాఖోపశాఖలు 
పెక్కులు విస్తరిల్లినవి. సహృదయభావనాబలమునుబట్టి యయ్యవి యసంఖ్యాకము 


66 


భారత ధ్వని దర్శనము 
లును గావచ్చును. ఆనందవరనులు వధానముగా నిరూపించిన ధ్వనిభేదములు 


నోదాహరణముగా పరిశీలనకు వచ్చుచున్నవి. 
ధ్వని ప్రధాన భేదములు అవివక్షిత వాచ్యము, వివక్షీతాన్యవరవాచ్యము జ 
అను నామములతో రెండు గలవు. 
దేనిచేత వాద్య మవివక్షిత మగునో యది - అట్టి అర్ధవిశేషము - అవివక్టిత 
పొచ్వాము. వివక్ష యన(గా వచింప నిచ్చ. వివక్షింప(బడినది వివక్షితము, అది కానిది 
అవివక్షితము, అవివక్షితమైన వాచ్యము గలది యని దీనికి విగహము. కవి వాచ్యార్థమును 
(ప్రధానముగా భావింపని సన్నివేశ మెచట నుండునో యది యవివక్షిత వాచ్యము. 
వాచ్యార్థము వివక్షితము కానిచో వివక్షితము మజీయొకటి యేదియో యుండవలయును. 
అదియే వ్యంగ్యరూపమైన యర్ధ విశేషము. అవివక్షిత వాచ్యమను బహువీహిసమాసముచే 
వ్యక్తమగు నన్యవదార్థము వ్యంగ్య మని తాత్పర్యము. ఈ ధ్వనిభేదమున కొక 
యుదాహరణము : 
“పతివిహితానురాగమున భార్గవపుత్రి యయాతిచేత వం 
చిత యయివాండు దానవికి( జేసిన నెయ్య మెతీంగి కోపదుః 
ఖీతయయి తండడిపాలి కతిఖేదమునం జని దీర్గనేత్రవి 
ర్గతజలధారలం గడిగెం గాంత తదీయపదాబ్దయుగ్మమున్‌.” 1.3.168 
యయాతి తన్ను వంచించి శర్మిష్టకు పుత్రుల (బసాదించె నని యెతి(గి 
దేవయాని తండికడ కే(గి దుఃఖించుట సందర్భము. దేవయాని దీర నేత నిర్గతజల 
ధారలతో శుక్రాచార్యుని పదాబ్ద యుగ్మమును గడిగె నను వాచ్యార్థ మిచట అవివక్షితము. 
ఏలయన నిట దేవయాని తండ్రికి పాదప్రక్రాళన చేయుటకై రాలేదు. అందును 
బాష్పధారలతో కాళ్ళు గడుగుట సంభవము కాకపోవుటయే కాదు సహజమును గాదు. 
కావున నీవాచ్యార్థమును కవి ప్రధానమైన దానినిగా వివక్షింపలేదు. అన(గా నిట వాచ్యార్థము 
పొన(గలే దన్నమాట. దేవయాని, పొద[పక్షాళనము చేయుట కెంత జలనముద్ద్ధి 
కావలయునో యంతటి కన్నీటిని (సవింపంజేసె ననునర్థ్ధమిట కల్పించుకొనవలయును. 
ఇట్లు కల్పితమైన యీ యర్థమున కామె దుఃఖ మవధులు దాటినది యని చెప్పుట 
ప్రయోజనము. ఇట్లామె హృదయమునం దున్న దుఃఖోద్వేగమును జెపుటయందే కవికి 
వివక్ష కలదు. ఈ యర్థ మిట వాచ్యముగా లేదు. అది సహృదయహృదయమునం 
దభివ్యక్త మగుచున్నది. ఈ యభివ్యక్తి వాచ్యార్థావివక్షవలన సిద్ధించినది కావున దీనిని 
అవివక్షిత వాచ్యధ్వని యని వ్యవహరింతురు. 


67 


ధ్వనిన్వరూపము 
ఇట మొదట వాచ్యార్థమునకు క్షతి యేర్పడినది. కన్నీటితో కాళ్ళు కడుగుట 
కుదురదు కదా! ఇట్లు ముఖ్యార్థ భంగమగుటవలన దీర్చ నేతనిర్ణత జలధారలతో తండి 
పాదముల నామె కడిగినంత పని చేసిన దను నర్ధమును కల్పించుకొనవలసి వచ్చినది. 
ఈ కల్పనమున కామె దుఃఖోద్వేగము నభివ్యక్తము చేయుట (ప్రయోజనము. ఇట్లు లక్షణా 
సామ్మగి యంతయు నిందు గోచరించుచున్నది. ప్రయోజనరూపవ్యంగ్యార్థ మిట లక్షణా 
వృత్తి మార్గమున నేర్పడుటచే దీనిని లక్షణామూలధ్వని యనియు నందురు. 
రెండవది వివక్షితాన్యవరవాచ్యధ్వని, వివక్షితమై యన్యార్థపరమైన వాచ్యార్థము 
గలది యని దీని యర్థము. ఇందు పైదానియందు వలె వాచ్యార్థ మవివక్షిత మగుట 
యుండదు. కాని యది యన్యార్థమును జెప్పుటలో పర్యవసించును. వాచ్యార్థమునకు 
పొస(గుదలయుండి రమణీయమైన యర్థాంతర మెచట దానివలన [ప్రతీయమాన మ 
గునో యట్టిసందర్భమును వివక్షితాన్యపరవాచ్య మందురు. ఉదాహరణము : 
“నరనుత ! నీ ప్రసాదమున నా కుదయించిననందనున్‌ మహీ 
గురుతరయౌవరాజ్యమునకున్‌ దయతో నభిషిక్తు( బేయంగా 
వరము ప్రసన్నబుద్ధి ననవద్యముగా దయసేయు నెమ్మితో; 
సరుపమదాన! యట్లయిన నీకును నాకును సంగమంబగున” 1.4.60 
తన్ను వివాహమాడుమని పలికిన దుష్యంతునితో శకుంతల పలికిన పలుకు 
లియ్యవి. ఇందు వాచ్యార్థమున కేమియు భంగము లేదు. ని యనుగ్రహమువలన నాకు 
పుట్టిన కుమారునకు యౌవరాజ్యాభిషేకము చేయుదునని వరమిచ్చినచో మన కిరువురకును 
వివాహ మగునని యిట వాచ్యార్థము. ఈ యర్థ మిట వివక్షితమే. ఈ వివక్షితమగు 
నరము చితచితములైన యర్దవిశేషములను (పతిపాదించును. శకుంతల కోరెడుకోరిక 
యసాధారణమైనది. రా జిత్తు ననుచో యీ ననునో యనుశంక యామెహృదయమున( 
బొడమినది. ఈ నన్నచో పోనిమ్ము నాకేమి నష్ట మన్న గుండెనిబ్బర మామెకు లేదు. రా 
జెట్లామె రూపయౌవనవిలాసాదులకు వశుండయ్యున్తో యామెయు రాజున కట్లె వశమైనది. 
కాని వివేకవతి కనుక, స్తీయగుటచే భవిష్యజ్ఞాగత్త కొకు వరమడుగుట తప్పనిసరి 
యగుచున్నది. ఆమ ఈ యర్‌ మాతనిక్‌ వ్యక్తముచేయ నంచినది. అది వాచ్యముగానైనచో 
పనచెడును. కావున తనయభిపాయము నాతనికి వ్యక్తమగునట్లు చేయవలయును. నీ 
కింతకు పూర్వమే ఆ నేకకాంత లుండియుందురు. వారందజు నిన్ను( గోరి స్వ్యయంవరమున 
వరించిన రాజకన్యకలు కావచ్చును. ఇ(క ముందును ఎందజనో పరిగహింపవచ్చును. 
రాజులు బహువల్లఎలు గదా! నే నడవలో పరిగినదానను. తక్కిన వారితో సమానప్రతిపత్తి 


55 


భారత ధ్వని దర్శనము 
నాకు లభింపదేమో! యను శంకతో నీవర మడుగుచున్నాను. అంతేకాని నీపై నిష్టము 
లేక కాదు. అనునభిప్రాయము ఈ పార్థనమున( దోంయను. 'నరనుత!' యనుసంబోధన 
మా ప్రార్థనయందలి మార్గవము నభివ్యక్తము చేయును. “దయతో” ననుటలో తన కోరికయు, 
'ప్రసన్నబుద్ది' ననుటలో లాలనయు, “అవవద్యముగా ననుటలో తజువాత నిచ్చిన 
మాటను విటి( బుచ్చకుమా! అను నెచ్చరికయు 'నెమ్మిన్‌' అనుటలో నిది యేదో 
“బలవంతపు బబాహ్మణార్థ' మనుకొనకుము; నీకు ప్రీతి యున్నయెడలనే యీవర మిమ్మను 
భావమును, 'నిరుపమదాన!' యనుటలో నే నడుగువరము నీకొక లెక్కయా? ఇంతకు 
మించినవర మెట్టిదడిగినను లేదననిస్వభావము గలవా(డవు అనురూపమున కార్యమును 
సానుకూలపటచుకొనునేర్చును ప్రతీయమానము లగుచున్నవి. నీ వాటవిక స్త్రీవి; నీకు 
బుట్టెడుకుమారునకు రాజ్య మేలు సామర్థ్య ముండునా? యని శంకింతువేమో వాండు 
నాకు( బుట్టెడువా( డైనను 'నీపసాదముని పుట్టును గావున నీవలె మహాస్మామాజ్య 
మేలంగలండు సుమా! అనునర్ధము 'సీప్రసాదమున' అనుపదముచే స్ఫురించును. రాజ్యభార 
వహనమునం దుండవలసిన శక్తిసామర్థ్యముల నెటు(గని దానను కాననుభావము 
“మహీగురుతరి అనుపదైకదేశముచే తోచును. “ఉదయించిన” అనుపదమునందును బుట్ట, 
బోవుపుతుని యౌన్నత్య ప్రకటన తాత్పర్య మభివ్యక్తమగును. ఈ పదము సూర్యోదయము 
చందోదయము మున్నగువాని వంటిది. నందను( డనుటచే వాడు మనయిద్దఅకు 
నానందసంధాయకు(డు కాంగలండన్న యాశ స్ఫురించును. ఇది బేరమాడుటగా( దల 
పవలదు. నిన్ను దైవ సమానునిగా నెంచి నేను యాచించుచున్నదాన ననుభావము 
“వరము' అను పదమువలన సిద్ధించును. నావంటి మహారాజు వచ్చి యడుగ(గా 
నీయరానివరము కోరి నన్ను తిరస్కరింతువా యని యభిమానము పూనకుము. స్త్రీకి 
సంతాన వాత్సల్య మెంత అపరిహార్వమో నీ వెజు(గవా! దానికొజకై యెంతటి మహాభోగము 
నైనను నామె తృణప్రాయముగా విడువ(గలదు అను మాతృహృదయము “అయినన్‌ 
అను చేదర్థక క్రియచే తెలియవచ్చును. “అట్లయిన నీకును నాకును సంగమంబగున్‌' 
అను నియమముచే నాకు నాసొఖ్యముకంటె నాసంతానసుఖమే (ప్రధానము. దానికి సరియైన 
మార్గమున్నవుడే నేనంగీకరింతు నన్నదృఢ నిశ్చయము ప్రతీయమానమగును. నీ 
[పసాదమున - నాకు, నీకును - నాకును - అనుతీటున నిసర్వనామముల [ప్రయోగము 
ఇంకను మన మొక్కవ్యక్తిగా కాలేదనుటకు తోప(జేయును. అనగా నిప్పటికి నీవు నీవే 
నేను నేనే కాని మనము” గా నేర్పడలేదని తాత్పర్యము. 

ఇట్లు సంభావింప(బడిన యీరమణీయమైన యర్థవిశేషమంతయు వాచ్యార్థము 
వివక్షత మైనపమ్మట సహృదయుని భావనాబలము ననుసరించి నద్ధించును. ఇట 


ata 
D౪ 


ధ్వనిస్వరూపము 
వాచ్యార్ధ మంతయు నీవ్యంగ్యార్థ పరముగనే వ్యవస్థితమై యున్నది. కావున నిది వివక్షితాన్య 
పరవాచ్యమునకు మేలైన యుదాహరణము. 
అభిధాశక్తివలన సిద్ధించు వాచ్యార్థమునుండి యేర్పడిన యర్ధవిశేషమగుటచే 
దీని నభిధామూలధ్వని యనియు నందురు. 
ఇచట నొకమాఖు నిలిచి యనుకొనవలనినయుంశ మొకటి కలదు. 
సాధారణముగా నిట్టిట్టి యర్థము లిందు స్ఫురించుచుండునని వక్కాణింప(గా నిది కవి 
హృదయమా? విమర్శకుని శక్తియా? రెండవదియే యైనచో నాదరపాతమా? అని కొందు 
శంకించుట కలదు. ఇట్టి శంకల కభినవగుప్తవాదులు వ్యంగ్యముగా సముచితమైన 
సమాధానమును జెప్పియున్నారు. వారు ధ్వన్యాలోకవ్యాఖ్య నారంభించుచు నీ క్రింది 
శ్లోకమును వాసి యున్నారు : 
“అపూర్వం యద్వస్తు పథయతి వినా కారణకలామ్‌ - 
జగద్దావప్రఖ్యం నిజరసభరాత్సారయతి చ; 
కమాత్పఖ్యోపాఖ్యా ప్రసరసుభగం భాసయతి; త 
త్సృరస్వత్యా స్తత్త్యం కవిసహృదయాఖ్యం విజయతామ్‌”, 
ఇందు కవినహృదయాఖ్యమైన నరన్యతీతత్త్యమును ఏకరూవమున, 
బేర్కొనుటలో కవిసహృదయులభావైక్యము వక్కాణించినట్లయినది. సహృదయు(డన( 
గా కవ హృదయసంవాదభాక్కసయ కదా! 
కావున ధ్వని యనునది కేవలము సహృదయ విమర్శకుని శక్తియే యని 
[తొసి వేయరాదు. అట్లు చేసినచో భారతియులు కవియెడ( జూపెడు గౌరవమునకు క్రతి 
యేర్పడును. అట్లేర్పడుట |పాచీనాలంకారికులకును, సహృదయులకును సమ్మతము 
కాదు; సముచితమును కాదు. 
మణీయు మహాకవిరచన సారవంతమైన భూమి వంటిది. విమర్శకు(డు 
సమర్శ్ధు౦డగు కృషివలుని వంటివాండు. ఉన్నభూమిలో శక్తి నంతటిని వినియోగించి 
అత్యధిక వఫలనమృద్దిని బొందుటకు కృషీవలు( డభిలషించి తదున్ముఖముగ కృషి 
చేసినట్లే సహృదయు(డును ఆనందప్రాప్తికై మహాకవిరచనము నుండి, పూర్వాపర 
వైరుద్ధ్యము లేకుండ, మహార్థములను త్రవ్వికొనుట ఆక్రేపణీయము కాదు. 
ఇట్లు ధ్వనికాండమునుండి వెలువడిన యీ రెండు ప్రధాన శాఖల నుండి 
యనేకోపశాఖలు బయలుదేరినవి. ఆయవాంతర భేదము లన్నియు నిట నుదాహరణ 
పూర్వకముగా వివరింప(బడుచున్నవి. 


70 


భారత ధ్వని దర్శనము 
2. అవివక్షితవాచ్యధ్వని :- 
అవివక్షిత వాచ్యాపరనామకలక్షణా మూలధ్యని అర్గాంతర నంక్రమిత వాచ్వము 
- అత్య్వంతలిరన్థృత వాచ్వము - అను పేరులతో రెండు విధము లగుచున్నది. అన 
గా వాచ్యమవివక్షిత మగుపద్ధతి రెండు విధములుగా నుండునని భావము. 
వాచ్యము బాధితము కాకపోయినను, ప్రకృతములో నంతగా నుపయోగింపక 
ధర్మాంతరములతో మిశ్రమై యన్యముగా భాసిల్లులక్షణ మెచట నుండునో యది అర్హ్జాంతర 
నం్యకమిత వాచ్య మన(డును. అర్భాంతర మనంగా నిచట ప్రతీయమాన మగు నర్థము. 
దానియందు సంక్రమింప (జేయ(బడిన వాచ్యార్థము కలది యని దీని కర్ణము. ఒక 
పదము యొక్కయో, వాక్యముయొక్కయో యర్థమునకు పొస(గనితన మేమియు నుండక 
పోయినను, దానివలన నచట నగు ప్రత్యేక (ప్రయోజన మేమియు నుండదు. అట్టి స్ధితి 
వలన వివక్షితములగు వ్యంగ్యార్థములు న్ఫురించును. తదూపమున వాచ్యము 
పరిణతమగును. ఇట్టి గుణము కల ధ్వనివిశషము నర్జాంతరనం|కమిత వాచ్యధ్యని 
యందురు. ఒక్క పదము యొక్క యర్థము మాత్రమే యర్భాంతర సంక్రమిత మగుట, 
వాక్యముయొక్క యర్థ మట్లగుట యనుద్వ్వైవిధ్యమును బట్టి యీ ధ్యనిభేదము 
పదగతమనియు, వాక్యగత మనియు మజల రెండు విధములగుచున్నది. అందు మొదటి 
భేదమునకుదాహరణము : 
“ఎల యమ్మున నాకు నిచ్చ నమ్మంతి మమ్మంతిశక్త య నేటు(గెంగ వడి 
యేల ఫ్పతునింగోరి యెంతయు ఫ్లో నిను దలంచితి బ్రీతి నినుండును నాకు 
నేల సద్యోగర్భ మిచ్చెం గుమారు. డేల యప్పుడ యుదయించె; నిం కెట్టు 
లీలోక పరివాద మే నుడిగింతు; నింతకు నింతయు నెటు(గరె జనులు.”1.5.28 
దుర్వాను( డిచ్చినమం[తశక్తిని పరీక్తింవ(6 గోరి అనివార్యముగ తల్లి 
కావలసివచ్చిన కన్యయగుకుంతి మానసికావస్థనను వర్ణించునీపద్యమున నాకు, ఎను 
అనుపదము లర్జాంతరసం|క్రమిత వాచ్యములు. ఈ పదముల కిం దన్వయబాధ యేమియు 
లేదు. కాని వాని కిట ప్రత్యేక మైన ప్రయోజనమును లేదు. కావున వీని వాచ్యార్థ మొక 
విధముగా నవివక్షిత మగుచున్నది. 
ఇందు మొదటిదగు 'నాకు' అనుసర్వనామము బాల చాపల్యము వీడని స్టితిలో 
అజాగత్తవలన రా(బోవు కష్ణనష్టములను గుర్తింపని అవివేకవతినగు నాకు, అను 
నర్ధాంతరమున సంక్రమితమైన వాచ్యము కలది యగును. “ఎను' అనుసర్వనామము, 
'ఇచ్చినవరము పుత్రొత్సాదన సమర్థమనియు, కన్యను గావున నిదశలొ పుతవతి నగుట 
71 


ధ్వనిన్వరూపము 
నింద్య మనియు తెలిసియు చాపలము నణంచుకోలేక నేను మంత్రశక్తి నెజు(గ వేడుట 
యెంత యవివేకము!' అనునర్ధమును బతీయమాన మొనర్చును. రెండవదియగు “నాకు” 
అను పదమువలన “నేను బాలను గావున నెజు(గక వే(డినను, మౌగ్య్యమువలన రా 
బోవు ననర్ధము నీ ముద్దియ గుర్తింప(జాలకున్నది. ఇట్టి యీమెకు సద్యోగర్భ మిచ్చుట 
తగదని యెంచక కన్యను, శీలభంగభీతి గలదాన నగునాకు సూర్యుడు వరమీనేల?” 
అనునర్థము వ్యంగ్యమగును. ఉత్త మక్షతియవంశమున( బుట్టినదానను, ఎ మహారాజునకో 
పత్నిని కావలసినదానను, ఎ మహారాజునకో తల్లిని కావలసినదానను, అభిమానవతిని 
అయిననేను ఈ లోకపరివాదము నెట్లు పోగదోతును అను నాందోళనము రెండవ “నేను 
పదమువలన స్ఫురించును. మజియు పలు పర్యాయము లావృత్తమైన “ఎలి అను 
నవ్యయము కూడ నాయాకార్యముల అసంభావ్యత్వమును సువ్యక్త మొనర్పును. ఇట్లీ 
వద్యము నందలి కొన్ని పదములు పైని వివరించిన యర్ణాంతరములందు 
సంక్రమితములైన వాచ్యము గలవియై తద్రూపమున పరిణతములగుచు ప్రయోజనమును 
సమకూర్చు కొనుచున్నవి. ఈ పదములవలన స్ఫురించిన పై యర్ధవిశేషములవలన 
కుంతీదేవి హృదయమునందలి శోకము సహృదయునిచే నాస్వాదింప(బడుచున్నది. 
ఈ పద్యమునం దీయర్థ మంతయు ముఖ్యముగా నేను, నాకు, ఎల అనుపదములచే 
సిద్దించుచున్నది గావున నిది పదగతార్థాంతర సంక్రమిత వాచ్యమునకు లక్ష్యము. 
ఈ యర్థాంతర నంక్రమిత వాచ్యము వాక్య గతముగా గోచరించుట 
కుదాహరణము : 
“అనిన-నీవేమి పనిచిన నట్లచేయ వలయు; ని పున్నయెడ నుండవలయు; నీవు 
చన్నదెస( జనవలయు; నాశక్తి యెతీ(గి పంచి పనిగొని కడిమిమైంబగజ గెలుము.” 
4.4.43. 
ఉత్తర గోగహణవార్తను విని “రథమునకు గుజ్జములను బూన్సుము, వేగముగా 
సిడ మెత్తుము, జనులు నావిజయము నభినందించుచు నెదుర్కొన(గా గోగణమును 
గొని యివుడ రావలయును అని నంభమముతో పలుకుచున్న అమాయికు(డగు 
నుత్తరునితొ బృహన్నల పలికిన పలుకు లియ్యవి. ఈ పద్యార్థము మొత్తమున వాచ్యార్థ 
సంగతికి భంగము లేదు. అయినను ప్రత్యేకముగా నీవాక్య సముదాయము లేకున్నను 
నందర్శమునకు లోవము లేదు. కావున నిచట వాచ్యార్థమునకు (వయోజన 
రాహిత్యరూపమున కతి ఎర్పడినది. దానివలన వాచ్యార్థము నంతటిని నన్యార్థపరముగ 
సం|క్రమింపజేయవలయును. బృహన్నల మనస్సులో నుత్తరుని యాజ్ఞాపనమువలన( 


ఇన్నా 


££ 


భారత ధ్వని దర్శనము 
గలిగిన భావవైఖరి యిందభివ్యక్తమగును. 'కుంజరయూధము దోమకుత్తుక( జొచ్చె, 
నన్నట్లు మహా పరాక్రమవంతు(డను, మహారధిని, పరమేశ్వరాదులకును బరాక్రమము 
చవిచూపినవా(డను మహాధానుష్ము (డ నైననేను స్రీ సముదాయములో బీరములు పల్కు 
నీవంటివానికి సారథ్యము వహింపవలసివచ్చినది. కావున నీవేమి యాజ్ఞాపించిన నటే 
చేయవలయును; నీ వున్నచోటనే యుండవలయు, నీవు చన్నదెసనే చనవలయు-' 
నిత్యాద్యర్థము వ్యంగ్యమగును. 'మజీయు నన్ను కేవలము నపుంసకునిగా భావింపకుము. 
'కారణ జన్మమై తనువికారము” రావచ్చును. కావున నా సంపూర్ణ శక్తి నెజీ(గి తదనుగుణముగ 
నన్నాజ్ఞాపింపుము. అపుడు నీకు జయము లభించును”. అనునర్థము తుదివాక్యమున 
సంభావితమగును. 'నాశక్తి యెణీ(గి” అనుటలో “ఇపుడు నీయాజ్ఞాపించు ధోరణిని బట్టి 
నాశక్తి నీవెజు(గలే దని తెలియుచున్నది. ఎజు(గుటకు ప్రయత్నింపు' మను నర్ధ 
మభివ్యక్తమగును. మజియు 'నీవు నన్నెజు(గని కారణమున నీ వాజ్ఞాపించినచో నేను 
దానిని శిరసావహించినట్లు భావించుచున్నావు. కాని నీకు నిజముగా నేను లొంగలేదు. 
మీ(దుమిక్కిలి నేనే నిన్నాజ్ఞాపించుచున్నాను. నీవు (నేను) ఏమి పనిచిన నట్ల 
చేయవలయును. అపుడే నాశక్తి నీకు( తెలిసివచ్చును. అపుడే నీవు నన్ను యోగ్యమైన 
విధమున (రధిత్వమునందు) నియోగించి తగువిధమగు బలమును బొంది శత్రువులపై 
విజయమును సాధింప(గలవు అను వేరొక విధమైన యెచ్చరికయు “నేను అనుపద 
మధ్యాహారముగ( గొనుటవలన సిద్దించును. ఈ రెండవ యర్థము సూటిగా నుత్తరునికి( 
జెప్ప(బడుట కంటె తోంయటయే యుత్తమ మార్గము. ఒకవేళ నాతనికి( దో(పకున్నను 
ప్రక్కల నున్న ద్రౌపద్యాదులకు తోొ(పంజేయుటయు బృహన్నలకు సమ్మతమే యని 
భావింపనగును. ఉత్తము( డధమ వృత్తిలో నియుక్తు( డయినపుడు ఇట్టి యన్యార్థ 
కల్పనమునకు వీలున్న వాక్యవైఖరిని ప్రయోగించి యభిమానమును గాపాడుకొనుటకు 
[ప్రయత్నించుట సహజము కాకపోదు. ఈ పద్యము నందలి వాక్యార్థ మంతయు పైని 
వివరించిన వ్యంగ్యార్థమునందు సంక్రమింపంజేయ(బడినదగుటచే నిది వాక్యగతార్థాంతర 
సంక్రమితవాచ్యమునకు మంచి యుదాహరణము. 

అవివక్షితవాచ్యధ్యని రెండవ భేద మత్యంతతిరన్కత వాచ్యము. ఇందు 
వాచ్యార్థము బొత్తుగా కుదరదు. కావుననే ఇది అత్యంత తిరస్కృత వాచ్యమైనది. ఇదియు 
పదగతము, వాక్యగతము నని ద్వివిధమగును. ఎ క్యమునందలి యేదో యొక పదము 
వాచ్యార్థము మొత్తము తిరన్మృతమై రమణీయ మగు నర్ధ విశేషమును స్ఫురింప( 
జేసినచో నది వదగతాత్యంతతిరన్మృతవాచ్యమనియు, వాక్యార్థము మొత్త మట్లయినచో 


~~ 
ల్‌ బు 


ధ్వనిన్వరూపము 
వాక్వగతాత్వంతతిరనృత వాచ్య మనియు ననంబడును. అందు మొదటి భేదమున 
కుదాహరణము : 
“ఏమిర! పసు లని యార్వవు, 
నీ మాటలు నిలువంబడియెనే - పసరమ! మి 
మ్మేము మగుడ నిదె యార్చెద; 
మీమాటకు మాజుపల్క రెవ్వరు(: గంటే.” 8.3.221 
భీమసేను(డు దుస్పసేనుని పరమ భయంకరముగా సంహరించి కోపోదేక 
పరవశమున మాటాడు సందర్భమునందలి యీ పద్యమున “పసరమ! అను పదము 
అత్యంత తిరసృత వాచ్యము. -కరచరణాద్యవయవ నంనివిష్టుండైన దుశ్శాననుని 
“పసరమ!' అని సంబోధించుటలో ముఖ్యార్థ బాధ యున్నది. కావున నిట వాచ్యార్థ 
మత్యంతము తిరస్మృత మయినది. కావున “పసరమ! అను సంబోధమునకు ఓరీ 
పశుతుల్యు(డా! అనులక్ష్యార్థము కల్పించుకొననగును. దినవి బట్ట, 'సేవు పశువు వలె 
ప్రవర్తించి యుక్తాయుక్త జ్ఞాన వివేక శూన్యు(డ వైతివి. ఇప్పుడు నివే యట్టివా(డ వైతివి. 
కావుననే భగవంతు(డు నీనోట వాగ్య్యవహారము కూడ లేకుండ నాచే చేయించెను, 
మానవు(డవై పశుపవృత్తి నవలంబించిన కతమున నిన్ను పశువుగా సంభావించి 
వధించుట దోషము కాదు సుమా!” అను భీమ సేనునిహృద్గతాభిపాయము వ్యక్త మగును. 
ఈ యర్థ మంతయు “పసరమి అను పదము యొక్క వాచ్యార్థము సంపూర్తిగా తిరస్మృత 
మగుటవలన సిద్ధించుచున్నది కావున నిది పదగతాత్యంత తిరస్మృత వాచ్యమున 
కుదాహరణ మగును. 
ఇది వాక్యగతముగా నీక్రింది యుదాహరణమున సమన్విత మగును. 


“కొడుకుల గానరి నృపు లకుంఠీతతెజుల నెందు? నిమ్మెయిం 
జెడుతెరువైనచో6 దగవృ చెప్పక యొప్పరికించి చూతురే? 
పుడమిజనంబు లెల్ల నిను బువ్వ6ంగందిట్టంగ వించునున్కి నొ 


చ్చెడుమది; యెప్పుడుం జెవులు చీములు కట్టెడు. గౌరవేశ్వరా!”” 5.2.10 
సనంజయు(డు వాండవులకడకు వెళ్ళి వచ్చి సారాంశము విన్నవించుచు 
ధృతరాషునితో. నిట్లు పలికెను. 
జనులు తిట్టినచో చెవులు చీములు కట్టుట" యనునది జరుగదు. కాన 
సంజయు( డిట ధృతరాషునితో “నిన్ను జనులు తిట్టెడుతిట్టలకు నా చెవులు చీములు 
కట్టుచున్న" వనిన యీ వాక్యపు వాచ్యార్థ మత్యంతము తిరసృత మగుచున్నది. చెవులు 


74 


భారత ధ్వని దర్శనము 

చీములు కట్టినట్టయ్యె ననులక్ష్యార్థకల్పనచే వాచ్యార్థమునకు పాొస(గుదల కలుగును. 
దానివలన “చీములు కట్టుటవలన చెవుల కెంత దుర్భర బాధ కలుగునో - అట్టిబాధ నా 
కీజనుల నిందావాక్యముల వలన? గలుగుచున్నది. నిజమునకు మధ్యస్థుండ నైననాకే 
యింత బాధ కలిగినచో స్వయముగా నింద్యుండ వైననీ కెంత బాధ కలుగవలయునో 
యూహించుకొనుము' ఇత్యాద్యర్థ మిట ప్రతీయమాన మగును. ఈ యర్థము 'జనులు 
నిను బువ్వ(గ6 దిట్ట(గ వించు నున్మి( జెవులు చీములు కట్టెడు' నను వాక్యమువలన 
సిద్ధించుచున్నది. కావున నిది వాక్యగతాత్యంత తిరస్క్పృత వాచ్యధ్వనికి లక్ష్యమగును. 

ఇట్లు లక్షణామూలధ్య్వనికి నాలుగు భేదములు గలవు. 

(1) పదగతార్థాంతర సంక్రమిత వాచ్యధ్వని 

(2) వాక్యగతార్థాంతర సంక్రమిత వాచ్యధ్యని 

(3) పదగతాత్యంత తిరస్కృత వాచ్యధ్యని 

(4) నాక్యగతాత్యంత ఆరస్కృత వాచ్యధ్యని 

అని వనికి క్రమముగా పేర్లు. వాచ్యార్థము, ప్రత్యేక ప్రయోజన రాహిత్య 
రూపమును, అత్యంతము తిరసృత మగుట యనురూపమునను పాస(గని కారణమున 
అవివక్షిత మగుటచె ని భేదద్యయ మెర్పడినది. పదవాక్యములయం దిది గోచరమై 
మటియు రెండు భేదము లేర్పడినవి. 

శ వివక్షితాన్య పరవాచ్యధ్యని - అసంలక్ష్యకమము :- 

ఇ(క అభిధామూలావరనామక వివక్షితాన్య వరవాచ్యధ్యని స్యరూపము 
నరయుదము. ఇదియు మొదట అసంలక్ష్యక్రమమనియు, సంలక్ష్యక్రమ మనియు రెండు 
విధము లగుచున్నది. వాచ్యవ్యంగ్యార్థముల స్పురణములో క్రమము తో(పకుండుట 
తొచుట యను విధానమును బట్టి యీ భేదద్యయము సిద్ధించుచున్నది. ఇందు మొదటి 
దానియందు వాచ్యవ్యంగ్యార్థములకు [క్రమము లేదని తాత్పర్యము కాదు. క్రమము 
గుర్తింప(బడదని మాత్రమే యర్థము. సూచీశతప త్రన్యాయమునుబట్టి వాచ్యవ్యంగ్యార్థముల 
స్ఫురణములో క్రమమున్నను నది గుర్తింప(బడక వాచ్యార్థన్ఫురణ సమకాలమునందే 
వ్యంగ్యార్థ స్ఫురణము గలిగినట్లుండును. కావుననే యసంలక్ష్యక్రమ మని దీనికి నామము 
కలిగినది. 

కావ్యమునం దంగిగా నెలకొను రసాదిక మంతయు నసంలక్ష్యక్రమ స్వరూపము 
తోడనే భాసిల్లును. రసము, భావము, రసాభానము, భావాభాసము. భావోదయము, 
భావసంధి, భావశాంతి, భావశబలత, రసశాంతి యనునవి యీ విభాగమునకు చెందినవి. 


75 


ధ్యనిస్వరూపము 
వస్తువును బట్టి వస్త్యలంకారములో, అలంకారమును బట్టి వస్త్వలంకారములో 
స్ఫురించు విధానముకంటె రసాదిస్ఫురణము భిన్నముగా నుండునని చెప్పుటయే యీ 
సంలక్ష్య, అసంలక్ష్య కమ వ్యంగ్య భేదముల వేర్పాటునకు ముఖ్య హేతువు. ఒక వస్తువును 
బట్టి మజీయొక వస్తువునో, యలంకారమునో సంభావింపవలయు ననగా వాచ్యార్థ 
భావనమును ముగించుకొనిన పిమ్మటనే యది నాధ్యమగును. కావున క్రమ మట 
విస్పష్టముగా6 దోచుచున్నది. అలంకారమును బట్టి వస్త్వలంకారములు స్ఫురించుట 
యందును నదియే మార్గము. ఇ(క రసాదికమునం దన్ననో విభావాదులు వర్ణితము 
అగుచుండ(గా నవి (రసాదులు) వెనువెంటనే స్ఫురించు చుండును. కావున నివి 
యసంలక్ష్య క్రమవ్యంగ్యములుగా పరిగణింపంబడినవి. 

మణతియు నిందు వివేచించి చూడ(దగిన యంశ మొకటి కలదు. ఈ రసాదులు 
కావ్యమునందు, లేక కావ్యైకదేశమునందు ప్రధానముగా వివక్షితము లైనపుడే యివి 
యీ ధ్వని భేదమునకు లక్ష్యము లగును. అట్లు కాక యవి యంగములుగా నిర్ణయింప( 
బడినచో రసవత్చేయ ఊర్జస్విసమాహితాద్యలంకార కోటిలోనికి( జేరును. అంగిత్వాంగత్వ 
నిర్ణయము సందర్భమునుబట్టి చేయవలసి యుండును. 

'వివిధమాభిముఖ్యోన చరన్తీతి వ్యభిచారిణః' అను నిర్వచనము కలిగి 
బహువిధములై అభిముఖముగా సంచరించు భావములను వ్యభిచారు లందురు. ఇవి 
వుట్టుచు, కొంతసేపు స్థితి నొాందుచు, నణ(గుచు రత్యాదుల నంతటను సంచరింప( 
జేయును. వీనివలన స్థాయిభావము పరిపుష్టమై రస్యమానతాస్థితికి వచ్చును. రసమే 
.కావ్యాత్మ యైనను గొండొకయెడ రసాంగభూతమగునొక యంశమువలనను చమత్కారము 
కలుగుచుండును. ఉదిక్తమైన యవన్ఫను బొందిన భావము, అనుభావాదులచే 
సంపూర్ణముగా పోషింప(బడక, చమత్కారకారియైనచో, మజీయు మజియొక భావమునకో 
రసమునకో యంగము కాక స్వతంతముగా నిలువ గలిగినచో అట్టిదానిని భావధ్యని 
యందురు. 

' ఇట్లు భావము ధ్వనింప(బడుట యనువిషయము నిరూపిత మైనపిదప దానికి 
నేంబంధించి గుర్తింప(దగిన యంశములు కొన్ని కలవు. భావము పూర్తిగా స్ఫురించు 
సన్నివేశమును ఇావస్థితి యందుము. ఇట్లే పుట్ట(బోవు స్థితిని భావోదయ మనియు, 
నణ(గు న్ఫితిని భావళాంత యనియు వ్యవహరింతురు. ఇవి భావము యొక్క 
యవస్థాభేదముల .. ఒక్కొక్కప్పుడు సమానకక్ష్యలో రెండు భావములు సమావేశము నొంది 
యొక్కసారిగనే హృదయమున కాస్వాదము కలిగించును. అట్టి స్థితిని ఖావనంధి 


76 


భారత ధ్వని దర్శనము 
యందురు. పరస్పర విరోధులగుననేక భావముల సమావేశమువలన పాఠకున కాస్వాదమును 
గలిగించు స్థితిని భావశబలత యందురు. అనౌచిత్య ప్రవృత్తమైన భావమును భావాభాస 
మందురు. 
ఇట్లు భావము (భావస్టీతి)ి భావోదయము, భావశాంతి, భావసంధి, భావ 
శబలత, భావాభాసము అనునవియు రసము, రసాభాసము అనునవియు ధ్వనించు 
నన్నివేశముల నాయానామములతో భావధ్యని, రనధ్యని మున్నగు విధముగా 
వ్యవహరింతురు. వీనికి కమముగా నుదాహరణ సమన్వయము ఇట్లుండును. 
భావధ్యని : తన కన్నుల యెదుట తనసతికి కీచకాధమునివలన నగుచున్న 
ఘోరావమానమును గాంచిన భీమసేనుని స్వరూప మీక్రింది పద్యమున కాననగును: 
“కనుగొని కోపవేగమున6 గన్నుల నిప్పులు రాల, సంగము 
ల్లనల(గ సాందఘర్మసలిలంబులు |గమ్మ నితాంతదంతపీ 
డనరటదాస్యరంగ వికటభుకుటీచటుల |పవృత్తన 
ర్తన ఘటనా (పకారభయదస్సురణా పరిణద్ధమూర్తియై.” 4.2.133 
ఇందు భీమసేనుని హృదయమున పెల్లుబికిన [కోధ' మను భావము పాఠకునికి 
నాస్వాదనీయ మగుచున్నది. పాఠకునిచిత్తమున సంస్కారరూపమున నున్న క్రోధమను 
భావ మి పద్యార్థమువలన స్ఫుటమై యాతని కొక యలొకిక చమత్కృతి విశేషమును ఈ 
పద్యార్ధము కలిగంంచుచున్నదన భావము. కన్నుల నిప్పులు రాలుట, అంగములు కనలుట, 
సాంద్రఘర్మనలిలంబులు [గమ్ముట, నితాంతదంతపీడనము మున్నగుననుభావము 
లీభావమునకు గమకములగుచున్నవి. ఈ పద్యమును వినుటతోడనే నహృదయ 
హృదయమున కోధము పరవళ్ళు తొక్కును. కాని యది లౌకికము కాదు కావున దాని 
వలన ప్రమాదము లేకపోవుటయే కాక యనిర్వాచ్యమగు నొక యానందము కూడ( 
బొడముచున్నది. ఇట నొక యాక్షేపము పుట్టవచ్చును. ఇందు 'కోపవేగమున' అనుపదము 
సాక్షాత్తుగా గలదు కదా! మజల నిట '“అమర్హ మనుభావము వ్యంగ్యము కానేల? అను 
శంకకు సమాధాన మియ్యది. ఇం దాపదముండుటవలన మన కేమేని చమత్కారము 
గలుగుచున్నదా? లేదు. మతి దేనివలన( గలుగు చున్నదన(గా తదితరమూర్తి చిత్రణము 
వలననే కదా! పవనసుతుని భయంకర స్యరూపమును, అనుభావాదులును మనసునకు( 
దో'చుటవలననే పాఠకు( డిందు రమించును గాని “ఆతనికి కోపము వచ్చెను' అనువార్త 
వలన కాదు. కావున నిది వ్యంగ్యరూపముననే తో'చుచున్నది. ఆ ఘట్టమున నది 
(ప్రధానముగా వివక్షింప( బడిన దగుటచే ధ్వని యగుచున్నది. కాన నిది భావధ్యని 
కుదాహరణ మగును. 


77 


ధ్వనిన్వరూపము 
భావోదయము : ఉదయోన్ముఖమైన భావము, మూర్తికట్టకుండ(గనే చమత్కార 
హేతువై స్ఫురించినచో నది భావోదయధ్య్వని యన(బడును. కీచకుని ప్రార్థనాదీనములగు 
వాక్యములవలన ద్రౌపదీ పతినిధిగ నున్న భీమసేనుని హృదయమున( గలిగెడు జుగుప్ప 
రూపొందుచునే నిలిచిపోయిన ఘట్టము - 
“అనవుడు మనమున 'నిస్పీ? యని యుచితనిగూఢభంగు లగుభాషణముల్‌ 
తనప్రియ వినిపించుట కి ట్టనియెన్‌ మృదురీతి భీముం డాతనితోడన్‌.” 
4.2.336 
ఇందలి “ఇస్సీ!? అనుపదముచే కీచకుని నీచకామమునెడ పావనికి జనించిన 
జుగుప్ప పొటమరించుచునే, తన సతికి నిగూఢభంగులగు భాషణములు వినిపింప 
వలయునను వాంఛచే వెనుదిరిగినది. అనగా నుదయద్భావ మిట నభివ్యజ్యమాన 
మగుచున్నదని తాత్పర్యము. 
భావశాంతి : కృష్ణున కర్యప్రదానము నిర్ణయింపంబడగా విరుద్ధ వచనము 
లాడుచున్న శిశుపాలుని ప్రవృత్తిని నహింపనేరని నహదేవుని విజృంభణ మీ క్రింది 
పద్యమున ' వర్ణింపబడినది. 
“ఎడపక యర్థ మచ్యుతున కిచ్చితి; మిచ్చిన దీని కిం దొడం 
బడ మని దుర్దనత్వమున(౬ బల్కెడువీరులమస్తకంబుపై 
నిడియెద; నంచు. దాం జరణ మెత్తె సభన్‌ సహదేవు6 డట్టిచో 
నుడిగి సభాసదుల్‌ పలుకకుండిరి తద్దయు భీతచిత్తులై.” 2.2.30 
ఇందు చరణ మెత్తుట యను భావముచే వ్యక్తమగు నహదేవుని కోపమనెడు 
భావము, అటుపై (పోదిచేయ(బడకుండుటచే శమించినదని తెలియవచ్చుచున్నది. 
కావున నిది భావశాంతి ధ్వని కుదాహరణ మగును. 
ఖావనంధి : శకుంతల దుష్యంతుని సభకు వచ్చి, గురునాశమమున 
మున్నరుదుగ పతివలన? గలిగిన యనురాగాదికమును గాననిదై యిట్లు తలపోసెను. 
“ఎయు(గ డొకి నన్ను; నెజీంగియు నెజబుం/గనియట్ట్లుండునొక్కొ; యెడదవ్వగుటన్‌ 
మజచెనొకొ; ముగ్గు లధిపులు; మజవరె? బహుకార్యభారమగ్నులు గారే?” 
1.4.69 
ఇం దెజు(గ(డా? ఎతీ(గియు నెజబు6గని యట్లుండునా? అను వితర్మమును, 
మటజచెనొకో! యను శంకయును, బహుకార్య భారమగ్నుడై యుండి మజచి యుండ 


78 


భారత ధ్వని దర్శనము 
వచ్చు నన్నధృతియు సమానకక్ష్యలో నభివ్యక్తములై యామె మానసస్థితిని పాఠకునకు 
రూపు కట్టించుచున్నవి. 
భావ శబలత : సుధేష్ట మద్యము గొని రమ్మని కీచకుని యింటికి పంప(గా 
పోనిష్టము లేక, పోక తప్పక యాందోళనము నొందు ద్రౌపది దురవస్థ నీక్రింది పద్యమున 
కవి వర్ణించెను. 
“అలమటం బొందు; మాయవిధియా యని దైవము దూజు; 'నిత్తణీం 
గలరొకొ నాకు ది కను; మొగంబున నులు వెల్లిగొల్పు; దొ 
(టిల(బడు; జల్లనం జెదరుడెందము. గూడంగ6 దెచ్చి 'నన్ను6 గే 
వలమున ముట్ట నెవ్వరికి వచ్చు ననుం; గలంగున్‌; వెనుంబడున్‌”. 4.2.104 
ఇందు అలమట(బొందు ననుటలో నిర్వేదమును, దైవము దూటుటలో 
చాపల్యమును, నాకు దిక్కుగలరా? యనుటలో దైన్యమును, అశులు వెల్లి గొల్పుటలో 
విషాదమును, తొటిలంబడుటలో (త్రాసమును, చెదరుడెందమును గూడ(గట్టుకొని నన్ను 
ముట్ట నెవ్వరికి వచ్చు ననుటలో ధృతియును, కల(గుటలో నార్తియును, వెనుంబడుటలో 
ఆలస్యము ననువ్యభిచారి భావములు వ్యక్తములై ద్రౌపదీ హృదయమునందలి శోకము 
నాస్వ్యాదింప (జేయు చున్నవి. ఇందనేక భావముల కూడిక యుండుటచే దీనిని 
భావశబలతాధ్యనిగా పరిగణింపవచ్చును. 


భావాభాసము : భావము వలె కన్పట్టుచు నిజముగా నది కానిది భావాభాస 
మన(బడును. రసభావముల స్వరూపసిద్ధికి ప్రతిబంధకముగా నున్న అనౌచిత్యము గల 
భావ వర్ణనము భావాభాసముగా పరిగణింప(బడును. భావము కాని దాస్వాదనీయ 
మెట్లగునని శంకింవంబనిలేదు. నిజమున కిట భావ ముండును. కాని యది 
యనౌచిత్యముతో (పవర్తిల్లుచున్నది. అయినచో నిది యాస్వాదనీయ మెట్లగు నన్నచో 
నాస్వాదనీయమైన భావము వలె ననిపించుట చేతనే యనునది సమాధానము. దీనికొక 
యుదాహరణము నరయుదము : 
“కృష్ణునిదేవి రుక్మిణి సోదరుండు, రుక్మి యనువాండు, బలవిక్రమాన్వితుండు, 
శార్‌జ్ఞగాండీవ విజయములు నాంగల దివ్యచాపముల. దృతీయమైన 
చాపంబుగలవాండు, సైన్యసమేతుండై చనుదెంచి ధర్మజు6 గని తదీయ 
సత్కారములు గాంచి సముచితాసనమున నుండి యక్కొలువున నున్నవీరు 
లెల్ల విన గిరీటి కిట్లను; సమరంబు చేయ వెజచితేని( జెప్పు; నాకు 
నెదురు లేరు జగతి నెవ్వరు; నీకు6 దో డ్పడి జయింతు నెట్టిపగజ నైన” 
5.4.174 


79 


ధ్వనిన్వరూపము 
ఇందు పాండవులకు యుద్ధమున సాహాయ్యము చేయవలయు నను రుక్మి 
ఉత్సాహ మనుచితముగా( |బవర్తించిన దగుటచే దీనిని భావాభాసముగా భావింప 
దగును. రుక్మి బలవిక్రమాన్వితు( డైనను, దివ్యచాపములలో తృతీయమైన విజయ 
ధనుస్సు గలవా డైనను దేవేంద్రాది దేవతల యందును, మహాదేవునందును పరాక్రమము 
మెజసి వారి మెప్తుగాంచిన యర్షునునితో, తన్నాకమారు నిర్ణించి తన చెల్లెలిని వివాహ 
మాడిన కృష్ణుని సమీపమున నిట్టి బీరపు మాటలు పలుకుట యనుచితము గదా! 
కావున నిది భావాభాసమున కుదాహరణ మగును. 
రసధ్వని : విభావానుభావవ్యభిచారి భావములు నాట్యమున దృశ్యమానములై 
కావ్యమున శూయమాణములై సహృదయహృదయములందు వాసనారూపమున నున్న 
రత్యాదుల నుద్భ్బుద్ద మొనరించును. దానివలన నాతనికీ ఆనందవంనముగు 
నాస్వాదవిశేషము జనించును. రసానుభవమాగ్గము పూర్వమే వక్కాణింప(బడినది. 
ఉదొహరణమున సమన్వయము చేయ(బడుచున్నది : 
తపోనిమగ్ను(డైన విశ్వామిత్రుని సన్నిధానమునకు ఇంద్మపేరితయై మేనక 
యనునచ్చరలేమ వచ్చినది. 
1 “అనిమిషకొాంతయున్‌ నవలతాంత విభూషణలీల నల్లన 
ల్లన వనకేళిలాలసవిలాసగతిం జనుదెంచి ముందటం 
గనియె మహాముని పవరు. గౌశికంం గౌశికచిత్తభీతిసం 
జననమహాతపశ్చరణసంయుతచిత్తు నిరస్త చిత్తజున్‌.” 
2) “అంబుజలోచన గని విన యంబున నమ్మునికి మొక్కి యనురాగముతో 
డం బుష్పాపచయవ్యా జంబున విహరించుచుండె సఖులుం దానున్‌.” 
3)  “అలసత యొప్పంగాం దరుణి యమ్మునివల్లభు[మోల నున్నసం 
మిళితసుగంధ బంధురసమిరవశంబున. దూలి బాల పై 
వలువెడలన్‌ బయల్పడియె వల్దకుచంబులు. గక్షయుగ్మమున్‌ 
లలితకృశోదరంబు.( దరళతివళీయుతరోమరాజియున్‌.” 


4) _ “అందు. దనదృష్టి నాటుడు.6 గందర్ప నిశాతసాయకంబులు పెలుచన్‌ 
డెందము. గౌండిన ధృతినెడి కందిమునింద్రుండుదాని. గవయం దివిరెన్‌, 
1.4,42,43,44,45. 


80 


బారత ధని దర్శనము 
ఉదాహరణమునకై కావ్యముగా [గ్రహింపంబడిన యీ కామవై్ర్యైకదేశమునందు 
విశ్వామిత్రుడు నాయకు(డు. మేనక ఆలంబనవిభావము. తారుణ్యము, లతాంత 
విభూషణములు, పుష్పవనము, సుగంధబంధురసమీరము మున్నగునవి యుద్దీపన 
విభావములు. వనకేళిలాలసవిలాసగతి, విహారము, అవయవములు బయల్పడుట 
మున్నగునవి యనుభావములు. అల్లనల్లన చనుదెంచుట, అలసత, సైవలువ యెడల! 
గా సరిదిద్దుకొనంజాలని జాడ్యము, చాపల్యము మున్నగునవి యనుభావములు. 
ధృతిచెడుట, డెందముకందుట మున్నగునవి విశ్వామిత్రునియందు వ్యభిచారి భావములు. 
దృష్టినాటుట కవయం(దివురుట మున్నగునవి మన్మథావస్థలు. వీని సమాహారరూపమున 
మేనకా విశ్వామిత్రుల క్రీడావర్ణనముచే సహృదయునియందున్నరతియను స్థాయిభావము 
పరిపుష్ణమై శృంగార రనముగా పరిణమించి యాస్వాదనీయమగుచున్నది. ఈ 
యాస్వాదమునకు కేవలము వాచ్యార్థము హేతువు కాదు. దానిచే నభివ్యజ్యమానమగు 
శృంగారమే హేతువు. అది ధ్వన్యమానమే యగును. కావున నిట్టిదానిని రసధ్వని యందురు. 
మళఠయుక యుదాహరణము నరయుదము ; 
1)  “మెబుగుమెజసినట్లు మెజయంగ నరదంబు కర్ణికారకేతుకాంతి వెలుంగ 
నంపగముల గురుని నలయించి కడచి యిం దజుని కొడుకు మొగ్గరంబు సొచ్చె” 
2) “ఇట్లనన్యభేద్యం బగునాపద్మవ్యూహంబు భేదించి సొచ్చి సొభదుండు రౌదరసోల్లసిత 
మూర్తియె యందు మహార్ణవంబునం దిరుగు మందరనగంబు చందంబునం గాననం 
బునం జరియించుతివానలంబు తెజింగునన్‌.. కెలిగతుల మెలంగి యమ్మెయి నమ్మోహ 
రంబు దిప్పికొలిపియుం బొడిసేసియు రూపుమాపియు రణవిహారం బొనరింప....” 
(3) “పికమెయి( (గీడికొడుకుం దాంక(6గ నీకొడుకు దలంచి తజీమి కవిసెంబే 
రాకలితో నున్నహరిం దే(కువసెడి చేరుకరిగతిం - గురుముఖ్యా:”' 
(4) “కృపు(డు గురుసుతుండుకృతవర్మ కర్ణుండు సౌమదత్తి శలుండు సౌబలుండు 
పొరపుండు మదపతి వృషసేనుండు కౌరవేశ్వరుండు. గడంగి రపుడు” 
(5) “పకటబలాఢ్యు లొక్కట. దిరంబయి పల్వురు వీళ భూమిపా 
లకునకు నడ్డమైన6 దవులంబడి హు మ్మని నోరికండ నాం 
చికొనిన [మోంగుబెబ్బులి విశేషము దోంపంగం బార్జుపట్టి సా 
యకముల నొంచినం దెరలి రందటు లేళులపిండు నాకృతిన్‌” 
7.2, 17, 18, 19, 23, 25. 


81 
11 


ధ్వనిన్వరూపము 
అస్రగురుండగు ద్రోణాచార్యుడు నీతిమై నేర్పుమై. బన్నినపద్మవ్యూహము 
నవలీలగా భేదించి చొచ్చి వీరవిహారము సల్పుచున్నయభిమన్యుని యుద్ధవర్ణనమగు 
నిందు ప్రతిపక్ష వీరులు ఆలంబన విభావము, వారి వ్యూహసంరక్షణ తాత్పర్యము, వీరా 
లాపములు మున్నగునవి యుద్దీపనములు. మెజుపువలె మెఐయుట, మహార్ణ్లవమున( 
దిరుగు మందరనగముమాడ్కి విహరించుట మున్నగునవి యనుభావములు. వీని 
వరనముచే నిట పాఠకుని హృదయమున వీరరసస్సూర్తి కలుగుచున్నది. దీనిని “పేరాకలితో 
నున్నహరిం దే(కువసెడి చేరుకరిగతిన్‌' “నోరికండ నాంచికొనిన |మో(గుబెబ్బులి విశేషము 
దో(వ(గ' అనునలంకారములు మజియు పోషించుచున్నవి. ఇట్లీవర్ణనమువలన 
సామాజికుని హృదయమునం దున్నడఉత్సాహమను స్థాయిభావము వరివుష్ట్ణమై 
వీరరసస్వరూపముగ పరిణమించి యాస్వాద్యమగుచున్నది. 
ఇట్లే మజీయొకటి : 

1) “చేతులు నడుదల సేర్చు టుత్కటశోక మాకారములు దాల్చి నట్టులుండ 
విరిసినవెనలుల్‌ వెన్నుల( బక్కల నెజసి చూపజదృష్టి నీబుసేయ 
సందంద తొరలగడు నశుజలలబుల పంపుస బమొములు ములవంజడంగ 
నేమియః దొడవులు లేమి. బాడజీయున్నయంగంబులందు దైన్యంబు నెజయ( 
బతుల నన్నల( దమ్ముల సుతుల హితుల( బేరుకొని వాతు లెండంగ6 బేముడించి 
పనపుపలుకులు వినువారి వనటందేల్ప( గురుకుమార నారీజనకోటి వచ్చె.” 

2) . “చెలులనం జూడ. బయ్యద దొల(గుటకును సిగ్గువడువధూజనతతె య 
త్తలయెదుర నెకవస్తం బులతో నంగములు వికృతింబొందంగ నడచెన్‌.” 

111.98, 99 
ఇందు వర్ణింవ(బడిన కురుకుమార నారీజనకోటియవన్మ పాఠకుని 
హృదయమున నున్నశోక మనుస్థాయి భావమును (ప్రబోధించి కరుణ రసము నాస్వాదింప' 
జేయును. ఇట్లే యాయానన్నివెశములందు హాస్యాదీతరరసముల స్ఫూర్తియు( గాన 
వచ్చును. మొత్తము కావ్యముపై దృష్టినిడక యీ యీ ఘట్టములను మాత్రమే గ్రహించుట 
వలన వీని కిట నంగిత్వ భావన సముచితమే యగును. 
భావ మనుచితముగా (పవర్తిల్లి భావాభాసమైనట్లి రసము కూడ కొండొక యెడ 
నాభాసము కావచ్చును. అట్టి సన్నివెశములను రసాభాసము కలవిగా భావింతురు. 
“ఎకతైవానురాగ శ్చేత్‌ తిర్యజ్మేచ్చగతో2_ పి వా, 
యోషితో బహుసక్తి శ్చేదసాభాస స్రిధా మతః.” 


రడ 


భారత ధ్వని దర్శనము 

అనుకారిక శృంగారరసాభాసపు మూ(డుగతులను వివరించుచున్నది. దీనిని 
బట్టి రసాభాసమొక్క శృంగారమునకే సంబంధించిన దని భావింపరాదు. అది రసము 
లన్నింటి యందును దో(పవచ్చును. లాక్షణికులు (ప్రధానముగా రసరాజమగు శృంగారమునే 
లక్ష్య లక్షణ నమన్వయు వూర్వకముగా వివరించి తక్కిన వాని నామార్గమున 
నరసికొనవలసినదిగా నిర్ణేశించియుండుటచే పైశ్లోకము శృంగారరసాభాసమును మాత్రమే 
వింగడించినది. రసమువలె రసాభాసము కూడ నాస్వాద్యమే యగునా? యను శంకకు 
రనస్పర్శ గలయేదైనను ఆస్వాద్యమే యగునని సమాధానము. రసాభాస ధ్యనికు 
దాహరణము నరయుదము : 
"1  వెజవకననుంజూచె వీం డని యెద గలు షించిన నొండొండ చెమటవొడమ 
ననుచితకృత్యంబు లాచరించువిధాతృ బలిమికి నివ్వెజపాటు దోంప 
నిచ్చట దిక్కు లే రెవ్వరు నా కను భయమున మేన గంపంబు ప్పట్టం 
జేయంగ నేమియుపాయంబు లేమి నా ననమున వెల్లందనంబు గదుర 


నున్నపాంచాలి6 గనుంగొనియన్నరాధ ముండు వివేక విహీను(డై ముదితు6 డగుచు 
మదనవికృతియకా(6 దనమది6 దలంచి రాగసాగరపూరనిర్మగ్ను6 డయ్యె.” 

2) “పొలంతుకకాంతి యింత పొలివోవ(గ నీ కెసలార! దారని 
శృలతం గడంగి కోలికొన(జాలుట( గీచకముఖ్యులోచనం 
బులు “నయనం ప్రధాని మనుపూర్వవచఃస్థితి తప్పకుండ(గా 
నెలమి వహించెం దక్కుంగల యింద్రియవర్గము ధిక్కరించుచున్‌.” 

3) _ తన్వంగి మవ్వంపుందనులత నెసంగెడు నునుంగాంతిి వెల్లువ మునుంగంబార6 
గిసలయహస్త కెంగేల( దీపారుకొ మ్మించనులేయెండ మిగుల బర్వ( 
గమలాస్యముద్దుమొగంబులె మెబుంగుల మొత్తంబు పరిచుట్టు ముట్టుకొన(గ 
ధవళాక్షి తొంగలితజచుజెప్పల చెన్ను కప్పనుచీ(కటి గవియుదేర 


బెగ్గలం బంతకంతకు నగ్గలింప నొదవృచెమటతో( జిత్తంబు చెదరి యెందు 
మెల6(గందలంపేది యాసింహబలుండనంగుపట్టి యాడెడుజంత్రంబుపగిది నుండె. 
4.233, 35, 37 

దుర్విదగ్గు( డైనకీచకు(డు “అభిలలావణ్యపుంజంబు నబ్జభవు(డు మెల(త( 

గాం జేసి దీని నిర్మించెనొక్కొ' యని కురుకుమార కాంతాజనమునకు( గూడ నీసు( 
బుట్టించిన సౌందర్యము గల పాండవ ధర్మపత్ని ద్రౌపదిని, సైరంధ్రిగా నున్న స్థితిలో 


83 


ధ్యనిన్వరూపము 
గాంచి పొందిన కామవికారము పైనుదాహరించిన రెండు మూ(డు పద్యములలోని వస్తువు. 
ఆపద్యార్థములవలన నాతని కామెయందు( గల ప్రీత్యాదులు తెలియుచున్నవి, 
వానివలన అభిలాష రూపవిప్రలంభ శృంగార మభివ్యక్తమగుచున్నది. జిప్పలార్పక 
చూచుట, స్వేదోదయము మున్నగుసాత్త్విక భావము లిట(జెప్ప(బడినవి. ద్రౌపదికి 
భయజుగుప్పాదులవలన గలిగిన స్వేదోధ్గమము, స్తంభము, కంపము, వైవర్ణ్యము 
మున్నగు సాత్త్విక భావము లాతనికి( దనయందలి [పేమచే నుదయించినవిగా కనవచ్చి 
యుద్దీపకము లయినవి. తుది పద్యమునందు అనేక సంచారి భావములు వర్ణింప! 
బడినవి. ఈ యన్నింటి సమాహారముచే పాఠకుని హృదయమున విపలంభ శృంగారము 
అనుభూయమాన మగుచున్నను, తొలి పద్దెమున వక్కాణించిన విధమున ద్రౌపది 
కానరాధమునియం దనురాగము లేకపోవుటయే కాక యేవగింపు కూడ పెల్లుగా నొదవెనని 
తెలియవచ్చుటచే ప్రీతి యేకపక్షాశ్రయము కావున నిది రసాభాస మగుచున్నది. 
_తిర్యజ్మేచృగత మగు శృంగారమున ఆభాసతాహేతువులుకలవా? యున్‌ 
శంకింప( బనిలేదు. తిర్యక్కులలో దాదాపు నూటికి. దొంబదింటియందు ఉభయనిష్టమగు 
ప్రీతి లేకుండుటయు, మిథున కర్మమునం దవి కేవలము మోటుగా, నొక్కొక్కపుడు 
భయంకరము గా (పవర్తించుటయు. గానవచ్చును. దయ, జాలి, సానుభూతి, 
క్రమశిక్షణము, సత్యభాషణము మున్నగునుత్తమ ధర్మములు కానరాని మ్లేచ్భులయందును 
(మేచృశబ్ద మిట జాతి పరముగా గాక స్వభావ పరముగా వాడ(బడియుండును) 
హృదయమును రసీభవింప(జేయ(గల ప్రవర్తన కానరాదు. కావున వారియందు 
దృశ్యమానమగు నాట్య విశేషము నహృదయునియందు రసోత్సాదనమున కు 
సహకరింపదు. కావుననే యది యాభాస మగుచున్నది. 
భారతీయ ధర్మశాస్త నిర్మాతలు పురుషునిబహువల్లభతను నిషేధింపలేదు. 
కాని, స్రీ బహువల్లభాత్యమును నిషేధించిరి. పురుషుని బహుభార్యత్యమువలన 
సంతానమునకు వాటిల్లు ననర్థములకంటెను, స్రీ బహువురుషాసక్తి వలన( గలుగు 
దోవవుంజము మిక్కీలియంపాయుకర మనునుద్దేశముతో( గావలయు నిట్టి 
ధర్మశాస్త్రపనంగము బయలుదేఅినది. సముచితమైన లజ్జ, సబ్బలము మున్నగు 
గుణవిశేషములు భూషణములుగా( గలయింతికి బహునక్తి యవగుణమై సంస్కార 
వంతులమనస్సుల(ముం దేవగింపు పుట్టించును గావున సిట్టిదియు రసాభాస మగుచున్నది. 
_మహాసవంర్భు( డొకడు హీనునితో యుద్ధ మొనరింప నుంకించుట, లుబ్బుండు 
ధననష్టము వలన. శోకించుట - మున్నగునవి వీరాదిరనముల కాభానత్వమును 


84 


భారత ధ్వని దర్శనము 
గలిగించును. లోకమునందు వలె కావ్యమునందును అనంతముఖ వైవిధ్యము 
గోచరించుటచే రసాదులతో పాటు తదాభానములును గానరాక మానవు. కావున 
రసాదులవలె నవియును, వాన్మిపమాణములో, ననుభూయమానములే యగుచున్నవి. 
ఇట్లు రసాదులభివ్యక్తములగుటను సోదాహరణముగా నరసితిమి. ఎతదభివ్యక్తికి 
తోడ్పడు మార్గములు కొన్ని గలవు. వాని నరయుదము. 
కావ్యమున నంగియగురసాదికము నవలంబించి యుండు మాధుర్యాది 
గుణములను దండ్యాదులు పెర్కొని ప్రపంచించిరి. ఇవి యాత్మనిష్టములగు శౌర్యధై ర్యాది 
గుణముల వంటివి. కావ్యమున కంగములైన వాచ్యవాచకముల నాశ్రయించి, తత్త 
దవయవములందు కటకాదులవలె నలంకారము లుండును. అన(గా గుణాలంకారములు 
రసాద్యభివ్యక్తికి తోడ్పడు సాధనవిశేషములే కాని యవియే [పాథమ్యమును వహించునవి 
కావని తాత్పర్యము. 
శృంగారము రసములలో నెల్ల మిక్కిలి మధురమైనది. సమస్తజీవకోటికిని మిక్కిలి 
యాహ్లోదకరమైనది. పానకరసము స్వస్థచిత్తునకును, రోగికిని ఒకేవిధముగా రుచి పుట్టించు 
నట్లిదియును నర్వజనులకును శీవుముగా చముత్కారహేతు వగును. కావున 
శృంగారమయనుగు కావ్యము నాశయించి మాధుర్య గుణము విలసిల్లును. అనగా 
శబ్బార్ధములకు( గల మధుర శృంగారరసాభివ్యక్తి సమర్ధతయే మాధుర్య గుణము లక్షణమని 
తాత్పర్యము. (మధురళ్ళంగార రసాభివ్వక్షి నమర్ధతా శబ్దార్ణయో ర్మాధుర్య మితిహి లక్షణమ్‌ 
- లోచనమ్‌, దీనినే 'వృథక్పదత్వం మాధుర్వ' మ్మని వామను(డు నుడివెను. 
ఒక యుదాహరణము నరయుదము : 
“కోర్కులు గెడంగూడుకొని పారమెయ్ర్దంగ6 జిత్తంబు లూజట జిగురులొత్త( 
బులకొాంకురములకు6( దలతాంకుడై యిరు మేనను మవ్యంబు మిగిలి పొదల. 
దఖీవేచి చనంబోయి తడంబడి మార్గతి పడి చూపు లాదట బయలుపజుప( 
జెమటలతావులు తమలోనం గలసి వే ఉక్క సౌరభమయి చొక్కుచేయ 
గాఢసంస్పర్శభంగులు కలుగునట్సి హోమసమయకృత్యంబుల నొదవి సౌఖ్య 
రసము పెన్నిట్ట పారింబొరి([గమ్ముదేర సమ్మదాంబుధి6దేలిరి సతియుంబతియు.” 
4.5.402 
ఉత్తరాభిమన్యుల వివాహ నందర్భమునందలి యీ పద్యము సమాసజటిలత, 
అన్వయకారిన్యము మున్నగు లక్షణములు లేక పృథక్పదత్వశోభితమై వారిరువురి పథమ 
స్పర్శలో గలిగిన యానందవిశేషమును జక్కగా నభివ్యక్త మొనర్చుచున్నది. ఈయభివ్యక్తి 
కీపద్యమునందలి మాధుర్యగుణము సహకారి యగుచున్నది. 
ఈ మాధుర్యగుణము శృంగారమునందును, దానికంటెను వివలంభ 


85 


ధ్వనిన్వరూపము 
శృంగారమునందును, నంతకంటెను కరుణరసము నందు! బబకర్షముగా గోచరించును. 
దీనికి [ప్రమాణ మేమన - సహృదయుని మనస్సు వీనియందు |క్రమాధికముగా నార్దతను 
బొందుచున్నది (శృంగారే వ్మవలంభాఖ్యో కరుణే చ (వకర్షనత్‌, మాధుర్య మ్యార్రతాం 
యాతి యత న్తతాధికం మనః - ధ్వ. ద్వి. 9) 
రౌద్రవీరాద్భుత రసములు పాఠకుని హృదయమునందు దీప్తిని బుట్టించును. 
దీప్తి యన(గా హృదయమున వికాస విస్తరప్రజ్వలత్స్వభావ ముండుట. ఇదియే ఓజ 
స్సన(బడును. ఈ యోజోగుణమనునది దీర్చ సమాసరచనాలంకృతమై విలసిల్లును. అనగా 
రౌదాదిరసాభివ్యక్తి హేతువు లగుశబ్బార్థముల నాశ్రయించి యోజోగుణ ముండునని 
తాత్పర్యము. 'గాఢబంధత్య మోజః అని వామనుని నిర్వచనము. ఈగాఢబంధత్యము 
సమాసదైర్థ్యమువలన గాని, సంయుక్తాక్షర పరుషాక్షరబాహుళ్యమువలన(గాని సిద్ధించును. 
ఈ [కింది పద్యమున నట్టిది కలదు. 
“నరనాగాశ్యవరూథయూధములతో నానావనీనాథులు 
దురుళై యొక్కొట నొండొరుం జజచి యుత్తుంగానిలోద్దూతసా 
గరసంక్షోధసమంబుగా( గల(గి వీంకన్‌ వీరులై తాంకియే 
సిరి దేవవతుపై నభోవలయ మచ్చిదంబుగా నమ్ములన్‌.” 14.201. 
కాశిరాజకన్యకల( దనతమ్ముని కిచ్చి వివాహముసేయ(గోరి రాక్షస విధానమున( 
గొనిపోవుదేవవతునిపై విజృంభించిన రాజలోకపు ఉత్సాహాతిశయ మీయోజోగుణ 
భూయిష్టమగురచనచే( జక్కగా వ్యంజింప(బడుచున్నది. ఇందలి నరనాగాశ్వాదియుతదీర్థ 
సమాసములు, థకారధకార ప్రాచుర్యము, సంక్షోభ, అచ్చిద- మున్నగుపదములందలి 
సంయుక్తాక్షరములు మున్నగునవి యీపద్యమునకు గాఢ బంధత్వమును గలిగించు 
ననుట స్పష్టమే. 
కొండొకయెడ దీర్చ సమాసాదులు లేకున్నను ప్రసాదసుందరములగు పదముల 
వలన సిద్దించు నర్థవిశేషముకూడ రౌదాదుల నభివ్యక్త మొనర్చుటయు నచట నర్ధపరమైన 
యోజోగుణము గన్పట్టుటయు కావ్యములందు దృశ్యమానమగుచున్నది. ఇట్టిదాని నీ క్రింది 


సుయోధనోక్తులలో నరయు(దగును : 
“తమ్ముల నిన్ను. గేశవుని తమ్ముని దౌపదియన్నదమ్ములం 
(గమ్మన గీటడంచెద నొకండన యే నిదె వచ్చి బాహుద 
ర్పమ్మున నిర్ణ్లవారమును భానుడు దోంచి సముజ్ఞ్యలాత్మతే 
జమ్మున రూపుమాపుకియ; సజ్ఞత నిల్వుము సుస్థిరుండవై.” 9.2.86 
ద్రైపాయనహదమున( బాణరక్షగావించుకొనునుయోధను(డు ధర్మరాజుచే( 
బురికొల్ప(బడి నసమరసన్నద్దు( డగుచు. బలికినయీపలుకులు ప్రసాదగుణభూషితములే 


కాటయ 
రం 


భారత ధ్వని దర్శనము 
యైనను నిందలియర్గము పాఠకుని హృదయమున దీప్తిని గలిగించుచున్నది. కావున 
నిదియు నోజోగుణపూర్ణమేయై వీరరసస్ఫూర్తిని గలిగించుచున్నది. 

ఇ(క శబ్దార్థముల న్యచ్భృతనే ప్రసాద మందురు. ఇది సర్వరసనర్వరచనా 
సాధారణము. వ్యంగ్యార్థమును బట్టియే యిది ముఖ్యమైనదిగా వ్యవస్థితమై యున్నది. 
బంధ శైధిల్యము ప్రసాద మని చామనునియభిపాయము. అట్లగుట దోషముగాదా 
యని శంకింప(బనిలేదు. సుప్రసిద్ధములగు పదములను ప్రయోగించుటవలన గాఢ 
మైనబంధ మేర్పడకుండుటయే యిట శైథిల్యపదమున కర్ణము. అట్టిది గుణమేయగును. 
దీనిగుణత్వప్రతిపాదనమును లోచనతాత్పర్యరూపమున ఆం|ధధ్వన్యాలోకకారులు శ్రీమాన్‌ 
తిరువేంగళాచార్యు లిట్లు గావించిరి. “శుష్కకాష్టములం దగ్నివలెను, నిర్మలమగునుదకము 
వలెను న్యన్యరూపముతో సామాజికుల హృదయములందు వెంటనే వ్యాపించుట 
పసాదమునకు స్వభావము. ఈయకాలుష్య రూపమగు ప్రసన్నత్వ మన్నిరసములకును 
గుణము. అట్లు రనవ్యంజకమగు నర్భమును శబ్దములు నమర్పించుటయేం 
యుపబారపశముస |ప్రసాదముని (గాబ్యము. కొవ్యఎాట్యములంలదు రసన్ఫురణము, 
శబ్బార్థముల యకాలుష్యమున్ననే సంభవించును. కావున శబ్బార్థముల స్యచృతయే 
(ప్రనాదమని వర్యవసించరి. అందువలనన యిద నర్యరససాధారణమునట్లు, శబ్ద 
గతములునై నమన్తానమన్త రూవములగునన్ని విధములగు రచనములకును 
సాధారణమైనది. అర్ధము సమర్పక మన6గా రసముల విషయముననే. శబ్దమునకు. 
గల సమర్పకత్వము స్వవాచ్యాత్మత. ఇది లోకసిద్ధమే. ఇందలౌకికత లేదు. ఇట్టి యెడ 
నీ వ్రసాదము గుణమనుటలో నందేహ మేముండును?” (పు. 204) 
వామనాచార్యునియభి ప్రాయము ప్రకారము ఓజోగుణమిశితమగు ప్రసాదమే గుణమగును. 
అట్లు మిశితమగుట మువ్విధములుగా నుండును. (1) ఓజః (ప్రసాదముల సమత్వము 
(2) ఓజ ఆధిక్యము (3) (పసాదాధిక్యము. వీనికి క్రమముగా నుదాహరణములు : 

1)  “కోరినకోర్కికిం దగగయ గుంతి నుతతితయంబు. గాంచె; గాం 

ధారియు నక్కడన్‌ సుతశతంబు ముదం బౌనరంగం గాంచె; నే( 

బోరచి యాడుపుట్టువునం బుట్టి నిరర్థకజీవనైతి సం 

సొరసుఖావహం బయినసత్సుతజన్మము( గొనంబోలమిన్‌.” 1.5.129. 

అనపత్యత తనహృదయమును పీడింప(గా నిర్వేదమున( గుంగుమాది శోకము 

నభివ్యంజించునీపద్యమున నోజః ప్రసాదములు సమస్థితిలో మిశ్రితము లైనవి. 
2)  “ఆదుష్యంతు. డనంతసత్తుండు సమస్తాశాంతమాతంగమ 

ర్యాదాలంకృత మైనభూవలయ మాత్మాయత్తమై యుండగా 


87 


ధ్వనిస్వరూపము 
నాదిత్యాంచుసమీరదుర్షమమహో గ్రారణ్యదేశాళితో 
నాదిక్షత చరిత్ర నేలె నజితుండై బాహువీర్యంబునన్‌.” 1.4.8. 
దుష్యంతునిరాజ్య పరిపాలనా సామర్థ్యము నభివర్ణించు నీ పద్యమున 
సమాసము లున్నవి. కాని యవి యర్ధక్తేశము నొన(గునవి కావు. కావున నిట ప్రసాదము 
కూడ నున్నది. కావున అధికమగు నోజోగుణముతో మిశ్రిత మగు ప్రసాద మిటగలదు. 
3) “వాండిమయూఖముల్‌ గలుగువాం డపరాంబుధిం గ్రుంకె; ధేనువుల్‌ 
నేం డిట వచ్చె నేకతమ; నిష్టమెయిన్‌ భవదగ్నిహోత్రముల్‌ 
పో6 డిగ వేల్వంగాంబడియెం; బొద్దును బోయె; గచుండునేనియున్‌ 
రౌండు; వనంబులోన మృగరాక్షసపన్నగబాధ నొందెనో?” 13.112 
కచుడు వనమునుండి తిరిగిరాని కారణమున శోకించుదేవయాని పలికిన యీ 
పలుకులందు వా(డి మయాఖముల్‌ గలుగువా(డు - నిష్టమెయిన్‌ భవదగ్ని హోతముల్‌ 
మృగరాక్షసపన్నగబాధ - అనువానియం దోజోగుణ స్పర్శయున్నను మొత్తముమీద 
[పసాదగుణ మధికముగా€ 'గానవచ్చును. 
రసాభివ్యక్తి సందర్భమున నీ గుణముల ప్రసక్తికి తాత్పర్య మియ్యది : రసాదులు 
గుణములవలన( చక్కగా నభివ్యక్తము లగును. గుణముల స్వరూపనిర్ణయమువలన 
(ప్రధానముగా వ్యంజితమగు రసాదికము గుణియై యలరును. అట్లే యలంకారములవలన 
నాత్మస్థానియమగు రసాదిక మలంకార్యమై విలసిల్లును. అన(గా గుణాలంకారములు 
రసపర్యవసాయులని సారాంశము. 
కావ్యదోషములు కూడ రస్మపాధాన్యమునే నిరూపించును. కావ్యదోషములు 
నాల్గు విధములుగా వింగడింప(బడినవి. చెవిని బడినంతనే యేహ్యమగు నర్ధమును 
జ్ఞప్తికి దెచ్చునవి శ్రుతి దుష్టములు. వాక్యార్థబలమున నశ్లీలార్థమును బోధించునవి 
యర దుష్టములు. రెండు పదముల యోజనచే నశ్లీలార్డ న్పురణకలుగుచోటు 
కల్చ్పనాదుష్టము. చవకి కఠినముగా వన(బడునవి (ఇతి కష్టములు (ఆంధ్ర. ధ్వ. వు. 
20) ఇందు గొన్ని అనిత్యదోషములు. అన(గా6 గొండొకచో నవి దోషములు కావనియే 
తాత్పర్యము. ఇవి వాచ్యాదులకు సంబంధించిన వైనచో సర్వత దోషములే యగును. 
కావున నివి వ్యంగ్యములగు రసాదిపరములే యనుట సిద్దించుచున్నది. శశుతిదుష్పాదులు 
శృంగార ఏర కరుణా ద్భుత శాంతములందు దోషములును, బీభత్సాదులందు గుణములు 
నగుచున్నవి. ఇట్లివి యనిత్యదోషము లనుట రసపరముగానే యనుటయు, కావున 
రసాదికమే యంగి యనుటయు నిరూపిత మగుచున్నది. 


88 


భారత ధ్వని దర్శనము 

అనంలక్ష్య [కమవ్యంగ్యము న్టూల న్వరూపమియ్యది. ఇది యనంత 
విధములుగా నుండవచ్చును. ఎట్లన రనములనంఖ్యను గూర్చియే యనేకాభి 
పాయములున్నవి. ఎట్లో సిద్ధాంత మొనరించి నవత్వమును |బతిపాదించినను వానియం 
దొక్కొక్కటియు మణుల నూక్ష్మ భేదములతో ననేక రూపముల నొంద వచ్చును. వీని 
కంగములగు విభావానుభావాదులు, రనవ్యంజకములగు నలంకారాదులును పెక్కు 
భంగులుగా నుండును. మజల భావము, భావాభాసము, భావసంధి, భావశబలత, 
రసము, రసాభాసము మున్నగునవియు( గలవు. వీని కొక్కొక్క దానికి అనుభావ 
వ్యభిచార్యాదులు లెక్కకు మిక్కిలిగా నున్నవి. ఇవి సంకీర్ణము లగుచో వాని సంఖ్యయు 
గుర్తింప(జాలనిదై యుండును. 

ఉదాహరణమునకు శృంగారము మొదట నంభోగవిపలంభభేదముచే 
ద్వివిధమగుచున్నది. సంభోగశ్ళంగారము దర్శనము, సురతము, విహారము మున్నగు 
భేదముల నొందును. దర్శనాదులను మరల వింగడింపవచ్చును. (ప్రేమతో వీక్షించుట, 
సంభాషించుట, ఆలింగనము, చుంబనము, బంధములు, జల,కీడ, పానగోష్టి ఉద్యానవన 
విహారము మున్నగున వెన్నియో విధములగును. అట్లే విపలంభమును అభిలాషేర్వా 
వరహ్మపవానాద రూపమున నానాత్వమును భజించును. ఈయన్నంటిక వర్వరుగా 
విభావవ్యభిచార్యాదులు గలవు. దేశకాలభేదములు, అవస్థాభేదములు మున్నగుతీరున 
నసంఖ్యాకములైన భేదములు పుట్టుచుండును. ఇన్నింటి పరిగణనము కష్టము కావున 
నిదియంతయు నొక్కస్యరూపముగానే భావింప(బడినది. 

ఇక నంగియగు ఈ రసాదికమున కంగములుగా నలంకారాదివర్గమును 
గూర్చుటలో కవి పాటింపవలసినమెల(కువ లెట్టివో తెలియవలసియున్నది. 

పాయేణ యమకె చ్మితే రనవుష్టి ర్న విద్యతే” యనునాలంకారికొక్తిని బట్టి 
యమకాదినిబంధనముషై దృష్టి నిడినవానికి రనపోషణసామర్థ్యము కిణించును, 
యమకాదకము రసవ్యంజకము కాకవొవుటయ దానిక హితువు. ముఖ్యముగా శృంగార 
విపలంభశృంగారకరుణరసములందు కవి తానెంత శక్తిమంతు(డయ్యును యమకాదిక 
సంకలనముపై వ్యామోహము చూపరాదు. ఏలయన నిర్మాణసమయమున కవికిని 
దర్శనపఠనసమయములందు సహృదయునికిని నది పయత్నపూర్వకముగా మాత్రమ 
వశమగును. అట్టిది మహాకవి పదవాచ్యతకు భంజకము కదా! ఒకప్పుడు కాకతాళియముగా 
నపయత్నముగా యమకాదికము కొండొకచో వచ్చిపడినచో పనివడి దానిని పరిహరింప 
నక్కర లేదు. అట్టిది రసభంజకమును గానోపదు. ఈక్రింది పద్యమిట్టిదాని కుదాహరణముగా 


89 


12 


థ్వనిన్వరూపము 
నాంధధ్యన్యాలోకమున( జూప(బడినది.: తన్ను వీడిపోయిన నలు నన్వెషించుచున్న 
దమయంతి యాయావృక్షముల నాతని యునికి నడుగునందర్భము : 
“సహకార !మత్రియసహకారుం -బున్నాగ ! పున్నాగుం-దిలక ! భూభువనతిలకు, 
జందన ! బుధహరిచందను. - బుష్పితా శోక ! సుహృజ్ఞనశోకదమను - 
వకుళ ! కులైకదీపకు - విభీతక ! భయో పేతార్తిహరు - నలు - బ్రీతితోడ( 
గానరే కానలలోన లోకోత్తరు - నని |మానిమానికి నరిగియరిగి 
యడుగు; నడుగు లెండంబొడంబొడంబొక్కిన నిర్‌రురాంతదముల నిలుచు; బొలుచు 
గిరుల దరుల యెడల నురుగుహాగృహముల. దొంగితొంగి చూచు దోయజాక్షి.” 
3.2.95. 
ఇందు శబ్దాలంకార మున్నది. కాని యది ప్రయత్న సాధ్యమైనట్లు తో(పదు 
కావున నిట్టివి రసభంజకములుగా భావింప(బనిలేదు; కాని శబ్బాలంకారతత్పరత్వమున 
రనమును మట్టిలో(గలువు వయత్నముగలనన్నివేశములును మన కందందు 
గోచరించును. 
“కానక కన్నసంతానంబు గౌవున6 గానక కన్నసంతాన మయ్యె; 
నరయ గోతనిధానమై తోయం గావున నరయగోతనిధాన మయ్యె నేండు.” 
ఇత్యాది రామాభ్య్గదయవద్యములవంటివి నర్యవిధముల త్యాజ్యములే 
యగును. 
ఉవమాద్యర్థాలంకారముల రనాంగములుగా6 గూర్చుపట్టులందును గవి 
సంయమమునే పాటింపవలయును. అంగశోభాభినివేశ మంగిని [మింగునంతటిది కారాదు. 
కావున అపృథగ్యత్ననిర్వర్త్యములై నవానిని మాత్రమే సమాదరింపవలయును గాని వానికై 
(పయత్నపడరాదు. ఆంధ్రకవిలో కమునకుఉత్త మకవితా భిక్ష నిడినకవి త్రయమువారిరచనలో 
సర్వసాధారణముగా నిట్టియేర్పాటే కానవచ్చును. కావుననే వారికవితలలో నలంకారములు 
కొట్టవచ్చినట్లు కానరావు. కొండొకచో( గానవచ్చినను అవి అతిసహజములై కన్పట్టును. 
చూడుడు : 
“అలయక ధర్మ శాస్తములయందు( బురాణములందు. జెప్పెను 
త్సలదళనేత్ర విందుమ యపత్యము మే లని; కావునన్‌ యశో 
నిలయుల బుత్తులం బడయు; నీ కొనరించెద సంగతాంగుళీ 
దళవిలసన్మదియక రతామరసద్వ్య్వయయాజుతాంజలిన.” 1.5.90 
అనపత్యతాదుఃఖము మేరమిజీనపాండురాజు తనభార్యను ధర్మసమ్మతమైన 
విధానమున నంతానము(బడయు మని |పార్థించునీపద్యమునందలి తుదిపాదమున 


త్రం 


భారత ధ్వని దర్శనము 
నున్నరూపకాలంకార మతినహజముగా వచ్చిపడి యాతనిదైన్యము నభివ్యక్తము 


చేయుటలో సహకారకముగనే యున్నది. పద్మములే యన(చగిననాకరము లింతకు పూర్వ 
మెవ్వరికిని మోడ్పు ఘటించినవి కావు. అట్టివానితో ని న్నిపుడు వేడుకొనుచున్నాను. 
కావున నాప్రార్థన తోసివేయకు మన్నదయనీయయాచన యిందలిరూపకాలంకృతిచే 
నభివ్యక్త మగును. అట్లె- 
“అంభోగర్భము సొచ్చి పాండుసుతబాహాగర్వదుర్వారసం 
రంభం బోర్యక డాంగియుండెనంటె రారా? జిస్సిరో ! చచ్చుచో 
గాంభీర్యంబును ధైర్యము న్విడిచి దోర్షర్వంబు బెండయ్యెనే 
శుంభన్మానము దూలె.గా కని జనస్తోమంబు నిందింపదె.” 9.2.58 
అనుపద్యమున సుయోధనుని కుడుకెక్కించుపయత్నముగలయీవాక్యము 
నందలి 'రారాజ'నుసాభి పాయవిశేష్యము సందర్భమున కెంతయు( దగినడై యలంకార 
మన్నభావమే కలుగనిదు. మణీయు - 
' “హిమవత్నాదవనాంతకేలిరతిమై నేపారి కోపారుణ 
క్రమనేత్రాంచలమై ప్రభూతమదరేఖంబైనగంధద్విపేం 
దము డాయంజని సిళ్ళుసూపుట సుమీ ధర్మాత్ము నత్యుగ్రవి 
కము గౌంతేయవరిష్టు నీవు దొడరంగాంజూచు టూహింప(గన్‌” 3.6.176 
సైంధవునకు ధర్మజునిపరాక్రమమును |క్రోధభాషణములతో వినిపించుచున్న 
(దౌపది యీవాక్కులందలినిదర్శనాలంకార మపప్రయత్నసిద్ధమైనదిగానే కన్పట్టుచు 
సందర్శమునకు దీప్తి నొస(గుచున్నది. 
రసము నంగిగా వివక్షించినకవి యలంకారనిబంధనమున మిక్కిలి జాగ్రత్తతో 
మెల(గవలయును. అలంకారపయోగమునెడ నాతనికి సమీక్ష అవసరము. ఆసమీక్ష 
యెబ్లెట్లుండవలయునో ధ్వన్యాలోకమున నీక్రిందిశ్లోకములయందు వివరింప(బడినది. 
“వివక్షాతత్పరత్వేన - నాజ్లితేన కథంచన - 
కాలే చ గ్రహణత్యొగౌ నాతినిర్యహణైషితా, 
నిర్వ్యూఢావపి చాజ్లత్వే యత్నేన |పత్యవేక్షణమ్‌, 
రూపకాదే రలంకారవర్గ స్యాంగత్యసాధనమ్‌.” (ధ్య. ద్వి 19, 20) 
అలంకారమును రనవరముగా నెర్మించుట, నముచితమగుకాలమున 
గహించుట, స్వేకరించినయలంకారమును రసానుగుణముగా విడుచుట, మిక్కలిగా 
నిర్వహింపకుండుట, నిర్వహింపవలసివచ్చినచో పప్రయత్నపూర్యకముగా నంగముగనే 


శ 


ధ్వనిస్వరూపము 
(పతిపాదించుట అనునైదువిధముల సమీక్షచేసి రసమును పరిపోషింపవలయును. వీనికి 
[క్రమముగా నుదాహరణముల నరయుదము. 
1) అలంకారవర్గమును రసపరముగా నిర్మించుట : 
“పెనుంగుదుట నిడినచూతం 
బును నవమాలికయు. బోలె. బాలుపొంది రతం 
డును నమ్ముగ్గయు నేకా 
సనమున నున్నపుడు నూత్న సౌభాగ్యమునన్‌." 4.5.401 
ఉత్తరాభిమన్యులు వివాహసందర్భమున నేకాసనోపవిష్టులగుట, పెనుగుదుట 
నిడినచూతనవమాలికాసంగమమువలె నున్న దను నీయుపమాలంకార మాదంపతుల 
యనురాగాతిశయమును జక్కగా నభివ్యక్తముసేయుచు తత్పరముగనే నిబంధింపంబడినది. 
ఈయుపమానముచే వారిరువురి అత్యంతసన్నిహితత్వము ధ్వనించి వారిభవిష్యదాశ్లేషము 
నందలిగాఢత్యమును వారిదాంపత్యజీవనము నిండుదనమును వక్కాణించుచున్నది. 
కావున నిట్లీయలంకారమును కవి శృంగారరసమున కంగముగా సమీక్షించి కూర్చెను. 
2) అలంకారమును సముచితకాలమున గ్రహించుట : 
“చిత్తమున గాఢరాగంబు చేతల జూపు తెజంగు దోయవం గెంపారెడుతింగబోండ్‌ 
మృదులపాణి6 గుమారుండు మెలపుమై [గగ హించె బల్లవాలంచిమత్తేభలిల.” 
4.5.399 
ఉత్తర కెంపారెడు మృదుహస్తమును (గ్రహించునభిమన్యుని మత్తేభముతో( 
బోల్చుట యిట నెంతయు సముచితము. ఈయౌపమ్యము వారి దాంపత్యవైభవమును 
సువ్యక్తముసేయును. ఆమె పల్లవమువలె మార్హవసౌకుమార్యాదిలక్షణములుగలిగి యాతనికి 
విధేయురాలై యుండును. ఆత(డు మత్తేభమువలె తొటుపాటులేక యామె నవలీలగా 
భరించును. వారిరువు రొకరికొకరు భూషణపాయముగా నుందురు ఇత్యాద్యర్థము 
నభివ్యంజించుటకై తిక్కనామాత్యు( డిట నియలంకారమును వివాహవర్ణనసందర్భమున 
సముచితముగా గ్రహించెను. 


3) స్వీకరించినయలంకృతిని సమయానుగుణముగాంద్యజించుట : 
“అలినీలకుంతలుం డనియును హరినీల సమవర్షు( డనియు నాజానులంబి 
తాయతస్థిరబాహు( డనియును రక్తాంత నళినదళాకారనయను( డనియు 
నుత్తుంగమునవిశాలోరస్కు6 డనియును గవ్వడి యనియును గరము వేడ్క 
వివ్వచ్చు నెప్పుడు వినియెడునది దన వినినట్ల యతి( జూచి వీండు విజయు. 
డొక్కొ యనుచు సంశయోపెతచిత్తమై యుండి యుండనోప కొక్కనాండు 
భోజనావగానమున నున్నయమ్ముని కిందువదన ప్రీతి నిట్టులనియె.” 1.8.185 


92 


భారత ధ్వని దర్శనము 
సుభద్ర యతిరూపమున నున్న యర్షునునిరూపలావణ్యముల వీక్షించి యాత. 
డేమో యని సంశయించిన యీపద్యమున నర్జునుని సౌందర్యవర్ల్షనమున మొదటి రెండు 
విశేషణములలో (గహింప(బడిన ఉపమానము తుదిముట్ట నిర్వహింపంబడలేదు. కారణ 
మేమన నట్లు నిర్వహించినచో పాఠకుని కాతనికి సౌందర్యానుభవమునందే యేక్కాగత 
యేర్పడి సుభ దాగతాభి లాషరూపశృంగారానుభూతికి విఘాత మేర్పడును. కావున నిట 
మెల(కువగా( జేపట్టిన యలంకారము విడువ(బడినది. 
4) మిక్కిలిగా నిర్వహింపకుండుట : 
రసతత్పరత్వమున, నారంభించినయలంకారమును దుదిముట్ట నిర్వహింపక 
అలంకారాంతరమును [గ్రహించుటగాని, పూర్తిగా విడచుట గాని కవి చేయవలసి యుండు 
ను. అందు రెండవపద్ధతికి పై పద్య ముదాహరణము. మొదటిదానికుదాహరణమిది. 
“చనుదెంచి యమ్మహాజనపతి జల మపే క్షించి యచ్చో విశ్రమించి చూచి 
తత్యూపమున విలసత్కూలఘనవల్లి యన్నిష్టసఖి నూందియున్నదాని 
గురుకుచయుగముపై6 బరువడి. దొరంగెడు కన్నీరు పూరించుచున్న దాని 
దనసమీపమునకు జనులయాగమనంబు పన్నుగా గోరుచు నున్నదాని 
వరుణదేవుతోడ. గరమల్లి జలనివా సంబు విడిచి భూస్థలంబువలని 
కరుగుదేర నున్నవరుణేందుదేవియ పోనిడాని దేవయాని గనియె.” 13.140. 
శర్మిష్ట తన్ను నూత(దోయ శోకకోధములు పెన(గొని కుములుచున్న 
దేవయానిని యయాతి యాదృచ్చికముగా( జూచుసందర్శ్భములోని దీపద్యము. ఇందు 
రెండవపాదమున స్వీకరింవంబడినరూవకము వరిత్యజింవ(బడినది. దేవయాని 
స్యరూపవర్ణ్లనముకంటె నామె దుఃఖమును వ్యంజింప(జేయుతలంపే దానికి హేతువు. 
మూండునాలుగుపాదములలో కేవలదుఃఖమే చెవుంబడినది. గీతియందు మజల 
నుపమాలంకారము కలదు. దీనిచే దేవయాని న్వభావము వ్యక్షమై భావి కథ కది 
బీజప్రాయముగా నలరుచున్నది. ఇట్లు దేవయాని శోకక్రోధముల వర్ణించునీపద్యమున 
హేతుబద్ధముగా నలంకారత్యాగము కన్పట్టుటయే కాక గ్రహించిన యలంకారాంతరము 
భావికథాన్సోరకము గా రూపొందుటయు నొక విశేషము. 
5) అలంకారమును దుదిముట్ట నిర్వహింపవలసివచ్చినపు డది ప్రకృత రసాదికమున 
కంగపాయముగనే నిర్వహించుట : 
“పలుకులముద్దును గలికికొల్కన్నుల తెలివును వలుందచన్నులబెడంగు 
నలఘుకాంచీపదస్థలములయొప్పును లలితాననేందుమండలమురుచియు 
93 


ధ్యనిస్యరూపము 
నళినీలకుటిలకుంతలములకాంతియు నెలజవ్యనంబునవిలసనంబు 
నలసఖావంబున6 బొలుపును మెలుపును గలుగునగ్గిరికన తలంచి తలంచి 
ముదితయందు6 దనదుహృదయంబు నిలుపుట. జేసి రాగ మడర భాసురముగ 
రమణతో వనాంతరమున రేతస్సుంద మయ్యె నవనిపతికి నెయ్య మొనర.” 1.3.27 
గిరికాదేవి రూపలావణ్యముల నతిరమణీయముగా వర్ణించిన యీపద్యము 
నందు సీసపాదములన్నింటను స్వభావోక్తి పజిచుకొనియున్నది. ఈస్వభావోక్తి యంతయు 
వసురాజగత విప్రలంభశృంగారమునందే పర్యవసించి దాని కంగముగనే యొప్పుచున్నది. 
కావున నిట తుదిముట్ట నిర్వహింప(బడినయలంకారము అంగిగా భావింప(బడురసము 
నకు( బోషకమే యగుచున్నది. 
ఇట్లు కావ్యమున రసాదిక మంగియైనపుడు శబ్బార్ధాలంకారము లెట్టిస్థితిలో 
నుండవలయునో సోదాహరణముగ గమనించితిమి. 
ఇప్పటి కసంలక్ష్యక్రమవ్యంగ్యము స్వరూపము, తత్పాధాన్యము, తదభివ్యక్తి 
మార్గములును వక్కాణింప(బడినవి. 
4. సంలక్ష్య |కమవ్యంగ్యము. 
వివక్షితాన్యపరవాచ్యము రెండవభేదము సంలక్ష్యకమవ్యంగ్యము. వాచ్యవ్యంగ్యా 
ర్గముల క్రమమును గుర్తించుటకు వీలున్నచో నది సంలక్ష్యక్రమ వ్యంగ్యము. ఘంట 
యందు మొదటిదెబ్బ ననునరించి ప్రకంపనములగతివలన నొకవిధమగు నాద 
ముప్పతిల్లుచుండును.. దెబ్బ, నాదము అనువానిక్రమము నంలక్ష్యమే యగుచుండును. 
అట్లు వాచ్యార్థభావము ననుసరించి స్ఫురించు వ్యంగ్యము గల యీసంలక్ష్య కమభేదమునే 
అనురణనవ్యంగ్యము, అనుస్వాన వ్యంగ్యము అను నామాంతరములతోడను వ్యవహరిం 
తురు. ఈయనురణనపదమువలన భావింప(దగిన యంశ మొకటి కలదు. వాచ్యవ్యం 
గ్యార్థముల సమావేశము సూతబద్దమువలె నవిచ్చిన్నముగనే సాగును గాని యసంబద్ధమై 
యుండ దని తాత్పర్యము. వాచ్యార్థవిశ్రాంతి యుండనిచోట అర్భాంతరస్ఫురణమువలన 
విశ్రాంతి సంభవించుస్థితి యెచట నుండునో యట్టిది సంలక్ష్యక్రమవ్యంగ్యమని భావము. 
ఇది శబ్దళక్తీ మూలము, అర్ధళ్తోమూలము నని ద్వివిధము. శబ్దశక్తి యనగా 
నెట్టిది? అర్థద్యయనమర్పణసామర్థ్యరూపమా ? అట్లనుటకు వీలులేదు. ఎలయన 
నప్పుడది శ్లేషాలంకార మగును. అనేకార్థసం శ్రయమైనశబ్ద ప్రయోగమునే కదా శ్లేష యందురు. 
కావున శ్లేషకును, శబ్దశక్తిమూలవ్యంగ్యమునకును భేదము నరయవలయును. 


94 


భారత ధ్వని దర్శనము 
ఒకానొక శబ్ద పయోగమువలన వ్యంగ్యరూపమున అలంకార మొకటి ఆక్షిప్త్రమగు 


చుండును. అట్టాక్షిప్త్రమగుట పప్రయుక్షమైనశబ్దము సామర్థ్యమునుబట్టియే యగుచుండును. 
శబ్దమునకుగల అలంకారప్రతిపాదన సామర్థ్యమును బట్టి సిద్దించుధ్వని భేదము కాన 
దీనిని శబ్దశక్తిమూలధ్వని యందురు. 

శబ్దశక్తీచే నలంకారమే సిద్ధించు నన నేల ? వస్తువుమాత్రము సిద్ధింపదా? 
యనుశంక యిట కలుగవచ్చును. వాచ్యమగువస్తువుచే వ్యంగ్యమగువస్తువు శబ్దశక్తివలన 
సద్ధింపదా ? యని యీశంకకు తాత్పర్యము. దానికీ సమాధాన మియ్యది. ఎచట 
శబ్బముచే వస్తుద్వయము సిద్ధించునో. యట్టిసన్నివేశములు శ్లేషతో గతార్థములగును. 
అట్లే శబ్దశక్తిచే నలంకారద్వ్య్వయము సిద్ధించినవుడును శ్లేష యనియే వ్యవహారము. 
ఉదాహరణమునకు “వనువులు ర్నుదులు వనుహీన వ్యివుల్యక్రియ దక్షిణ్యాశితు లయిరి 
భీతి” (1.2.100) అను పద్యపాదమున ఉపమా వాచకమగు “క్రియ అనుపదముచే 
దక్షిణా శితశబ్దమున కర్ణద్య్వయము సాధింపవలయుట అనివార్యమగుచున్నది. ధనము 
లేనివిపులు రాజు లిచ్చుదక్షిణల న్నాశయించిన విధముగా వసువులు రుదులును 
గరుత్మంతునివిజృంభణమునకు తాళక దక్షిణదిక్కు నాశయించిరి అనునీయర్థ మంతయు 
శ్లేషాలంకారరూపమున వాచ్యమే యగును గాని వ్యంగ్యపరిధిలోనికి రాజాలద . కావున 
“దక్షిణల నాశయించు వారయిరి” అను వస్తు విట శబ్దశక్తిచే వ్యంగ్యమైన దనరాదు. 
అది వాచ్యమే, 

పై యుదాహరణమును బట్టి ఉభయార్థబోధన సామర్థ్యమున్న శబ్ద [ప్రయోగము 
గలచోటు శబ్దశక్తిమూలధ్యని యనరాదని తెలియుచున్నది. ఒకశబ్దమున కర్భద్యయ 
(ప్రతిపాదన సామర్థ్యమున్నను, ఆయర్థద్యయము పరన్పరనంబద్ధము కానిచో అది 
ద్వ్యర్థికావ్యవిషయమగుటయో, లేక అసంబద్ధపలాపమువంటిదగుటయో యగును. ఇందు 
మొదటి పక్షమున ధ్వని వ్యవహార ముండదు. ద్య్యర్థులలో నొకయర్థ మపధాన మగుట 
సంభవింపదుగదా ! అపుడు 'ఉపసర్ణనీకృత స్వార్థత' అను ధ్వనిలక్షణము సరిపడదు. 
రెండవవక్షమునుగూర్చి యాలోచింపనక్కజయే లేదు. అట్లు కాక రెండర్థములకు 
పరస్పరసంబంధము కలుగునేని అప్పు డది యలంకారముగనే పరిణమించును. ఎట్లన 
“ఆ దుష్యంతు(డనంతనత్తుండు” (1.4.8) అనువాక్యము నందు 'అనంతసత్త్వు( 
డ'నువదమునకు అనంతమైననత్తముగలవా(డు, అనంతుని నత్త్యమువంటి 
నత్త్యముగలవా(డు అని యర్థద్వయమును సాధింపవచ్చును. అవుడీ రెంటికి 
నొకనంబంధమును గల్పింవనగును. అనంతుని - ఆదిశేషుని నత్త్యము వంటి 


95 


ధ్యనిన్వరూపము 
యనంతమ్రైననత్త్యముగలవాండు - అనునర్భము వొన(గును. అట్లు సంబంధము 
కల్పించినంతనే యది యలంకారముగా పరణమించుచున్నది కదా ! కావున శబ్దశక్తిచే 
నలంకారముమ్మాతమే ధ్వనించు నని తెలియుచున్నది. ఇట్లు పరస్పరసంబంధము లేక 
అర్థద్యయము చెప్పక తప్పనిసరియైనతావులెల్ల శ్లేషవిషయములే యగును. అవి ధ్వని 
కోటిలోనికి. జేరవు. ఈరెంటికిని వేర్వేరుగా నుదాహరణముల నరయుదము. 
అర్గద్వయము చెప్పుకొనవలసిశ్లేష అయినసన్నివేశము. 
“ద్విజుండం గురువిషయజాతుండ; సుజనప్రియుండై నధర్మసుతుసఖుండం బరి 
(వజనాశ్రమకలితుండ, మ నుజవల్లభ ! యోగ్యబహువినోదకరుండన్‌.”. 
ధర్మజు(డు కంకభట్టవేషధారియై విరాటునికడ తన్ను పరిచయము చేసికొను 
సందర్భమునందలి దీపద్యము. 

ఈ పద్యమునం దర్ధద్వయము చెప్పుకొనవలసి యున్నది. అట్లుకానిచో సత్య 
సంధు(డని పేరొందిన ధర్మరాజునకు అసత్య వాగ్గోషము సిద్ధించును. కావున ద్విజు( 
డను - బాహ్మణు(డను, కురువిషయ జాతు(డను - కురుదేశమునందు( బుట్టిన వా( 
డను, ధర్మ సుతుసఖు(డను - ధర్మరాజునకు మిత్రు(డను, పర్మివజనాశమకలితు(డను 
- సంన్యాసాశ్రమముతో( గూడినవా(డను, ఇత్యాద్యర్థము పైకి తాను ధర్మరాజన్న భావము 
గలుగకుండ చెప్పుకొనవలసి యున్నది. సమకాలమున అసత్యభీతితో తాను ధర్మరాజే 
యన్నయర్థము కూడ శబ్దశక్తివలన( గలుగ(జేయుటయు వివక్రితమే యన(దగును. అపుడు 
ద్విజశబ్దమునకు క్షతియు( డనియు, కురు విషయజాతు( డనుదానికి - కొంచెము 
కష్టముగా -కురువంశమున జనించిన వా(డనియు, ధర్మనుతునభఖు( డనుదానికి 
ధర్మసుతునితో సమ్మపాణము గలవా(డనియు (సమ్మపాణః సఖా మతః) కావున ధర్మజు 
డే యనియు, పరివజనశబ్దమునకు అంతట తిరుగుట అనుయోగార్థము న్మాశయించి 
పరివ్రజనాశ్రమకలిత - నిలువనీడలేక యంతట తిరుగుట యనువిశేష శ్రమతో( గూడినవా( 
డనియు నర్థమును (గ్రహించినచో ధర్మరాజ పరముగా సరిపడును. ఈ రెండవ యర్థము 
కవికి వివక్షితమా? యన్నచో సందర్భమును బట్టియు, పదప్రయోగవిధానమును బట్టియు, 
సత్యసంధతా రక్షణ తాత్పర్యమును బట్టియు వివక్షితమే యని చెప్పనొప్పును. అప్పు డీ 
రెండర్భములకును పరస్పర సంబంధమును గల్పింపనక్కజలేదు. కావున నిట్టి సందర్భము 
లను శ్లేషవిషయములుగనే భావింపవలయును. ఇందు రెండర్థములును సమ్మ పధానములు 
కావున ధ్వనివ్యపదేశము కుదురదు. కావున నిట్టివి శ్లేషాలంకారములే యగును. 


96 


భారత ధ్వని దర్శనము 
శబ్దనామర్ధ్థ్యమును బట్టి యలంకారము ప్రతీయమానమైన యెడల నది శబ్ద 
శక్తి మూలకానురణనవ్యంగ్యమున కుదాహరణ మగును. ఆంధ్రధ్యన్యాలోకమున శ్రీమాన్‌ 
వేదాల తిరువేంగళాచార్యులు గారు దీనికి భారతము నుండి యీ [క్రింది పద్యము 
నుదాహరించిరి. 
“నవతాదూర! పురాతనానుపగతా! నానాత్వసంశోఖితా! 
వివిధత్వాపగమోజ్ఞ్యలా! బహుకళావిర్భావశాలీ! సము 
ధృవరాహిత్యనిరూఢ ! సూక్షతరసంభాసా ! మహాస్థూలమూ 
ర్తివిశేషా! నిరుపాధికా! గుణమయా! థీవర్తకా! నిష్కియా!” 44.274. 
భగవ(త్పార్థ్ధనాపరమైన యీ పద్యమునందలి రెండేసి ' విశేషణములందు 
విరోధము (పతీయమానమగును. కాని అది వాచ్యముగా లేదు. 'నవత్యమునకు దూరమైన 
వాడా"! అను మొదటిసంబోధనమును బట్టి హరిహరనాథుని సనాతనత్వము సంభావింప 
బడినది. పురాతనానువగతా! అనుటచే నాతని (పావడితనము నిషేధింప( బడినది. కావున 
నివి రెండును విరుద్ధములు. దీనిచే సనాతనుండయ్యు నవీను(డైనవా డను విరోధాభాసా 
అలంకారము ప్రతీయమాన మగును. దేశకాలావస్థాతీతు. డగుటచే విరోధము పరిహృత 
మగును. ఇట్లీ పద్యమునం దంతటను విరోధాభాసము ధ్యనించును. 
ఇట్లు శబ్దశక్తిచే నలంకారము మాత్రమే ధ్యనించు ననుట స్థిరమైనది. కాని 
మమ్మటాదులు శబ్దశక్తిమూలవస్తుధ్యనిని గూడ ప్రతిపాదించిరి. కాని ధ్వనిమార్గ ప్రవర్తకు 
లగు నానందవర్థనాభినవ గువ్నలయభిపాయమున కది విరుద్ధమగుటయే కాదు 
యుక్తసహమును గాదు. కావ్య ప్రకాశమున( జూపన లక్ష్యమును దానివివరణమును 
బరిశీలించి యది యెంతవజకు సరిపడునో యిట నరయవలసి యున్నది. 
“పాంథ! నాత్ర సంస్తర మస్తి మనా క్రస్తరస్థలే గామే, 
ఉన్నత వయోధరం (యేక్ష్య యది వససి - తద్వస.” 
“అత యద్యుపభోగక్షమోద_ సి తదా అస్ప్వేతి వ్యజ్యతే.” (కా. ప. (పు. 80) 
“ఓ పాంధు(డా! ఇచట చాప లేదు. ఈ యూరంతయు జాలనేల. పెద్దవి 
యగుపయోధరములను (మేఘములను) జూచి యుండ(దల(చినచో నుండుము.” 
అనునది యిట వాచ్యార్థము. “పాంథా! ఇట రసికజనము లేదు. ఇందలిజను లందు 
జాలవంటి వారు. కావున నాయున్నతస్తనములను గాంచి యనుభవింపనెంచినచో 
నుండుము" అనునది యిచట వ్యంగ్యమగు నర్జాంతరము. ఈ వ్యంగ్యార్థము “ఉన్నత 
పయోధరమ్‌' ఇత్యాది శబ్దమునందలి యర్థాంతర ప్రతిపాదన సామర్థ్యమువలన 
97 


13 


ధ్వనిన్వరూపము 
నిద్దమగుచున్నది. కావున నిది శబ్ద శక్తి మూల వస్తు ధ్వని యని మమ్మటుని 
యభిపాయము. 
కాని యీ యభిపాయము సరిగాదు. ఎట్లన నిట శబ్ద మర్ధ ద్యయమును 
జెప్పుచున్నది కావున నిట్టి స్థలములు వాచ్య శ్లేషకే లక్ష్యము లగును. అట్లు గానిచో 
లోకమున నర్ధద్వయ మున్న సందర్భము లన్నియు శబ్బశక్రి మూలవస్తుధ్వని కుదాహరణము 
లయి శ్లేషాలంకారమే యుండుటకు వీలుండదు. మజియు “పస్తరస్థలే |గామే అనుదానికి 
జాయివంటియరసికు లున్నారను నర్థము సాక్షాత్తుగా శబ్దమునుబట్టి భాసిల్లుచున్నది. 
జారభోగము నాకాంక్షించువక్రినిబట్టి యాయర్థ మాక్షిప్తమగుచున్నది. కాన స్‌ యర్భాంతర 
ప్రతీతికి శబ్ద శక్తియే హేతు వన(జాలము గదా? కావున నీయర్థాంతరము శబ్దశక్తి సిద్ధ 
మనుట పారబాటు. శబ్ద శక్తి మొదటి యర్థమును జెప్పి ప్రకరణ సంగతిని గూర్చిన 
"పిమ్మట అపహతమై పోయినది. అపుడు రెండవ యర్థము 'వక్రి' ని బట్టి సంభావింప( 
బడినది. కావున నిచట రెండర్ధములును శబ్ద శక్తి వలన సిద్దించినవి కావు. రెండవ 
యర్థము మొదటి యర్గమును బట్టియే యాక్షిప్తమైనది. కావున నది యర్ధశక్తి కృత మనుటయే 
సముచితము. ఇట్లు శబ్దశక్తిమూల వస్తుధ్వని యుండదనుట స్పష్టమైనది. 
ఇ(క వివక్షితాన్యపరవాచ్యము నందలి సంలక్ష్యక్రమభేదము అర్ధశక్త్యుద్భృవ 
మగుటను పరిశీలింతము. ధ్యన్యాలోకమున దీనికి నిర్వచన మిట్లు గలదు. 
“అర్థశక్తుదృవ స్త్వన్యో - యతార్థః సంప్రకాశతే - 
యస్తాత్సర్యేణ వస్త్యన్యదగనక్త్యుక్తిం వినా స్వతః” 2.23 
వాచ్యార్థమువలన తాత్పర్యార్ధము సిద్ధించిన పిదప శబ్బ్దవ్యాపారాపేక్ష లేకయే 
యర్ధాంతర ప్రతీతి కలుగు సందర్భము లర్థశక్తి మూల ధ్వని విశేషమునకు లక్ష్యములు. 
ఒక్కొకయెడ నర్ధశక్తిచే సంలక్ష్య క్రమమున భావము ధ్యనించుటయు( గలదు. 
భావాదిక మసం లక్ష్య క్రమముననే తోచు నని పూర్యమున( జెప్పినదానికిని, దీనికినిగల 
సూక్ష్మ భేదము నిట్టరయవలయును. శబ్దములచే సాక్షాత్తుగా నివేదితము లైన 
విభానుభావవ్యభిచారులు రసప్రతీతిని వెంటనే యొదవించుట ఆలక్ష్యకమ వ్యంగ్య 
ధ్వని పద్ధతి. ఇచట సాక్షాన్నివేదిత మన(గా విభావాది బలమున వ్యభిచారులు అవ్యవ 
హితముగా స్ఫురించుట. ఇట్లు కాక యర్థ సామర్థ్యమున వ్యభిచారి భావ మాక్షిప్రమైనచో 
నది సంలక్ష్యక్రమపద్ధతికి. జెందిన దగును. ఉదాహరణము - 
శర్మివ్రాదికన్యకా పరివృతయై వనకేళీకౌతుకమున నున్న దేవయాని కడకు 
యాదృచ్చికముగా యయాతి వచ్చెను. ఇంతకు మున్న దేవయాని నెజి/(గియు “అతిశయ 
98 


భారత ధ్వని దర్శనము 
రూపలావణ్యగుణ సుందరియయిన శర్మిష్ట నెబుంగవే(డి యందజికుల గోతనామంబు 


లెబుంగవల(తు” ననెను. అప్పుడు దేవయాని యిట్లనెను. 
“నన్ను మున్న యెజుంగు; దిన్నాతి నాకు దాసి; వృషపర్వు( డనుమహాదానవేందు 
కన్య;నాయొద్ద నెప్తుడుంగదలకుండు; ననఘ! మజీి దీని శర్మిషయండ్రు జనులు.” 
13.159 
ఈ వాక్యమునందు వాచ్యార్థతాత్పర్యము ముగిసిన పిదప దానివలన దేవయానికి 
శర్మిషయందు( గల అసూయామర్షములును, సహజమైన గర్వరేఖయు నభివ్యక్తము 
అగుచున్నవి. నన్ను మున్న యెజు౮గు దనుటలో నీవెజు(గ(గోరినది శర్మిష్టనే యనుసంగతి 
నేను గుర్తించితిని సుమా! నీ యభిపాయ మెజు(గనియమాయికురాల నని సంభావింపకు 
మన్న భావము పతీయమాన మగును. యయాతి కులగోతనామము లడుగ6(గా ఇన్నాతి 
నాకు దాసి; నా యొద్ద. నెపుడు కదలకుండు - నని చెప్పుటలో “ఇది తళతళలాడుచు 
మహాసౌందర్యవతివలె నీకు గన్పట్టినను అది దాసి; దానికి స్వాతంత్ర్యము లేదు; కాన 
నామెపై నాశ పెట్టుకొనకుము.' అనురీతిని ఈర్వాభావము స్ఫురించును. మహాదాన 
వేందుకన్య అనుటలో “అట్టిది నాకు దాసి యయ నన(గా నా గొప్ప యెంతటిదో 
గమనించితివా?' యను నాత్మాభిమాన కథన తాత్పర్యము తో(చును. “మణీ” 
అనునవ్యయము నీకు( జెప్పవలసిన దంతయు జెప్పితిని. ఇంక దీని పేరుగదా నీకు( 
గావలసెనది! జనులు దినిని శర్మిష్ట యందురు అనునిక విధమగు చులుకనతనము 
నభివ్యంజించును. ఇట్లీ పదమున దేవయానీ గర్వేర్వామర్షములు అర్ధశక్తి మూలమున 
వ్యంగ్యము లగుచున్నవి. అభిధేయ మి భావనకు సహకరించుటచే నిది సంలక్ష్యక్రమ 
మగుచున్నది. 
అర్థ శక్తివలన వస్తువో యలంకారమో ప్రతీయమాన మగుటలో రెండువిధములు 
గలవు. (1) (పొఢోక్తీ సిద్ధము (2) న్వతన్సంభవి. ఇందు మొదటిది మజీయు రెండు 
విధము లగుచున్నది. (పౌఢోక్తి కొబి దగుటీ, కవినిబద్ధవక్తది యగుట యనునది యీ 
ద్వైవిధ్యమునకు హేతువు. సమర్పింపందల(చిన యర్ధమును సమర్పించుటలో నేర్పు 
గల డఉక్తి (ప్రాఢోక్తి. కావున నిపుడు మూండు భేదము లేర్పడుచున్నవి. (1) కది పొఢోక్తీ 
సిద్ధము (2) కవినిబద్ధ వక్షృపౌఢోక్తి సిద్ధము (3) న్వత సృంభవి. 
ఈ పై మూడు భేదములందును వస్తువుచే వస్తువు, వస్తువుచే నలంకారము, 
అలంకారముచే వస్తువును, అలంకారముచే అలంకారమును ప్రతీయమానములు 
కావచ్చును. 


99 


ధ్వనిస్వరూపము 
అందు కవిప్రాఢోక్తి సిద్ధ వస్తుకృత వస్తుధ్వని కుదాహరణము : 
“అతిశయరూపయౌవన గుణాధిక సుందర మైనయాసతీ 
ద్వితయమునందు సంతతరతిన్‌ వివశుండయి రాజకృత్యముల్‌ 
మతి నొకనాండు చేయ కహిమద్యుతి తేజు(డు రాజయక్ష్మబా 
ధితుండయి దేవలోక సుదతీపియు. డయ్యె విచితవీర్యుండున్‌. 14.115 
అంబికాంబాలికలయందు సంతతరతిచే క్రయరోగము నొంది విచ్చిత వీర్యు6 
డు మరణించిన వృత్తాంత మిందు విషయము. ఇందు మరణించె ననుటకు దేవలోక 
సుదతీపియు( డయ్యెననుట ,ప్రాఢోక్తి. ఈ ప్రొఢోక్తిచే విచ్శితవీర్యుని కామాతిరేకము 
వ్యంజితమై చచ్చినను జావని కామగుణ మాతని( బట్టి పాలార్చి ప్రాణములు తీసె నను" 
నర్ధమును ప్రతీయమాన మొనరించును. మరణించె నను విషయము భంగ్యంతరముగా( 
జెప్పెను గావున కేవల మిది పర్యాయోక్తాలంకారముగా భావింపరాదు. ఇందు విచిత్రవీర్యుడు 
మరణించె నని చెప్పుట మాత్రమే వివక్షితము కాదు. కామాతిరేకమువలన సంభవించు 
భయంకరమైన పరిణామము లెట్టివో యుగ్గడించుటయే కవితాత్పర్యము. అది యీ 
వ్యంగ్యార్థ భావమువలన( జక్కగా సిద్ధించును. కావున దీనిని ప్రాఢోక్తిగా భావించుట 
సమంజనము. | 
కవిపౌఢోక్తి సిద్ధ వస్తుకృతాలంకారధ్యని నరయుదము. వాచ్యార్థ సంభావనము 
ముగిసిన పిదప నచటి వస్తుస్థితిచే రమణీయమగు నలంకారము పతీయమాన మగును. 
అచట వాచ్యమగు వస్తువుకంటె వ్యంగ్యమగు నలంకారము చమత్కారకమై యాస్వాదనియ 
మగును. ఇట్టిస్థితి కవిప్రొఢోక్తిచే సిద్దమైన యెడల నట్టిదానిని కవి ప్రొఢోక్తిసిద్ధ 
వస్తుకృతాలంకార ధ్యని యందురు. ఉదాహరణము - 
“ఉడుగక యొండొరుం జజిచి యొక్కబలంబున దేవదానవుల్‌ 
వడిగొని వార్థి నిట్లు దరువం దరువన్‌ విష ముదృవిల్లి నల్‌ 
గడలను విస్ఫులింగములు గప్పంగ6 బర్విన దాని జెచ్చెరన్‌ 
మృడు(డు గడంగి నట్టుకొని మింగి గళంబున నిల్పెం బొల్పుగాన్‌.” _ 1.2.15 
దేవదానవులు సముద్రమును మధించిన వృత్తాంతము నందలి యీ పద్యమున 
విషమువలన విస్ఫులింగముల వ్యాప్తి వర్ణింప(బడినది. త్రిషు స్ఫులిజ్స్‌౨_ గ్నికణః 
_ అనునమర కోశవాక్యమును బట్టి స్ఫులింగమన(గా నగ్నికణము. విన్ఫులింగ శబ్దమునకు 
నదియే యర్థము ఇట విస్సులింగ శబ్ద ప్రయోగము (ప్రాఢోక్తి. దాని వలన విషమున 
కగ్నితో రూపకమ గాని, చెదరిపడిన విషపుబిందువులను నుపమేయము చెప్ప(బడక 
యుపమాన భూళ మగు విస్ఫులింగములే చెప్పంబడుటచే నతిశయోక్తి గాని ప్రతీయమాన 


100 


భారత ధ్వని దర్శనము 
మగును. ఈ రెంటి ప్రతీతివలనను విషముయొక్క యప్రధృష్యత వ్యంగ్యమై శివుని 
యథుటనవుటనానామర్థ్యము వక్కాణింవ(బడుచున్నది. ఇట్టి యలంకారవతీతి 
సందర్భమున కెంతయు వన్నె తెచ్చుచున్నది. 
విష దాహకత్వాది లక్షణమువలన నగ్ని తాదాత్మ్యము సంభావనీయ మే కాని 
దాని నిట విస్ఫులింగ శబ్ద ప్రయోగము సిద్దింప(జేయుచున్నది కావున నిది |పౌఢోక్తిగా 
పరిగణింప(బడినది. 
కవి ప్రొఢోక్తిచే వాచ్యమగు సలంకార విశేషముచే రమణీయ మగు వస్తువిశేషము 
ప్రతీయమానమగుటయు( గలదు. అట్టి దానిని కవి ప్రొఢోక్తి సిద్దాలంకార కృతవస్తు 
ధ్వనిగా( బేర్కొందురు. ఉదాహరణము : 
“హరికులిశక్షతి యెజుగని గురుతర పక్రముల తోడికులగిరివోలెన్‌ 
గరుడుండు గగనగతి నురు తరజవమున నరుగుదెంచి తల్లికి (మొక్కెన్‌.” 
1.2.41 
ఈ పద్యమున గరుత్మంతునికి కులపర్వతముతో సామ్యము చెప్పబడినది. 
కాని హరికులిశక్షతి యెజు(గని గురుతరపక్షముల స్థితిని చెప్పుట విశేషము. లోకమున 
మైనాకము కాక మహేందాదికులపర్యతములలో హరికులిశక్షతి యెజు(గనిది లేదు. 
అట్టిది యిట నుపమానముగా గ్రహింపబడుటచే దీనిని |పొఢోక్తిగా భావింపనగును. ఈ 
యుపమాలంకారమువలన గరుత్మంతు( డింద్రునికంటె గొప్ప(వాడు. ఇందునికి 
నప్రధృష్యు( డను నర్థము వ్యక్తమై భవిష్యత్కథాంశ సూచన మొనర్చు చున్నది. ఇట్లీ 
యలంకారమువలన గరుత్మంతుని యింద్రాతిశాయి పరాక్రమవిశేషము న్ఫురించి 
సందర్భమునకు సముచితమై యలరుచున్నది. దాస్యమున మగ్గుచున్న తల్లికి? దన 
కొడుకు కులపర్వతము వలె నున్నా. డన్న సామాన్యతృప్తి కంటె, ఇంద్రునంతటివాని 
నతిక్రమించి దాస్యనిరానపూర్వకముగా తన్నుద్ధరించు నన్నవిశేషతృప్తియే యభిలష 
భీయము కావున నిట వాచ్యమగు నలంకారముకంటె వ్యంగ్యమగు వస్తువే ప్రాధాన్యమును 
భజించుచున్నది, 
కవిపౌఢోక్తివలన వాచ్యరూపముగా నెలకొన్న యలంకారవిశేషమువలన 
నలంకారాంతరము ప్రతీయమానమై చమత్కారాతిశయ హేతువైన సన్నివేశము కవి |పొఢోక్తి 
సిద్ధాలంకార కృతాలంకార ధ్వనిగా వ్యవహరింప(బడును. ఉదాహరణము : 
“ఆనారాయణ పాండవేయ గుణమాహాత్యామల జ్యోత్స్న చి 
త్తానందం బొనరించుచున్‌ జనుల కర్ణాంశుపకాశంబుతో 


101 


ధ్వనిన్వరూపము 
మానై సాత్యవతేయ ధీవనధిజన్మశ్రీ మహాభారతా 
ఖ్యానాఖ్యామృతసూతి యొప్త్పు నిభీలాఘధ్యాంత విధ్వంసియై” 1.3.21 
ఈ పద్యమున శ్రీ మహాభారతము చందుండుగా, నారాయణ పాండవేయుల 
మహిమ జ్యోత్నుగా, అర్థము లంశువులుగా, సాత్యవతేయుని బుద్ది వనధిగా, అఘములు 
ధ్యాంతముగా నిరూపింప(బడినవి. ఇట్టి సావయవరూపకము నుండి వ్యతిరేకాలంకారము 
ధ్యనించును. చంద్రుడు కాలవశమున వచ్చిన చీకటిని విరియించును. వస్తు ప్రకాశేమును 
గొంతవజణ కాచరించును, నేత్రానందము కలిగించును. కాని భారతాఖ్యానచంద్రుండు సమస్త 
పాపసంహార మొనరించును. సర్వార్ధముల వెలయించును. చిత్తానంద మొనరించును. 
ఉపమాన భూతు(డైన చందునిచే భౌతికమైన మెలు కలుగుచుండ(గా భారతచందునిచె 
విశిష్టమైన పరమనుఖము లభించుచున్నది. ఇట్లుపమానముకంటె నుపమేయమునకు 
వైశిష్ట్యము స్ఫురించుటచే నిట వ్యతిరేకాలంకారము ధ్యనించును. భారత గంధ వై శిష్ట్య 
మును వక్కాణించుటయే కవి తాత్పర్యము కావున దానికి రూపకాలంకారముకంటె వ్యతిరేకా 
లంకారమే ఎక్కువగా సహకరించును. ఇట్లు వ్యంగ్యమగు నలంకారమున కిట [ప్రాధాన్యము 
సంభావింప(దగును. 
కవి |ప్రొఢోక్తి సిద్ధార్థ శక్తి మూల ధ్వని విశేషముల నాల్గింటిని చూచితిమి. కవి 
నిబద్ధవక్షృ ప్రొఢోక్సి మూలధ్యని భేదములను పరిశీలింతము. ప్రొఢోక్తి కవిదైననేమి? కవిని 
బద్ధవక్తది యైననేమి? రెండును భంగ్యంతరముగా కవివే కదా! అట్టి యెడ నీ రెండవ 
భేదమును జపూటలో విశేషమెమ? యని యిట నోకయాక్షపము పుట్టవచ్చును. కవసిబద్ధివక్త 
కవిదృష్టితో బాలప్రాయు(డగును. వృద్భక్తి కంటె బాలోక్తి చమత్కార హేతు వనుదృష్టితో 
నీవిభాగము చేయంబడినది. ఒక విధముగా మహాభారత మంతయు కవినిబద్ధ వక్త 
ఉక్తియే. కావున వైశంపాయన కథిత మంతయు కవ్యుక్తిగను తక్కిన వ్యక్తుల 
సంభాషణాదికమును కవినిబద్ధ వక్తల ఉక్తిగను భావించుట సముచితము. ఆ దృష్టితో 
ఉదాహరణము లరయుదము. 
కవినిబద్ధ వక్షృప్రాఢోక్తి సిద్ధార్థ శక్తి మూల వస్తుక ఎత వస్తుధ్వని కుదాహరణము: 
బాల్య చాపల్యము వలన దుర్యాసు( డిచ్చిన మంత్రశక్తి నెజు(గ(గోరిన కుంతి సూర్యదేవుని 
బలాత్కారమునుండి తప్పించుకొనుటకై యిట్టనుచున్నది. 
“బంధుమతి నైననను ని రృంధము మెయి ధర్మబాహ్య పదమున - నలిని 
బాంధవ! యిటు సేయుటయును మంధరభవదియకీర్తి మలినము గాదే” 
3.7.386 


102 


భారత ధ్వని దర్శనము 

ఇందు కవినిబద్ధ వక్రియగుకుంతి “మంధర భవదీయకీర్తి మలినము గాదే' 
యనుట |పొడోక్తి. ఏలయన (పకృతమున కుంతికి నూర్యదేవునికీర్తి నంరక్షణ 
తాత్పర్యముకంటె తన శీల రక్షణ తత్పరత్వమే ప్రధానము. అట్టి యెడ నన్నిట్లు చేసినచో 
నీకే నష్టమని చెప్పుట |ప్రౌఢోక్తి కదా! ఈ ప్రాఢోక్తివలన “నీవంటి లోకబాంధవు(డు తుచ్చమైన 
శరీర సుఖమునకై స్వచ్చమైన కీర్తికి మలిన మాపాదించుట కూడదు. మాబోం ట్లవివేకముతో 
(పవర్తించినపుడు మీవంటి ధర్మాత్ములు సరిదిద్దవలయును గాని యిట్లు చేయుదురా? 
చేసినచో మీకీర్తి [ప్రతిష్టలకు భంగము రాదా? నశ్వరదేహములు గల మే మొకవేళ 
కిర్త్యపకిర్తులను పరిగణింపని స్థితిలో నున్నను దేవభావము గల మీకట్టి దనుచితముగదా' 
అను నర్థవిశేషము వ్యంజిత మగుచు కన్యాత్వ పరిరక్షణ తాత్పర్యమునకు సహకార 
మొనర్చుచున్నది. “నలినీబాంధవ! అను సంబోధనము కూడ నీ వ్యంగ్యార్థము నకు 
దోహద (ప్రాయము. “నీవు సంసార సౌఖ్య మెజు(గనివాండవు కావే, నన్నేల బలవంతము 
చేసెదవు? అను నర్ధమిట స్ఫురించి సందర్భమునకు దీప్తి నిచ్చును. 

కవినిబద్ధవక్షృ ప్రొఢోక్తి రూపమైన వస్తు విశషమువలన నలంకారము స్ఫురించి 
చమత్కారక మగుట నీ [కింది యుదాహరణమున( గానవచ్చును. కిచకునివలన( 
దనపడనపాటు దలంచుకొని కుములుచున్న ద్రౌపది డెందంబుకుందు వాపం దలంచి 
భీము. డిట్లనెను : 

_ చ్యవనుని వాంఛకు సంయాతినందన యిడుమల( గుడువదె యడవిలొన? 
రాఘవుతోడ నరణ్యవాసము చేస్‌ సంతాప మందడి జనకతనయ? 
కుంభసంభవునకై ఘోరదుర్గముల లోపాముద యలజడి పాలుకాదె? 
నలునిపిజుంద( గానల కేగి దమయంతి మనుజులు పడని యుమ్మలిక పడదె? 
వారు సైరణ చేసి దుర్వారమైన నిరతిశయదుఃఖభారంబు నిస్తరించి 
సౌఖ్య మొందరె? నీవు నాచందమునన యాపదల కోర్చి సంపద లనుభవింపు. 

4.2.234 

అత్యంత దుఃఖపూరితయైయున్న నతికి, మహాకష్టము లఅనుభవించినవారి 
చరితము నుగ్గడించి యోదార్చుట కుపయుక్తమగు నీ వాక్యసముదాయమునందు సుకన్య, 
జానకి, లోపాముద్ర, దమయంతి అను పతివతలు పడిన కష్టములు లుగ్గడింపంబడిసవి. 
ఏ యొక్కటి యుదాహరించినను జాలియుండగా ననేకముల( బేర్కొని యూజట 
నోదఏంచు తాత్పర్య మట ప్రొఢమ్రనదగా నంభావంపందగును. సుకన్యాదుల వల సీవును 
తాత్కాలిక దుఃఖముల కోర్చి శాశ్వత సుఖముల ననుభవింపు మను ని వాచ్యార్థము 
ముగిసిన పిదప “నీవు సుకన్య జానకి మున్నగు పతివ్రతా శిరోమణుల కెనయైనదానవు 


103 


ధ్యనిస్వరూపము 
కావున. బతుల నిందింపకుము. నీపతులు కూడ సామాన్యులు కారు. చ్యవన రాఘవాగస్త్య 
నలమహారాజ నద్భశులు, కాలాననుకూలతవలన సామాన్యులవలె( గన్పట్టు చున్నా 
రనురూపమున నుపమాలంకార మిట వ్యంగ్యమై విలసిల్లును. “ఆచందమున అను 
పదముచే నిది వాచ్యమే యనరాదు. చందమను నుపమావాచక మున్నంత మాత్రమున 
నలంకారము కా(జాలదు. సాదృశ్యలక్ష్మి వాచ్యార్థము నందుకంటె వ్యంగ్యార్థమునందే 
రమణీయతరమై యలరుచున్నది. కావున నిది వస్తువుచే వ్యక్తమగు నలంకారమున 
కుదాహరణ మగును. 
కవి నిబద్ధవక్తృ (పౌథోక్తి సిద్ధాలంకార కృత వస్తుధ్వని కుదాహరణము ; 
“కాలంబైనను బోవక యీ లోకమునందు నిలువ నెవ్వరివశ; మి 
ట్లేల యవివేకిజనముల పోలిక శోకానలమున( బొగులుచునుండన్‌.” 7.2.327 
ప్రియపుతుండగునభిమన్యుని మరణమువలన( గలిగిన శోకముతో( బొగులు 
చున్నసుభద నూజార్చుచు( గృష్టు( డన్న వాక్య మియ్యది. 'అవివేకిజనముల పోలికన్‌' 
అనుపద మిందు |ప్రొఢోక్తి. నీవు వివేకవతి వని భంగ్యంతరముగా( జెప్పుటయే కదా 
వక్తృతాత్సర్యము! దీనితో గూడిన శోకానల మనురూపకాలంకారమును గూడ |ప్రొఢోక్తి 
యందలి భాగముగా బరిగణింప6దగును. ఈ యలంకారమువలన “అనలము స్వాశయ 
వినాశక మైనట్లు శోకముకూడ నిన్ను మిక్కిలి కుంగ(దీయును. కావున వివేకము 
నవలంబించి శోకమును బోకార్చికొనుము. లేనిచో నది నిన్ను కాల్చివేయును సుమా 
అను నెచ్చరిక యిట వకక్తమగును. శోకమున కగ్ని తారూపణముకంటె నాగమిష్యమాణానర్థ 
పరంపరాకథనము నందే వక్తకు వివక్షకల దని సందర్భమునుబట్టి గహించినచో 
పకృతమున వాచ్యమగునలంకారము కంటెను వ్యంగ్యమగువస్తువే యధిక వ 
వగుననుట తెల్లమగును. 
ఇట్లే కవినిబద్ధ వక్షృప్రాడోక్తి సిద్ధాలంకారకృతాలంకార ధ్వని నీక్రింది 
యుదాహరణమున( జూడనగును. దుర్యోధనుని పాటునకు వగచుకృపకృతవర్మాశ్వత్థామల 
యవస్థ యిట్లు వర్ణింపంబడినది. 
“వారిముఖమండలములతో వారిజములు 
మొగిడె; శోకతమంబుతో నిగిడెం దిమిర 
పటలి; బహువిచారములతో6 బరంగ6 బొల్బె 
భూతభేతాళగణములు భూపవర్య!” 9.1.13 
ఈ వద్యమున ముఖమండలముతోపాటు వారిజములు మొగుడుట, 


104 


భారత ధ్వని దర్శనము 

శోకతమముతోపాటు తిమిరపటలి వ్యాపించుట, బహు విచారములతోపాటు భూత భేతాళ 
గణములు పొల్పుట అను విధమున వాచ్యముగ సహోక్త్యలంకారము. గదు. దీనిని 
బట్టి వారి హృదయములలో పెల్లుబికిన దుఃఖాతిశయమువలన వారిముఖములు 
పద్మముల వలె జడప్రాయము లైనవి. వారి శోకము సర్వ దిగ్వ్యాపిఅయిన తమము 
వలె వారిని సంపూర్ణముగా ఆక్రమించెను. వారి విచారములు భూతభేతాళ గణముల 
వలె భయంకరములై వ్యాపించెను. అను తీటున ఉపమాలంకారము వ్యంగ్యమగును. 
దీనిని బట్టి వారియుక్తాయుక్త వివేకము నశించుట, ఘోరమైనయకార్యకరణమునకు 
వారుద్యుక్తు లగుట, భూతభేతాళముల వలె పాపభీతి లేక ప్రవర్తిల్లుట అనుభవిష్యదంశము 
నమర్గింవ(బడుచున్నది. ఇట్టి నమర్థనకు నహోక్తికంటె నువమయే యెక్కువ 
సహకరించును. ఉపమానగతభూయోధర్మవత్త్వ ముపమేయమందుండుట సహజము 
గదా? 

(పొఢోక్తివశమున సిద్ధ్దించుధ్వని భేదములు సోదాహరణముగ వివరింపబడినవి. 
ఉక్తి యందలి ప్రాఢత యేమియు లేక సాధారణ వాక్యములం దౌచిత్యవశమున( దో 
చునర్గవిశేషములును గలవు. వాచ్యార్ధము ముగిసిన పిదప నట్టి యర్ధవిశేష మేదేని 
స్ఫురించు సన్నివేశములు న్వతనృంభవి ధ్యనివిశేషముగలవిగా నెన్నంబడినవి. వాని 
యందును, వస్తువుచే వస్తువు, వన్తువుచే నలంకారము, అలంకారముచే వస్తువు, 
అలంకారముచే నలంకారము స్ఫురించుట యను నాల్లు భేదములు పుట్టవచ్చును. 
ఉదాహరణముల నరయుదము. 

స్వతసృంభవ్యర్థశక్త్యుదృవవస్తుకృతవస్తుధ్వని : 

“కొనకొని వీండు నీకును శకుంతలకుం బ్రియనందనుండు; సే 
కొని భరియింపు మీతని; శకుంతల సత్యము వల్కె, సాధ్యి స 
ద్వినుత మహాపతివత వివేకముతో, నని దివ్యవాణి దా 
వినిచె ధరాధినాథునకు విస్మయ మందంగ6 దత్సభాసదుల్‌.” 14.105 
అన్యు లెజు(గమిజేసి లోకాపవాద భీతి నెఖీ(గియు నెరు6గ నని శకుంతలను 
తిరస్కరించు దుష్యంత మహారాజున కాకాశవాణి సత్యము నెజింగించుసందర్భమునందలి 
యీ పద్యము వాచ్యార్థమున (ప్రత్యేకమైన ప్రొఢి యేమియు లేదు. వాచ్యార్థము ముగిసిన 
పిదప నౌచిత్యవశమున “ఓ మహారాజా! నీవసత్యమాడుచున్నావు. ధరాధినాథున కిది 
తగదు. నీది ప్రస్తుతమున నసాధువర్తన మగును. అట్లయినచో నీవు సద్వినుతుండవు 
కా(జాలవు. కావున నధర్మమును విడనాడి, గాంధర్వవిధిని వివాహమాడిన నీపత్నిని, 
105 


14 


ధ్వనిన్వరూపము 
ఆమెయందు జనించినప్రియపుత్రుని స్వీకరింపుము'. అను నర్థము వ్యంజితమగును. 
నిండుసభలో. పాలితుల సమక్షమున వాచ్యముగా రాజుదోషము నుట్టంకించుటకంటె 
వ్యంగ్యముగా దెలుపుట సముచితమైన పద్ధతి. దోపోద్దాటనము చేయుట సమిహితమే 
యనునంశము భరియింపు మనువిధ్యర్థక క్రియ వలనను, “పియ' అను నందన 
విశేషణమును బట్టియు, శకుంతలకైన విశేషణములను బట్టియు, వివేకముతో 
ననుపదమును బట్టియు నిరూపిత మగును. కావున నీధ్వన్యర్థము భావించుట సముచితమే. 
స్వతస్పంభవ్యర్థ శక్త్యుదృవవస్తుకృతాలంకార ధ్వని: 
“వినయమున ద్రోణురూపు మన్నున నమర్చి దాని కతిభక్తితోడ6 బదక్షిణంబు. 
జేసి మొక్కుచు సంతతాఖ్యాసశక్తి నస్తవిద్యారహస్యంబు లర్థిం బడసె.”1.5.232. 
ఏకలవ్యునియస్త విద్యారహస్య పరిజ్ఞానము కలిమి ఘటిల్లిన విధ మీ పద్యమున 
వర్ణితము. ఇం దిట్లు విద్యను బడయుట మహావిశేషవిషయము. పాఠకుని హృదయ 
మిట నీ వస్తువును విన్నంతనే విశ్రాంతి నొందదు. కావున భక్తి శద్ధాతత్పరత్వములు 
గలవా(డు సాధింపంజాలనిది లేదన్న సామాన్యోక్తి యిట స్ఫురించి యది యీవిశేష 
వాక్యమును సమర్థించును. ఆ విధముగా నిందర్భాంతరన్యాసాలంకారము నిషన్నమగును. 
గురువుకడ నిరంతరము మెల(గుచున్న రాజకుమారుల విద్యకంటెను, గురుభావనతో 
మాత్రమే పొందిన యేకలవ్యునివిద్య యధికతర మగుటయను నాశ్చర్యకరమైన 
విషయమనుట కీయలంకార స్ఫూర్తి యెంతయు సహకరించును. ఈ వాక్యమున ,ప్రౌఢోక్తి 
యేమియు లేదు. కావున నిది స్వతస్సంభవి. 
స్యతస్సంభవ్యర్థ శక్త్యుదృవాలంకార కృతవస్తుధ్వని : 
“మృదువులకు( జాల మృదువులు,విదితయశా! వినుము; పాండవేయులు; కడుబె 
ట్టిదులు బెడిదంప్పువారికి; మదలోభిత్వములు లేవు మందున కై నన్‌."15.1.104 
శంబు వనువిపు(డు పొరజనములయనుమతిని ధృతరాషునకు నివేదించు 
సందర్భమునందలి దీపద్యము. అత(డు ప్రాస్తావికముగా పాండవేయుల న్వభావకీర్తనము 
గావించుచు పలికిన యీ పలుకులందలి “'మదలోభిత్యములు లేవు మందున కైనన్‌' 
అనువాక్యమున లోకోక్త్యలంకారము గలదు. నిజమునకు మదలోభిత్వములు మందునకు 
కొణిగావు. మందున కవనరమగు పదార్థ మీషత్సమాణము నందున్నను జాలును. 
మజియు మందున కన్నచో “జనము తమ గృహమున నున్న పదార్థమును శోధించి 
యేకొంచెమైన సాధించుటకు యత్నింతురు. అట్లు బొత్తుగా లేని సందర్భములం దిది 
లోకమున వాడ(బడుచుండును. గావున లోకోక్షి “సాధారణముగా మదలోభము లంతయో 
యింతయో సర్వజనులయం -దుండును గాని పాండవేయులయం దవి వెదకి చూచినను 


106 


భారత ధ్వని దర్శనము 
గానరావు. అట్లగుటవలన వారుత్తమోత్తమ ప్రకృతి కలవారు. అట్టివారు మాకు ప్రభువులుగా 
లభించిరి. మాయదృష్టము నే మని చెవ్పదుము.' ఇత్యాదిపౌర జనాభ్మిపాయ 
మీయలంకారమువలన వ్యక్తమగును. వాచ్య రూపముకంటె వ్యంగ్యమగునీయర్థమే 
సందర్భమునకు( దగియున్నది. ఇందు పౌఢోక్తియేమియు లేదు. కేవలలోకోక్తి ప్రయోగము 
(పొఢోక్తి కాజాలదు. కావున నిది స్వతస్పిద్ధమగు నర్ధశక్తివలన నుదృవించు నలంకారకృత 
వస్తుధ్వని కుదాహరణ మగును. 

స్యతస్సంభవ్యర్థ శక్తికృతాలంకార కృతాలంకారధ్యని : 

వాశుపతాదిదివ్యాస్త సంపాదనకై యరిగిన యర్జును(డెన్నండు వచ్చునా యని 
విచారముతో నిరీక్షించు చున్న ధర్మజాదులకడకు రోమశమహాముని యేతెంచి యాతని 
క్లేమవార్త నెఖింగించి యాతని బలపర్మాకమాదుల నభివర్షించుచు నిట్లు పలికెను. 

బలవంతులైనఖీష్మా దుల నర్జును€ డోర్పు నూర్జితుండై, మణీ పో 

రుల గర్గుండు పదాజివ కళకు సమానుండు గాండు కవ్వడితోడన్‌.3.2.296 

ఈ పద్యమునందును పదాజవకళకు సమానుడు కాండడనుటయు లోకోక్తియే. 
చందునిపదాజవభాగమును “కళి యందురు. “కలాతు షోడశో భాగ? అని యమరము. 
యుద్ధములందు కర్ణార్డునులకు సామ్యమే లేదని చెప్పుటకు లోకమున సాధారణముగా 
నిట్ట సందర్భములందు వాడ(బడుపదనముదాయము వాడయణబుడనది కావున నిట 
లోకోక్ష్యలంకారము వాచ్య రూవమున6 గలదు. ఇందు ,పౌడోక్తి లేదు. ఈ 
యలంకారమువలన నిందర్దునునకు పూర్ణచందసామ్య మభివ్యక్త మగుచున్నది. ఇట్ల 
భివ్యక్త మగునుపమాలంకారము ధనంజయుని పరాక్రమాతిశయమును జక్కగా 
నలంకరించును. కర్ణారునుల తారతమ్య వివక్ష కీవ్యంగ్యమగునుపమ యెంతయు 
నహకరించును. అంతియ కాక యాతని రాకను నిరీక్షించుచున్న ధర్మజాదుల 
కాతనిరాకానిశాకరత్వ సామ్యస్ఫురణము సంపూర్ణాహాదకారణ మగుననుటలో విప్రతిపత్తి 
యుండదు. కావున నిది స్వతస్సిద్ధార్థశక్తి మూలాలంకారకృతాలంకార ధ్వనికి మేలైన 
యుదాహరణ మగును, 

ఇట్లు సంలక్ష్యక్రమవ్యంగ్య భేదములు సోదాహరణముగా పరిశీలింప( బడినవి. 

ఇప్పటి కేర్పడిన ధ్వని ప్రభేదముల స్వరూప మీ క్రింది విధముగా నున్నది. 

అభిధామూలము - లక్షణామూలము - అని మొదట ధ్వని రెండు 
విధములగును. ఇందు మొదటి దానిని వివక్షితాన్వ వరవాచ్యమనియు రెండవ దానిని 
అవివకీత వాచ్యమనియు వ్యవహరింతురు. ఈ యవివక్షిత వాచ్యమునందె వాచ్యార్థము 


107 


ధ్వనిన్వరూపము 
సంపూర్ణముగా విడువంబడునెడల దానిని జహత్స్వార్ధమని కాని అత్వంతతిరన్కృత 
వొచ్యామని కాని యందురు. వాచ్యార్ధము పూర్తిగా విడువంబడక అర్జాంతరము నందు 
సంక్రమింప(జేయంబడినచో నట్టి దానిని అజహత్స్యార్థమనియు నర్థాంతరనం[కమిత 
వాచ్య్వమనియు వ్యవహరింతురు. ఇట్లు లక్షణా మూలక ధ్వనులు రెండు విధములు. 
అభిధామూలము కూడ ననంలక్ష్యక్రమము, సంలక్ష్యక్రమము నని రెండు 
విధములు. అందు మొదటిది రసభావతదాభాసాదిరూపమున ననంతవిధములుగా 
నుండవచ్చును గావున నందవాంతరవిభాగ పరిగణనము చేయక యొక్కటిగనే లెక్కించిరి. 
రెండవది శబ్ధళక్త్యర్ధ శక్తిమూలము లని ద్వివిధ మగుచున్నది. ఇందు రెండవ 
దానికి వ్యంజకమగు వాచ్యార్ధము కని (పొఢోక్తి సిద్ధము, కవినిబద్ద్ధ వక్త (పౌఢోక్త్‌ సిద్ధము, 
న్వతన్సంభవి యని మూ(డు విధములుగా నుండును. ఈ మూ(డును వస్త్యలంకార 
రూపమున ద్వైవిధ్యము నొందుటచే నాజు విధములగును. ఈ యాజువిధములగు 
నర్భములును వస్త్వలంకారములను వ్యంగ్య మొనర్చును గావున వ్యంగ్యవశమున నీ 
సంలక్ష్యక్రమము పండెండు విధము లగుచున్నది. ఇట్లు లక్షణామూల భేదములు 
రెండు, అభిధామూలమున నసంలక్ష్యక్రమభేద మొకటి, సంలక్ష్య క్రమమున శబ్ద శక్తి 
మూల మొకటి, అర్ధశక్తి మూలభేదములు పండ్రెండును గలసి మొత్తము పదునాజు 
భేదములు సిద్ధించుచున్నవి. 

ఈ చెప్పిన పదునాజింటిలో అసంలక్ష్యక్రమ భేదము తక్క తక్కిన పదునైదు 
విధములును ముందు చెప్పంబోవుపదప్రకాశ్యము, వాక్యప్రకాశ్యము అనుభేద ద్వయమును 
బట్టి ముప్పది విధములగును. (15%2%30) (పబంధగతముగా మజి పండ్రెండు 
జేదములును సిద్దింప(గలవు.) 

అసంలక్ష్య క్రమము వర్ణము, పదము, వాక్యము, సంఘటన, ప్రబంధము 
అను వ్యంజకపంచకమును బట్టి యైదు విధములుగా రూపొందును. ఇట్లిప్పటికి సిద్ధించిన 
ధ్వని ప్రభేదములు మొత్తము ముప్పదియైదు. 

ఇంతవజకును వ్యంగ్యస్యరూపమును బట్టి ధ్వని ప్రభేదములు వింగడింప( 
బడినవి. “ధ్వన్యతే ఇతి ధ్వని? అను కర్మవ్యుత్పత్తి ననుసరించి ధ్వన్యమానములగు నర్ధ 
విశేషములు సోదాహరణముగా వక్కాణింప(బడినవి. ఆనందవర్ణనులు ధ్యన్యాలోక 
ద్వితీయోద్ద్యోతము వజకు ప్రతిపాదించిన విషయ మింతవటికును సం|గహింప( బడినది. 

“ధ్వనతీతి ధ్వనిః అనెడుకర్తృవ్యుత్పత్తి ననుసరించి పైచెప్పిన విషయమే 
వ్యంజక సామ్మగి రూపణపరముగా తృతీయోద్ద్యోతమున విస్తరించి చూపంబడినది. 
కావున వ్యంజక సామగ్రి యొక్క న్వరూప న్వభావము లెట్లుండునో యి(కముం 
దరయవలసి యున్నది. 

108 





చతుర్ణాధ్యాయము 


వ్యంజకము 


వాచ్యార్జాతిర్తిక్త విలక్షణార్థాభిదాయి శబ్దాదికమునకు వ్యంజక మని పేరు. వర్ణము, 
పదము, వాక్యము, రచన మున్నగునవి యాదిపద|గాహ్యములు. వీనివలన వ్యంగ్యార్ధము 
పతీయమానమై కావ్యమునకు ధ్వనివ్యపదేశమును గలిగించును గావున నివి వ్యంజకము 
లగుచున్నవి. అన6గా ధ్వన్యర్థమును వ్యంజింప(జేయునవని తాత్పర్యము. ఆనంద 
వర్ధనులు తమ ధ్వన్యాలోక తృతీయోద్ద్యోతమున నేవి యేవి యేయేసన్నివేశములలో 
వ్యంజకము లగునో సోదాహరణముగ నిరూపించిరి. 

ప్రకృతమున ఆనందవర్థనులు చూపిన వ్యంజకములను బట్టి సిద్దించుధ్యని 
విశేషములను కవితయ మహాభారతోదాహరణ సమన్వయ పురస్సరముగ( బరిశీలింతము. 


1. లక్షణామూలధ్యని (లేక) అవివక్షిత వాచ్యము :- 


వాచ్యార్థము వివక్షితము కాక యన్యార్థమును జెపుటయే కవితాత్పర్యమైన 
సన్నివేశము లీభేదమునకు( జెందినవి. ఆయన్యార్థమే వ్యంగ్యార్థము. ఇందు వాచ్యార్థము 
బొత్తుగా వాస(గనిచో అత్యంత తిరస్మృత వాచ్యమను భేదము సిద్ధించును. అట్లు వాచ్యార్థ 
మత్యంత తిరసృత మగుట యేదో యొక్క పదమునందు మ్మాతమే గోచరించినచో 
నాపద మట వ్యంజకము. అనగా అత్యంత తిరస్పృత వాచ్యధని యచట పదముచే 
ప్రకాశించు నని తాత్పర్యము. 
“తేతాద్వాపరసంధి నుదతమదాంధీభూత విద్వేషిజీ 
మూతోగ్రశ్వసనుండు రాము6 డలుకన్‌ ముయ్యేడుమాటుల్‌ రణ 
పీతిన్‌ వైరిధరాతలేశ్వరుల( జంపెం బల్వురన్‌ దీర్హని 
ర్లాత క్రూరకురారలూన విశిఖక్షత్రోరుకాంతారు.డై.” 1.1.79 
అను పద్యమున నట్టిధ్యనిభేదమున కుదాహరణ మరయ(దగును. శౌనకాది 
మహామునులకు శమంతపంచక మననేమో సూతు(డు వివరించు సందర్భమునందలి 


"| కమా 


105 


భారత ధ్వని దర్శనము 
దీపద్యము. ఇందలి “అంధీభూత' అనుసమాసాంతర్గత పదము వ్యంజకము. “గుడ్డిదిగా 
నైన అనువాచ్యార్థము ఈ పదమున కిట పాస(గదు. ఎలయన విద్వేషులు నిజమునకు 
[గుడ్డివారు కాలేదు. మటియు మదముచే కన్నుల కాంధ్య మేర్పడదు. కావున నీ పదము 
వాచ్యార్థ మిట మొత్తముగా తిరన్మృత మగును. “గుడ్జివారివంటి వారయిన అను 
లక్ష్యార్థముచే వాక్యార్థము పొస(గును. ఈ లక్ష్యార్థమువలన 'గుడ్డివారి కెట్లు వస్తు దర్శన 
శక్తి నశించునో యటే యుద్దతులై మదముచే పుణ్య పాపముల వివేకము నశించి 
అధర్మగర్తమున( బడినట్టి వారయిన' అను నర్ధమిట స్ఫురించును. కావుననే యవతార 
పురుషు(డగు పరశురాము(డు వారిని ముయ్యేడు మాటులు చంపుట జరిగినది. కేవల 
మంధులగుటవలన చంపె ననుటకంటె వివేక రహితులై వర్తించిన కతమున. జంపె 
ననుట నముచితము. కావున నీ వ్యంగ్యార్థ మిట |పాధాన్యమును భజించుచు 
ధ్వనివ్యపదేశమున కర్షమగుచున్నది. 
సమాసాంతర్గత పదములకు విడిగా పదత్వమును శాస్త మంగీకరించును. 
కొవున నిది వదైకదేశము గదా యని శంకింవ(బనిలేదు. కానిచో మణీయొక 
యుదాహరణము, 
“ఎగ్గుచేసినవారికి హితము సేత యార్యజనములు గీర్తింతు; రన్యదోష 
కారి తనపాపమున. దాన కాలిపోవు; వేజ వానికి గీడు గావింపనేల?”3.5.59 
ధర్మవ్యాధుడు కౌశికునకు ధర్మ విశేషములను జెపచున్న సందర్భము 
నందలి దీవద్యము. “అన్యదోషకారి తనదోవమున( దాన కాలిపోవు' అను నీ 
వాక్యమునందలి 'కాలిపోవు' ననుపదము ఇట వ్యంజకము. కాలిపోవుట యనువ్యాపార 
మగ్నివలన నంభవించును. ఇచట నగ్నిలేదు. కావున “కాలిపోవు' అనువదము 
వాచ్యార్థమున కిట సంగతి లేదు, కావున నశించు ననులక్త్ష్యార్థమిట( జెప్పుకొన( దగును. 
దీనివలన “అగ్నిలో పడిన వస్తు వెట్లు నామరూపములు లేకుండ నశించునో ఇతరుల 
కపకారము చెయువా( డట్లు సంపూర్ణ వినాశము పొందును. పాప మగ్ని వంటిది. 
కావున దానిజోలికి పోరాదు. ఇత్యాద్యర్థవిశేష మిట ప్రతీయమాన మగును. ఈ ప్రతీతి 
కంతటికిని “కాలిపోవు, ననుపదమే వ్యంజకము కావున లక్షణామూలాత్యంతతిరసృత 
వాచ్యధ్యని పదగతమై గోచరించుట కిది యుదాహరణ మగును. 
అత్యంత తిరస్మృతవాచ్య ధ్వని పదమున( బ్రకాశించుట కుదాహరణములను 
చూచితిమి. అది వాక్యగతమై చూపట్టుట కుదాహరణము : 
“అనిన విని పార్గునకు ని ట్లనియె నినాత్మజుండు; దుర్భాలాయాసక్తే 
పని బంధమ్ములు పలుకక ఘననిశితాస్తముల( బలుక(గడ(గుము నాతోన్‌.” 
1.6.37 


110 


వ్యంజకము 
కుమారాస్తవిద్యాపదర్శనము జరుగుచుండ(గా కర్టుని ప్రవేశ మందున్నవారికి 
కలవరమును గలిగించెను. ముఖ్యముగా నర్జును(డు అతని వాక్యౌద్ధత్యమునకు సహింపక 
'అనాహూతు(డవై సభకు వచ్చి యిష్టాలాపములాడి నరకలోకముల కరుగ(గోరెదవు; 
పరాత్మపరిమాణము లెజు(గ వోరిపలువా.' అని కర్గుని నిందించెను. దానికి సమాధానముగా 
కర్గు( డాడినవాక్య మియ్యది. ఇందు 'ఘననిశితాస్తముల( బలుక(గడ(గుము నాతోన్‌.' 
అను వాక్యపు వాచ్యార్థము అత్యంతము తిరస్మృత మగును. ఎవ్వరైనను నోటితో 
మాట్లాడుదురు గాని నిశితాస్తములతో మాటాడ(జాలరు. కావున - మాటలతో బనిలేదు. 
అస్త ప్రయోగ మొనర్పు' మను లక్ష్యార్థ మిట సంభావ్యము. “ నేను నీవలె వాక్ళూరు( 
డ(గాను అస్త విద్యానిపుణు(డను. పరాత్మపరిమాణము లెలు(గ నని నాయస్రవిద్యాపాటవ 
మెళు(గకయే నీవు పలుకనేల? ఘననిశిత్యాస్తముల(|బయోగించినచో నీనా ప్రమాణములు 
లోకమునకు( దెలియునుగదా! నీవాక్యములలో నించుకంతయు పసలేదనుట తెల్లమే. ఇక 
నీయస్రములు ఘనములయినచో, వానియందు నిశితత్వమున్నచో పప్రయోగింపుము. 
చూతము అనునర్గవిశేష మిట వ్యంగ్యమగును. ప్రయోజనరూపమగు నీవ్యంగ్యార్థ 
(వతిపాదనము కొణకే యీ లక్షణాపధానవాక్యము [వయుక్త మైనది. కావున 
'ఘననిశతాస్త్రముల( బలుక( గడ(గుము నాతోన్‌ అనువాక్య మటవ్యంజకము. 
వేజాక యుదాహరణము : 
“నహుషుండు పనుచువా(డటె :; విహితానుష్టానపరులు విరటె : తా లో 
కహితం బటె; యిది మనకున్‌ మహనీయమ కాక యెట్లు మానంగవచ్చున్‌!” 
5.1.159 
“నహుషుడు మహేందపదవీసహితు(డు. శచి కాతని వరింప(జనును. కావున 
నామెను లోకహితమగునట్లుగా. బుచ్చు"మని వేడినమునీందులను సురలను జూచి 
శచీసంరక్షణతాత్పర్యమున నున్న బృహస్పతి పలికినపలుకు లియ్యవి. సందర్భమును 
బట్టి పాన(గదు. వురువూతవురోహితు(డిట్టియవాచ్యములు వలుక(డు. కాన 
నిటవ్యతిరేకలక్షణచే “ఇది యత్యంత మనుచితము, మనము తప్పక మానవలయు 
ననునర్ధము సిద్ధించును. దీనినిబట్టి ' మహేంద్రపదస్థితు(డైనంతమ్మాతమున వివేకరహితు( 
డు గొప్పవా(డు కాంబోండు. అట్టివానియాజ్ఞను మీరు అనుష్టింపనేల ? వా(డు పంపుటయు 
మీరు వచ్చుటయు జరిగినను నేను శచిని వంవుటమాతము జరుగదు. ఈ 
యసహ్యకృత్యము మానుడు.” ఇత్యాద్యర్థ మిట వ్యంగ్యమగును. ఈయర్థమునకు “అటె 
అనునవ్యయము సహకారక మగును. ఇట్లీపద్యమున తుదివాక్యము వ్యంజకము. 
111 


భారత ధ్యని దర్శనము 
అవివక్షితవాచ్యము రెండవభేద మర్జాంతరసం[క్రమితవాచ్యము. అదియును 
పదగతము వాక్యగతము నని రెండువిధములుగా నుండును. వాక్యము నందలిపద 
మొక్కటియే వ్యంజకమైనచో నట్టిది పదగతార్థాంతరసంక్రమితవాచ్యధ్వని యన(బడును. 
ఉదాహరణము : 
“నీవు మాచుట్టమవకోలె నెమ్మితోడ నవహితుండవై మాపల్కు లాదరించి; 
తాజరత్కారుంగని చెప్పవయ్య - వాని నెజు(గుదేని - మాపడియెడునీయవస్థ.” ' 
12.145 
ఉత్తమగతులు లేక “వీరణతృణస్తంబంబు నవలంబించి తల కిందై యాదిత్య 
కిరణంబుల యాహారంబుగా |వేలుచున్న” జరత్కారుని పితృదేవత లాతని( గని 
తమయవస్థను దెలిపి పైవిధముగా( బలికిరి. ఆత(డే జరత్కారు. డని తెలియక వా 
రిట్లనిరి. ఇందలి 'ఆజరత్కారు' 'మాపడియెడు, “ఈయవన్ళ' అనుచోటులందు 
ఆ-మా-ఈ-అను సర్వనామపదములు వ్యంజకములు. వీనియర్ధ మర్ధాంతరసం క్రమిత 
మగుచున్నది. “ఎజరత్కారు(డు వివాహము చేనికొననొల్లక తనవితృదేవతల 
నధమలోకముల బట్టించున్నా(డో యాజరత్కారుని( గని, అతనివలన నుత్తమగతు 
లందవలసే, యందక కుందడు మేము పడియడు ఈ భయంకరమున ఘీరావస్టను 
గూర్చి చెప్పుమా!' అనురూపమున నీసర్వనామము లర్జాంతర సంక్రమితము లై సార్ధక్యము 
నొందుచున్నవి. మాచుట్టమవపోలె, మావల్కులు, మావడియెడు అనుతిజున 
(తిరావృత్తమైన యీయస్మదర్దకసర్వనామ మీయర్థపతీతి కుపోదృలకముగా నున్నది. 
వెజొక యుదాహరణము : 
“నీపియభర్తల నిర్మలచరితుల6 |బకటతేజుల లోకపాలనిభుల. 
బార్గుల నీవాకభంగిన వదలక చెలువ యెబ్బృంగి భజింతు తగిలి, 
యొక్కరొక్కరికంటె నువిద నీ కేవురు ననురక్తులగుట యత్యద్భుతంబు; 
నగుమొగంబుల కాని నలినాక్షి నీదెస బతులకు. గెంకిరిపాటు లేదు; 
వ్రతము పెంపా - మంత్రౌషధచైభవంబొ- సరసనై పథ్యకర్మకౌశలమొ-చతుర 
విభమోల్లాసరిఖయో - వెలది! నివి శేషసౌభాగ్య హెతువు; సెపుమ నాకు.” 
3.5.291 
అరణ్యవాసముచేయుచున్న పాండవేయుల( జూడవచ్చిన కృష్ణునితో కూడి 
యేతెంచినసత్యభామ యేకాంతమున |దౌపదితో నాడిన యీవాక్యసముదాయము నందలి 
“నాకు అనుపదమునకు వాచ్యముగా |పత్యేకపయోజన మేమియు లేదు. “చెపుమ!' 
112 


ఎ్రాంజకమొు 
అని ప్రార్థించినచో తనకు చెప్పవలయు ననియే తాత్పర్యము. ఇట్లు దీనియర్థ see 
మగుచున్నది. కావున దీనియర్థ మర్థాంతరమున సంక్రమిత మైనచో దీనికి సార్ధక్య 
మేర్పడును. పైసీసపద్యమున వర్ణింప(బడినసొభాగ్యము వంటిసౌభాగ్యమును సంపూర్ణము 
గాల. బొందజాలక, యట్టిది పొందవలయు ననుకోరికతో నున్ననాకు - అనునర్ధాంతర 
మిచట వ్యంగ్యముగా నేర్పడును. ఆయర్థాంతరముతో' గూడినపు డీపదమునకు సార్థక్య 
మేర్పడును. కావున నిట 'నాకు' అను పదము అర్లాంతరసం|క్రమితవాచ్యధ్వనికి వ్యంజకము. 
సత్యభామ తన కట్టి సౌభాగ్యము లేదనుకొన్నదనుట సముచితమా ? యని శంకింపం 
బనిలేదు. తజువాతి పద్య మీయర్థమును నిరూపించుచునే యున్నది. 
“ఎనును నీవలన నిజము గా నిది యంతయును నెణీ(గి కమలదళాక్షుం 
బూని వశగతుని( జేసి య నూనస్నేహానుభావయుక్తి( దలిర్తున్‌.” 3.5.292. 
ఈపద్యార్థమువలన సత్యభామ |దౌపదీసొభాగ్యమువంటిది తనకు లేదని 
మనస్సున భావించిన దనుట ఉక్త పాయమేకదా | 
అవివక్షిత వాచ్యధ్వనిలోనియర్థాంతరసం క్రమితవాచ్యము పదప్రకాశ్య మగుట 
నుదాహరణముఖమున నరసితిమి. ఇంక నిది వాక్యగత మగుట కుదాహరణములను 
పరిశీలింతము. 
వసిష్టవామదేవ వాలఖిల్యభృగునారద నదృశులైన మహామునులు కానవచ్చి 
తన్నుం జూచి 'యవ్వా / నీవెవ్వరిదాన వివ్వునదేవతవోో దేవభామినివో, దివ్యంబైన 
తేజంబుతో నేల (కుమ్మంయది' వనిన వారలకు దమయింత ! 
“విను( డే( బుణ్యళ్లేకుం డన(గ సదాయజ్ఞనిరతు( డనంగ ధరిత్రిం 
దనరిననలుభార్యను; స జ్ఞననుత దమయంతి యన నెనంగినడానన్‌.”3.2.99 
అని సమాధానము చెప్పెను. ఇచట మును లడగినపశ్నకు చెప్పవలసిన 
సమాధానము నలమహారాజభార్యను, దమయంతియనుదాన ననునంత మాతమే. 
తక్కినపదములతో( గూడిన వాక్యమంతటికిని వాచ్యార్థము ప్రత్యేక ప్రయోజనము 
గలదికాదు. నాభర్త అసాధారణుండు, నే నట్టిమహాపురుషునిభార్యను, ఈవిషయము 
నాదరపూర్వకముగా నాలకింపు( డనునర్ధమున విను డనుపదము వాచ్యార్థము సంక్రమిత 
మగును. “ఎన్‌ అనుపదము తనయప్పటి శోచనీయస్థితిని వ్యంజించును. “పుణ్యశ్లోకు. 
డన(గ, సదాయజ్ఞనిరతు6 డన(గ ధరిత్రిం దనరిన' అను విశేషణముచే నామహానుభావు( 
డు మీయట్టి మహర్షులయనుగహ విశేషమునకు యోగ్యుడు నుమా! అను నర్థము 
ప్రతీయమానమై దానితో నన్వయించును. 'ధర్మితిం దనరిని అను వాక్యభాగముచే నాపతి 


113 


15 


భారత ధ్వని దర్శనము 
ప్రశస్తి కెక్కినకీర్తి ప్రతిష్టలు గల వాడే కాని సాధారణుడు కాండనునర్ధము స్ఫురించును, 


“సజ్జననుతన్‌' అను పదము మీవంటి యోగ్యతముల ఆదరమునకు పాత్రమైన 
సత్స్వభావము గలదాన ననునర్ధమున పర్యవసించును. దమయంతి యన నెసంగినదానన్‌' 
అనుటచే నాయందు వనదేవతాదిభావము నుజ్జగింవు(డు. మర్త్యకాంతనే కావున 
నాయందనుగహము నింవుండను నర్థము వ్యక్తమగును. “భార్యను. అనుపదమునకు( 
గల యౌగికార్గముచే నేనాతనిచే భరింపబడ(దగినదాననే యైనను |పకృతమున కర్మవశమున 
దూరీకరింప( బడితిని. నాభార్యాత్వ మాతనియందు సుపతిష్టిత మగునట్లాశీర్వదింపు( 
డను ప్రార్థన ప్రతీయమానమగును. మునులడిగిన ప్రశ్నమునకు కావలసినదానికంటె 
నధికమైన నమాధాన మొస(గుటలో నిట్టీట్టి యర్థము వారికి. దోంపవలయు నను 
తాత్పర్యము దమయంతి కుండెనని తల(చుట అప్రస్తుతము కాదు. ఇట్లీ వాక్యము 
వాచ్యార్థమంతయు నర్ధాంతర సంక్రమితమై విశేషార్ధాభిదాయక మగుచున్నది. ఇట్టి యర్ధ 
ప్రతీతి కీపద్యము నందలి యేదో యొక్క పదము కాక వాక్య మంతయు వ్యంజకమగుటచే 
నిది వాక్యగతార్థాంతర సంక్రమిత వాచ్యధ్వనికి మంచి యుదాహరణము. 

ఈ క్రింది ఆంధ మవాభారతోద్యోగవర్వవద్యమును శ్రీమాన్‌ వేదాల 
తిరువేంగశాచార్యులుగారు తమ ఆంధధధ్వన్యాలోకమున నీధ్వని భేదమున కుదాహరించి 
యిట్లు వివరించిరి : 

“లేరిచట మగలు నీకును; విరలు జూదమున నోడి విడిచిరి నిన్నున్‌; 
వారిజలోచన ; సీపైం గూరిమగలమగని వెదకీకొను మొరు; ననండ?”5.1.350 


“ఇది శ్రీకృష్ణుని వాక్యము. జూదమునాటికర్దుని మాటలను గుజించిన శ్రీకృష్ణుని 
యుద్దాటనము. మగలు అనునది రక్షణసామర్థ్యము, (పేమయు గలపతులు అని వ్యంగ్య 
మొనర్చును. “విడుచుటి ఇట రక్షింపలేకపోవుట రూపమున వ్యంగ్యమగును. 

'నిన్నున్‌' ఆనునది కూడ “ఒయ్యారంపుగనివి' అనురూపమున పరిణతార్థకము. 
ఈ ధ్వని కవకాశమొసంగునది “వారిజలోచన' అను పదము. 'నీపైకూరిమిగల మగ(డు 
అనునది కూడ నిట్లు వ్యంగ్య మొనర్చును. పాపము నీవు పారిని (పేమించితివి కాని 
వారికి నీయందు (పేమ లేదు. అందును గూడ నిను రక్షింపక విడిచిరి. ఇపుడు నీయం 
దత్యంతానురాగము గలిగి నిన్ను రక్షించు సామర్థ్యము గలమగనిని' అని “ఒరున్‌' 
అనుపదము “పాండవులయంతటి బలపర్నాకమాది సంపన్ను(డ నగునన్ను' అను 
స్యరూపముతో నితరుని బోధించును. '“వెదకికొనుము* అను షదమువలన నిట్లు 
వ్యంగ్యమగును. “ఇది వజలో నీ స్వ్యయంవరసమయమున రాజు లెల్లరు విల్లెక్కు పెట్టజాలక 


114 


వ్యంజకము 
యుండ(గా నేను విల్లెక్కు పెట్టి బాణము సంధింప(బోవునంతలో 'నావాంవరయామి 


నూతమ్‌” అని నిషేధించి యుంటివి. ఇపుడు, ఆ నాడు నీవు వరించిన వారందజు 
నిట్లయినారు. ప్రకృతమున నీయున్న యందజలో పాండవుల ప్రతిఘటింప(జాలిన 
శౌర్య దైర్య పరాక్రమాదులు కలిగి నిన్ను రక్షింప(గలవా(డెవడో - అట్టి వాండను నేనగుదునో 
కాదో - నీయంతటనీవే జాగ్రత్తగా పరిశీలించుము.' అను పరిశీలనారూపమగు నన్వేషమును 
బోధించును. ఇట క్రియలోని “కొను” అను ఆత్మనేపద ప్రత్యయము కూడ వ్యంజకమే. 
ఇట్లీ వాక్యమంతయు నర్ధ్థాంతర సంక్రమిత వాచ్యధ్వనియే. ఇల్లీ విశిష్టార్థ మిచట వ్యంగ్య 
మగును గనుకనే, కర్ణుని యీమాటను గుజీించి యర్షునునకు( జాలమాత్సర్యము 
కలిగినది. ఈ. విషయము తజువాతి - 'నరునకు నది వాజ్బయమగుళరమై హృదయమున 
నాటి” అను శ్రీకృస్ణునివాక్యము స్పష్టపజచును.”- (ఆం|ధధ్యన్యాలోకము వు. 322, 
323) 
ఇంకను పైపద్యమునందలి కొన్ని పదములు చక్కనివ్యంగ్యార్థములందు 
పరిణతము లగును. 'ఇచట' అనుమాటచే “ఈయెదురుగా నీకు( గన(బడుచున్న 
పాండవులు వినుచుండ(గా పలుకుచున్నాను గావున దీనికి వారి యంగీకార మున్నట్లే 
భావింవు' మనునర్ధము [వతీయమానమగును. “వారిజలోచన!' అనునంబోధనము 
“ఇంతవణకు దుఃఖించి నీకనులు కాంతి హీనములై యున్నవి. ఇటుపై నిట్టి 
న్మష్పయోజకులతో నీవు దుఃఖపడ నవనరము లేదు. కావున సీ కన్నులు పద్మములవల 
విలసిల్లును గాక! యనునర్ధమున పర్యవసించును. మగలు, మగని యనుపదములందలి 
వచన భేదము, “లోకమున పడతి కొక్క పతియే యుండుట భావ్యము కాని యిందజు 
భర్తలుండుటేమి? కావున నొక్క భర్తనే యెన్నుకొనుము” అను నర్ధమును ప్రతీయమాన 
మొనర్చును. ఇట్లీ పదమున (ప్రతిపదము రమణీయమగునర్థాంతరము నందు పరిణత 
మగుచు చమత్కారము నొదవించుచు వాజయమగు శరమగుటకు మరింత పదును 
పెట్టుచున్నది. 
ఇట్టిద మటియొక యుదాహరణము : 
ధర్మరాజు సకలబంధువధ యొనర్చి పశ్చాత్తాపపరితప్త(డై, తన్ను సింహాసన 
మెక్కుమని యొత్తిడిచేయుచున్న యర్జునునితో నిట్లు పలికెను : 
“సేమపు(దెరువొక్కటిగల; దే మెచ్చితి; దాని నడుగు మెయ్యది యని ను 
(తామనుత! యడుగకున్నను నేమ! వినుము; చెప్పదను మునిం్మదుల కక్కన్‌.” 
12.1.57 


115 


భారత ధ్వని దర్శనము 

ధర్మరాజు తానేదో చెప్ప(దలచుకొనెను. దానికి ముందు మాటగా నీవాక్యము 
లాడెను. ఈ పద్యము లేకున్నను సందర్భమున కెట్టి లోపమును లేదు. అట్లు ప్రయోజన 
రాహిత్య రూపమున నిది యవివక్షిత వాచ్యమగుచున్నది. కాని యిందలి వాచ్యార్ధ 
మంతయు పరమరమణీయమగు వ్యంగ్యార్థమునందు సంక్రమితమై యొప్పుచున్నది. 

“సేమపవు(దెరుబొక్కటి కలదు" అనుటలో నీవు చెప్పునది క్షేమమార్గము 
కాదనునర్ధము వ్యంగ్యము. ఒక్కటి యనుటచే నాయూహించు మార్గముతోపాటు నీవు 
చెప్పు రాజ్యస్వికారము కూడ క్షేమపుమార్గ మందువేమో! కాదు నామార్గమునకు వికల్పము 
లేదు సుమా! అనునర్థము వ్యంగ్యము. “ఏ మెచ్చితిన్‌' అనుటవలన నీవు చెప్పు మార్గము 
కంటె నా మార్గమున సుఖ మధికము గలదు గావుననే నేను మెచ్చితి నను ప్రతీతి 
కలదు. మజియు నీ మార్గమును నేను మెచ్చలేదు. దాని యందు నేనెట్లు ప్రవర్తింతు 
నన్న అభిప్రాయము కూడ నిందభివ్యక్తమగును. తాను జెప్ప(గోరిన యర్థమును జెప్పక 
'దాని నడుగు మెయ్యది యని” అనుటలో అది పరమోత్తమమైన ధర్మమార్గము. అట్టిదాని 
నడుగకయే చెప్పుట ధర్మేతరము. “నావృష్టః కన్యచ్మిద్చూయాత్‌” అను ధర్మ శాస్త్రమునకు 
విరుద్ధము. కావున “నడుగు మనుచోదన మిట వ్యంగ్యము. “అడుగుము, ఎయ్యది), 
అనుపదముల వలన నాదరాతిశయముతో నడుగవలయు ననునర్ధము స్ఫురించును. 
లేదా న్యబుద్దితో నాలోచించువివేకములేనివా(డు బుద్ధిమంతుల నడిగియైన 
తెలినీ కొనవలయును నుమా! అనులోక మర్యాద నుగడించుతాత్పర్యమైన 
' నిందభివ్యక్తమగును. “న్ముతామనుత!” అను నంబోధనమువలన దేవేందం 
డంతటివానిపుతుడను నాకు తెలియని విషయముండునా? యని గర్వింపకు మన్న 
యెచ్చరిక తో(చును. “అడుగకున్ననునేమి?” అనుటచేత నేను జెప్ప(బోవు విషయము 
నీకును నాకును హితకరము కావున “ఎటీం గెడువారికి నైనను గజపక తక్క రుచిత 
(వకొరము జుభముం గొజులుహీతు” లను న్యాయమున నీవడుగకున్నను జెప్పెదను 
విను మనునర్ధము స్ఫురించును. మజియు నీకు( జెపుట నామేలునకే, ఎట్లన నేను 
జెపునది విన్నచో నన్ను సింహాసన మెక్కుమని యొత్తిడిచేయవు. అదియే నా కోరిక. 
దానిని తీర్చుకొనుటకై నీ వడుగకున్న నేమి చెప్పెదను వినుము అను నర్థము కూడ 
సిద్దించును. వినుము అను విధ్యర్థక క్రియ వినక తప్పదను నంశమును జెప్పుటలో 
పర్యవసించును. 'చెప్పెదను' అను [క్రియ కథనమునందు తన నిశ్చయమును 
వక్కోణించును. “మునీందుల కెక్కన్‌' అను పదములవలన నిది నీకును నాకును 
మాతమే కాదు. నర్వేంద్రియ నుఖ వివర్ణనము గావించి యాత్మసాక్షాత్కారమునకై 

116 


వ్యంజకము 
యతించుమునులకు, చాలమందికి, అందును శ్రేష్టులకు - ఎక్కునట్లుగా చెప్పుదును. 


అట్టివారికి రుచించు మార్గము నీకేల త్యాజ్యమగును? కావున నీ వవధానబుద్ధివై 
వినవలయును నుమా! అను నర్థము వ్యక్త మగును. ఇట్లీ పద్యమునందలి వాక్యముల 
వాచ్యార్థ మంతయు సుందరనిగూఢాభిపాయకథనమునందు( బరిణతమై సహృదయ 
హృదయమున కధిక చమత్కారక మగుచున్నది. 

ఇ ట్లవివక్షిత వాచ్యధ్వని ప్రభేదములు రెంటికిని పదము, వాక్యము అనునవి 
వ్యంజకము లగుటను సృప్రమాణముగ పరిశీలించితిమి. 
2. సంలక్ష్యక్రమ వ్యంగ్యము : 

వివక్షితాన్య పరవాచ్యాపరనామకాభిధామూల ధ్వని ప్రభేదమగు నసంలక్ష్య క్రమ 
వ్యంగ్యము ముందు సవిస్తరముగా నిరూపింప(బడనున్నది. రెండవ దగుసంలక్ష్య క్రమ 
వ్యంగ్యమునకు వ్యంజకము లెట్టుండునో యిట నరయుదము. నంలక్ష్యక్రమమునే 
యనురణనవ్యంగ్యము లేక అనుస్యానోవమువ్యంగ్యము అనునామాంతరములతో 
వ్యవహరింతురనియు, శబ్ద శక్తి మూలము, నర్ధ శక్తి మూలము నని దీనికి రెండు భేదములు 
గల వనియు పూర్వము చెప్పంబడినది. ఈ రెండు భేదములును పదముచేతను, 
వాక్యముచేతను నేర్పడుట గలదు. అందు శబ్దశక్తి మూలమగు సంలక్ష్యక్రమవ్యంగ్యము 
పదముచే నేర్పడువిధానము నీకింది యుదాహరణమున నరయ(దగును : 


“పక్షీణదర్పు ద్రుపదు ర థాక్షముతోం గట్టి తెచ్చి యర్జునుండు క్రియా 
దక్షుండయి గురునకు గురు దక్షిణగా నిచ్చి చెసె. దత్సమ్మదమున్‌.” 1.3.88 
ఇందలి “గురుదక్షిణ అనుపదము శబ్దశక్తి మూలానురణనవ్యంగ్యమునకు 
వ్యంజకము. గురువు కొజికై దక్షిణ యనుసామాన్యార్థముతో పాటు గురువైన దక్షిణ 
యనుమతియొక యర్థము కూడ ననుసంధించుకొనుట కవకాశము గలదు. అపుడర్జును( 
డు గురునకు గురువైన దక్షిణ నొసంగె ననునర్ధ మేర్పడును. ఈ ధ్వని నిట నూహించుటకు 
“గురునకు అనుశబ్దము సహకరించును. 
మజియు శ్రీమాన్‌ వేదాల తిరువేంగళాచార్యులు గారు తమ ు ఆంధ్రధ్యన్యాలోక 
మున నీక్రింది,భారత పద్యమును శబ్ద శక్తి మూలకానురణన ధ్వని కుదాహరించిరి : 
“ధారుణి రాజ్యసంపదమదంబున( గోమలిం గృష్ణం జూచి రం 
భోరు నిజోరుదేశమున నుండ6గ6 బిల్పిన యిద్దురాత్ముదు 
ర్యారమదీయబాహుపరివర్తిత చండగదాభిఘాతభ 
గ్నోరుతరోరుం జేయుదు సుయోధను న్నుగరణాంతరంబునన్‌.”  2.2.249 


117 


భారత ధ్యని దర్శనము 
దీనికి వారిట్లు వివరణము వ్రాసిరి. “ఇచట “రంభోరు' అనునది దుర్యోధనుని 


తొడలకు విశేషణముగా వాడ(బడినను అనురణనశక్తిచే దౌపదియం దన్వితార్థము కా( 
గలదు. ఇట్టి ధ్వని కవకాశ మొన(గుటకే “కోమలి” అని యుపయోగింపంబడెనని 
తెలియునది” (ఆం. ధ్య. వు. 323) 

ఈ యభ్మిపాయు మొకింత విమర్శనీయము. ఇచట రంభోరువదము 
దుర్యోధనుని తొడలకు విశేషణముగా వాడంబడిన దనుట |పామాదికము. అపక్షమున 
రంభల వలె ఉరువులైన తన ఊరువుల (పదేశమునందే అనునర్ధమును దీనికి 
భావింపవలయును. ఈ యర్ధ మిట సముచితము గాదు, ఇచట వక్తయగు భీముడు 
దుర్యోధనునికి ఆబాల్యశతువు. ఇప్పు డాదుర్యోధనుగెడు తనకు మజియు నపకృతి 
గావించెను. దానికి పట్టరానికోవము వహించి వలుకుచున్న, భీము(డు, ఆతని 
ఊరుభంగము గావించుటకు ప్రతిజ్ఞను బూనుచున్న భీము(డాతనివి రంభోరువులనునా? 
రంభోరుశబ్ద మిట సౌందర్యపరముగా( కాక సుచ్చేద్యతాపరముగా వాడబడిన దని 
చెప్పుటకు లోకరూఢి లేదు. మరియు “భగ్నోరుతరోరు.జేయుదు' ననుచోటి ఉరుతరశబ్దము 
కూడ నుచ్చేద్యములను నర్ధమున వాడ(బడిన దనునభిపాయమును సమర్ధింపదు. కావున 
నీరంభోరుశబ్దము సుయోధనోరుపరముగా వాడంబడ లేదనుటయే సముచితము. అది 
దౌపదికే విశేషణము. పావము కోమలిని, కృష్ణను, రంభోరువును తన నీచమైన 
ఊరుదేశమున( గూర్చుండవలసినదిగా ఈపాపాత్ము(డు పిలిచెను. గావున వీనియూరువుల 
భంజింతునని భీము(డనె ననుటయే నందర్భోచితము. విశేష్యమును బ్రయోగించిన 
పిమ్మట (చూచియను క్త్వార్థక క్రియావ్యవధానమున) విశేషణమును వాడుట కలదా? 
యని శంకింప( బనిలేదు. నన్నయ పద్యరచనలో నిట్టివి చాల కలవు. మచ్చున కొక్కటి: 

“అవనరతార్థ దానయజనాభిరతున్‌ భరతాన్వయాభివ 
రను సకలప్రజాహిత విధాను ధనంజయసన్నిభున్‌ భవ 
జ్ఞనకు( బరీక్షితున్‌ భుజగజాల్ము డనహ్యవిషోగ్రధూమకే 
తనహతి( జేసి చేసె నతిదాంతు( గృతొంతనికేతనాతిథిన్‌.” 1.1.123 
ఇందు 'కృతాంతనికేతనాతిథిన్‌' అనునది విధేయవిశేషణమనుకొన్నను, 
'ఆతిదాంతున్‌' అనునది యట్టిది కాదుకదా! కావున రంభోరుశబ్దము ద్వితీయా 
విభక్త్యంతపదము, |ద్రౌపదీవిశేషణ మనుటయే యుక్తము. అప్పుడిది శబ్దశక్తిమూల ధ్వని 


కుదాహరణము కాజాలదు. 


118 


వ్యంజకము 
ఈ [క్రింది పద్యమును పరిశీలింతము. 


“కురుకులజుండు; పొాండునకు. గుంతికిC బుతుడు; రాజధర్మబం 

ధురచరితుండు; నీ వితనితోడ రణంబొనరించె దేని వి 

స్తరముగ నీదువంశమును దల్లిని దండ్రిని జెప్పు; చెప్పినన్‌ 

దొరయగుదేని నీ కెదిరి దోర్చలశక్తి నితండు చూపెడిన్‌.” 1.6.45 

కుమారాస్త విద్యాపదర్శన నందర్శమున కర్టార్దునుల ద్వంద్వయుద్ధము 
త్మీవరూపము ధరించు నని శంకించి వారింపనెంచి “ధర్మవిదుండును నభఖిలద్వంద్వయుద్ధ 
సమాచార నిపుణు(డు” నగుకృపాచార్యుండు కర్టునితో నన్నమాట యిది. ఇందు దొరయను 
శబ్దమున కుద్దిష్టార్థము రాజు, ప్రభువు, క్షత్రియ వంశజాతుండు అనునీతీజుగా సంభావ్యమే 
యైనను అంతమాత్రము చాలదు. నీ వితనితో సమాను(డ వైనచో నప్పుడీత(డు నీతో 
యుద్ధము చేయును అనునర్భము కూడ పప్రతీయమాన మగును. కేవలము ప్రభువు 
అనునర్థ్భమును మాత్రమే స్వీకరించుట యిట వివక్షితము కాదు. ఏలయన అర్జునునికి 
విశేషణమైన రాజధర్మబంధురచరితుండు అనునది కేవల పభువైనచో చాలదనియు 
తెలుపుచున్నది. అంతియ కాక 'నివాహాళ్ళ వివాదళ్ళు నమయో రేవ శోభతే” అనున్యాయ 
మును బట్టియు నిటసామ్యమే కవి వివక్షిత మన నొప్పును. కావున కృపాచార్యునితలంపుతో 
'దొరవును సము(డవునైనచో' అనుశ్లేషార్థము .గలదనుట స్పష్టము. కాని దుర్యోధను(డు 
మొదటి యర్థమును మాత్రమే గ్రహించి “దారి కాదంటివి కదా! చూడు మిదిగో “దారగా' 
చేయుచున్నానని కర్టున కంగరాజ్యమిచ్చి పాలనాధికారముగల (ప్రభువుగా జేసెను, 
అర్జునునితో నపేక్షితమైన సామ్యములో నేకదేశమగు నిపనికంటె వేజేమియు దుర్యోధను 
డు చేయ(జాల(డు కదా! ఇట్లు చేయుటలో కృపాచార్యుని వాక్యమునకు వక్రభాష్యము 
చెప్పినట్లయినది. ఎట్లన కృపు(డు మొదట అర్జునుని వంశమును, తల్లిని దండ్రిని పేర్కొని, 
యాత(డాచరించు ధర్మమును వచించి యాతని క్షత్రియత్యమును, జన్మకర్మముల 
ద్వారమున సిద్ధించినదానిని నిరూపించెను. పిదప నీదు వంశమును, తల్లి దండ్రులను 
చెప్పుము; చెప్పినచో 'దొరయగుదేని' నీకెదిరి దోర్బలశక్తి నితండు చూపెడి నని పలికెను. 
కృపుడు వాంఛించినది యేదియో స్పష్టముగా తెలియుచునే యున్నది కదా! కాని కర్ణు( 
డు తనకులంబును దలిదండులను జెప్ప సిగ్గుపడి తలవంచి కొనియుండెను. ఇట్టి 
స్థితిలో దుర్యోధను( డంగరాజ్యమిచ్చి యతనికి దొరతనము కలుగ(జేసి యతడు 
తనకులనామమును తలిదండుల నామములను జెప్ప నక్కజలేకుండ(జేసెను. ఈ 
విచారణమును బట్టి పకృతమున దొర యను శబ్దమునకు కృపాచార్యసుయోధనులు 
119 


భారత ధ్వని దర్శనము 
భిన్నార్థకల్పనము చేసికొని రనుట యుక్తము. ఇట్టి భిన్నార్థకల్పన మిట నవశ్యము భావింప! 


దగినదే యగుచున్నది. దీనివలన సామాన్య జను( డుత్తమ క్షత్రియునితో( బోరాడ( 
జాల( డనుసామాన్య వాక్యమొకటి స్ఫురించి యర్ధాంతరన్యానాలంకారము ధ్వనించును. 
ఇది దొర ్యనుశబ్దము యొక్క అర్ధ ద్వయ ప్రతిపాదన శక్తి వలన వచ్చిన దగుటచే 
శబ్ద శక్తి మూల ధ్యనికిది యుదాహరణము. దొరయను శబ్దము మొదట ప్రభువనునర్ధమును 
అభిధాశక్తి చే నొసంగి పిదప సమాను(డను నర్ధమును కూర్చునని తాత్పర్యము. 

శబ్దశక్తి మూలధ్వని వాక్య ప్రకాశ మగుట కీ క్రింది వచనభాగము ధ్వన్యాలోకమున 
నుదాహరింపంబడినది. 

“వృత్తేన్మిన్‌ మవ్మోవళయే ధరణీ ధారణాయాధునా త్వం శేషః” హర్ష 
చరితమునందలి సింహనాదుని వాక్యములలోని దీ భాగము. * ఈ మహాప్రళయము 
జరుగగా నీవు ధరణీ ధారణమునకై శేషు(డ వైతివి' అనునీ వాక్యమందు “తండ్రి యగు 
రాజ్యవర్ధనుడు, , జ్యేష్ట భాతయగు రాజ్యవర్థను(డును చనిపోవుట యను మహా ప్రళయము 
(మహ + ఆపళయము=ఊత్సవవినాశము) జరుగగా రాజ్య భారమును వహించుటకు 
నీవు శేషు(డవై (మిగిలినవా(డవై) యున్నావు అనునది [ప్రాకరణికార్థము. దీనితోపాటు 
కల్పాంతము కా(గా భూమిని దాల్చుటకు నివే ఆదిశేషు(డవై యున్నా వను నర్థాంతరము 
కూడ సిద్దించుచున్నది. దానివలన భూభారవహనమున నీవు ఆది శేష సదృశు(డ 
వనునలంకారము వ్యజ్యమానమగుచున్నది. ఇం దీయర్థాంతరప్రతీతికి వాక్యమంతయు 
వ్యంజకముగా నున్నది కావున నిది వాక్యగత శబ్దశక్తి మూలానురణనవ్యంగ్యమున 
కుదాహరణ మగుచున్నది. 
అర్థశక్తుదృవధ్యని ఫా 

ఇ(క [కమానుసారము అర్జశక్తి మూలధ్యనుల వ్యంజకములు పరిశీలింప( 
బడుచున్నవి. అర్థశక్తి మూలధ్యని ప్రొఢోక్తిసిద్ధ మనియు, న్వతస్సంభవి యనియు రెండు 
విధములుగా నుండుననియు, నందు ప్రొఢోక్తి కవిదియో కవినిబద్ధవక్తదియో యగు 
ననియు పూర్వము చెప్ప(బడినది. ఈ మూడు భేదములును పదము నందును, వాక్యము 
నందును జూపట్టుటను బట్టి యాజు విధములగును. వీనికి వ్యంజకము లెట్లుండునో 
యుదాహరణ సమన్వయ పూర్వకముగా పరిశీలింప(బడుచున్నది. 

పద(ప్రకాశమగునర్థ శక్తి మూలకవిప్రొఢోక్తి సిద్ధవస్తుధ్వని. 

కీచకోపకీచకుల వధానంతరము ప్రభాతమైన సందర్భమున తిక్కనాచార్యుని 
(పౌథోక్తి. 

120 


వ్యంజకము 
“అంతం గుంతీనందన కాంతాచింతామహాంధకారముతో న 


త్యంతంబు మచ్చరించెనా సంతమసంబనంబభాతసమయం బయ్యెన్‌.” 4.3.35 
కుంతీ నందనుల కాంతయగు (దౌవది చింతారూపమహాంధకొరముతో 
సంతమసము మిక్కిలి మచ్చరించెనో యనునట్లు పభాతసమయ మయ్యెనని వాచ్యార్ధము. 
ఆరాత్రి సుదీర్ధమై అతికష్టమున తెల్లవారిన దని తాత్పర్యము. ఆమె చింత దైర్యము 
కంటె నాదైర్హ్యమే మిన్నకావలె నని సంతమసము మచ్చరించెనో యన్నట్లు అతికష్టముగా 
తెల్లవారిన దనునర్థమిట వాచ్యరూపమున(గలదు. “మచ్చరించుట యనుచేతనగత 
వ్యాపారవిశేష మిట జడమగుసంతమసమునకు ఉత్పేక్షారూపమున నన్వయించుట 
(పొఢోక్తి. దీనివలన కీచకోపకీచకకృత [దౌపదీదుఃఖవిశేషము సాంద్రత యభివ్యక్త 
మగుచున్నది. ఈ యఖభివ్యక్తికి పద్యమునందలి “మచ్చరించెనొ అనుపదమొక్కటియే 
నహకరించుచున్నది. వాచ్యార్థము ముగిసిన పిదప తన్మూలమున లభించునర్థ 
విశేషమగుటచే నిది అర్థశక్తి మూలధ్యని యన(బడుచున్నది. “మచ్చరించెనా' అనుపదము 
యర్థ మిట వ్యంజక మని తాత్పర్యము. 
అర్థశక్తిమూలధ్యని, అనురణనరూపమున వాక్యముచేత ప్రకాశించుటకు 
నన్నయ్యగారి రెండు పద్యము లాంధధ్యన్యాలోకమున నుదాహరింపంబడినవి. 


“దళితనవీనకందళకదంబకదంబకకేతకీ రజో 
మిళితసుగంధబంధుర సమీరణుండన్‌ సఖు6 డూచుచుండంగా 
నులియుచు మొల్లగుత్తులనునుయ్యెల లొప్పంగ నెక్కి యూంగెను 
ల్లలదళినీకులంబు మృదులధ్వనిగీతము విస్తరించుచున్‌.” 3.4.138 
దీనిపై శ్రీ తిరువేంగళాచార్యులుగారు గావించిన వ్యాఖ్య యిది. “గాలివీచు 
చుండ కదలుచున్న మొల్లపూగుత్తులమీ(ద నున్న ఆడుతుమ్మెదలు కదలుచున్నవి 
అనువస్తుస్థితి నన్నయ్య భట్టారక ప్రొఢోక్తివశమున నేకదేశవర్తిరూపకరూపము నాంది 
ప్రియుల పియారాధనావశ్యకతను వెల్లడించుచున్నది.' (ఆంధ. ధ్య. పు. 326) 
అన(గా సమీరణుని యందు సఖిత్వారోపణము, మొల్లగుత్తులయం దూయెల 
తనము నారోపణము, మృదులధ్వనులయందు గీతత్వారోపణము చేయుట ప్రొఢోక్తి. 
తద్యశమునను, “అభినీకులము' అనువదమునందలి అళినీశబ్దగత నీ లింగ 
సారన్యమువలనను, దానికి ప్రియాత్వారోపణము పతీయమాన మగుచున్నది. ఈ 
మొత్తముచే ప్రియులు ప్రియల నుయ్యెలలూచుట మధుర శృంగార చేష్టావిశేషమనియు, 
దానివలన వారికి నంసారసౌఖ్యము నిండి యొప్పు ననియు నిత్యాద్యర్థ విశేషము 
ప్రతీయమానమగును. ఈ యర్థప్రతీతికి వద్యమునందలి వాక్యవిశేష మంతయు 


121 


16 


భారత ధ్యని దర్శనము 
వ్యంజకముగా నున్నది కావున నిది వాక్యగతార్థ శక్తి మూలానురణన ధ్యనికి చక్కని 


లక్ష్యము. 
వారు చూపిన రెండవ పద్యము శరద్య్వర్ణనలోనిది, నన్నయ్య భట్టారక సరస్వతి 
మూగబోవుటకు ముందు మధురదివ్యనాద సమ్మిళితమై |మోగినపద్యరత్నము. 
“శారదరాతు లుజ్ఞ్యలలసత్తర తారక హారపంక్తులం 
జారుతరంబులయ్యె; వికసన్నవకైరవ గంధబంధురో 
దారసమీర సౌరభము దాల్సి సుధాంశువికీర్యమాణక 
ర్ఫూర పరాగపాండురుచిపూరము లంబర పూరితంబులై.” 3.4.142 
ఈ వద్యమునకు వారిట్లు వ్యాఖ్యగావించిరి. “ఇటశారద రాతుల కు 
మదనోద్దీపకత్వము వ్యంగ్యమగుచున్నది. అది నన్నయభట్టారక |ప్రొఢోక్తి రూపమగు 
సమాసోక్తి వలన నేర్పడునని గ్రహింపవలెను . (ఆం. ధ్వ. పు. 326) 
ఇచట శారద రాతుల వర్ణనము ప్రకృతము. శరద్నాతులు ప్రకాశించు 
నక్షతములతో, వికసించిన కలువల సౌగంధ్యమును దాల్చి, చందునినుండి వెదంజల్ల( 
బడు కర్పూర పరాగమువంటి తెల్లని వెన్నెల కాంతులతో నిండినదై చారుతరము లైన 
వనునది వాచ్యార్భము. |వకృతమైన యీ శరదాత్రివర్సన వమ్మవకృతమైన 
శృంగారరసోద్దీపనములను ద్యోతనము చేయుచున్నది. లసత్తరతారక హార పంక్తులనునది 
నక్షతముల వంటి ముత్యముల హారపంక్తులను గమ్యమాన మొసర్చును. నవ 
కెరవగంధబంధురోదార సమీర సౌరభము కాంతా కేశపాశములందలి మాల్య విశేషముల 
సౌరభమును స్ఫురింప(జేయును. నుధాంశువికీర్యమాణ కర్పూర పరాగ పాండురుచి 
పూరములు |పేయసులు శరీరమునకు మార్దవ సౌరభాదులకై పూసికొన్న అంగరాగమును 
వ్యక్తము సేయును. రాత్రి శబ్ద గత స్రీలింగము నాయికలను |ప్రతీయ మాన మొనర్చును. 
ఇట్లు [వస్తుతమగు శర|దాత్రివర్ణనముచే నపన్తుతమగు కాంతావ్యవహారము 
గమ్యమానమగుచున్నది. కావున నమాసోక్తి రూవకవిప్రొఢోక్తి కలదు. దీనివలన 
శారదర్మాతులకు( గల మదనోద్దీపకత్వము వ్యజ్యమానమగుచున్నది. ఈ వ్యంగ్యమునకు 
సమానోక్తి రూపవాక్యము వ్యంజకము. కావున నిది వాక్యగతార్థ శక్తి మూలానురణనధ్యనికి 
మధుర లక్ష్యము. 
ఈ రెండును కవి ప్రొఢోక్తి సిద్ధములు. ఇట్లు కవి ప్రొఢోక్తి సిద్ధ ధ్వని భేదములు 
రెండును పదవాక్య ప్రకాశ్యములగుట కుదాహరణములు చూప(బడినవి. ఇ(క కవినిబద్ధ 
వక్త పౌఢోక్తి సిద్ధములకు లక్ష్యముల నరయుదము. 


122 


వ్యంజకము 
కవినిబద్ధ వక్ష ప్రొఢక్తి సిద్దార్ధశక్తి మూలధ్వని పదపకాశ్యమగుట కుదాహరణము. 
శత్రుదుర్భేద్యమగు ద్వైపాయనహ్రదమున జలస్తంభన విద్యచే దాగి యున్న దుర్యోధనుని( 
గనిపజ్టి ధర్మజు! డిట్లనెను : 
“కొడుకులు దమ్ములుం గలని ఘోరవు(జావులు సావం జూచి యె 
ట్లొాడంబడె నీదుబుద్ధి యొడ లోముటకై; నిను రాజరాజ! యి 
మ్మడువున కీడ్చి తెచ్చె విధి; మానము (పాణముకంటె( జాల నె 
క్కుడగుట సెప్పంగా వినవొకో; కడు నీచత బొంది తక్కటా.” 9.2.57 
ఈ పద్యమునందు కవినిబద్ధవక్తయగు ధర్మజుండు రాజరాజు “చెప్పగా” 
అనుపదములను సాభిపాయముగా ప్రయోగించెను. అట్లు ప్రయోగించుట పొఢోక్తి. 
మొదటి పదమువలన “ఓరీ! నీచు(డా! లోకమంతయు నిన్ను రాజరాజుగా సంభావించు 
చున్నది. రాజరాజైనవా(డు ధర్మయుద్ధమున గెలిచి లక్ష్మీకర [గ్రహణము చేయుటయో 
చచ్చి అప్పరః కాంతాకరవల్లరీసమాలింగన సౌఖ్య మందుటయో చేయవలయును గాని 
శత్రువులకు భయపడి ప్రాణరక్షణకై నీచవిద్యాప్రాభవమున నీరుసాచ్చి పౌరుషహీనముగా 
ప్రవర్తించునా?నీవేటిరాజరాజవు!” అనునర్థ్ధము ప్రతీయమాన మగును. అల్లే “చెప్పంగా' 
అనుపదముకూడ అధిక్షేపణమును ద్విగుణీకృత మొనర్చును. “మానము పాణముకంటె 
నెక్కు డగుట యనునది జన్మముతో నభ్యాసముతో స్వయముగా నలవడవలసినలక్షణము. 
అట్లు నీకు కలుగలేదు సరికదా ! చాలమంది చెప్పినను, దాని నవహితు(డవై వినియును, 
నికు దానితత్త($ము జీర్ణము కాలేదు. అట్టి నిన్ను మానధను( డనుటయు రాజరా జనుటయు 
దబ్బణసుమా. నీవింతకాల మట్టివానివలె నటించితి వనుట యీనీచకృత్యమువలన నే( 
డులోకమునకు వెల్లడియగుచున్నది” అనునర్థ మిట స్ఫురించును. ఎబైైనను నీట 
దాగియున్న సుయోధనుని వెలి(బుచ్చుటకు యత్నించు ధర్మజుని పలుకులలో నీయర్ధ 
మంతయు వివక్షితమే యనుట తప్పుకాదు. “రాజరాజు 'చెప్ప(గా' అనుమాట లీయర్ధము 
నకు వ్యంజకములు కావున నిది పదగతార్థశక్తి మూలానురణనధ్యని కుదాహరణము. 
కవినిబద్ధవక్త్సపొఢోక్తి సిద్ధార్థశక్తిమూలానురణనధ్యని వాక్యమున భాసిల్లు 
నుదాహరణములు. 
నంజయునివలన పాండవుల ఉద్యోగోత్సావాములను విని బెదరిన 
ధృతర్మాష్టునకు ధైర్యము నూరిపోయుచు సుయోధను( డన్న యీ క్రిందివాక్యముల 
నరయుదము. 


123 


భారత ధ్వని దర్శనము 
“గద నాతో సరి మూండులోకముల నే6 గానం, జలంబెత్తి యు 
న్మదు6 డాభీముడు నన్ననిం దొడరిన న్వజప్రహారంబు బె 
ట్టిదమై తాంకినం గూలుపర్వతము మాడ్కిం గుంభినిం గూలవే 
సెడ; నాకోర్కికదా గదారణము వచ్చెం బెద్దకాలంబునన్‌.” 5.2.218 
ఇందలి' “వజప్రహారంబు బెట్టిదమై తాకి(న(గూలు పర్వతముమాడిన్‌ ' అను 
నుపమారూప ప్రౌఢోక్తివలన సుయోధనునిగదకు వజాయుధౌపమ్యముతోపాటు అతనికి 
దేవేరదౌపమ్యము స్ఫురించును. ఈయభివ్యక్తివలన నేను పాండవులను జంపి భూమినే 
కాదు స్వర్గమునుగూడ నేలుదు నన్నదుర్యోధనుని దర్పోత్సాహములు ప్రతీయమానములై 
సందర్భమునకు వన్నెవెట్టుచున్నవి. ఈవ్యంగ్యార్థమునకు “మూండులోకములన్‌' అను 
పదము కూడ సహకరించును. నిజమునకు ముల్లొాకములందును గదాయుద్ధమున నా 
కెదురు లేనే లేరు. మర్త్యలోకమున నుండె నని నీవనుకొనుభీమునిస్థితిని వక్కాణించితిని. 
ఆతని నొక్కని నోడించినచో ని(క నాకు తిరుగులేదు. అనునభ్మిపాయము వ్యంగ్యమై 
సైవ్యంగ్యార్థమునకు( బోషకముగా నగును. 
ఈకిందిపద్య మిట్టిధ్యనికే మజీయొకలక్ష్యము. 


“సమరంబున నీ వోడుట సమ్ముద మింకుట; జయించె సాత్యకి గురుం గ 
య్యమున నని యెసంగు జనవా దమ మేలుగ6 దలంచితొక్కొ ధనురాచార్యా!” 
7.4164 
పరంపరగా కలుగుచున్న ఓటములను సహింప(జాలక ద్రోణాచార్యునిచిత్తవద్ధిని 
శంకించి పలుకుచున్న సుయోధనుని యీవాక్యములందు అలంకారరూపమున పొఢత 
గలదు. “సమరంబున నీవోడుట, సముదమింకుటి అనుచోట నిదర్శనాగర్భమిథ్యాధ్యవ 
సిత్యలంకారము గలదు. “సాత్యకి గురు. గయ్యమున జయించె” ననువాక్యమున 'గురున్‌' 
అనువిశేష్యము సాభ్మిపాయము. ఎగురునికడ సాత్యకి ధనుర్విద్యాపాటవము నభ్యసించెనో 
యాత(డే యీతనివలన నోడుటయా యను నభిపాయ మిట తో(చును. “'ధనురాచార్యా!” 
ఆనునంబోధనము కూడ నిట నభిపాయగర్శితమే. కావున నీరెండుసందర్భములందును 
పరికరాంకురాలంకారము కలదు. ఇట్లిచట కవినిబద్ధవక్తయగు సుయోధనుని ప్రొఢోక్తులలో 
“నీవుచిత్త శుద్ధితో యుద్ధమాడుట లేదు, ఇచ్చకమునకై చేసినట్లు నటించుచున్నావు. నీ 
కపకీర్తి భీతికంటె వాండవపక్షపాతమే మిక్కిలి పీతికరము. అది నేనింతవజకు గుర్తింప. 
జాలక నిన్ను నము కొని మోసపోయితిని.' అనురీతిని దుర్యోధనుని యమర్ష మభివ్యక్తమై 
(దోణుని( బురికొల్పుట కెంతయు నవాకరించును. “జనవాదమి అనుచోటి 


124 


వ్యంజకము 
అవధారణార్థకాకారము, “ఒక్కొ” అనుసంభావనాసూచినిపాతము, “ఎసంగు” ననువ్యాప్త్యర్థక 
క్రియాజన్యవిశేషణమును 'పైధ్యనికి పోషకములు. ఇట్లీ వద్యమునందలి వాక్యముల 
యర్థములు రమణీయమగు నర్ధవిశేషమునకు వ్యంజకము లగుచున్నవి. 
ఉక్తిలోని ప్రొఢత ననునరించి పదవాక్యప్రకాశ్యములగునర్థశక్తి మూలధ్యని 
విశేషములకు వ్యంజకములు సోదాహరణముగ వరిశీలింప(బడినవి. అలంకారాది 
కృతమగునుక్తి ప్రొఢత లేకయు నర్ధశక్తివశమున ప్రతీయమానమగుధ్యన్యర్థము చూపట్టు 
చున్నది. అట్టిదానిని స్వతస్పంభవి యందురు. ఇదియు పదగతము, వాక్యగతము నని 
రెండువిధములుగా నున్నది. అందు పదగతమైనదానిస్వరూప మీకింది యుదాహరణ 
మున జూడనగును. 
సైంధవునిమరణమునకు విలపించుదున్సలను జూపి గాంధారి శ్రీకృష్ణునితో 
ననినమాటలు : 
“తోడంబుట్టువు విధవయై తొలంగి యునికీ 
కోర్చి చలమునం బతి6 దెగటార్సి సంత 
సించితిరె తండ్రులార! మీరంచు( బాండు 
పుత్రకుల దూజుచున్నది పొల(తి వింటె 1!” ' 11.2.100 
దుస్సలదుఃఖాతిశయపూరితవాక్యములలోని 'తండ్రులార !' అను సంబోధనము 
నందు ప్రౌఢత యేమియు లేదు. ఇట్టినన్నివేశములలో నది సాధారణముగ( (బ్రయుక్త 
మగునట్టిదయే. ఈపద మిట రమణీయమగు నర్గవిశేషమునకు వ్యంజకము. ఆడుబిడ్డకు 
తండ్రితటువాత తండివంటివారు, అందును ఒక్క(డు కాక యైదుగురు, మీలో 
నేయొక్కరికిని సోదరివిధవాత్వమునకు( గారణము గా(దగమన్న ఆలోచన రాలేదు. అంతేకాక 
చెల్లెలిమగని చేసేతుల వధించి సంతసించెడున్యభావము కల మీరెంతటి క్రూరాత్ములో 
చింతింపు( డన్న అధిక్షేపణ మిట వ్యంగ్యరూపమున( దో(చును. ఈయర్థవిశేషము 
“తండ్రులార ! అనునంబోధనముచే సిద్ధించుచున్నది. ఈవ్యంగ్య రూపమైననింద 
పాండవులహృదయమున కధికసంతాపహేతువగు ననుట లోకానుభవ సిద్ధము కావున 
నీయర్థభావనము సముచితమగుటయే కాక యావశ్యకము నగుచున్నది. 
న్వత నృంభవ్యర్థ శక్తి కృతానురణనధ్వని వాక్యమున( దోచుట కీక్రింది 
యుదాహరణము నరయ(దగును. రాజనూయము పూర్తిగావించి భీష్మునియభ్మిపాయము 
ననునరించి వాసుదేవుని ధర్మజుడు పూజింప(గా సహింపని శిశుపాలుండు పలికిన 
పలుకులలోని దీపద్యము. 


125 


భారత ధ్వని దర్శనము 
“ఇతనికి. గూర్తురేని ధనమిత్తు, రభీష్టములై నకార్యముల్‌ 


మతి నొనరింతు రిష్టు( డని మంతురు గాక ! మహాత్ములైనభూ 
పతులయు విప్రముఖ్యులసభన్‌ విధిదృష్టవిశిష్టపూజనా 
యతికి ననర్హు నర్షు€ డని యచ్యుతు నర్చనసేయ బాడియే” 2.2.10 
ఈపద్యమున “ధనమిత్తురు; అభీష్టములైనకార్యముల్‌ మతి నొనరింతురు; ఇష్టు( 
డని మంతురు' అనువాక్యములవలన నీత(డు ధనహీనుడు. కావున దానికై కక్కుజితి 
పడును. తనకు కావలసినకార్యములను స్వయముగా సాధించుకొనలే(డు. నీవంటివాని 
నాశయించి చేయించుకొనవలయును. బదుకు తెరువు కూడ లేనివాండు. కావుననే 
నీవంటివానిచేత మనుప(బడవలసినవా(డు. ఇత్యాదిరూపమున శిశుపాలుని హృదయము 
నందలి కృష్ణగతవైమనస్యము చక్కగా నభివ్యక్తమగును. ఇంకను “మహాత్ములైన' 
ఇత్యాదికము కృష్ణుడు మహాత్ము(డును గా(డు, భూపతియు( గాడు, విపత్వవాసనయు 
నాతనియుందు లేదు అను నర్భమును |వతీయుమాన మెొనర్చును. 
'విధిదృష్టవిశిష్టపూజనాయతికి అనుపదము పూజ ఘనత నుటంకించుచు కృష్ణుని 
పనికిరానితనమును సూచించును. “పాడియే?' అను ప్రశ్న కృష్ణుని అనర్హత నటుండనిమ్ము; 
మాయందజ యవమానముమాట పోనిమ్ము; ధర్మవిరుద్ధమునాచరించిన నీకుమాత్రము 
దీనివలన మేలు జరుగునా? యనుభావమును న్పుటీకరించును. ఇట్లీపద్యమున 
విశేషార్థములు ప్రతీయమానములగుచు శిశుపాలుని యీర్వ్యాకోధముల యనుభూతికి 
మిక్కిలి సహకరించుచున్నవి. 
మజియొక యుదాహరణము : “మాయ ట్లిడుమల(బడినవారు గలరె ?' అని 
యడిగినధర్మజునితో బృహదశ్వమహాముని యిట్లు పలికెను : 
“దేవసములైనయనుజుల తో విప్రలతో రథాలితో వచ్చి యర 
భ్యావాసముసేసెదు ధర ణీవల్లభ నీవు ధర్మనిష్టితబుద్ధిన్‌.” 3.2.5 
ఇందలి వాక్యార్థమువలన నీ క్రిందియర్థవిశేషము స్ఫురించును. “నీయనుజులు 
దేవనములు. ఏది కావలనినను తమశక్తి సామర్థ్యములచే సాధింపగలరు. వారు 
నీయనుజులు కనుక అట్లు సాధించిన దాని నెల్ల భయభక్తివినయములతో నీకు 
సమర్పింతురు. దానివలన నివు దేవేందోపము(డ వగుదువు. నీ కెల్లపుడు ప్రియమును 
సంధించువిప్రులు నీతో కలిసియే యుండిరి. వారివలన విన(దగిన యర్థ మెల్ల వినుచు 
హృదయాహ్లాదమును బొందుచుందువు. ఎయరణ్యము నీకు పియమో - యందేగుటకు 
వలనినరథాదికము నీకు( గలదు. మజియు పేరున కరణ్యవోనము కాని నీ 


126 


వ్యంజకము 

ధరణీవల్లభత్యమునకు క్షతి కానరాదు. అంతేకాక నీవీయరణ్యవాసమును నా 
బుద్దితో. జేయుచున్నావు కాని మనస్సున ధర్మభావమును కొంచెము ప్రక్కకు నెట్టినచో 
నేక్ష్రణమం దైనను నీతమ్ములపరాక్రమముతో రాజ్యమును వశీకరించు కొన(గలవు. 
ఇట్టియరణ్యవాసము నీకేలకష్టకారణమైనది ? ఇత్యాదిభావ మిట గమ్యమానమగును. 
వక్ష్యమాణనలోపాఖ్యానమున కిది ముందుమాటగా నేర్పడి నలుండు పడినకష్టములు 
ధర్మజునికష్టములకంటె నెన్నోమడుగు లధికము లని చెప్పుటలో నీయర్ధమంతయు 
పర్యవసించుచు ధర్మజుని ఊజటకు నహాయభూతముగా నున్నది. కావున నీయర్ధ 
నంభావన మిట నముచితమే యగును. ఇట్లీ పద్యమునందలి నర్వవదముల 
వాచ్యార్థమును పై(జెప్పినయర్థాంతరమునకు వ్యంజక మగుచున్నది. 

ఇట్లు అవివక్షితవాచ్యమునందును, వివక్షితాన్యపఠవాచ్యమున సంలక్ష్యక్రమ 
వ్యంగ్యమునందును వదవాక్యములచే వకాశ్యములగువ్యంగ్యవిశేషములను 
సోదాహరణముగ చూచితిమి. ధ్వని పదప్రకాశ్యమనుటలో నొకింత యాక్షేపము తో( 
చుచున్నది. ఆపూర్వపక్షసమాధానము లీక్రిందివిధముగా నుండును. 

ఆక్షే : ధ్యనియన(గా కావ్యవిశేషమనికదా అది పదగతమగు టెట్లు ? పదములు 
వ్యంగ్యార్థమునకు వాచకములు కావు గదా! 

సమా : పదములు ధ్వనికి వాచకములు కావు. వ్యంజకములు. 

ఆక్షే : ఆకాంక్షాసహితముగ పప్రతీతిని గలిగించు రమణీయమగు వాక్యమే కదా 
కావ్యము. కేవలమొక్క పదముచే ఆకాంక్ష ఉపసంహృతము కాదుకదా ! అట్టియెడ 
పదమొక్కటిచే కావ్యపరముగా చెప్పబడిన ధ్వనికి సంగతి యెట్లు ? 

సమా : నిజమే. పదమొక్కటి కావ్యము కాదు. కావుననే పదమొకదానిని ధ్వనిగా 
చెప్పుటలేదు. వాక్యమున ధ్వని పదముచే ప్రకాశించు ననిమాత్రమే చెప్పబడినది. 

ఆక్షే : ఇదియు సరికాదు. విశిష్టార్ధపతీతి నాదవించు రమణీయమగు వాక్యమే 
కావ్య మనునపుడు ఆ ప్రతీతి వాక్యమువలన నఖండముగానే కలుగును గాని ఖండములగు 
పదములవలన( గలుగ(జాలదు. కావున రమణీయార్థప్రత్యాయన శక్తి లేని పదమువలన 
చారుత్వప్రతీతి యెట్లొదవును ? 

సమా: శరీరము సుందరమని అఖండముగానే తో(చును. కాని కన్నో ముక్కో 
విలక్షణ స్థితిలో నున్నపుడు వానివలన సౌందర్యము ప్రస్ఫుటముగా భాసిల్లుట లోకమున 
నున్నది. కావున నఖండమగు వాక్యమున నొకానొకవ్యంజకమగు పదమున్నపుడు సౌందర్య 
మినుమడించుటయు, అది లేనిచో సౌందర్యము కొజవడుటయు దృశ్యమానమగుచున్నది. 


127 


భారత ధ్యని దర్శనము 
స్త్రీలను వర్ణించునపుడు మృగాక్తి, మృణాళహస్త, వ్యామగ్రాహ్యస్తని, అస్తినాస్తివిచికిత్సా 
హేతుశాతోదరి, కణిశజంఫు, వామోరువు మున్నగు పదములలో ఆవయవికమైన 
విశిష్టతయే కదా శరీరమున కాపాదింపంబడినది. అట్లే కావ్యమునందును పదమొక్కటి 
విశిష్టార్ధపతీతికి వ్యంజకము కావచ్చును. మజియు శుతిదుష్టములగు పేలవాదిపదముల 
వలన అసభ్యార్థము స్ఫురించి కావ్యము దుష్టమైనట్లు చెప్పంబడుచున్నది. ఒక పదము 
కావ్య దుష్టతకు హేతువైనచో నొక పదము కావ్యశిష్టత కేల హేతువుకా(జాలదు? ఈ 
న్యాయము ననుసరించి పదమువలన ధ్వని [ప్రకాశించు ననుటలో అసామంజస్య 
మేమియులేదు. 
ధ్వన్యాలోకమునం దీపరికరశ్లోకములు పై యర్థమును సంగ్రహించినవి. 
“అనిష్టస్య శుతిర్యద్వదాపాదయతి దుష్టతామ్‌, 
(శుతిదుష్పాదిషు వ్యక్తం తద్వదిష్టస్పృతి ర్గుణమ్‌. 
పదానాం స్మారకత్వే£. పి పదమాత్రావభాసినః 
తేన ధ్వనేః పభేదేషు సర్వేస్వేవాస్తి రమ్యతా. 
విచ్చిత్తిశోభినై కేక భూషణేనైవ కామినీ 
పదద్యోత్యేన సుకవే ర్థ్వనినా భాతి భారతీ.” (ధ్వ. తృ. 159 వ పుట) 
శ్రుతి దుష్టాదులం దనిష్టశుతి యె ట్లచారుత్వమును బుట్టించునో యట్లే 
యిష్టస్కృతి చారుత్వమును గల్లించును. కావున ధ్యనిభేదము లన్నింటియందును రమ్యత 
యుండనేయున్నది. తళుక్కుమని మెజియు నొకనగచేత కామిని యెట్లు విరాజిల్లునో 
పదముచే వ్యక్తమగు ధ్వనిచేతను సుకవివాణి విరాజిల్లు నని శ్లోకముల భావము. 
ఇట్లింతవజకు లక్షణామూలధ్యని భేదములకు, నభిధామూలధ్యనిలో సంలక్ష్య 
కమవ్యంగ్యములకును వ్యంజకముల న్యరూవ నిరూవణము జరిగినది. ఇ(క 
నసంలక్ష్యక్రమ వ్యంగ్యమునకు వ్యంజకము లెట్టివో పరిశీలింపవలసి యున్నది. 
3. అసంలక్ష్యకమవ్యంగ్యము :- 
భావము, భావాభాసము, భావోదయము, భావశాంతి, భావశబలత, రసము, 
రసాభాసము అనునవి వ్యంజితములగునపుడు వాచ్యవ్యంగ్యముల క్రమము సంలక్ష్యము 
కా(జాలదని వెనుక చెవుకొంటిమి. భావాదులు [(వతీయమాన వుగంట కు 
విభావానుభావాదుల వర్ణనము జరుగును. విభావాది వర్ణ్షనమువలన రసాదు లనంతర 
కాలికములై స్ఫురించినను వానిస్ఫూర్తి క్రమము సూచీశతపృత్రన్యాయము ననుసరించి 
జరుగుటచే గుర్తించుటకు వీలుకాదు. అట్టి ధ్వనిభేదమునే అనంలక్ష్యక్రమ మనిరి. రసాదిక 


128 


వ్యంజకము 
మనంత విధములుగా నుండవచ్చుననుట వూర్యవేం నిరూవ్‌ంవ6 బడినది. 
అవాంతరవిభాగకల్పనమును, పరిగణనమును క్లిష్ట సాధ్యము కావున నది యంతయు 
నొకే భేదముగా పరిగణింప(బడినది. ఈ రసాదిక మభివ్యక్తమగుటకు వర్ణము, పదము, 
పదైకదేశము, వాక్యము, (ప్రబంధము అనునవి నిమిత్తములు కావచ్చునని యీ [క్రింది 
మూలకారిక తెలుపుచున్నది. 
“యస్త్వలక్ష్యక్రమవ్యజ్ఞ్యూ ధ్వనిర్వర్ణపదాదిషు- 
వాక్యే-సంఘటనాయాం చ - స ప్రబన్దేఇ పి దీప్యతే.” (ధ్వ. తృ. 2 వ శ్లో) 
ధ్వన్యభివ్యక్తకి అర్ధశూన్యమగు వర్ణ మెట్లు వ్యంజకము కాగలదని శంకింపరాదు. 
అత్యంతము మధురమును సుకుమారమునగు శృంగార మభివ్యక్తము కావలసిన 
చోటులందు రేఫ సంయోగాక్షరములయు శ-ష-ఢ- మున్నగు వర్ణములయు [ప్రాచుర్యము 
రసభంజక మగుచున్నది. అదియే బీభత్సాదులయందు రనదీప్తిని కలిగించుచున్నది. 
లౌకిక సన్నివేశముల( బరిశీలించినచో నిది నిరూపిత మగుచును. [పేమార్దత, లాలన 
మున్నగునవి విషయములైనపుడు నుకుమార వర్ణ (పాచుర్యమును, కోపాదికము 
విషయమైనపుడు పరుషాక్షర పప్రాచుర్యమును నహజముగా కానవచ్చుచుండును. వర్ణ 
(పాచుర్య మొక్కటియే కాదు - నాదములోంగూడ మంద మధ్యతారభేదములు - 
సందర్భానుగుణముగ అనభ్యస్తములై బాలుర యందు గూడ దృశ్యమానములగును. 
వీనిని జ్యాగత్తగా కనిపట్టువారికి వర్ణములు రసాది వ్యంజకము లనుటలో నెట్టి యాక్షేపణము 
నుండదు. కావ్యమున కవికి వర్ణ విన్యాస వైవిధ్య మనివార్యముగ నుపాదేయ మగుచున్నది. 
ఉచ్చారణలోని మందాదిన్వర భేదముల కచట - ముఖ్యముగా (శ్రవ్య కావ్యమున - 
(ప్రవేశ ముండ(జాలదు. కావున సమర్ధుడైన కవి తత్త ద్రసానుగుణముగ వర్ణముల 
గూర్చుకొనకతప్పదు. అపు డావర్ణములు రసవ్యంజకము లగుటలో విప్రతిపత్తి యుండదు. 
ఈ [కింది యుదాహరణముల నరసినచో నిది స్పష్టమగును. మృగవధార్థము వనమే(గిన 
వసుమహారాజునకు భావనామయ ప్రపంచమున తనయర్ధాంగి గిరిక తోంచి హృదయమున 
గిలిగింతలు పెట్ట6గా నాతనికి రేతస్ట్రలన మాయెను. నన్నయ దీని నిట్లు వర్ణించెను. 
“పలుకుల ముద్దును - గలికికాల్కన్నుల తెలివును - వలుదచన్నులబెడంగు- 
నలఘుకాంచీపదస్థలముల యొప్పును-లలితానేందుమండలమురుచియు - 
నళినీ కుటిలకుంతలముల కొంతియు - నెలజవ్వనంబున విలసనంబు - 
నలసభావంబున6 బొలువును-మెలుపును-గలుగు నగ్గిరికన తలంచి ఈలంచి 
ముదితయందు( దనదుహృడయంబు నిలుపుటంపవసి రాగ మడర భాసురముగ 
రమణతో వనాంతరమున రేతస్కంద మయ్యె నవనిపతికి నెయ్య మొనర.” 
1.3.27 


129 


17 


భారత ధ్యని దర్శనము 

ఈ పద్యమునందలి మృద్వక్తరయోజనమును లకారబావాళ్యమును 
(బ్రకృతమగువిప్రలంభ శృంగారమున కెంతయు సహకరించుచున్నవి. ఈ పద్యమునందలి 
పదములు, తదర్భములు మున్నగువాని భావనకంటె ముందుగనే యక్షరలాలిత్యమే 
రసన్ఫోరకమగుచుండుట సహృదయైక వేద్యమగు విషయము. 

గరుడి క[దంవవుతులను మార్తాండవుండలముదా6క కొనివోవ(గా 
నాతాపమునకు వారు మాడిచచ్చిరి. అంత కదువ యమృతవర్షమునకై పొకశాసను 
నుద్దేశించి పాడినస్తోత మియ్యది : 


“నరసురసిద్ధకి ంపురుషనాగన భశ్చర ముఖ్యులెల్ల నీ 

కరుణయ వేచి మండు; తిజగంబులు నీకులిశాభిరక్షణ 
స్ఫురణనంజేసి సుస్థిరత6 బొందు; బురందర! సర్వలోకసుం 

దర! శరణంబు నా కగుము - దానవసూదన! పాకశాసనా!"” 1.2.47 


ఇందు |శుతివికర్తనశీలమైన రేఫము పలుమాజు లావృత్త మగుట యామె 
హృదయమునందలి వుతమరణజనిత శోకోద్వేగమును జక్కగా నభివ్యక్తము 
సేయుచున్నది. ఒక విధమైన యనుప్రాసము నర, సుర, వురు, చర - ఇత్యాదిరూపమున 
నిందు నెలకొని పార్థ్యమాను(డగు నిందుని ఆభిముఖ్య సంపాదనమున కానుగుణ్యమును 
బొందుచున్నది. ఇ ట్లిచటివర్ణముల కూర్పు మిక్కిలి రమణీయమై రసానుగుణముగ 
నిబద్ధమైయున్నది. 

తమ (పియపత్నికి నిండుసభలో వుస్తాపహరణము గావించిన దుశ్శాసనుని! 
గాంచి దంతసందష్టదారుణముఖు(డై నవృకోదరు(డు పలికిన వాక్యములందలి రసాను 
గుణాక్షర వినివేశ చాతురీమహిమ యెట్టిదొ యీ పద్యమున( జూడదగును : 


“కురువృద్దుల్‌ గురువృద్ధబాంధవు లనేకుల్‌ సూచుచుండన్‌ మదో 

ద్భురు(డై (ద్రౌపది నిట్లు చేసిన ఖలున్‌ దుశ్ళాసనున్‌ లోకభీ 

కరలీలన్‌ వధియించి తద్యిపులవక్షణ్రై లరకౌఘని 

దర ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు న్నుగాకృతినీ” 2.2.233 


ఈ పద్యమునందలి మహా (ప్రాణాక్షరబాహుళ్యము భీమసేనుని కోధము 
పెంపును రౌదవర్తనము నభివ్యక్తము సేయుట సహృదయ హృదయవేద్యమే. “అనేకుల్‌, 
'వక్షశ్రైలి ఇత్యాదులందు యత్యక్షరము ఆకలిగొన్న సింహ మెరపై దూకినట్లుండి 
రౌదరసాభివ్యక్తికి దోహదము చేయుచున్నది. ద్విరుక్తధకారావృత్తియు, సంయుక్తాక్షర 
ములును దంతపీడనాద్యవయవవికారములను స్ఫురింవ(జేయును. పద్యము 


130 


వ్యంజకము 

నందలిధారాశుద్ధి కోపోద్వేగజనితతీ వత నభివ్యంజించును. ఇది యంతయు వ విన్యాన 
వైఖరీమహిమయే. 

ఇట్టిదియే రౌదరసాభివ్యంజకమగు రచన అర్జునపరముగా తిక్కన మహాకవిది: 

“పటునారాచపరంపరాపసరదర్పం బేర్పడం బేర్చి త 

దృటసంఘంబులు ఘోటక[వజము శుంభత్స్యందనౌఘంబు ను 

దృటకుంభి పకరంబునుం బొదివి విధ్వంసంబు గావించి నె 

త్తుట జొత్తిల్లెడునట్లు సేయుదు సమిద్భ్ఫూభాగ మత్యుగతన్‌”  7.2.307 


అభిమన్యువధ జనితశోకసమీరిత కోధుడై సైంధవుని. జంపుదునని ప్రతిజ్ఞ 
చేయునప్పటి ధనంజయుని వాక్యములందలి మహా ప్రాణారక్షసంయుక్తాక్షర బాహుళ్యము 
రౌదరసావిష్కారోపస్మారకముగా నిబంధింప(బుడినది. 

ఇట్లు వర్ణములు రనాద్యభివ్యంజకములగుట లక్ష్యములందు( జూచితిమి. 
(పతిపాద్యమైన అర్థస్వభావమును ముందుగనే పాఠకుని హృదయమున కెక్కునట్లుగా 
వర్ణములు కూర్చ(బడుట మహాకవులకవితలయందు సాధారణముగా గోచరించు చుండును. 
దీనినే వికటత్వ్తమును గుణముగా వామనాచార్యులు పేర్కొనిరి. కావున దీనికి 
ఇతరాలంకారికుల యామోదముదయు( గలదు. నన్నయభట్టారకు(డు పేర్కొనిన 
యక్షరరమ్యత యనునదియు పైలక్షణమును సమర్థించును. శ్రీనాథమహాకవి తిక్కన 
మహాకవికవితావరముగా వక్కాణించిన రసాభ్యుచితబంధథ మనునదియు దీని 
కుపోదృలకమే యగును. ఇన్ని ప్రమాణములచే వర్ణములు రసాద్యభివ్యంజకము లగు 
ననుసిద్ధాంత మపరిహరణీయ మగుచున్నది. 

వర్ణములే రసాభివ్యంజకము లగుచుండగా తత్సముదాయరూపమును, 
నర్ధవంతము నగుపదమును, పదసముదాయరూపమున నఖండమై యేకార్ధీ భావముగల 
వాక్యమును రసాభివ్యంజకమగు ననుటలో విప్రతిపత్తి యుండదు. కావున పదము 
రసాద్యభివ్యంజక మగుట చూడవలసియున్నది. ఈ క్రింది ఆంధమహాభారత పద్యమును 
శ్రీమాన్‌ తిరువేంగళాచార్యులు గారు తమ ఆంధ్ర ధ్యన్యాలోకమున నుదాహరించిరి : 


“అన్నగుమోమును, నత్తెలి గన్నులు, నవ్వెడందయురముల గన్నారంగా6 
గన్నను |బదుకుదు(; గానక యున్నను |బాణంబు లెట్టు లుండ(గ నేర్చున్‌?” 
72238 


దీనికి వారివ్యాఖ్య యిది - “నిహతు(డగు నభిమన్యుని గుజించి యర్జునుని 
యేడ్చిది. “ఆ' అనుపదము కరుణోద్దీపకము లగువదనలోచన హృదయముల శోభావిలాస 


131 


భారత ధ్వని దర్శనము 
విస్తార సౌభాగ్యములు నుడువుటకు వీలులేని రీతిగా నేక బుద్ది గోచరములుగా వ్యంజన 


మొనర్చును. దీనివలననే ప్రకృతమున కరుణ మలక్ష్యకమముగా వ్యంగ్యమగును. 
ఈయంతటి యర్ధమిట స్ఫురించునా? యని సంశయింపవలదు. శబ్దము ఉన్నచో 
అర్థమును నిరూఢమే యని (గ్రహింపవలయును '. (ఆంధ. ధ్వ. తృ. పు. 388) 

తచ్చబ్ద మిట్లే విశేషస్మృతిహేతు వగుట నీక్రింది పద్యమునందు నరయ+ 
దగును. 


“దానివిశేష సౌరభము దానివిలోలవిలోకనంబులున్‌ 

దానిమనోహరాకృతియు దానిశుచిస్మిత వక్రకాంతియున్‌ 

దానివిలాసముం గడుముదంబున౯ జూచి మనోజబాణసం 

తానహతాత్ముండై నృపతి దానికి నిట్లనియెం వియంబునన్‌” 14.172 

శంతనుమహారాజు యోజనగంధిని జూచినప్పటి స్ధితి యిది. ఇందు పునః 
పునః (పయుక్తమైన తచ్చబ్దము శంతను హృదయమునందలి యేకాగతను నామెయందు( 
గల అభిలాషరూపరతివిశేషమును అభివ్యక్తము చేయును. పూర్వోదాహృతపద్యముకంటె 
నిందొక విశేషము గలదు. అందు తచ్చబ్దము వేర్వేజుగా తత్తదవయవముల శోభావిశేషము 
నభివ్యక్తము సేయుచున్నది. ఇందలి సంబంధార్ధకముతో( గూడిన తచ్చబ్దము విడివిడిగా 
తత్తదవయవ సౌభాగ్యాతిశయనిరూపణము గావించుచునే యఖండశరీర శోభాసమ[గత్వ 
మును వ్యంజింప(జేయుచున్నది. దీనికి షష్ట్యంతతచ్చబ్దము హేతువని తాత్పర్యము. 

ఇచట నొకయాశంక ఉద్బుద్ధమగును. |ప్రక్రాంతపరామర్శకమగు తచ్చబ్దమునకీ 
శక్తి యున్నదా? అని. దీనిని శ్రీతిరువేంగళాచార్యులుగా రిట్లు వివరించిరి. “ఎవేని కొన్ని 
ధర్మము లొకవన్తువునందు ముందన్యయింవ(బడ(బోవునవుడు వానితో గలిసి 
యుండుటకు. దగిన ధర్మ మింకొకటి ఆవస్తువునం దున్నదని చెప్తుటకై యచ్చబ్దమును 
మొదట నుపయోగించి పిమ్మట బుద్దిస్టమగునావెనుకటి ధర్మాంతరముతోడి సాహిత్యమును 
తచ్చబ్దముచే పరామర్శింతురు. అచటనే యత్తచృబ్దములకు విడువరాని సంబంధ 
మున్నదందురు. 'యత్ర దోర్నిత్వనంబంధః' అని వ్రమాణము. ఆచోటిత చృబ్దమే 
షృక్రాంతపరామర్శకము" (ఆం. ధ$, 339) ఇంతకుపూర్ణము (పారంభించినదానిని 
పరామర్శించునది యని తాత్పర్యము. ఇట్టిది కాక |పసిద్ధార్థకమై యెదేని వస్తువును 
విశేషాకారముతో సచించుటకును తచ్చబ్దమును వాడుట గలదు. పై యుదాహృత 
పద్యమునందలి త వృబ్ద మిట్టిది. 


132 


వ్యంజకము 

“ఎయది హృద్య మపూర్వం బేయడి - యెద్దాని వినిన నెజుక సమ్మగం 
బై యుండు - నఘనిబరణ మేయది - యద్దాని విన(గ నిష్టము మాకున్‌.” 
11.30 


ఇత్యాదులందలి తచ్చబ్దము పక్రాంతపరామర్శకము. కావున పై ఆశంక నిలువ(జాలదు. 
పదము వ్యంజకమగుటకు మటియొక యుదాహరణము. కర్గ్ణోత్సత్తివలన( 
గన్యయగుకుంతి హృదయమున గలిగిన భావము. 


“ఈబాలు నెత్తికొని యింటికి( జన్న నన్నున్‌ నాబంధు లందజు మనంబున నేమనా;రె 
ట్లీ బాలుసూర్యనిభు నెట్టుల డించి పోవం గాబుద్దిపుట్టు-నని కన్యమనంబు' తోనన్‌.” 
15.29 


ఈ పద్యమునందలి అందటు, ఏమి అనుపదములు కుంతీ శోకమును 
పరిపోషించుచు నలక్ష్య క్రమమున కరుణరసము నుద్దీపింప(జేయుచున్నవి. “ఎవరో ఒక్కరి 
కైనచో ఎదో సమాధానము చెప్పవచ్చునేమో. అందటు నన్నివైపులను జేరి యొక్కొక్క 
రొక్కొక్కవిధముగా ననుమానింతురు. వారి యనుమానములు మనస్సులోనే యున్నను 
ముఖములం దేహ్యభావము తోంచుచునే యుండునుగదా! పాపమేమి జరిగినదో నలువురితో 
చెప్పలేక అవస్థపడుచున్నదని జాలిపడరు. అందజిలో నందఅకు ఒక్కదానను ఎమి 
చెప్పి నమ్మింతును?” అనురూపమున శోక మిట నంద అనుపదముచే నభివ్యక్తమగును. 
ఏమి అనుపదమున వినిన వెంటనే వారనుకొను విధముల యానంత్య మొక్కమాటు 
హృదయమునకు దోంచినతన మభివ్యక్తమగును. ఈరెండు పదముల (పయోగమును 
బట్టి కుంతి వృకావలి మధ్యమున జిక్కువడినసారంగిరీతిగా( దోచి 
సహృదయహృదయమున శోకము నుప్పాంగంజేయును. కావున నీ పదము లిట 
నసంలక్ష్యక్రమవ్యంగ్యమునకు వ్యంజకములు. 

భావాభివ్యక్తి పదమున నగుట నీ [క్రింది యుదాహరణమున నరయ(దగును. 


“బాలవయ్యు నత్యుత్తమ శీల వినయ గౌరవాన్వితవై నిర్వికారవృత్తి 
నున్ననీ కున్నయునికిన సన్నుతాంగిసుతుండు పుట్టుటయిది గడుంజోద్యమయ్యె.” 
13.160 


తనదాసియగు శర్మిష్ట కన్యాత్వమును వీడెనని లోకమునకు తెలియకయే 

ముగ్గురు పిల్లల తల్లియగుట కచ్చెరువడి దేవయాని యామెను ప్రశ్నించిన ఘట్టము 

నందలి యీ పద్యమున “ఉన్నయునికిని అనుపదము వ్యంజకము. ఇది చెవులంబడిన 
133 


భారత ధ్వని దర్శనము 
వెంటనే పాఠకునకు దేవయాని హృదయగతశంకాపూర్వకావహేళన మభివ్యక్త మగును. 
శీలవతి వని నే నింతకాల మనుకొని యెంత పారపాటు చేసితి! నన్నభావ మిందభివ్యక్త 
మగును. 

అలక్ష్యక్రమము పదము చేతనే కాక వదైకదేశముచేతను స్ఫురించును. 
ఉదాహరణము : 

కుంతికి ధర్మజభీమార్జునులు దైవ పసాదమువలన నుదయించుట కనియు, 
గాంధారికి సుతశతజన్మ మయ్యెనని వినియు తనయందు పుత్రజన్మములేమికి వగచి 
మాద్రి యాత్మగతమున నిట్లు దుఃఖించెను : 


“కోరినకోర్కికిం దగంగ6 గుంతి సుతతితయంబు గాంచె, గాం 

ధారియు నక్కడన్‌ సుతశతంబు ముదం బొనరంగ. గాంచె, నే. 

బోరచి యాడుయుట్టువునం బుట్టి నిరరకజీవనైతి - సం 

సారసుఖావహంబయినసత్సుతజన్మము. గానంబోలమిన్‌.” 1.5.120 

ఈ పద్యమునందలి “ఆడుపుట్టువు, అనుసమాసమునందలి పుట్టువు అను 
నేకదేశము మాదికి నిస్సార మగుతన నింద్య జీవనమువలన( గలిగిన అసహ్యభావమును 
జక్కగా ప్రస్ఫుటీకరించును. ఇట్లనపత్యయై మనుటకంటె పుట్టకుండుటయే మేలైనది 
కదా! యను భావము నీపదైక దేశ మభివ్యక్త మొనర్చును. మాద్రికి తనపుట్టువునెడ( 
బుట్టినయేహ్యభావమున కీపదైకదేశము వ్యంజకమని తాత్పర్యము. 

ఇ(క వాక్య మలక్ష్యక్రమవ్యంగ్యమునకు వ్యంజక మగుట నరయవలసి 
యున్నది. వర్ణపదపదైక దేశములకును, వాక్యమునకును వ్యంజకత్వములో కొంత భేదము 
గలదు. పదాదులు వ్యంగ్యార్థమునకు నిమిత్తరూపమున పనిచేయును. వాక్యము మాత్రము 
విభావానుభావ వ్యభిచార్యాది సామ్మగి నంతయు చక్కగా |[పతిపాదించును. కావున 
నట్టిదానియందు రనభావాదిక మంతయు తప్పక వ్యంగ్యమగును. అనగా 
సారాంశమియ్యది. వర్ణమో, పదమో, పదైకదేశమో ఆ వాక్యమున నుండుటవలన 
రసాద్యభివ్యక్తి జరుగుచున్నది. వాక్య మఖండముగా రసాదికము నభివ్యక్తము 
చేయుచున్నది. 

వాక్యరూపమగు నసంలక్ష్యక్రమము శుద్ధము, అలంకార సంకీర్ణము - నవి 
రెండు విధములుగా. జూపట్టును. శుద్ధ మన(గా నలంకారములు లేనిదని భావము. 

శుద్ధమగు వాక్యము అసంలక్ష్యక్రమవ్యంగ్యమునకు వ్యంజకమగుట నీక్రింది 
యుదాహరణమున. గానవచ్చును. 


134 


వ్యంజకము 
“తడయక పుట్టిననాండ తల్లిచే( దండ్రిచే విడువ 
బడితి, నిప్పుడు పతిచేతను విడువంబడియెదనొక్కొ! 
నుడువులు చేయు నింకేల, యిప్పాటినోములు తొల్లి 
కడ(గి నోచితిని గాకేమి, యంచును గందె డెందమున.” 1.4.103 


ఇందు శకుంతలా పతిపరిత్యక్షతాస్థితి సముద్భూత శోకము కరుణరసముగా 
నేర్పడుచున్నది. ఇందు పుట్టిననాండ తల్లిదండులచే విడువ(బడితి ననుటచే స్మృతి 
యనువ్యభిచారి భావమును, పతిచేతను అనుసముచ్చయార్ధ కావ్యయసహిత పదముచే 
దైన్య పూర్వక నైరాశ్యము, విడువ(బడియెదనొక్కొ అనుచోటి సందేహ స్ఫోరకావ్యయముచే 
విషాదము, నుడువులు వేయు నింకేల అనుదానిచే నిర్వేదము, ఇప్పాటినోములు తొల్లి 
కడ(గి నోచితిని గాకేమి అనుటచే వితర్మము మున్నగు వ్యభిచారి భావములు స్ఫురించి 
శకుంతలా హృదయగత శోకమును రసీకరించుచున్నవి. కందుట, తఖువాతి వచనమున( 
జెప్పంబడిన బాష్ప సముద్గమము మున్నగునవి యనుభావములు. దుష్యంతు(డు పలికిన 
“ ఇట్టి లోక నిరుద్ధంబుల కే మోడుదు మయుక్రంబులైన వలుకులు వలుకోక 
నీయ్మాశమంబునకు( బొ” మ్మనిన వాక్యము లుద్దీపకములు. ఇట్లు శకుంతలాలంబకమైన 
శోకము పైవిభావానుభావనంచారి భావచర్వణచే కరుణముగా వరిణమించి 
యాస్వాదనీయమగుచున్నది. కధాభాగైకదేశముగా నిది యంతయు నొక వాక్యముగా 
పరిగణింపంబడినది. ఇందలంకార మేళన మేమియు లేదు కావున నిది శుద్దము. 

ఈ కింది పద్యము విప్రలంభశృంగారమునకు లక్ష్యమగును. 

“కలహంస పలికిన పలుకులు గణీయించు; వడి దానిపోయినవలను సూచు!; 

బలుకదు సఖులతో లలితాంగి; మిన్నక యలయుచునుండు. దా ననుదినంబు; 

చారువిభూషణాహార విహారశ య్యాసనభోగంబులందు విముఖి 

యయిరేయు6బగలు నిదయు నోర్చు నెజుగక దమయంతి నలుండనుధరణినాథు 

నందబుద్ధి నిలిపి కందర్పబాధిత యగుచునున్నయది; ధరాధినాథ! 

ధరణిపతుల నొరుల నురుగుణాఢ్యుల విన నొల్ల దెంత విభవయుక్తులైన.” 

3.2.26 

ఈ పద్యమునందలి దమయంతీవర్ణనముచే అభిలాషరూపవిపలంభశ్చంగార 
చర్వణ సహృదయులకు( గలుగుచున్నది. ఇట కలహంసపలుకు లుద్దీపనవిభావము. 
పలుకులు గణియించుట, దానిపోయినవలను చూచుట మున్నగునవి యనుభావములు. 


135 


భారత ధ్వని దర్శనము 
సఖులతో( బలుకకుండుట జాడ్య మనువ్యభిచారి భావమును, అలయుచునుండుట 
యనునది గ్లానిని, భోగ విముఖత్వము ఆరతి యనుమన్మథావస్థను వ్యక్తము చేయును. 
ఈ నమాహారమువలన పాఠకునకు దమయంతీ గతవిపలంభ శృంగారము తోంచి 
యానందమును గూర్చుచున్నది. ఇందలంకార సాంకర్యము లేదు కావున నిదియు శుద్ధమే. 
అలంకారనంకీర్ణమైన అనంలక్ష్యకమవ్యంగ్యము వాక్యమున(దోచుట 
కుదాహరణము : 
“నెత్తమ్మిరేకుల మెత్తందనము దెచ్చి యచ్చున. బెట్టిన ట్లందమొంది 
చక్రవాకంబులచందంబు గొనివచ్చి కుప్పలుచేసిన ట్లొప్పుమెజసి 
చందురు నునుంగాంతికం దేర్చికూర్చి బా గునకు( దెచ్చినయట్లు కొమరుమిగిలి 
యళికులంబులకపు కలయంతయును దెచ్చి నారువోసినభంగి నవకమెక్కి 


యంఘితలములు' గుచములునాననంబుగచభరంబునునిట్టున్నరుచిరమూర్తి 
యనుపమానభోగములకు నాస్పదంబు గాదె; యీత్రిష్పులేటికి 6 గమలవదన!” 


ఈపద్యమునందలి యుత్రేక్షాక్రమాలంకార సంకీర్ణమగు వాక్యమునందు కీచక 
గతాభిలాషరూప విప్రలంభశృంగారాభానము అసంలక్ష్యక్రమమున (ప్రతీయమానమగు 
చున్నది. నెత్తమ్మిరేకుల మెత్త(దనము తెచ్చి యచ్చునయెట్టుట అనునది లోకమున 
నసంభవమగుటచే నిది యుత్సేక్షగా సంభావితమైనది. ద్రౌపది రూపలావణ్యములను 
(బత్యక్షవుగాం గనుంగొనుచున్న కీచకుని ౦యూవర్శనమును బట్టి 
సహృదయహృదయక్షేతమున బిజరూపమున నున్నరతి రనస్థితికి వచ్చును. అనురాగ 
ముభయపక్షనిష్టము కాదనుస్మృతివలన దానికాభాసత ఘటిల్లును. రసన్మర్శ యుండుటచె 
నిదియు నాస్వాదనీయమే యగుచున్నది. 

అలంకార సంకీర్ణమై కరుణ రన మలక్ష్య క్రమమున ధోంచుట కీ క్రింది 
పద్యముదాహరణము : 

“ఎలదీ6గ6 గప్పినలలితపరాగంబు క్రియ మేన మేదినీరేణు వొప్పం 

జంపకంబున నవసౌరభం బెసంగెడు కరణి నాసిక వేండిగాడ్పు నిగుడ( 

దోయజదళముల తుదిమంచుతొరంగెడు గతి6 గన్నుంగవ నశుకణము లురుల 

నిందుబింబముమీ(ది కందుచందంబునం గురులు నెమ్మొగమున నెరసియుండ 

సర్వజనవంద్యయైన పాంచాలి సింహ బలునిచే నివ్విధంబున భంగపాటు 

తనకు వచ్చిన నెంతయు దైన్యమొంది యవ్విరాటుని సభ చేర నరిగి నిలిచి.” 

4.2.138 
136 


వ్యంజకము 

దౌపద్యాలంబకమగుకరుణ మీ వాక్యమున నసంలక్ష్యకమమున( దోయయను. 

“ఇష్టజనస్య వినాశా - చృాపాక్షేశాచ్చ బంధనా ద్వ్యసనాత్‌ - 

ఎతై రర్భవిశేషైః కరుణాఖ్యరస స్పముదృవతి” 

అనునాట్యశా స్త్రోక్తి నిబట్టి ద్రౌపదికి సింహబలునివలన( గలిగిన క్లేశమువలన 
కరుణము సంభావిత మగుచున్నది. మేన ధూళి, నాసిక యందు వెండిగాడు, కన్ను( 
గవ నృశుకణములు, కురులు చెదరిపడుట మున్నగునవి యనుభావములు. వే 
డిగాడృనుటవలన కోధము, అశుకణములవలన ఆర్తి, కురులు నెమ్మగమున 
నెరయుటవలన (శమదైన్యములు మున్నగువ్యభిచారి భావములు తోంచుచున్నవి. 
రాజసభకు( జేరుట యనుదానివలన (తానము స్ఫురించుచున్నది. ఈ సముదాయము 
వలన (ద్రౌపది యుత్కటమగుశోకము పుష్టమై కరుణ రనమును సహృదయునియం 
దుద్భుద్భము చేయుచున్నది. సీనపాదములలోని యువమాలంకార మాయా 
యవయవముల తత్కాలస్థితిని చక్కగా రూపాందించుచు రసము నలంకరించుచున్నది. 
ఇట్టి దలంకారసంకీర్ణమైన వాక్యగతాసంలక్ష్యకమధ్య్వని విశేషము. 

ఇట్లు పదవదైకదేశవాక్యములు వ్యంజకము లగుటను వరిశీలించితిమి. 
సంఘటనయు వ్యంజకమగును. దానిని గూర్చి విచారింపవలసియున్నది. 

సంఘటన యనుదానిని ధ్యన్యాలోకకారు( డిట్లు వివరించెను : 

“అసమాసా సమాసేన మధ్యమేన చ భూషితా, 

తథా దీర్షసమాసేతి (త్రిధా సంఘట నోదితా.” (ధ్య. తృ 5వ శ్లో.) 

సమాసములు బిత్తుగా లనద, న్యల్ప నమానములతీ భూషితమగునది, 
దీర సమాసములు గలది యని సంఘటన మూడు విధములుగా నున్నది. ఈ సంఘటన 
యనునది వామనుడు కావ్యాత్మగా పేర్కొన్న రీతికి పర్యాయముగా వాడ(బడినది. అతని 
మతమున మిక్కిలి మృదుపదములు, అల(తి సమాసములు - లేక సమాసరాహిత్యము 
అను స్వరూపము గలది వైదర్శీరీతి. పరుషాక్షర బాహుళ్యము, దీర్ద సమాసములును 
గలది గౌడీరీతి. ఈ రెంటికిని నడుమస్థితి - మృద్వక్షర పరుషాక్షర సమ్మేళనము, నాత్యల్ప 
జ నాతిదిర్భ - సమాసములు గలగియిండునద- వాంచాల ఈత యన(టబడును. 

ధ్వనికారు(డ రితిప్రక్రియనె నంఘటనగా భావించి యిదియు నసంలక్ష్య 
కమధ్యనికి వ్యంజక మగునని నిరూపించెను. కాని యీతని వివరణమును బట్టి గితికిని 
సంఘటనకును కేవలము తాదాత్మ్యమును సంభావింప(జాలము. రీతి గుణసమాహారరూప. 
కావున నీ సందర్భమున గుణములును సంఘటనయు నొకటియా? గుణముల నాశ్రయించి 
సంఘటన యుండునా? సంఘటన నాశయించి గుణము లుండునా? అను విధమున 

137 


18 


భారత ధ్వని దర్శనము 
వికల్పములు పుట్టును. దీనిని గూర్చి చర్చింపవలని యున్నది. కరుణము గాని 


విపలంభశ్చంగారము గాని పతీయమానమగునవుడు మాధుర్య[వసాదగుణములు 
పరిపూర్ణముగా నెలకొనవలయును. రౌదాద్భుతముల విషయమున ఓజోగుణము 
మిక్కుటముగా నుండవలయును. తక్కిన వానివట్టున మాధుర్య (ప్రసాదము 
లుండవలయును అని గుణములు రసాది విషయములకు నియతములై యున్నవి. 
ఇట్టినియతి రసవిషయమున సంఘటనకు లేదు. శృంగారమున దీర సమాససంఘటన 
యుండుటయు, రౌదాదులయందు సంఘటన సమాసశూన్య యగుటయు( గానవచ్చు 
చున్నది. ఈ కింది పద్యములను బరిశీలించినచో నీవిషయము స్పష్టమగును : 

“జలధివిలోలవీచి విలసత్కలకొంచి సమంచితావనీ 

తలవహనక్షమంబయిన దక్షిణ హస్తమునం దదున్నమ 

దళదురుఘర్మవారికణకమకరాబ్దము వట్టి నూతిలో 

వెలువడ గోమలిం దిగిచె విశుతకీర్తి యయాతి పీతితోన్‌.” 13.144 

ఇందలికమకరాబ్దము, కోమలి, ప్రీతితోన్‌ అను పదములను బట్టియు ఘర్మవారి 
కణములు సాత్తికభావసంజనితములుగా సంభావింప(బడుటను బట్టియు నిది అభిలాష 
రూపరతివిశేషము నభివ్యంజించును. కావున నిది శృంగార రసవిషయము. అయినను 
నిందలి దీర్ధ సమాససంఘటన దీనికి భంజకము కాలేదు. 

“జెక్కలు సించి కంఠమున టేకులు వాపి శిరంబు వచ్చి పే 

రుక్కున6 గొంచచంద మగునొడ్డు గలంగంగం జేసి భీష్ముండే 

దిక్కున దానయై దిశలు దీటుకొనన్‌ శరకోటి నింప గెం 

పెక్కినకంటి[ కేవ చెలువెక్కుడుసేయ(గ( గీడి కృష్ణుతోన్‌.” 6.2.38 

భీష్మాచార్యుని మహోజ్ఞృంభణమును వర్ణించునీపద్యమునందు సమాసరహిత 
సంఘటనయున్నను వీరరసస్ఫూర్తి కది భంజకమగుట లేదు. కావున సంఘటనలకు 
రసవిషయమున నియత తము లేదనుట యుదాహరణముఖమున స్పష్టమైనది. దీనిని 
బట్టి గుణములును సంఘటనయు నొకటే యనువికల్పము పరాస్త మగును. అటే 
అనియతమైన సంఘటనకు నియతమైన గుణములకు నాశయాశయిభావము కూడ 
కుదరదు. అయినచొ గుణములు వెని నాశయించి యుండు నను శంక యొకటి 
పాడమవచ్చును. అవి యంగియగురనాద్యర్థము నాశయించియుండును. ఆరసాదికము 
కొన్ని యెడల నంఘటనవలన వ్యంజింప(బడును. 

గుణములు నంభంటనను నియంవింంవ (జాలవనువివషయువల 
సైవికల్పనిరాకరణము మూలమున స్పష్టమైనది. అయినచో 'సంఘటనానియామక 


138 


వ్యంజకము 

హేతువేది? యను ప్రశ్న యిట పొడమును. దానికి “తన్నియమే హేతు రౌచిత్యం 
వక్షృవాచ్వయోః” అనునది సమాధానము. 

వక్తయును వాచ్యమును బహువిధములుగా నుండును. కవియు, కవినిబద్ధ 
వ్యక్తులును వక్త అగుదురు. కవినిబద్ధుండు రసభావాదిసమన్వితుండగుటయు, కాకుండు 
టయు గానవచ్చును. కథా నాయకుండు ధీరోదాత్తాదులతో నన్యతముండు కావచ్చును. 
అత(డు కావ్యమున ప్రధాను(డో ఉపనాయకు(డో అయి యుండవచ్చును. 

వాచ్యము కూడ పలువిధములుగా నుండును. అది రసవ్యంజకమగుటయో, 
రసాభాసవ్యంజకమగుటయో సంభవించును. అభినేయార్థము కావచ్చును. కాక పోవచ్చును. 
అట్లే ఉత్తమ మధ్య మాధమ (పకృతులలో దేనినో యాశయించి యుండవచ్చును. 
ఇట్లు వాచ్యము పలువిధములుగా నుండును. వీనిని బట్టియే సంఘటన నియమింప( 
బడును. ఆనియమన మెట్లుండదగునను సంశ మిట్లు నిబంధింప( బడినది. 

కవిగాని, కవినిబద్ధవక్తగాని రనభావహీను(డగుచో రచన యతనియిచ్చ 
వచ్చినట్లుండవచ్చును. కాక యత(డు రససమన్వితుండైైనచో, నా రసాదులును పధానములై 
ధ్వనివ్యపదేశమును బొందునేని అపుడు తప్పక సంఘటన సమాసరహితయో స్వల్ప 
సమాసయో కావలయును. ప్రత్యేకించి విపలంభశృంగారమునందును, కరుణమునందును 
సంఘటన యెల్లపుడును సమాసరహితముగానే యుండవలయును. ఈ క్రింది యుదా 
హరణములం దిది సమన్వితమగును : 


“దేవలోకంబున నీ విప్పు డెవ్వతం దీపారుపలుకులం. దేర్పి కురులు 
పుడుకుచు దగ నన్నపోలె లోలాత్మంగా. జేయుచున్నాండవు; చెలువు నేర్పు 
మెజియంగ నచ్చరతెజవలమనమును గల(చి యాడుదు గాక-యల.తి6 బోదె! 
యంగనాగోష్టి నున్నపుడు నానడవడి బుద్ది. దలంతె; నిన్పొందంగాంచి 


యాటునెలలు వోయె; నంతియ యింతియ కాని - లేదె తొంటిమేన. జేసి 

నట్టిమేలు మోహనాకార! యభిమన్యువీర! నిర్వికార ! వినుతసార!” 10.2.82 

చచ్చిపడెనయభమన్యుని( గాంచి విలపంచుచున్న యీ యుత్తర వాక్యములు 
కరుణరసన్ఫోరకములై యున్నవి. కావుననే యిందలి సంఘటన అల్పసమాసరూపయై 
రసవ్యంజకమగుట కానవచ్చుచున్నది. 

ఇట్లే పూర్వోదాహృతమగు “కలహంన పలికిన పలుకులు గణియించు 
నిత్యాదిదమయంతీవిరహావస్థ నభివర్ణించు పద్యమునందును విపలంభశృంగార 


139 


భారత ధని దర్శనము 
న్ఫోరకముగా సమాసరహిత సంఘటనయే యున్నది. “చారువిభూషణాహార విహార 
శయ్యాననభోగంబులందు' అనుసమానము కొంచెము దీర్గమే యయ్యును ఆమెకు 
జనించిన “యరతి' యను మన్మధావస్థ గాఢత్వము నది స్ఫురింప(జేయుచున్నది. ఇట్లు 
కరుణ విపలంభశృంగార నిర్వహణాతత్పరత్వమున రసభావసమన్వితులగు కవులు 
నమానముల కూర్పులో నంయమునము పాటించిన తెఅ(గు మహాభారతమున 
సార్వత్రికము(గా గానవచ్చును. 

సమాస మున్నంతమ్మాతమున రసప్రతీతి కది భంజక మెట్లగునని శంకింప 
రాదు. నమాన కల్పనలో పెక్కువైచితు లుండును. “జానకీ|వియు(డు' అను 
నమానమునకు జానకి యొక్క ద్రియుడుం, జానకి వియుగా6 గలవాడు 
అనుషష్టీబహు వీహ్యర్థములు రెండును సంభావ్యము లగును. అట్టియెడ తదర్ధభావనపై 
సహృదయునిదృష్టి కేంద్రీకృతమై రసస్ఫురణ కొక్కొక్కప్పుడు వ్యవధాన మేర్పడును. 
ఆనందపర్యాయమగురన మవిచ్చిన్నముగ నేకాకారమున ననుభూయమానము 
కావలయును గాని నడుమ వ్యవధి యుండరాదు. ఎచట సమాసము రసాభివ్యక్తికి 
పతిబంధ కము కొదో యట్టిది యున్నను దోషము లేదు. కావున నుకుమారములైన 
రసములందు దీర్గసమాససంఘటనవిషయమున కవి యత్నమును వీడవలయును. 

ఇది శ్రవ్యకావ్యవిషయము. దృశ్యమునందీ విషయమున మజియు జాగ్రత్త 
వహింపవలయును. అచట ఉత్తరోత్తరార్థము వెంటవెంట వచ్చివడుచుండుటచే 
పూర్వపూర్వార్థమును నిలిచి నమన్వయించుకొనుట కవకాశమె యుండదు. కావున 
దీర్గసమాసభూయిష్టరచన రసాదులయందు సర్వధా పరిత్యాజ్యమే యగును. రౌద్రాదు 
లభినేయము లగునపుడు దృశ్యములందు మధ్యసమాస యగుసంఘటన నాశయింప 
వచ్చును. 

ర్నౌొదాదులు శృంగారకరుణములవలె సుకుమారములు కావు కావున త|దస 
_విషయమునను శ్రవ్యములందు ధీరోద్ధతుండగునాయకుని వ్యాపారమును వర్ణించు 
నపుడును, తత్సదృశసందర్భములందును దీర్థసమాసయగుసంఘటన దుష్టము కాదు. 
అచట నది వ్యంజకమే యగును. ఈకింది యుదాహరణములు దీనిని స్పష్టపణచును. 

“రయవిచలత్తురంగమతరంగములన్‌ మదనాగన కసం 

చయముల సంచలచ్చటుల సైనికమత్స్యములన్‌ భయంకరం 

బయి నుదువ్నష్టిభోజకుకురాంధకవాహినియుం గలంగె ని 

ర్ధయత౧రోషమారుతసతాంతనమీరతమై క్షణంబునన్‌” 2.2.3౮ 


140 


వ్యంజకము 

ఇందు ధర్మజసభాక్షోభము భయానకస్స్ఫూర్తిని కలిగించును గావున నిచటి దీర్బ 
సమాససంఘటన తద్రసమునకు వ్యంజకమే యగును. 

“ఆయతకుంతకార్ముక గదాసిపరశ్వథశూలపట్టి సా 

ద్యాయుధఘోరహస్తులు కులాచలతుంగతనుల్‌ పచండతే 

జోయుతు లావియచ్చరులు శూరతమై నడతెంచి బల్విడిం 

గోయని తాంకి రుగరణకోవిదులై కురురాజసైన్యమున్‌.” 3.5.391 

ఇందు దుర్యోధనునిసేనపై వజతెంచినగంధ ర్యవీరులవీరరనన్ఫూర్తి 
కనుగుణముగా దీర్ణ్గసమాససంఘటన కూర్ప(బడినది. 

“మౌళి సకృంగరంగన్మధుకరపటలీమానసాకృష్ణివిద్యా అ 

శాలిస్సారాబ్ద రేఖభాంజలిపుటఘటనాచారుఫాలస్థ లక్ష్మా జ్జ 

పాలగ్రేజీవిశాలాంబక కుముదవనీబాంధవాయత్తచంద - 

శీలీలాగాఢకాంతిస్మితవదనరుచిస్ఫీతు నాగేంద్రకేతున్‌.” 4.3.78 

చూపఅకు విస్మయావహమైనదర్శనము గల దుర్యోధనమహాచ[క్రవర్తి వర్ణన 
మును తిక్కనామాత్యు(డు దీర్ధసమానసంఘటనలో నిబంధించి యద్భుతరనమును 
స్ఫురింప(జేయుచున్నాడు. 

సర్వరస సాధారణమగు ప్రసాదభూయిష్టరచన యున్నచోట సమాసములున్నను 
సుకుమారరసములును స్ఫురించుచునే యుండును. ప్రసాదము సర్వవ్యాపి యగుగుణము. 
నమానభుటవలన నయ్యడు 6న ఎతిబంధథకత్వము ఎయ్యటి నవారింవంగలదు. 

“అలసత యొప్పంగాం దరుడి యమ్ముసవల్లభ్యుమోల నున్నసం 

మిళితసుగంధబ౦ంధురసమీరవశంబున. దూలి బాల పై 

వలువెడలన్‌ బయల్పడియె వలబ్దకుచంబులు6 గక్తయుగ్మమున్‌ 

లలితకృశోదరంబు( దరళత్రివళీయుత రోమరాజియున్‌.” 14.44 
ఇత్యాదులందు దీర్థసమాససంఘటన యున్నను రచన |పసాదగుణభూయిష్ట మగుటచే 
రస్మపతీతికి పవచ్భేదము కలుగుటలేదు. 

ఇట్లే ఓజోగుణ ముండవలసినసన్నివేశమున నది లేకున్నచో నాభారమును 
పసాదగుణము వవాంచును. ఇట్లు నంఘటనకు గుణములకువలె శైయత్యము 
సద్ధించుటలేదు. ఈరసమున కీసంఘటన యస అది సయతవిషమైనచో సంఘటనలు 
రసాదివ్యంజకములగుటను బ్రత్యేకముగా చెప్పనక్కరయేలేదు. నియతములు కావు కనుకనే 
వర్ణపదాదులవలె సంఘటనలును వ్యంజకము లగునని చెప్పుటకు వీలయినది. సారాంశ 


141 


భారత ధ్వని దర్శనము 
మియ్యది : [వతివర్ణమును, |వేతివదమును వ్యంజకము కాని విధముననే 


ప్రతిసంఘటనయు వ్యంజకము కాదు. కావున రసభావసమన్వితుడగు కవి రసాదివ్యంజ 
కముగా సంఘటనల నిబంధించుట కానవచ్చును. 

మజియు సంఘటనానియామకములలో కావ్యభేదములకును పపధానస్థానము 
గలదు. కావ్యభేదముల ననుసరించి సంఘటనలు మారుటయు( గానవచ్చును. 

ముక్తకములు, సందానితకము, విశేషకము, కాలాపకము, పరికథ మున్నగు 
రచనాభేదము లెన్నియో యున్నవి. ముక్తకాదులలో కవికి రసభావాభినివేశమున్నచో 
సంఘటన పూర్వము చెప్పినవిధమున పాటింపబడుటయు, లేనిచో లేకుండుటయు( 
గానవచ్చును. ముక్తకాదులం దేపద్యమున కాపద్యమే స్యతంత్రముకదా! వానియందును 
విభావానుభావసామ[గ్రి యుండునా ? అని శంకింపరాదు. ఎకైకళ్లోకము ప్రబంధశతాయమాన 
మని ప్రసిద్ది కెక్కి నయమరుకము మున్నగువానినిబట్టి ముక్తకాదులయందును రసాదిస్ఫూర్తి 
యుండవచ్చును. 

గద్యవాజయమునందును ధ్యనికారు(డు ప్రత్యేకించి సంఘటనానియమమును 
వక్కాణించెను. వానియందును కవిగాని, కవినిబద్ధవక్తగాని రనభావరహితు(డైనచో 
సంఘటన యథేష్టముగా నుండవచ్చును. అట్లుగాక రసభావసమన్వితు(డైనచో తత్త దసాను 
గుణముగ సంఘటన యుండును. అందు మణ్‌యును విషయౌచిత్యమును గూడ 
ననుసరింపవలయును. ఆఖ్యాయిక యందెక్కువగా మధ్య సమాస, దీర్చసమాస సంఘటన 
లుండుటవలన గద్యమునకు దీవృవచ్చును. మజ్‌యు సట్ట గద్యకావ్యమున 
రౌదరసవ్యంజన మవనరమైనచోటులందు అర్జౌచిత్యము ననుసరించి దీర్ధసమాన 
సంఘటన కూర్పవలసివచ్చినను ఉపనాగరికవృత్తినే యవలంబింపవలయును గాని 
పరుషవృత్తినో, [గామ్యవృత్తినో స్వీకరింపరాదు. 

చరితప్రధానమగు పరికథయందు రసబంధమున కంతగా స్థాన ముండదు 
కావున నచట నంవుటన యథేచృముగా నుండవచ్చును. ప్రాక్సతభాషయందు 
ప్రసిద్ధములైన ఖండకథ, సకలకథ యనువానియందు కులకాదు లధికముగా నుండును 
గావున దీర్చ సమాససంఘటన యున్నను నష్టములేదు. 

సర్గబంధమున - రఘువంశమువంటిమహాకావ్యమున - రససాధనమున కవి 
కభినివేశ మున్నచో నాయారసానుగుణముగ సంఘటన లుండవలయును. 

ఇట్లు సంఘటనానియామకములను పరిశీలించి కవి వాని నాదరింపవలయును. 
అప్పుడే వానికి వ్యంజకత సిద్ధించును. 


142 


వ్యంజకము 

సంఘటనలు వ్యంజకములయిన కొన్ని యుదాహరణములను మహాభారతము 
నుండి పరిశీలింతము. 

అమృతసంపాదనార్ధము యతించుదేవదానవులయుత్సా హాతిశయము నీ క్రింది 
దీర్గసమాససంఘటన వ్యక్తముచేయును. 

“కోణీచకభరంబు గ్రక్కదల దిక్కుల్‌ మోయంగా నార్చి య 

క్షీణోత్సాహసమేతులై రయమునన్‌ గీర్యాణులుం బూర్వగీ 

ర్వాణవాతము నబి. దచ్చునెడ( దదాక్టాకృష్ణనాగానన 

శ్రేణ్మీపోత్సవిషాగ్నిధూమవితతుల్‌ సేసెం ఐయోదావలిన్‌.” 1.212 

వాచ్యమున కొంత మార్దవము, కొంత కాఠిన్యము నున్నచో మధ్యమసమాస 
సంఘటన నెలకొని దానికి వ్యంజకమగును. అట్టిదాని నీక్రిందిపద్యమున నరయ( దగును. 

“ఘనబాహాబలదుర్నివారమహిమన్‌ గంధర్వవీరుల్‌ సుయో 

ధను దత్కాంతల. దత్సహోదరుల బంధపాప్తలం జేసి కై 

కొని వేపోవుచునున్నవారదె; ఘనక్షోభంబు గావించి నీ 

యనుజవాతము గావవే కరుణ నిండారంగ రాజోత్తమా 1!” 3.5.402 


ఘోషయాతలో గంధర్వులచే బట్టువడ్డదుర్యోధనునిదీనస్థితిని సకరుణముగా 
విన్నవించి ధర్మజుని కార్యోన్ముఖత్వమునం దుత్సాహవంతునిగా' జేయుటకు 
పయత్నించుదుర్వోధనానుచరులయుక్తు లందలిశోకోత్సాహముల నీపద్యమునందలి 
మధ్యమసమాససంఘటన చక్కగా నభివ్యక్తము చేయుచున్నది. 

పెక్కుకాల మిడుమలంబడిన వుత్రకులక్షేమమరయుచునే కృష్ణునితో వారి 
పరాక్రమాది గుణముల నుగ్గడించుచు ప్రస్తుతము వా రనుభవించుదయనీయన్థి తికి 
వగచెడుకుంతీదేవి పలికెడు నీక్రిందివాక్యములందు వాత్సల్యమృదుకోపదుఃఖములను 
మధ్యమసమాససంఘటన యెట్లభివ్యక్తముచేయునో యీకిందిపద్యమున6 జూడ వచ్చును. 

“దానదయాపరుండయినధర్శతనూభవుసేమ మెట్లు ? పం 

చాననవిక్రముండగుబకారికి సేమమె ? యస్రశస్తవి 

ద్యానిపుణుండు |కీడి సుభియా ? వినయాభరణుల్‌ కవల్‌ సమా 

ధానసమేతులే ? యకట! ద్రౌపది సాద్వి సుఖంబె దానికిన్‌ ?”  5.3.186 

అసమానసంఘటన వ్యంజక మగుట నీక్రిందిపద్యమున( గానవచ్చును. 
తానిచ్చిన గోవునకు మాజుగా వేలకొలది గోవుల నిత్తును, మున్నిచ్చినదానిని వదలుమని 
ప్రార్ధించెడున్సగమహారాజుతో విప్రుడు దీనత దో(పగ( బల్కిన పల్కులు : 

143 


భారత ధ్వని దర్శనము 
“పాలుగడుంబెక్కు; దానిసబాము లెస్స; పెయ్య కర్మిలి గలదు; మత్రియ సుతుండు 
పాల కేడ్పినయపుడ చన్పట్టనిచ్చు నేదిప్రొదైన, నట్టి గోవెందు. గలదు."13.2.427 
ఇందావిపుని ప్రార్థనాదైన్యమును, గోవు పరమసాధుస్వభావమును అసమాస 
సంఘటన చక్కగా వ్యక్తము సేయుచున్నది. 
ఇట్లు సంఘటన యననేమో, తన్నియామకస్తూతము లెట్టివో, యది వ్యంజక 
మగుట యెట్లో వరిశీలించితిమి. మహాకవి పాండిత్యవకర్నావదర్శనమునకై 
సమాసకల్పనము చేయ(డు. అందును కవితయమువారు తమరచనలయం దెచటను 
మెల(కువను వీడక, చాపల్యమును బదర్శింపక సన్నివేశమునకు( దగినసంఘటనలను 
గూర్చుకొనిరి. కావున నాంధ్రమహాభారతములో సంఘటన వ్యంజక మగుట యెల్ల యెడలను 
గానవచ్చును. 
4. ప్రబంధము - వ్యంజకత్వనిబంధనము :- 
అలక్ష్యక్రమవ్యంగ్యము |పబంధములలో దృశ్యమానమగుట ప్రసిద్ధమే. కాని 
అట్టి ధ్వనివిశేషము పబంధములలో (పకాశింప( జేయుటలో కవి కొన్ని నియమములను 
పాటింపవలసియున్నది. ధ్వనికారు( డానియమముల నీకిందికారికలలో వివరించెను. 


“విభావభావానుభావసంచార్యాచిత్యచారుణ:, 

విధిః కథాశరీరస్య వృత్త స్యో తేక్షి తస్య వా. 

ఇతివృత్తవశాయాతాం త్యక్త్వాననుగుణాం స్థితిమ్‌, 

ఉతేక్షో2_ ప్యంతరాభీష్టరసోచితకథోన్నయ:. 

సంధినంధ్యంగఘటనం రసాభివ్యక్య పేక్షయా, 

నతు కేవలయా శాస్త్ర స్థితిసంపాదనేచ్చయా. 

ఉద్దీపన ప్రశమనే యథావసర మంతరా 

రసస్యారబ్ధవిశాంతే రనుసంధాన మంగిన. 

అలంకృతినాం శక్తా వప్యానురూప్యెణ యోజనమ్‌ 

(పబన్థస్య రసాదీనాం వ్యజ్ఞుకత్వే నిబన్గనమ్‌”.(ధ్య. తృ. 10, 11, 12, 13, 14.) 


(1) (వేబంధమునం దితివృత్తము వురాణవనిద్ధవేం యైనను, లేక 
కవికల్పితమైనను విభావము, భావము, అనుభావములు, వ్యభిచారిభావములు అనువాని 
యౌచిత్యముతో సొంపునింపవలయును. 

(2) ఇతివృత్త వశమున వచ్చినరనభంజకమైనస్మ్ళితిని, రనోచితముగా కవి 

144 


వ్యంజకము 

యూహించి మార్చుకొనవలయును. 

(3)నంధినంధ్యంగఘటనమును కేవలము శాన్రస్టితినంపాదనేచ్భతో కాక, 
రసాభివ్యక్త్యపేక్రతో చేయవలయును. 

(4) నమయానుగుణముగ నంగిరనమునకు ఉద్దీపనపశమనములను 
గలిగించుచు నది పూర్తిగా విశాంతమగునపుడు మజల ననుసంధించుచుండవలయును. 

(5) అలంకారనిర్మాణచాతురి కవి కెంతగా నున్నను సముచిత మగు విధముగానే 
వాసన కూర్చవలయును. 

(ప్రబంధము రసాదులనభివ్యక్తముచేయుట కియ్యవి ఎర్పాటులు. 

వువోభారతమువంటివువోగంథమున నముదాయరూవమున స్‌ 
నిబంధనముల నన్వయించుట అంతసుకరమైనవిషయముకాదు, కవితయమువారు 
మహాభారతమును కేవల మితిహాసదృష్టితో కాక, మహాకావ్యముగా తీర్చిదిద్దివలయు నను 
తాత్సర్యముకలవారేయైనను, బెచిత్యాదివిషయములపరిరక్షణకై యత్నించుచునే 
వ్యాసభగవానునిరచనకు విరుద్ధముగా వ్రాయవలసివచ్చినచో సంకోచమును విడనాడలేదు. 
కావుననే కొన్ని తావులందు పాఠకునిమనన్సున కీఘుట్టమున నీవిధముగా లేనిచో 
బాగుండునేమో యనునభిపాయము కలుగుచుండుతావులును క్వాచిత్మములుగా( గలవు. 
నన్నయను 'కృష్ణద్వైపాయనముని వృషభాభిహితమహాభారతనిరూపితార్థమేర్పడు, నట్లుగా 
మహాభారతమును తెలు(6గున రచింపవలసినదిగా రాజరాజనరేంద్రుండు ప్రార్థించినను 
'కవీందులు లోనారసి మే-' లనునట్లుగా జగద్దితబుద్ధితో రచించెను. తిక్కన్నయు 
'నాంధ్రావళి మోదముం బొరయు నట్లుగా రచింతు నని వాక్రుచ్చెను. సాధుజనహర్షసిద్ధిని 
ఎజ్జనయు వాంఛించెను. ఇట్లీకవితయమువారి కవితాలక్ష్యములను వరికింవ 
మూలభారతమున నున్న విషయమును యధాతథముగ ననువదించుటయేం 
వారితాత్పర్యమని తో(పదు. దీనికి హేతు వేమై యుండును ? విలయినంతవఖణకు 
రససంపాదనేచ్చయే కావలయును. అంతమ్మాతమున వ్యాసభగవానునిరచన నీరస మని 
శంకింపరాదు. అది ప్రధానముగా నితిహాసము కనుక నందు రసదృష్టికంటె విషయనివేదనకే 
(ప్రాధాన్యము హెచ్చు. ఇతిహాసపురాణములు భిషగ్యరులవంటివి. రుగ్దతానిర్ణయమునకును 
రోగాపనోదనమునకును వైద్యుండు నిస్సంకోచముగా శరీరమునందలి సర్వాంగములను 
పరిశీలించి చూచినట్లు ఇతిహాసపురాణకర్తలు సర్వవిషయములను సంకోచమును విడనాడి 
వక్కాణింతురు. అది ఆభిలషణీయమే కాని పరిత్యాజ్యము కాదు. రససంపాదనేచ్చగలకవులు 
ఇతిహాసాదులనుండి యితివృత్తములను |గహించుచు సహృదయహృదయావర్దనమునకై 


145 


19 


భారత ధ్వని దర్శనము 
మార్పులు చేర్పులు చేనికొందురు. ఇదియును నబిలవణీయమే. కావున 
మూలభారతమునుండి యేవైనమార్పు లుటంకించినచో నీదృష్టి ననుసంధించుకొనుట 
పాడి. 

ఈపూర్వరంగముతో పైనిపేర్కొనిననిబంధనములు భారతమునందలి యొకకధా 
భాగమున సమనయము చేయ(బడుచున్న్సవి. 

ఉదాహరణమునకు నన్నయభారతభాగమునుండి దుష్యంతోపాఖ్యానమును 
గహింతము. ఇందు |పధానరసము ధర్మవీరము. నాయకు(డగు దుష్యంతునికిని నాయిక 
శకుంతలకును ధర్మరక్తణతత్పరత్యము మొదటినుండి తుదివజకు నిందు 
గన్పట్టుచున్నది. తదనుగుణమగునుత్సాహ మిందు స్థాయిభావము. ఇట నొక శంక 
యుప్పుతిల్లును. దుష్యంతుడు శకుంతలను వంచించెను. అడవిలో నేకాంతముగ( 
గానవచ్చినకన్య నేవో మాటలతో వశపజచుకొని వివాహమాడి, తుదికి పుత్తవతియై 
తనకడకు వచ్చినసతిని విడనాడ(బూనుట ధర్మదోహముకాదా ? అన్నచో ఉత్తమ 
క్షత్తియునికి | పజారాధనతత్పరత్వముకంటి మిన్నయగుధర్మము లేదని సమాధానము. 
రామచంద్రుని వాక్యముగా భవభూతిమహాకవి చెప్పినయీ క్రింది శ్లోకము పైవిషయమునకు 
తార్కాణము : 

“స్నేహం దయాం చ సౌఖ్యం చ యది వా జానకీ మపి, 

ఆరాధనాయ లోకస్య ముజ్బుతో నాస్తి మే వ్యథా” (ఉ. రా. చ.) 

కావున దుష్యంతు(డు చేయవలసివచ్చినశకుంతలాతిరస్కారము |ప్రజారాధన 
తత్పరత్వముతో చేసిన దనుటలో సందేహము లేదు. సంస్కృతాం|ధభారతము లందు 
దీనికి. దగినసాక్ష్య మున్నది. 

“శృణ్వన్వేతదృవన్లో£. స్య దేవదూతస్య భాషితమ్‌; 

అహ మహ్యేవ మేవైనం జానామి స్వయ మాత్మజమ్‌; 

యద్యహం వచనాదేవ గృహేయా మిమ మాత్మజమ్‌- 

భవేద్ధి శజ్కా లోకస్య; నైవం శుద్దో భవే దయమ్‌” (మహా భా. 1.69.35,36) 

ఆంధభారతమునందలి యీక్రిందిపద్యములు పైయర్థమును సంగ్రహించు 
చున్నవి. 
(1) “ఎను నీయింతియును గానియెజబుంగరన్యు లర్థిగణ్యమహాముని యాశమంబు 

నందుగాంధర్వవిధి వివాహమున. గరము నెమ్మి జేసినదీనిపాణిగ్రహణము. 

14.107 


146 


వ్యంజకము 
(2) “అన్యు లెజబుంగమింజేసి లోకాపవాద భీతి నెణింగియు నిత్తన్విం బీతి దప్పి 
యెజు6(గ నంటీని;నిందజ కిస్సు డెటు6(గ6ంజెప్పె నాకాశవాణి యచ్చెరువు గాంగ” 
14108 
మజీ గాంధర్వవివాహము చేసికొనందలంచినపుడీ వివేక మేమయినదని ప్రశ్న 
కలుగును. గాంధర్వ వివాహమునకు నిర్ణయము చేయకముం దామె కణ్వుని యౌరస 
పుత్రికాదని దుష్యంతుడు ప్రమాణీకరించుకొనెను. ఈయంశమును బట్టి యాతండు కేవలము 
వ్యామోహముతో ప్రవర్తిల్లెనని చెప్పంజాలము. కణమహర్షిని ప్రార్థించి వివాహము చేసికొంద 
మన్నచో నది దైవాయత్తము. తన కామెపై(గల యనురాగము ఫలింవ వచ్చును; 
ఫలింపకను బోవచ్చును. ఒకవేళ కణ్వు( డనుగ్రహించినను నామె స్వయంవరలబ్ధయో, 
తదితర క్షత్రజాత్యుచిత పద్దతిని లభించినదియో కాకపోవుటచే ప్రజలకు [ప్రమాణీకరించి 
చెప్ప యొప్పించుటయు కష్టము. ఈ పరిస్థితులలో గాంధర్వరాక్షసములు క్షతియో 
చీతములు కావున వానిలో నన్యతరము తన కుపాదేయము. ఇట్టిక్షిష్టసన్నివేశములో 
కోరికను చంవుకొని యామెయందు ప్రవర్తింపకుండుటయే వేలుకదా అనియు 
శంకింపవచ్చును. అనపత్యు(డు కావున ప్రజాతంతువ్యవచ్చేదము తనవలన నగుట 
ధర్మవిరుద్ధము కావున సంతానార్ధము యతింపనేవలయును. బహువల్లభత్వము రాజులకు 
దోషము కాదు. కావున క్షతియోచితమగుగాంధర్వము నాత(డు శకుంతలచె నంగీకరింప( 
జేసెను. అయినచో తనతో నావను గొనిపోవుటయో, యావెను తనకడకు 
రప్పంచుకొనుటయో యాతడు చేయవలదా, యన్నచో (పధానములైన రెండు చిక్కులు 
గలవు. (1) కణ్యానుగహము (2) ప్రజాంగీకారము. అట్లయినచో శకుంతలగతి యేమి? 
తనవురుషార్థనిద్ధికై యామెను బలిగొన్నట్లేకదా! అన్నచో ఆవాసౌశీల్యము, 
ధర్మతత్పరతయును దన్ను నామెను గూడ కాపాడవలయును. దానికై దుష్యంతుండు 
కాలము గడచుచుండ(గా నిష్కియుడై యుండవలసి వచ్చినది. 
ఉన్నకథాగతినిబట్టి పరిస్థితుల ఆకళింపువలన నిట్టి యాలోచన కిట నెంతయు 
నాన్కారము గలదు. 
ఇవ్వు డీకథలో రనపోషణతత్పరత్వమున నన్నయామాత్యుడు చేసిన 
మార్పులను కొన్నింటిని గమనింతము. 
(1) తన్ను గాంధర్వవిధిచే వివాహమాడు మని దుష్యంతు6 డడుగంగా 
మూలభారతమున శకుంతల పలికినపలుకు లియ్యవి : 
“యది ధర్మపథస్తేష యది చాత్మా ప్రభు ర్మమ, 
(ప్రదానే పొరవశ్రేష్ట : శుణు మే సమయం ప్రభో ! 
147 


భారత ధ్వని దర్శనము 

సత్యం మే పప్రతిజానీహి - యత్యాం వక్ష్యా మ్యహం రహః; 

మమ జాయేత యః పుత్రః స భవే త్త్వదనంతరమ్‌. 

యువరాజో మహారాజ ! సత్య మేతదృవీహి మే; 

యద్వ్యేత దేవం దుఃషన్త ! అస్తు మే సంగమ స్త్వయా.” 

(మహా భా. 1.67.15, 16, 17.) 

ఇందు మొదటిమూ(డు పాదములభావము తెలు(గున రాటెదు. కడమ మూ 
డు పాదములభావ మొకచంపకమాలలో రమణీయవ్యంగ్యార్థవైభవముతో రూపుదిద్దు 
కొనినది. 

“నరనుత ! నీపసాదమున నాకుదయించిననందనున్‌ మహీ 

గురుతర యౌవరాజ్యమునకుం దయతో నఖిషిక్తు( జేయంగా 

వరము ప్రసన్న బుద్ది ననవద్యముగా దయసేయు నెమ్మితో; 

నిరుపమదాన ; అట్లయిన నీకును నాకును సంగమంబగున్‌.”1.4.60 

ఈరెంటివాక్యధోరణిలో భేదము స్పష్టముగా తెలియుచునేయున్నది. తెలు(గు 
రచనమున శకుంతలకు రాజును వివాహమాడవలయు నన్న అభిపాయము ప్రతి 
పదమునను ధ్వన్యమానమగుచున్నది. 


(2) శకుంతలాసిరసనఘట్టమున నున్న యీక్రంద మూలశ్లోకముల భావమును 
నన్నయ పూర్తిగ వదలెను. 
దుఃషన్తఉవాచ :- 
“న వుత్ర మభిజానామి త్వయి జాతం శకుంతలే ! 
అసత్యవచనా నార్యః; కస్తే శ్రద్ధాస్యతే వచః, 
మేనకా నిరనుకోశా బంధకీ జననీ తవ, 
యయా హిమవతః పృష్ట నిర్మాల్యేవ పవేరితా. 
స చాపి నిరనుకోశః క్షత్తయోనిః పితా తవ, 
విశ్వామిత్రో బాహ్మణత్వే లుబ్ధః కామపరాయణః, 
మేనకా పృరసాం శ్రేష్టా మహర్తీణాం చ తే పితా, 
తయో రపత్యం కస్మాత్తం పుంశ్చలీవాభిధాస్యసి. 
అశద్ధేయ మిదం వాక్యం కథయన్తీ న లజ్ఞసే, 
విశేషతో ,ఏత్సకాశే; దుష్టతాపసి; గమ్యతామ్‌. 
క్వ మహః సదైవోగ్రః- సాప్ఫరా క్వ చ మేనకా, 
క్వ చ త; మేవం కృపణా తాపసీవేషధారిజణీ ! 
148 


వ్యంజకము 

అతికొాయ శ్చ పుత్రస్తే బాలోల. పీ బలవానయమ్‌, 
కధ మల్పేన కాలేన శాలస్కంధ ఇ వోద్గతః. 
సునికృష్ణా చ యోని స్తే; పుంశ్చలీ (పతిభాసి మే; 
యదృచ్చయా కామరాగా జ్ఞాతా మేనకయా హ్యాసి; 
సర్వ మేతత్సరోక్షం మే - యత్త్యం వదసి తాపసి 
నాహం త్వా మభిజానామి; యథేష్టం గమ్యతాం త్వయా.” 

(మహా భా. 1.68.72 నుండి 80 వజికు) 


ఈజాగుపావహమైన [పనంగము నంతటిని గైకొనక నన్నయ యొక్క 
కందపద్యమును మాత మీసందర్భమున రచించెను : 


“ఎనెట; నీవెట; సుతు డెట; ఎ నెన్న(డు తొల్లి చూచి యెటు(గను నిన్నున్‌; 
మానిను లసత్యవచనలు నా నిట్టు లసత్యభాషణం బుచితంబే.” 1.4.100 


సంస్కృతమునందలి దుష్యంతవాక్యములలోని మేనకావిశ్వామిత దూషణము 
నాయకు(డగు దుష్యంతుని శీలమున కుచితమైనది కాదని నన్నయ్యగారి నిష్కర్ష 
పసంగమునకు శకుంతల యిచ్చిన సమాధానము కూడ మూలమున 


పై 
గా నతిపరుషముగా నున్నది. చూతము : 


సుదీర్భము 
“రాజన్‌! సర్వపమాత్రాణి పరచ్చిదాణి పశ్యసి; 
ఆత్మనో బిల్వమాత్రాణి పశ్యన్నపి నపశ్యసి. 
మేనకా (త్రిదశేప్వేవ; (తిదశా శ్చానుమేనకామ్‌; 
మమైవోదిచ్యతే జన్మ దుఃష్యన్త తవ జన్మతః. 
క్షితా వటసి రాజంస్తః మన్తరిక్షే చరామ్యహమ్‌, 
ఆవయో రన్తరం పశ్య మేరుసర్తపయో రివ. 
మహేందస్య కుబేరస్య యమస్య వరుణస్య చ, 
భవనాన్యనుసంయామి; ప్రభావం పశ్య మే నృప! 
సత్యశ్చాపి (పవాదోల. యం యం ప్రవక్ష్యామి తే నఘ! 
నిదర్శనార్థం - నద్వేషా - త్తచ్చుత్వా క్షన్తు మర్తసి; 
విరూపా యావ దాదర్శే నాత్మనః పశ్య తే ముఖమ్‌ - 
మన్యతే తావదాత్మాన మన్యేభ్యో రూపవత్తరమ్‌. 

149 


భారత ధ్వని దర్శనము 
యదా తు ముఖ మాదర్శే వికృతం సో౭_ భివిక్షతే, 


తదేతరం విజానాతి ఆత్మానం; నేతరం జనమ్‌. 
అతీవ రూపసంపన్నో న కించి దవమన్వతే, 
అతీవ జల్పన్‌ దుర్వాచో భవతీహ విహేరకః. 


మూర్భో హీ జల్పతాం పుంసాం శ్రుత్వా వాచః శుభాశుభాః, 

అశుభం వాక్య మాదత్తే పురీష మివ సూకరః. 

(పాజ్జస్తు జల్పతాం పుంసాం శుత్వా వాచః శుభాశుభాః, 

గుణవద్వాక్యమాదత్తే హంసః క్షీర మివాంభసః”(మహా భా. 1.69.1 నుండి 10 వణకు) 

ఈ శ్లోకముల తాత్పర్యము నంతటిని నన్నయ వదలివైచెను. మజియు నింతకు 
పూర్ణము శకుంతల పలికిన 

“యది మే యాచమానాయా వచనం న కరిష్వసి, 

దుఃష్యన్త శతధా ముర్దా తతస్తే£. ద్య ఫలిష్యతి” (మహా.భా. 1.68.35) 


అనుశ్లోక భావమును గూడ నన్నయ స్వీకరింపలేదు. ఇతివృత్త వశాయాత మైన 
యననుగుణప్టితిని త్యజించుట కియ్యవి లక్ష్యములు. 

కొండొకచో మూలములో లేనివానిని గూడ కధోచితముగా మనోహరముగా కవులు 
కల్పించు టయు. గానవచ్చును. 


“విపరీతప్రతిభాష లేమిటికి నుర్వీనాథ! యీపుతగా 
(తపరిష్వంగసుఖంబు సేకొనుము - ముక్తాహార కర్పూరసాం 
(దపరాగపసరంబు6 జందనము( జందజ్యోత్న్సయుం బుత్రగా 
(తపరిష్వంగము నట్లు జీవులకు హృద్యంబే కడున్‌ శీతమే.” 1.4.91 


ఈ పద్యమునందలి యుపమానద్రవ్యమంతయు నన్నయ కల్పించినదే. 
అవధిలేని మాతృవాత్సల్య మీయుపమాన దవ్యజాతముచే చక్కగా నభివ్యక్త మగుచు 
శకుంతల యుత్తమమాతృత్వమును స్ఫుటీకరించుచున్నది. 

ఇట్లు 'రనపోషకములై నవానిని( జేరుట' యనునిబంధన యుదాహరణ 
ముఖమున ప్రదర్శింపంబడినది. 

శకుంతల జన్మవృత్తాంతకథనము నందలి మేనకావిశ్వామితుల శృంగారము 
నకు కవి యుద్దీవనము కలిగింవలేదు. ఎలయన [వధానమగు ధర్మవీరము 
ఆయుద్దీపనమువలన దెబ్బతినును. కావుననే యొండురెండుపద్యములలో నావృత్తాం 


150 


వ£ంజకము 
తమును ముగించి యచటి రతికి పశమనమును కవి పయత్నపూర్వకముగా పం 
అట్లే దుష్యంతు(డు శకుంతలను గాంధర్య వివాహమున కొడంబజచి యామెను 
వివాహమాడి “అభిమతసుఖంబు లనుభవించె నని మాత్రమే చెప్పెను. కాని పధానమగు 
ధర్మవీరమునకు విఘాతమగునట్లుగా సంభోగశ్చంగారమును ఉద్దీప్తము చేయలేదు. 
(ప్రధానమగుధర్మవీరస్స్ఫూర్తి కనుగుణముగా సుమా రిరువదిపద్యములలో భార్య 
యనగా నెట్టిది? ఆమెను తిరస్కరించిన నెట్టికిడు వాటిల్లును? సత్య స్వరూప మెట్టిది? 
మున్నగునంశములను శకుంతలాముఖమున విస్తృతముగా వర్ణించెను. అన(గా నచట 
ధర్మవీరమునకు కవి యుద్దేశపూర్వకముగా నుద్దీపనము కలిగించె నని తాత్పర్యము. 
మజిల నిరాశాజనితదుఃఖమున( గుందెడు శకుంతల శోకము నొక్కపద్యము నందును, 
మణియొక్క వచనమునందు మాత మభివర్ణించి అంగమగుకరుణమును గూడ 
(పశమితము గావించెను. ఇట్లు అంగరనముల ప్రశమనమును, అంగిరనము 
నుద్దీపనమును గవి చక్క(గా గావించి రసస్ఫూర్తికి చక్కనిసామగిని సంతరించెను. 
అంగిని |మింగివైచి యసహ్యముగా6 గానవచ్చు నలంకారజాత మేమియు 
సీకథధాంశమున( గానరాదు. అట్లని అలంకారసంవిధానమున( గవికి శక్తి చాలలేదని 
సంభావింపరాదు. అవనరమనుకొన్నచోట “విపరీత పతిభాష లేమిటికి' నిత్యాది 
పద్యములందు వ్యతిరేకాలంకారము మనోహరముగా గూర్ప(బడినది. పుతగాత 
పరిష్యంగనుఖము ననితర సాధారణత్వము నభివ్యంజించుటకు వ్యతిరేకాలంకార 
ముంతయు సహకారకముగదా! 
అట్లే పితాపుతసంబంధ పవితత్వాదిధర్మముల నీక్రింది పద్యమునందలి 
యుపమాలంకారము వైదికధర్మవతిపాదనవరముగా నెలకొని అభివ్యంజించు. 
టెంతరమణీయమో చూడుడు : 
“విను గౌర్హపత్య మనున య్యనలము విహరింపంబడి తదాహవనీయం 
బున వెలు(గునట్లు వెలుంగును జనకుండు దాంబుత్రుడై నిజద్యుతితోడన్‌.” 
1.4.87 
ఇ ట్లుదాత్తరమణీయుములగునలంకారములను కవితయమువారు 
రసోచితముగా సందర్భోచితముగా( గూర్పుటి సార్వత్రికముగా.( గానవచ్చును. కావున 
నలంకార నిర్మాణమున వారి శక్తి చాలదని భావించు టపచార మగును. 
సంధిసంధ్యంగఘటనవిషయము (ప్రధానముగా రూపకపరము. కావున వాని 
నిట పరిశీలింపవలసినయవసరము లేదు. ఇట్లు ప్రబంధము వ్యంజకమగుటలో 
151 


భారత ధ్వని దర్శనము 
పాటింపవలసిన నిబంధనము లన్నియు నీదుష్యంతోపాఖ్యానమున( గాంచితిమి. ఈ 
కథాంశమువలన ముఖ్యముగా సహృదయున కుపదేశరూపమున వ్యంగ్యమగు నర్థము 
లెట్టివో పరిశీలింపవలసియున్నది. మానవుండు ప్రజార్థము గృహమేధి కావలయును. 
భార్య (త్రికరణశుద్ధిగా నాతనికి వశంగత కావలయును. రాజైనవానికి (ప్రజారాధనకు పిమ్మటనే 
ఆత్మసుఖవిచారణము. భర్త కాలవైపరీత్యమువలన నిరాదరించినచో భార్య యాతనికి 
తగుహితబోధ గావించి యత(డు పాపకూపమున( బడకుండ నివారించుటకు యథాశక్తి 
ద్రయత్నింవవలయును. ధార్మిక వవర్తన వేనాటికైనను జయించును. 
సత్య పతిష్టాపనమునకు అవనరమైనచో దైవము దిగి వచ్చును. రాజు ప్రజలకు 
సామమార్గమున నచ్చ(జెప్పవలయునే కాని నిరంకుశముగా తనయభిపాయములను 
వారంగీకరించునట్లు చేయుటకు యత్నింపరాదు. ధర్మమార్గనిష్టితులైనదంపతుల 
కుదయించినపుత్తుడు ధర్మేతరముగా (పవర్తింపక నుగుణాలవాలమై భరతునివల 
చిరస్థాయి యగుకీర్తి నార్జించును. ఇట్టివిశేషార్థము లెన్నియో యీప్రబంధమున ధ్యనించును. 

[పబంధములందు రసము ధ్యనించుట సాక్షాత్తుగానే కాక పరంపరగా కూడ 
జరుగును. అన(గా (ప్రబంధము ముందు సంలక్ష్య క్రమమున నొకయర్థవిశేషమును 
పతీయమాన మొనర్చును. పిదప న్న్మాపతీయమానమగునర్గవిశేషము చేత రసాదిస్ఫురణ 
గలుగును. దీని కుదావారణముగా మవోభారతము శాంతివర్యమునందలి 
గృధగోమాయునంవాదకథ ధ్యన్యాలోకమున నుదాహరింప(బడినది. అందు మృత 
శిశుకళేబరమును బగటివేళ6 దినం గోరిన (గద్ద బంధుజనమును త్వరగా నటనుండి 
పంపివేయుటకు ప్రయత్నించును. చీక(టిపడినపిదప( దిన(గోరి గోమాయువు వారిని 
నిలువుటకు యత్నించును. ఈరెంటియభిప్రాయములును [వకరణాదివశమున 
సంలక్ష్యక్రమమున వ్యంగ్యములై |పధానమగుశాంతరసములో పర్యవసించును. అన 
గా నీరెంటిస్యభావములను (పతీయమాన మొనర్చుకొనినసహృదయపహృదయమునందు 
లోకమునందలి సర్వజీవులును తమయాహారసంపాదనమునకై యితరులకు మేలుచేయు 
చున్నట్లు నటింతు రన్నన్ఫురణ కలిగి హేయమగు నిట్టి పవర్తనవలన నిర్వేదరూప 
వైరాగ్యము కలుగుననితాత్సర్యము. 

ప్రబంధము వ్యంజక మగుమార్గ మిట్టిది. ఇ ట్లసంలక్ష్య కమవ్యంగ్యమునకు 
వ్యంజకములైన వర్ణ, పద, పదైకదేశ, వాక్య, ప్రబంధములను ఉదాహరణసమన్వయ 
పూర్వకముగా పరిశీలించితిమి. ఇప్పటకి లక్షణమున వక్తవ్యము తుదిముట్టినట్లే. అయినను 
ఈవిషయము సుదృఢమొనర్చుటకై మజికొన్ని విషయములను ధ్యన్యాలోకకారు( 
డుటంకించెను. వానిని పరిశీలింతము. 


152 


వ్యంజకము 
5. సుబాదులవ్యంజకత్వము :- 

సముచిత స్థానమున (పయుక్త ములై నసుబాదులును అసంలక్త్ష్య క్రమమును 
ద్యోతన మొనర్చునని ఈక్రిందికారిక వక్కాణించుచున్నది. 
సుప్తిజచనసంబంధదె స్తథా కొరకశక్తిభిః 

కృత్తద్ధితసమాసై శ్చ ద్యోత్యోఐ_ లక్ష్యక్రమః క్వచిత్‌.” (ధ్వ. 3.16) 

నామవిభక్తులు, |క్రియావిభక్తులు, వచనములు, సంబంధనిశేషములు, కారక 
శక్తులు, కృత్తద్ధిత విశేషములు, నమానములు, నముచ్చయార్థకావ్యయముచే 
నిపాతములు, ఉవసర్గములు మున్నగునవియును అలక్ష్య క్రమువ్యంగ్యమున కు( 
గొండొకయెడ వ్యంజకము లగును. ఇవి యన్నియు పూర్యోక్తములై నవర్ణపదాదుల 
యేకదేశములో తద్రూపములో యగుటచే వ్యంజకత్వ విషయమున వీనికి వర్ణాదులతో 
నమానముగ వృడక్పరిగణనము చేయబడలేదు. ఈకారికయంందం( 
జెప్పినయంశములన్నియు పూర్యోక్తవిషయమునకు వివరణప్రాయము లని తాత్పర్యము. 
వీని నుదాహరణముఖమున పరిశీలింపవలయును. 

ధర్మతనయు( డన్నమాట ననుసరించి సంధియే యభిలషణీయ మని భీము 
డు పలుకంగా నాతని కుడుకెక్కింప(గోరిన శ్రీకృష్ణుడు కొన్ని సూటిపోటిమాటలాడెను. 
దానికి మృదుకోపమునాంది పరిహాసగర్భితముగా తనభావమును వెలార్చుచు భీము(డు 
పలికినపలుకులు : 

“ఎమీ పారుడు నీవు దండిమగలై యీవచ్చుకౌరవ్యసం 

గామక్షోభము బాహుదర్పమున( దీర్పం బెద్దమిట్టెక్కి మి 

మ్మేమెల్లన్‌ వెజింగందిచూచెదము గా; కీసారెకుం బోయి రా 

భీముం డిత్తణీ రిత్తమాటలకు. గోపింపండునూ పెంపజన్‌.” 5.3.65 

ఇం దించుమించు ప్రత్యవయమమును వ్యంజకమే యగుచున్నది. 

“ఏమీ ! అనుప్రశ్నార్థకదీర్ణయుతకిమర్గకసర్యనామము రాంబోవుయుద్ధమున 
కృష్ణార్దునులపరాక్రమమే సర్వార్ధసాధక మనుటలోని యసంభావ్యత నభివ్యక్తము చేయు 
చున్నది. 

అర్జునునియందు పార్ధశబ్బము రూఢమైనప్పటికిని పార్గు(డే అయినభీము(డు 
దానిన్‌ వయోగించుటలో వేమును అంతటివారమే సుమా! అనునభిమానము 
ద్యోతమానమగును. 

నీవు అనుసర్వనామమువలన (ప్రధానముగా నష్టపడన మే ముండంగా సీక్‌రణ 
కండూతి యల ? అనునర్థము ప్రతియమానమగును. 

దండిమగలు అనుచోటివిశేషణ మొకయెత్తిపాడుపు. మీయిరువురికంటె 


153 


20 


భారత ధ్వని దర్శనము 
పరాక్రమవంతు లింక లోకమున నుండరని మీయభిప్రాయము. అదిసరికాదుసుమా! 
అను నెచ్చరిక దీనివలన తో(చును. 

ఈమూ(డుచోటులందలి వధమయు కర్రరమున |వపయుక్షమై “మీ 
పయోజకత్యము తప్పమాకు గతిలేదయ్యెనే ! యనునవహేళనము నభివ్యంజించును. 

“ఈ యనునిర్దేశార్థకసర్వనామము యుద్ధము అత్యంత సన్నిహితమగుటను 
సూచించును. "ఇదిగో వచ్చుచున్నదికదా ! అందు మా మా పరాక్రమములు చక్కగా 
వెల్లడి యగునులే' యనునర్ధమును స్ఫురింప జేయును. 

“వచ్చు' అన్నుక్రియాజన్యవిశేషణము యుద్ధము అనివార్యత నభివ్యక్తము 

కౌరవ్య సంగ్రామక్షోభము అను సమాసము మనస్సునందలి యనిష్టతను 
దెలుపును. ఇది నిష్పయోజనమగు క్షోభమే కాసి దీనివలన పొందెడు [ప్రయోజన మేమియు 
లేదుసుమా- అను నిర్వేదము నిందలి క్షోభశబ్ధము వెల్లడిచేయును. “కౌరవ్య” అనుదాని 
తద్ధిత ప్రత్యయ ముభయపక్షములయు(గుదురును బోధించుచు సంగామవాంఛలోని 
నైచ్యమును ప్రతీయమాన మొనర్చును. ఎవ్వరు గెల్చినను నెవ్వ రోడినను నందజు 
నొక్కవంశము వారే కదా ! అను నభ్మిపాయమున కీ యపత్యార్ధక తద్ధిత ప్రత్యయము 
వ్యంజక మగునని భావము. 

'బాహుదర్పమునన్‌' అనుచోటి. కరణార్థక *న ప్రత్యయము కృష్ణార్దునుల 
భుజగర్యపు సాధకతమత్యము నెత్తిపాడుచును. 

“పెద్ది అను విశేషణము దానియందలి ప్రథమాచ్చుపై ఊనికతో నుచ్చ 
రింపబడుచు మిజ్బుయొక్క బెన్నత్యమును వాచ్యముగా నుటంకించుచు, మీరు యుద్దము 
చేయుచుండగా చూపు దరిదాపులలో నుండజాలకయు, దిదృక్షను దొలగించుకొన( 
జాలకయు చాల ఎత్తైన పదేశమునకు( జని కనుగొందురు కావలయు నను వేళాకోళమును 
సాభినయముగ స్ఫురింప(జేయును. 

“మిజ్ఞు' అనుద్విరుక్తశకటరేఫము భీమునియుచ్చారణలోనియభినయమును దో 
ప(జేయును. 

“ఎము' అను సర్వనామము యుద్ధమున నసమర్శ్గుండను నేనొక్క(డనేనా ? 
ధర్మజాదు లెల్లరును పౌొరుషహీనులై చూడవలసినపరిస్థితిని మీరు కలిగింతు రనుకొందు 
ననువెక్కిరింతను గమ్యమాన మొనరించును. 

“ఎల్లన్‌ అను సర్వనామము పూర్యోక్తధ్యన్యర్థమునకు దిహదముచేయును. 
మీ యిరువురు కయ్యమొనరించుచుండ(గా నేయొక్క(డును వికమింవ 


154 


వ్యంజకము 
నవసరముండదుగదా! యనునర్ధ మిట వ్యంగ్యమగును. 

'వెజంగు' అనుపదము భయాశ్చర్యోభయవాచకమై చూచుమాకే అట్లయినచో 
ప్రతిపక్షులేమయిపోదురోకదా ! అను వ్యంగ్యార్థము నొస(గును. 

“అంది” అనుక్త్వార్గకక్రియ వెజిగుతనంతతాను మాకు రాకున్నను దెచ్చి 
పెట్టుకొందుములే యను పరిహాసమునకు స్ఫోరక మగును. 

'చూచెదము" అను క్రియాపదమునందలి భావ్యర్థప్రత్యయము భవిష్యత్తున 
నేది యెట్టు జరుగునో యెవ్య( డెటు(గును? మీరుమాత్రము మీ పోటరితనమును 
విశ్వసించుచున్నారు. అది కానవచ్చినచో చూత మన్న యర్ధమును వ్యక్తపజుచును. 

“కాక! అనునిపాత మవహేళనమును ద్విగుణీకృత మొనర్చును. 

“ఈసారెకుం బోయిరా! అనునది పోయి విజయమును సాధించికొనివచ్చిన 
తటువాత మాటాడవలయును గాని యిష్పుడీప్రనంగమేల? అనునర్ధము నొన(గును. 

“నేను' అని కాక “భీము డని తన్ను(దాను నామనిర్దేశపూర్వకముగా( 
జెప్పుకొనుటలో భీము(డన నెట్టివాడో లోకమంతయు నెజు(గును లె మ్మను నర్థము 
ధ్వనించును. 

“ఇత్తజిన్‌ అను వదము “ఇది వరాక్రమవదర్శనాయోగ్యనందర్భము. 
సమయము వచ్చినపు డాతని( బట్టశక్యము కా' దనునర్ధమును వ్యంగ్య మొనర్చును. 

'కోపింపండు' అను పప్రథమపురుషక్రియ తనసామర్థ్యము తనకు( దెలియు 
నన్న యభిమానమునకు స్ఫోరక మగును. 

“చూ! నను నవ్యయము తాను జెప్పెడునంశము దార్ద్యమును వక్కాణించును. 

"పెంపజన్‌ అనుక్రియ యుక్తాయుక్తముల నెటి(గినతనము నభివ్యంజించును. 

ఇట్లు భావించినకొల(దియు నీ పద్యమునందలి |పత్యంశమును వ్యంజకమై 
భీముని యాక్షేపణమును, అభిమానమును, పరిహాసమునందలి పాటవము నభివ్యక్తము 
చేయుచున్నది. ఈ నంభావితమగునర్ణమంతయు వ్యాఖ్యాత ప్రతిభోద్దీపిత మని 
త్రోసివేయరాదు. “'మహాకవిత్యదీక్షావిధి నొంది యాంధ్రావలి మోదముం బొరయునట్లుగ( 
గృతుల రచించెద' నని యాత్మవిశ్వాసమును ప్రకటించిన తిక్క నామాత్యునిమేధాసంపద 
కందని యర్థవిశేషములు సామాన్యపాఠకునకు స్ఫురించు ననుట పరిహాస పాయము. 

మజీయొక యుదాహరణము : 

“అసిమిషనాథ సుగుప్తమ యిన యమృతము దెచ్చి మికు నిచ్చతి నస్మ 

జ్ఞననీదాస్యము వాసెను దినకరపవనాగ్నితుహినదీప్తలకరిగాన్‌.” 12.120 

గరుత్మంతు(డు మిక్కిల్మిపయాసతో నమృతమును సాధించి తెచ్చి యురగుల 
కిచ్చుచు( జెప్పిన యీవాక్యములందలి వ్యంజకము లెట్టివో యరయ దగును. ఇందలి 

155 


భారత ధని దర్శనము 
'అనిమిషనాధ సుగుప్తము' అనుసమాసము దేవేందుని యమృతరక్షాతత్పరత్వము 
నభివ్యక్తముసేయును. కనుజెప్పవాల్పక కాపాడ(గలిగిన సామర్థ్యము వారికి సహజసిద్ధము. 
అట్టి వారికి ప్రభువయినదేవేంద్రుండు అత్యంతము భద్రముగా కాపాడెడు అమృతమును 
దెచ్చుట యెంత దుష్కరమో పరిశీలింపు( డన్నగరు(డుని అభిపాయమును, తన్మూలమున 
నాతనిలోకోత్తర కార్యదీక్షాదక్షతయు నభివ్యంజిత మగుచున్నవి. ఈధ్యనికి “నం” 
అనునుపసర్గము మిక్కి లిదోహద మొనర్చు చున్నది. “తెచ్చి” అనుదానిక్త్వార్థక ప్రత్యయము 
కూడ నాత(డు పడిన కష్టమును బాగుగా వ్యక్తము చేయుచున్నది. 'మీకున్‌' అనుచోటి 
షష్టీవిభక్తి సం ప్రదానార్థకమయిన 'కొఅకు'నకు బదులుగా నెలకొని యమృతముపై తనకు 
స్వామిత్వము లేదనునర్థమును ప్రతీయమాన మొనర్చును. 'జననీదాస్యము వాసెను' 
అనువాక్యమునందలి క్రియాపదము నందలి భూతార్థపత్యయమువలన “మీరడిగిన వస్తువు 
నిచ్చుటతో నాబాధ్యత పూర్తిఅయినది. ఊరక మీకు చెప్తుటయే కాని మీయనుమతితో 
పనిలేదు. దాస్యము తీజలే దని మీ రన(జాలరు సుమా!’ అనుతీరున గరుత్మంతునిధృతి 
నభివ్యక్తముచేయును. మణియు నీవాక్యార్థముచే 'మాత్రాజ్ఞాపరిపాలనతత్పరత్వమున 
నెంతయో శమ కోర్చి అతివిశిష్టమగు నమృతమును సాధించి పరపీడాపరాయణులగు 
మీ కిచ్చితిని. మాతల్లిదాస్యవిముక్తికె యిదియంతయు చేసితిని. మీరింక నేదో నెపమిడి 
కాదన్నచో నాశక్తియెజు(గుదురుకదా! దేవేందునికే నన్నెదిరించుశక్తి లేనియెడ మీరన(గా 
నెంత ? కావున జాగత్తగా మనలుకొను౦ డనుతర్దనముకూడ |పతీయమానమగును. 
ఇట్లు గరుత్మంతుని ధృత్యుత్సాహము లీపద్యమునందలియాయాయంశములచే 
ధ్వనించును. 

ధర్మజునికడకు రాయబారమునకు వెల్లివచ్చినసంజయు(డు ధృతర్మ్నాష్టునకు 
విషయనివేదనము గావించుచు( బలికిన యీ[కిందిపద్యమునందును ననేకాంశములు 
వ్యంజకములై యసంలక్ష్యక్రమధ్వనిని సమర్పించుట కాననగును. 

“అనయము పట్టె జూదమునయప్పుడ యెంతయు. జిచ్చువెట్టి కా 

ల్పినయది నీయుపేక్షయ, వశీకృతచిత్తుండు ధర్మసూతి మె 

త్తనిపులి; యెల్లవారలు నధర్మము నిపయి( బెట్టునంతకు 

న్వినండును గానండుం బిదప నీకును నాకు మరల్పవచ్చునే” 5.2.14 

ఇందలి జూదమునయప్పుడ, “ఉపేక్షయ' అనువానియందలి యవధారణార్థ 
కములు, “ఎంతయున్‌' అనుచోటి అత్యంతార్థకమగు “ఉన్‌ అనునవ్యయమును 
వ్యంజకములు, “శః కీ డిప్పటిదా? ఎప్పుడో పుట్టినది. పుట్టిన దానిని వెంటనే పోం 
గొట్టు ప్రయత్నము శీ వేమియు( జేయలేదు. ఉపేక్షనే వహించితివి. కావున రానున్నమహాపద 


156 


వ్యంజకము 

నీయుపేక్షవలననే సిద్ధించినదగుటచే ఆయుపేక్షయే యిందు నింద్యము తదితరము 
కాదు” అనునభిపాయము వ్యంగ్యము. ఎంతయున్‌ అనుటచే 'చిచ్చేకొంచె మయినను 
జాలు ననగా, చెప్పలేని పమాణమున దానిని రగిలించి యిప్పు డార్పంజూచినచో నది 
యాఖునా? ఏదోకొంచె మయినచో నెట్లోయార్ప(గలిగి యుండెడివార మివ్పు 
డదియసాధ్యము నుమా!' అను నిష్కర్ష అభివ్యక్తమగును. వశీకృతచిత్తు(డు 
అనుసమాసమునందలి “చ్వి' పత్యయము చిత్తము యొక్క అత్యంతావశత్యమును 
ముందు వక్కాణించి అట్టిదానిని వశము చేసికొన్న మహానుభావుని ధర్మజ్ఞాని 
యాత్మాన్నత్యము నుగ్గడించు ద్వారమున నట్టివాని కహితమాచరించిన ధృతరాషునికుత్సి త 
స్వభావమును నిందించుటలో పర్యవసించును. మెత్తనిపులియను రూపకము ధర్మజు 
డు చేయుసంహార |క్రియలోని యసదృశత నభివ్యక్తముచేయును. మజీయు రూపకముచే 
ధర్మజుని వులితనము సామ్యము తీవ్రత వ్యజ్యమానమగును. “ఎల్లవారలు' 
అనుపదమునందలి బహువచనాంతముపై బహువచన ప్రత్యయము ధృతరాష్టునిపై 
నధర్మము నారోపించు జనుల అతి బాహుళ్యమును ధ్యనించును. 'వినండును కాన( 
డున్‌' అనుచోటి సముచ్చయార్ధకము యుధిష్టిరుని స్థిరనిశ్చయము నుగ్గడించును. 'నీకును' 
అనునది యర్థాంతరనంక్రమితవాచ్యమై తండ్రివంటివా(డను, నన్ను ధర్మజు. 
డొప్పరికింప(డా? 'యని యూరడిల్లెదవేమో? అట్టిదానికాస్కారము లేదనునర్థమును 
(ప్రత్యాయన మొనర్చును. ఉభయపక్షహితైషి నగునాకును నతని మరల్పశక్యముగా 
దనునర్థము 'నాకును' అనుపదముచే తో(చును. మరల్పవచ్చునే అను క్రియాపదమునందలి 
ప్రశ్నార్థ కైకారము |త్రిప్పరానితనము దార్థ్యమును వక్కాణించును. ఇట్లీ ప్రతీయమానమగు 
నర్థసముదాయముచే సంజయుని హృదయమున ధృతరాష్టుని దుర్నయమువలన( గలిగిన 
అసహ్యామర్ష మసంలక్ష్యక్రమమున వ్యంజితమయి యాస్వాదనియ మగుచున్నది. 
' ఇట్లు సుబాదులు సామూహికముగా వ్యంజకమగుటను పై పద్యములందు 
పరిశీలించితిమి. ప్రత్యేకముగా నివి వ్యంజకములగుట నరయుదము. 
(1) సుప్పులు వ్యంజకమగుట : 

“అమలినతారకాసముదయంబుల నెన్నను సర్యచేదశా 

స్రములయశేషసారము ముదంబున€ బొందను బుద్ధిబాహువి 

[క్రమమున దుర్గమార్థజలిగౌరవభారతభారతీసము 

(దము దజియంగ నీదను విధాతృన కైనను నేరంబోలునే.” 1.119 

ఇం “దమలినతారకాసముదయంబుల' ననుచోటి సముదాయార్థకశబ్దముపై 
నున్న బహువచన [ప్రత్యయము తారకలను విడిగా లెక్కించుట కాక రాసులు రాసులుగా 

157 


భారత ధ్వని దర్శనము 
లెక్కిడుటయు నసాధ్యమే యన్నభావమును వ్యక్తపణిచుచు భారత భారతీసముద్రము 
దజియంగ నీదుటయందలి విశేషశమ నభివ్యక్తము సేయును. ఇట్లీసమాసమునందలి 
బహువచన ప్రత్యయము వ్యంజకము. 
(2) సంబంధము |పత్యేకముగా వ్యంజక మగుట కుదాహరణము : 

“అనుడు - నీప్పుతుండవినీతు. డగుట యొజీంగి 

యెతీ(గి వానివశంబున నేలపోయె; 

దీవు పాండవులకు నేమి యిచ్చితేని 

నడ్డపడ నెవ్వరికి వచ్చు; నధిప! చెపుమ!” 5.3.388 

దుర్యోధను నీవైన చక్కదిద్దుమని కోరిన ధృతరాషునితో గాంధారి యన్నమాట 
ఇది. ఇందలి 'నీపుతుడను చోటి షష్టీ బోధ్యమగుసంబంధము గాంధారికి దుర్యోధను 
నుపేక్షించిన ధృతర్మాష్టునిపై పాడమినయమర్నము ననంలక్ష్యకమమున వ్యంగ్య 
మొనర్చును. ఇన్నాళ్ళు పుత్రవాత్సల్యముతో వా( డాడినది యాటగా పాడినది పాటగా 
సాగించి యిప్పుడు వశపజచుకొనరానిస్థితిలో నన్ను( బిలువనంపినచో నేనేమి చేయ 
గలను? నీ వెప్పటి కప్పుడు వాని నదుపులో నుంచినచో నింతటి యనర్థము రాదు కదా! 
అను విధమున గాంధారి భావ మిట( దో(చును. దుర్యోధనుడు ధృతర్నాష్టున కెట్లో 
తనకు నట్లే పుత్రుడైయుండగా నీ పుత్తుడనుట యిట్టి వ్యంగ్యార్థభావనకు సహకరించును. 
ఈ వ్యంగ్యార్థ స్ఫురణము కవ్యుద్దిష్టము కానిచో మనపుత్రు( డని యుండవలసి వచ్చును. 
(3) తిజ్దులు (క్రియావిభక్తులు) ప్రత్యేకముగా వ్యంజకము లగుట: 


“ఎమును వారు పంచుకొని యేలుట గల్లదు; పల్కకుండు మిం 

కేమియు; వాండినూదిమొన యించుక మోపినయంతమాతమున్‌ 

భూము యొనర్చె వాండునృపవుత్రుల కిత్తున? యవ్వరైన సం 

గానుమునన్‌ జయంబు గొని రాజ్యము సేయుట నిశ్చయించితిన్‌.” 5.3.363 

పాండవులకు రాజ్యభాగ మీయనని ఖండితముగా( జెప్పు నీ దుర్యోధనోక్తుల 
లోని 'నిశ్చయించితిన్‌ అను క్రియాపదమునందలి భూతార్థక ప్రత్యయము వ్యంజకము. 
నిర్ణయ వమున్న(డ' జంగివొయినది. ఇంక దానక పునరాలోచన లేదు. కావున నశ్చయమున 
కన్యథాత్వము లేదు. ఇ(క నెవ్వరు నేమియు. జెప్పి ప్రయోజనము లేదు”. అను నిట్టి 
దుర్యోధనుని తాత్పర్యము దీనివలన వ్యంగ్యమగును. ఇట్లు దుర్యోధనుని ధైర్యస్టైర్యము 
ల్మీపత్యయమువలన ప్రతీయమానములగును. 

(4) తిజంతములు ప్రత్యేకముగా వ్యంజకములగుట నీీక్రింది యుదాహరణము 
నందు( గాననగును. 


158 


వ్యంజకము 
“వాండిమయూఖముల్‌గలుగువా6. డవరాంబుధి( _గుంకె; ధేనువుల్‌ 


నేం డిట వచ్చె నేకతమ; నిష్టమెయిన్‌ భవదగ్నిహోత్రముల్‌ 

పోండిగ చేల్వంగాంబడియెం |బొద్దును బోయె; గచుండు నేనియున్‌ 

రాండు; వనంబులోన మృగరాక్షసపన్నగబాధ నొందెనో!” 13.112 

కచు( డింటికి వేళకురాని కారణమున దుఃఖించి పలుకు నీ దేవయానీ 
వాక్యములందలి 'రా(డు' అను |క్రియ, ఆయాపనులన్నియు కాలాతికమణము లేకుండ 
యధథావిధిగ జరిగిపోవ(గా నీతనిరాక మాత మట్లేల జరుగరాదన్న దేవయానీ 
హృదయావేదనకు వ్యంజకము. 

(5) సంప్రార్థనాద్యర్థమున ననుప్రయుక్తమగు ఏ, ఓ, అయ్య, అమ్మ, వంటివి 
వ్యంజకములయిన సన్నివేశము : 


“చిచ్చజకన్ను మూసికొని చేతి త్రిశూలము డాచి లీలమై 
వచ్చినరుదుచందమున వ్రాలుదు వీ; వనిలోన నోర్వంగా 

వచ్చునె నిన్ను నెట్టిమగవారికి; నీ కృప నాశయింపంగా 

వచ్చితి; మెవ్విధిన్‌ గెలువవచ్చు మహాత్మ! యెజుంగణజెప్పవే” 6.3.300 


భీష్ముని యత్యుగ్రపతాపమునకు( దట్టుకొనంజాలక మార్గాంతరము లేక 
ధర్మజాదులు అతినిగూఢ వృత్తి నావగానుతుని మందిరమునకు నరిగి యాతని 
వధోపాయము నెణు(గుఘట్టమునందలి యీ పద్యమున “చెప్పవే! అను క్రియాపదము 
నందలి “ఏొ అనునదివ్యంజకము. ఇది ధర్మజునకు భీష్మునియందు(గల చనవును 
అడుగరాని కోరిక నడుగునప్పటిజంకుగొంకులను, తప్పనిసరి యగుటచే కోరుచున్నా 
మను ప్రార్థనను, చెప్పనిచో మా కపజయమును, వినాశమును తప్పదది నీ కభివాంఛితము 
కాదుకదా! యన్నలాలనను, మృదువైన యొత్తిడిని ప్రతీయమాన మొనరించును. 
“నిన్నాశయింప(గా' నని కాక “నీకృప నాశ్రయింవ(గా. ననుట ధర్మజుని తత్మాలీన 
శోచనీయావస్థను స్ఫుట మొనరించును. “మహాత్మ!' యను సంబోధనము ఆర్థిజనము 
నభ్యర్థనమును వమ్ముచేయక ప్రాణముల నాస(గుటకైన వెనుదీయని మహాత్ము(డవు 
నీవు కావున ప్రార్థించుచున్నా మనునర్థమును వ్యంజించుచు సైనుడివినవ్యంగ్యార్థమును 
పుష్టమొనర్చును. ఇట్లిపద్యమునందు ధర్మజుని తత్కాలహృదయగతభావ మంతయు. 
జక్కగా నభివ్యక్తమగుచున్నది. 

(6) వ్రత్యయముచే బోధింవ(బడుకాలము వ్యంజకమగుట నీక్రింది 
యుదాహరణమున( గాననగును, 


159 


భారత ధ్యని దర్శనము 

“వారలు శాంతశూరులు, భవచ్చరణంబులు గొల్వం బూనియు 

న్నా, రటుగాక మీకది మనంబుల కపియమేని నింతకుం 

బోరికి వచ్చుచుండుదురు; భూవర! రెండుతెజుంగులందు నీ 

కారయ బథ్య మేదియగు - నవ్విధ మేర్పడ నిశ్చయింపుమా!” 5.3.284, 

ధృతర్మాష్టమహారాజుతో సంధివచనములను నిష్కర్షగా నుటంకించు శ్రీకృష్ణుని 
వాక్కులందలి “వచుచుండుదురు అనుపదములోని శతర్గకచువర్లము పాండవులు పోరికి 
వచ్చుటయందలి అవ్యవధానమును వక్కాణించుచున్నది. వారు మిమ్ము సేవించుటకో, 
లేక పోరుటకో వచ్చుటకు సర్వసన్నద్ధులైయున్నారు. మీరొక మాటచెప్పుటయే తడ విందు 
ఆకలిగొన్న సింహములవలె దూకుదురు సుమా! అను విధమున పాండవుల థైర్యోత్సాహ 
ముల నుగ్గడించుటయందలి శ్రీకృష్ణుని చిత్త ప్టైర్యము నీ చువర్ణకము బోధించుకాల 
విశేష మభివ్యక్తము సేయును. “ఇంతకున్‌' అనుపదము కూడ దీని కువోదృులకము, 


(7) పకృత్యంశము తెలుపుకాలము వ్యంజకమగుట : 


“చిక్కనిపోటుమానిసి; విసీ! వినువారలు నవ్వ నేమిగా 
నెక్కుడుమాటలాడెద; వహీనఫరాక్రమశాలి యర్జునుం 

డొక్క(డ యార్వురన్‌ మనల నుగరణంబున గెల్బె నిన్న; నే 

డిక్కడ( బల్కులన్‌ గెలిచె దీ వతనిన్‌ మనరాజుకొల్వునన్‌.” 5.1.253 


దువదవురోహితునివలన పాండవుల యోగక్షేమముల నెణీ(గి వారిని 
ప్రశంసించుతన పలుకులను ప్రత్యాఖ్యానించు కర్ణుని మాటల కసహ్యపడు భీష్ముని 
వాక్యములియ్యవి. ఇందలి "నిన్న, 'నేడు' అను కాలబోధకములు భీమ్మని 
హృదయమునందలి యేవగింపును, అధిక్షేపణమును జక్కగా వ్యంజించును. నిన్న నేటిలో 
హఠాత్తుగ అర్జునుని మించు సాహస పరాక్రమాదులు నీకు ఎక్కడ నుండి వచ్చె నను 
వెక్కిరింత ఇందభివ్యక్తమగును. దీనికి పద్యమునందలి తక్కిన వాక్యభాగ మంతయు 
సహకరించును. “అర్జును(డు నిన్నొక్కని కాక మనయార్వురను భయంకర యుద్ధమున 
నొక్క(డై గెలిచెను. నీ విచట నెట్టివమాదమును వాటిల్లుట కవకాశము లేని మన 
రాజుకొలువులా దెనికిని పనికిరాని పలుకులతో గెలుతువు. ఇది యెంతటి నీచకృత్యమో 
తలపోయ(జాల వను నెవగింపుతొ( గూడిన యధిక్షేపణ మిటం దో(చును. “చిక్కని 
పోటుమానిసివి' అను విశేషము దీనికి మజింతదీప్తి నొసగును. 

(8) తద్ధిత[వత్యయము (వతేకముగా వ్యంజకమగుట నీక్రింది 
పద్యమున( గానవచ్చును : 


160 


వ్యంజకము 

తప్పు తనవలన లేదని చెప్పివిడుచు సుయోధనునితో శ్రీకృష్ణ డాతనితప్పు 
నిరూపించుచు పలికిన పలుకులు : 

“అప్పుడు నీవు గర్గుడును నాడినమాటలు కొల్వులోపలం 

జెప్పెడునట్టివే; కులము శీలము గల్లినపుణ్యకాంత క 

ట్లొప్పమి చేయుటెల్ల(గని యున్నజనంబులు వించునుండ.గా( 

దప్పాకయింత లేదనువిధం బది నీక తగుం గుమారకా!” 5.3.368 

ఈ పద్యమునందలి 'కుమారకా” అను సంబోధనమున “కి ప్రత్యయము 
అల్పత్వ్య నీచ తోభయద్యోతకమై “నీకు వయస్సువచ్చినది కాని వివేకము రాలేదు. నీచ 
కృత్యము లాచరించుటయే కాక వానిని సత్మృత్యములుగా నమర్ధించుకొనుటకును 
(ప్రయత్నించుచున్నాండవు. అంత మాత్రమున నీ నీచత లోకమునకు6 దెలియకుండునా?' 
అనురీతిని శ్రీకృష్ణుని కోధమును జుగుప్పును నభివ్యక్తము చేయును. 

పత్యయాంతరము వ్యంజక మగుట యీ క్రింది యుదాహరణమున( 
జూపట్లును: 

“ఈతని వృద్దని యెజి(గి పూజించీతే వసుదేవు' డుండంగ వసుమతీశ! 


ఆతని శి చ భాల శి శి బుధ దిశ చిరకాల నాది ది తాపి న అభి ల చి ఖచ ధి ణిశు శాల ఉని బి4 వి కరి చి ఆకాచ్‌ ఇభ చచి ఆతా పనలు 


౨ అగి ద చాడా ది అకట చి బనిచిచి ది పాదా అలి దు పి చాప ఉచిదా ఖచ చారి ఇలాగ బిల ఇవవ ది కిల ని దిశా ఉసి శి స ఏ ఉట 


భూనాథుండనియెడుబుద్ధి. బూజించితే 
యాదవుల్‌ రాజులే యవనిమీ(ద 

వన. . 2.2.11. 

పితామహునియాదేశానుసారము శీకృష్ణుని కర్బన నొస(గినధర్మజూని( గాంచి 
నపాంవక నిందించు శిశుపాలోక్తులు. ఇందలి “యాదవ అనుశబ్బమునందు 
“యదు శబ్బముమీది అపత్యార్థకతద్దిత పత్యయము వ్యంజకము. 'ఎయదువు తండ్రి 
చెప్పినమాట నాదరింపక యాతనిశాపముచే రాజార్షత( గోల్పోయెనో యట్టివాని వంశమున. 
బుట్టినవానిని భూనాథు6 డని నీ వెట్లు భావించితి వనునర్ధము నిది వ్యంజించుచు 
శిశుపాలుని అనూయ ననంలక్ల్ష్యక్రమమున వెల్లడిచేయును. అనూయయన(గా 
గుణములయందు దోషారోపణము చేయుట లం రీర్వానూయా తు దోషారోపో 
గుణోప్పుపి - అమరము,. 
(9) సంఖ్యావాచకము ప్రత్యేకముగా వ్యంజక మగుట కుదాహరణము: 

“చావరు నొవ్వరు పొండవు లేవురు నని నీవు సెప్ప నిప్పలుకులు దుః 

ఖావేశకరములై చే తో వృత్తింగరంప(జొచ్చె దుర్భరభంగిన్‌.” 9.1.14 

161 


21 


భారత ధ్వని దర్శనము 

తనవారిలో ననేకులు మడిసి రని సంజయుడు చెప్ప(గా. బట్టరానిదుఃఖము 
నొంది ధృతర్మాష్డు( డీమాట లనెను. ఇందలి “ఏవురున్‌'అను నంఖ్యావాచకము 
పాండవులైదుగురినాశనము తన కెంతప్రియమో, అది ఘటిల్లదయ్యెనే. కనీసమేయొక్కరు( 
డు చచ్చినను లేదా కొంత నొచ్చినను దనదుఃఖావెశ మింత తీవతరముగాదే-అనురూపమున 
ధృతరాష్టునిశోకమాత్సర్యములను జక్కగా వ్యంజించును. 


(10) నిపాతము ప్రత్యేకముగా వ్యంజక మగుటకు లక్ష్యము: 


ఎకలవ్యుని బాణపయోగదక్షత తన కనహ్యాముకా(గా ధానుష్కులలో. 
తన్నగేనరుని(గావింతునన్న గురువాక్యము దబ్బజ అయ్యెనని తలంచి వెత( 
జెందునర్జునోక్తులలో నిపాతవ్యంజకత గొనవచ్చును. 


“నాకంటెను మీకంటెను లోకములో నధిరుండతిబలుండు ధనుర్వి 
ద్యాకౌశలమున నాత(డు మీకుంబ్రియశిష్యుడటె యమిథ్యావచనా!” 15.240 


ఇందలి “అటె'అనునవ్యయ మర్షునునిహ్నదయమునందలియీర్లామర్షములను 
వ్యంజించుటలో [పాధాన్యమును వహించుచున్నది. పద్యమునందలితక్కిన పదములను 
పైభావధ్వనికి స్ఫోరకము లగుచున్నవి. “మీచే ధనుర్విద్యలో నత్యధికునిగా. జేయ! 
బడవలసిననాకంటెను, నట్లుచేయవలసినమీకంటెను గూడ నాయెఖుకధికుండు. అంతే 
కాదు; సమస్తలోకములో నాతని మించినవారు లేరు. మటేదో విద్యలో నాతండు ఘను. 
డైనచో నేనంత చింతింవను. కాని యేధనుర్విద్యాకాశలమున మీగురుత$మున 
మిన్నందవలయునని యాశపెట్టుకొంటినో - యావిద్య యందే యాతడు లోకములో 
నగ్రేనరుడయ్యెను. మజియు వేజొకగురువెవ్వరైన వాని కీవిద్య (పసాదించెనేమో, 
యామహానుభావు(డు మీకంటె ఘను(డేమో - యని సమాధానపడుటకును వీలులేనిపరిస్థితి 
వచ్చిపడినది. విచారింప(గా నాత(డు మీశిష్యు(డనియే తెలిసినది. వట్టిశిష్యుండు కాడు. 
మాయందటజికంటెను బియమైన శిష్యు(డట కదా! ఆత(డు దుర్యోధనాదులవలె 
నాసహపారియని తెలిసినచో నొకింత యూజట యుండెడిది. మీ రెన్న(డు దానిని తెలియ 
నీలేదే. ఇంతగుట్టుగా వానిని జదివించుటకు వా(డు మీ కేమిచ్చెను? మీరు 
అమిధాావచనులుగ( [బనీద్ధికెక్కితిరే, ఇట్టిదా మీఅమిథ్యావచనత్వము!” - 
ఇత్యాదిరూపమున నర్జునునిసంతాపమాత్సర్యాదులీపద్యమున నభివ్యక్తములగును. ఈ 
యభివ్యక్తి కిందలి “అటె' అను నిపాతము మిక్కిలి తోడ్పడుచున్నది. 
(11) పాదులు ప్రత్యేకముగా వ్యంజకములైన సన్నివేశము: 

దేవయాని తన్ను వివాహమాడు మని కోరగా యయాతి నిఖిలలోక పూజ్యు( 


162 


వ్యంజకము 
డై నపక్రాచార్యుడు వచ్చి యిది ధర్మవిరుద్ధము కాదని చెప్పినచో పు . | 
అంత దేవయాని తండ్రిని రప్పింప(గా - 
“అతిసంభమమున నవనీ పతి విహితోతానుండై తపశ్శక్తి. బజా 
పతినిభుండగుఖార్గవునకు నతిభక్తిం బణమితోత్తమాంగుం డయ్యెన్‌” 
13166 
ఈ వద్యమునందలి అతిసంభమమున, అతి భక్తిన్‌, ప్రణమిత అను 
పదములందలి [పాదులు (మొదటిరెంటియందును “అతి విశేషణము - మూడవదానిలో 
“పిఉపసర్గము) యయాతికి శుక్రాచార్యునియందు(గల న గలిగిన 


ఆవేగాదుల నభివ్యక్తము సేయును. 


(12) కొండొకచో పొనరుక్త్యముగూడా వ్యంజకమగును. సాధారణముగ నిపాతములను, 
పొనరుక్త్యమును అర్భవిశేషవఎుునకు నంబందించినవే. వకృతమున నవి 
రసాదిపరములగుటను విశేషముగా భావించుట జరిగినది. ఉపసర్గములు ఒకటి కంటె 
నెక్కువ(గా (పప్రయుక్రమెనసన్నివేశము తత్సంబంధిపొనరుక్త్యముగా భావింపవచ్చును. 
(1) నిపాతములపౌనరుక్త్యము: 

తనకుమారు(డు దిక్కు లేనివాడై యొంటరిగా పాండవులకృపావిహినవాక్కులచే 
ద్వైపాయనహదమునుండి యీవలకుతే(బడి యుద్శనన్నద్భ౦డయ్యెనని విన్న 
యాంబికేయు(డు సంజయునితో నిట్లనెను: 

“సకలధరణికి నాథుండై సంపదలకు నెల్లభాజనమగుకౌరవేందు6 డనద 

తనము దోప(గా గద(జేతంగొని వినిశ యమున బోరికి నమరెనే యక్కటకట.” 

93.2236, 

ఇందలి 'యక్కటకట'* అను నిపాతపొనరుక్త్యము ధృతర్వాష్టుని హృదయమున 

గలించునత్యుత్కటశోకము నభివ్యక్తీకరించుటకు మిక్కిలిగా నుపయోగపడుచున్నది. 


(2) భావపౌనరుక్త్యము వ్యంజకమగుట కుదాహరణము: 
చెలియలివరుసయైన ద్రౌపదిని కామాంధకారవినిహతవివేకు(డై యెత్తుకొనిపోయి, 
పాండవులు వెన్నంటి తనవారినెల్ల తుక్కుదూగజ(గా గొట్టగా భయపడి పాణీపోయిన 
సైంధవుని. జంప నుంకించి ధర్మజాననుమతి వేండుచున్న పవనతనయుని పలుకులు- 
“అతలంబున( గుంగిన న ద్భుతముగ దివమునకు నెగసి పోయిన బగతున్‌ 
హతు(జేయక మగుడము; వినిహతు(డుగ6 జేయుదుము - దివిజు లడ్డంబైనన్‌.” 
3.6.241. 


భారత ధ్వని దర్శనము 

ఇందు సైంధవుని. దప్పక చంపుదు మన్న అభిిపాయము హతు(జేయక 
మగుడము, వినిహతు(డుగ జేయుదుము అనువానిచే ఆవృత్తమైనది. మజియు “వి, 
“ని అను రెండు ఉపసర్గములు వాడ(బడినవి. వీనిపొనరుక్త్యము సైంధవవధ విషయమున 
భీము(డు పొందు క్రోధావేగములతీవతను జక్కగా నభివ్యంజించును. 


(3) సంబోధనార్థకము ద్విరుక్తమై ప్రత్యాయక మగుట కుదాహరణము: 


పి సందర్భమునందే భీమార్జునులు వెన్నంటి రాగా |పాణరక్షణపరాయణు( 
డై పరువిడుచున్న సైంధవుని(గని వా రన్న మాటలు: 


“వాని. జూచి నగుచు వార లోరోరి యిం కెందు( బోవవచ్చు( బంద నిలువు 
మిట్టి కడిమి నమ్మియే ప్రల్లదంబులు సెయ(దొడ(గి తనుచు డాయుటయును. 
3.6.244, 


ఇందలి సంబోధ్యవాచకరహితమగు “ఓరోరి” అను సంబోధనార్ధకము ద్విరుక్తమై 
సైంధవునియందు పార్టులకు( గల యేవగింపు, చులుకనతనము, వానిని. దప్పక 
నంహరింప( గల మన్న థైర్యోత్సాహములు మున్నగుభావములను ప్రతీయమాన 
మొనర్పుచున్నది. 


(13) సర్వనామములు ప్రత్యేకముగా వ్యంజకము లగుట : 
రాయబారమునకై యే(గుచున్న కృష్ణునితో దావది వలికినయీ క్రింది 
వాక్యములం దట్టిది కానవచ్చును. 
“అంతలు సేసి పోనడిచి - యక్కట : సంజయుచేత( జెప్పి పు 
త్తెంతురె యట్టి యూజిట మదిం బియమందె యుధిష్టిరుండు; తా 
నంతన యూళు లేవురకు నైదు సుయోధను. డిచ్చు నొక్కొ; యీ 
కంత కృపావిహీనమతి నాతండు నొంచునె యన్నదమ్ములన్‌” 5.3.101 


దుపదరాజతనయ తనప్రసంగము నారంభించుచునే చేసినదేమో చెప్పక 
'అంతలు అనుసర్వనామమును ప్రయోగించినది. “వారు మాకొనరించిన అపకారము 
లొకటియా? రెండా? (ప్రమాణము చెప్ప(దగినవియా? నోటితో. జెప్పందగినవియా? 
లోకమునకు నీకును దెలియనివియా? అవి మానవమ్మాతులకు సహ్యములా? అను 
విధముగా దౌపదీహృదయమునందు ధార్తర్మాష్టులవిషయమున జనించిన అసహ్య 
రోషములను, అ, )తర్వైక్షబ్యమును వ్యంగ్య మొనర్చుట కీ 'అంతలు”" అనుసర్వనామము 
ప్రయుక్తమైనది. ్యతిరేకార్థస్ఫోరకముగా ప్రయుక్తమైన “అంత కృపావిహీనమతిన్‌' అనునది 

164 


వ్యంజకము 
వాక్కులతో చెప్పుటకు వీలుకానియంత అనువిధమున నర్భమును దెలువుచు 


వానికృపావిహినమతిత్వమున కవధులు గలవా ? అని దుర్యోధనునియెడ( బొడమినదౌపది 
అసహ్యమును వెలి(బుచ్చును. ఈయర్ధప్రతీతికి ఇందలి 'అంత అనుసర్వనామము 
వ్యంజకము. 

మజియొక యుదాహరణము నీవుట్టమునందలిదే నర్వనామవ్యంజకత 
కరయుదము. 


“ఎ నిటు లంటి నా వలన దింకను నీవును రాజు దమ్ములుం 

గా నుచితంబు చూచి మనకొర్యము మీ .సుజనత్యముం జెడం 

గా నొకభంగి. జేయక తగం గురువర్గముతోడిసంధి మీ 
కైనతెజింగునన్‌ వలచినట్టులు చేయుండు నేర్పు లేర్పడన్‌.” 5.3.105 


ద్రౌపది తనపడినపాటు లన్నియు. గృష్టునికి నివేదించి సంధి యపేక్రితము 
గాదని నొక్కి వక్కాణీంచి యుపసంహారమున నన్న యీవాక్యములందు వాచ్యార్థ 
మ్మాత్రగహణము సంభావ్యము కాదు. ఇన్ని కష్టములు పెట్టినవారికడకు సంధివచనములకై 
పోవుటయందలియసామంజస్యమును స్ఫురింప జేయుటయే యిందలి తాత్పర్యము. 
'నా దే మున్నది. నామాట కొకలెక్కయా? నే నాడుదానను. రాజకార్యములలో 
నాయభిప్రాయమును మన్నింప నవసరములేదు. మీ కేదితోంచినచో నదియే చేయుడు. 
మన మెంతచెడినను మన సుజనత్వము మాత్రము చెడకుండ భద్రముగా కాపాడుడు. 
మీకదియే కదా అభివాంఛితము. మీయిష్టము. మీరేమిచేసికొన్న నాకేమి?, ఇత్యాదివిధమున 
ప్రీ జనోచితమగుదెప్పిపొడుపువై ఖరియు, కోపతాపములును నీవాక్యములం దభివ్యక్తము 
లగును. ఈయంభివ్యక్తి కీవద్యమునందలి ఎను, మీ నుజనత్యము అనుచోటి 
యుష్మదర్ణకసర్వనామమును, మీకైన తెఅంగునన్‌ అనుచోటి యుష్మదర్హకమును 
వ్య౦ంజకత్యవటను బభజించుచున్నవి. అనవలనీన దంతయు నని తుదికి 
ముక్తాయింపువలె ననిష్టస్సోరకముగనే యిట్టి మాటలాడుట లోకమున సాధారణముగ( 
గానవచ్చును. ఐనతెఅంగునన్‌, వలంచినట్టులు, నేర్చులేర్పడన్‌ మున్నగుపదము 
లామెసంధివైమనస్యమును జక్క(గా వ్యంజించును. నేర్పులు అనుచోటిబహువచన 
వత్యయంము “ఈయొక్క రాయుబారవే యుననేల? ఎన్ని మాటు లైనను 
జేయవలసివచ్చును. అనేక మార్గముల నాలోచింపవలసి రావచ్చును. యాచింపవలసియు 


165 


భారత ధ్వని దర్శనము 
వచ్చును. ఆయన్నింటికిని మీరు సిద్ధముగానే యున్నారు. కానిండు. అట్లే జరుగనిండు' 


ఇత్యాద్యర్దమును [పతీయమాన మొనరించి యామెకుగల అసహనమును వ్యక్తపణిచును. 

ఇట్లు కొన్ని మార్గములను ధ్యనికారులు నోదాహరణముగ నిరూపంచిరి. 
ఈమార్గమున మటికొన్నిటిని గూడ నూహింపనగునని వారి యభ్యనుజ్ఞ యున్నది. 
ధ్యన్యాలోకమున( జెప్పనియట్టి మార్గములేవై నం గలవేమో చూడనగును. 

ఛందస్సు లోనివై విధము వ్యంజక మగుట తజచుగ మహాభారతమునందు( 
గానవచ్చును. కవితయమువారు ఛందోవిషయమున బాటించిన శిల్పరామణీయకమును 
(బదర్శించు పరిశోధనవ్యాసమొకటి ముదితమై యున్నది. (ఆంధమహాభారతము - 
ఛందశ్శిల్పము - డా॥ పాటిబండ మాధవశర్మగారు) అందలి యొండు రెండంశములను 
దిక్రదర్శనముగా చూతము. 


(7) వృత్తము వ్యంజకమగుట : 
భుజంగ (ప్ర యాతము: 
“వినీతుండవై ధర్మవేదిత్వబుద్దిన్‌ దనర్పొందునీ విట్లు దైన్యాతిరేకం 
బునం బొంది శోకాగ్నింబొక్కంగంగుంతీ తనూజా గజుం డాత్మందా( గుందకున్నే?” 
11188 
“వుతశళోకసంతప్త చిత్తుడై పశ్చాత్తాపజనితమరణవాంఛాధీను(డై యున్న 
ధృతరాషుని ఓదార్చుచు వ్యాసమహర్షి పలికినవాక్యమిది. పుత్రహంత లని పాండవులయెడ 
ధృతరాష్తునకు ద్వేషము కలుగరాదని వ్యాసమహర్షియభిపాయము. నిర్వికారచిత్తుడైన 
వ్యానమహర్షి చిత్తనృందగతిని ఈవృత్తగతియం దన్వేషించుట వ్యర్థము. మహాకవి, 
సర్వజంతుహృదయజ్ఞు(డైన యామహర్షి వాక్యమున వర్ణ్యవస్త్వవస్థాప తిఫలనము 
సమాలోచింపదగును. ఈవాక్యార్థము ధృతరాాష్టుని తత్కాలావస్థ దైన్యముచే నలసము 
శోకాగ్ని దీప్తమునైన ధృతరాష్టుని చిత్తావన్గ విలంబితారోహణగతియందు సుష్టుగా 
ఖానించుచున్నది. కవినిబదృవక్త వువోకవి యైనవ్నుడు అతనివాక్యమున 
అర్భానుగుణఛందస్త్వము అత్యంతము సహజమగును గదా!” 
(ఛందశ్ళిల్పము - పు. 308) 
ఛందోగతివర్జ్యవస్త్వవస్థాద్యోతక మెట్లగునో యీవ్యాఖ్యానమున( జక్కగా 
తెలియవచ్చుచున్నది. ఇట్లే మజియొకయుదాహరణము : 


166 


వ్యంజకము 
మత్తకోకిల: 

“8 అక్షరములలో 10 లఘువులగుటచే దీనియక్షరగతి యించుక దుతము. 
నవ్తమాతాకఖండవృత్తియగుటచే తాలాశ్రయమైనలయ విలంబితము. కనుక 
మధుభావావేశమున హృదయ మించుక త్వరితగతియైనస్టితిని వ్యంజించుట కీవృత్తము 
తగియున్న దని భావింపవచ్చును.” (ఛందశ్ళ్శిల్పము పు. 341) 

ఈయభిపాయమునొక యుదాహరణమున సమన్వయింతును. 

“అమ్మునీశునివాసశక్తి. దదంగదేశమునందు మే 

ఘమ్ము లెల్లవలంకులం గడు. (గమ్మి సర్వజనప్రమో 

దమ్ముగా' బబభవద్పృహజ్ఞ్జలధార లొప్పంగ వృష్టి. జే 

సెమ్మహానదులున్‌ మహాసరసీవరంబులు నిండగాంన్‌.” 3.3.113. 

బహుకాల మనావృష్టిపీడితులైన అంగదేశజనులకు బుష్యశృంగనివాసశక్తి చే 
నొక్క పెట్టున మహావృష్టి సంభవించుటయు దానివలన! గలిగిన వారి హర్షనిర్భరతయు 
నీమత్తకోకిలయందు వర్ణితములైనవి. వారియానంద విశేషము వాచ్యముగా( జెప్పంబడినను, 
తదభివ్యక్తికి ఛందోగతి మిక్కిలిగా సహకరించుచున్నది. పభవ దృహజ్జలధారలు” 
అనుచోటివర్ణ విన్యాసము వర్ష సాందతాభివ్యక్తికి దోహదపప్రాయము. ఇట్లీపద్యము 
పీడితజల హఠాదుద్చుద్ధమగు నానందతరంగమునకు వ్యంజకముగా నిబద్ధమైనది. 
(2) వృత్రైక్యము వ్యంజకమగుట : 

వృత్తైక్యముచే కవితయమువారు వస్తురసభావాదులయందలి 
టైంక్యమును వ్యంజించనభంట్టములు గల వని డా॥ మాధవళర్మగారు కొన్నంటి 
నుదాహరించిరి : 

(1) “సదృశమహిమాన్యితులగుపదునాజుగురు మహారాజులవృత్తాంతములను 
సదృశవృత్తముల నిబంధించి కవిబహ్మ వర్ష్యవస్తుస్వరూపసాక్షాత్మరణ సమర్ధముగ 
ఛందశ్శిల్పము నిర్వహించెను.” (ఛందశ్శిల్పము - పు. 548) 

“పదునార్వురును తుల్యమహిమాన్వితులగుటచే సమకక్ష్యయందు పపతిష్టింప( 
బడి పరిగణింపంబడిరి. కనుక తిక్కన్న యొక్కొక్కరి నొక్కొక్క సీసమున వర్ణించుట 
యుచితముగా నున్నది. (ఛందశ్శిల్పము - పు. 549) 

ఇచట వుజీయొెొకవిషయుము కూడ గుర్తింవ(దగును. మవోరాజుల 
మహత్త్వవర్ణనకు స్వికరింప(బడినపద్యముకూడ సుదీర్గమైనదియై వారి మహత్త్యఘనత 
నభివ్యంజించుటకు( దోడ్పడుచున్నది. 

167 


భారత ధ్వని దర్శనము 
(2) ఉలూకము కాకముల Mtns గని ఉపపాండవాదుల 


సంహార క్రియ నశ్వత్థామ నిర్ణయించెను. కావున తిక్కన ఉలూకము కాకులను సంహరించిన 
వర్ణనమును, అశ్వత్థామ అశ్వములను సంహరించినవర్ణనమును ఉతృలమాలయందే 
నిబంధించి సాదృశ్యమును జక్కగా వ్యక్షపఅచెను. 
(1) “కొన్నిటికంఠముల్‌ నులుపు(ః గొన్నిటికాళులు దుంచు; నుగ్రతం 

గొన్నిటిపక్రముల్‌ నజకు(। గొన్నిటిపొట్టలు వచ్చు లీలమై।; 

గొన్నిటి నప్పళించుకొని కోలెముకల్‌ నుజుమాడు; నిట్టుల 

య్యన్నిటి నయ్యులూకము రయంబెస6గన్‌ వధియించె భూవరా :” (10.1.18) 
(2) “కొన్నిటిపాదముల్‌ నజకు(; గొన్నిటిమోరలు సెక్కు లీలమై; 

గొన్నిటికంఠముల్‌ దునుము(; గొన్నిటివీంపులు వచ్చు నుబ్బునం; 

గొన్నిటిసర్వగ్మాతములు కూరవిచేష్టితవి భమంబు దో 

పన్నుజుమాడు( బౌఢబలభాసితభూరిభుజావిహారుడై.” (10.1.176) 

ఈరెంటివృత్తైక్కమువలనను, విశేషించి గతిసామ్యమువలనను అశ్వత్థామ 
విజృంభణమునం దులూకకృత్యసామ్యము ప్రస్ఫుటముగా ప. నాతని 
హృదయ కొర్యమును వ్యక్తపజణచుచున్నది. 

శంకయొకటికలిగినప్పటిస్థితియు, దానికి కమత 
వర్ణింప(బడవలసినప్పుడు వృత్తైక్యముచేతను, wl దానిని 
వ్యంజించుట నీ క్రిందిపద్యద్యయమునందు( గానవచ్చును. 

దుష్యంతుడు శకుంతలను జూచి యామె తనకు భార్యకాందగుటను 
శంకించినపద్యము : 

“ఇది మునికన్యయేని మఖీయేలొకొ యీలలితాంగియందు నా 

హృదయము తద్దయుం దవిలె; నిప్పలు కింతను నమ్మనేరన 

యెద; నిజితేంద్రియుం డన(గ నిమ్మునిం బాయక విందు, నంచు దా 

నిది కలరూపెటుంగ నవనీపతి యుత్సుకు( డయ్యె నాత్మలోన్‌.” (1.4.30) 

ఈ శంక నివృత్తమగునప్పటియాతనిహృదయము నభివర్ణించిన పద్యముకూడ 
చంపకమాలయే. అంతమాత్రమేకాదు; ఎత్తుగడయు పై దానికివలెనే కలదు. 

“ఇది మునినాథకన్య యని యెంతయు నిస్పహవృత్తి నున్న నా 

హృదయము రాజపుత్ర నని యిక్కమలాక్ష నిజాభిజాత్యసం 

పద నెటజీ(గించినన్‌ మదనబాణపరంపర కిపుడుండ నా 

స్పదమయి సంచలించె నళిపొతవికంపితపంకజాకృతిన్‌.” (1.4.51) 


168 


వ్యంజకము 
వీనిపై శ్రీ విశ్వనాథవారి వ్యాఖ్యానము : 

“రెండు స్యగతములును సదృశతమములయినచంపకములందే నిబంధింప( 
బడినవి. మొదటిదానియందు( దుని(గిపోవచ్చినదుష్యంతునిరతి రెండవదానియం 
దతుకుకొని కొనలునా(గినది. శకుంతలాదుష్యంతుల (పణయకలాపమున. కడ్డుగా( 
జొచ్చుకొని వచ్చిన మేనకావిశ్వామితుల శృంగారవృత్తాంతమున కుభయకూలము లందును 
నిల్చి యీరెండుపద్యములు అవాంతరకథాపవాహసేతునిబంధనప్రయోజకములగు 
రెండంమవో న్రంభములవలౌ నున్నవి. ఇది ఛందస్సాధనముచే సాద్దింవ( 
బడినకధాశిల్పము.” (నన్నయగారి ప్రసన్నకథాకలితార్ధయుక్తి - పు. 162) 

ఇట్లు ఛందస్సు వ్యంజకమగుట స్థాలీపులాకన్యాయమున సూచింపంబడినది. 
చంపూరచనలో గద్యపద్యవినియోగము కూడ వ్యంజకము కానగును. కేవలము 
కథను దొరలించాకొనిపోవలని నన్సుడును, నుదీర్భమైనద్యంద్యయుద్దాదికము 
వర్ణ్యమైనవుడును గద్యము న్నాశయించుట కవితయరచనలో - ముఖ్యముగా 
నన్నయరచనలో( - గానవచ్చును. గద్యమున( గధాభాగము పరువిడుచుండ(గా నడుమ 
పద్య మాపతితమగుచుండును. అనగా నచట నొక వఐశవాంశము కలదు పరకంపు( 
డన్నకవియెచ్చరిక యామార్చుచే పతీయమానమగును. ఉదాహరణమునకు ఆదిపర్వము 
తృతీయాశ్వాసమున నెనుబదియవసంఖ్యగల వచనమున నాయారాజు లేయేయంశమున 
జన్మించిరో చెప్పంబడినది. 81, 82, 83, 84 సంఖ్యలు గల పద్యములందు |దుపద 
సాత్యకి విరాటభూవతులయు, విదురునియొక్కయు, కుంతీ మాదీదేవులయు, 
పాండవులయు నంశములు చెప్ప(బడినవి. (పవాహరూపవచనము నాపి ఘట్టములవంటి 
పద్యముల జెప్పుటలో వీరికి కథయందు(గల ప్రాముఖ్యము వక్కాణించినట్టయినది. 
ఈ వ్యంజకము రసభావాదిరూపముకాకవోయినను కవి హృదయము నభివ్యక్తము చెయును 
గనుక నిదియు గమనింప(దగినది. 

తత్సమాచ్చికపదముల వినియోగమునందలి యాధిక్యన్యూనతలు కూడ 
కొండొకచో వ్యంజకములగుట కన్పట్టును. 

[ద్రౌపది యధర్మవిజితయా? ధర్మవిజితయా ? చర్చింపు( డని వికర్టు డన 
గా కర్గు( డాతని నధిక్షేపించిన యీకిందిపద్య మట్టిదానికి మేలైన యుదాహరణము : 
“ఎల్లవారు నెజటు6గ నొల్లనిధర్మువు బేల నీకు జెప్పనేల వలసె; 
చిబుతవాని కింత తజఖుసంటిపలుకులు సన్నె వృద్ధజనము లున్నచోట.” 

(4.4.64.) 

ఈ పద్యమునందు ధర్మువు, వృద్ధ జనములు అనురెండుతప్ప తక్కినవన్నియు 

నాచ్చికపదములు. ఈ పదముల ని ట్లైన్నుకొనుటలో వికర్ణునియెడ కర్టునకు( గల 


169 


22 


భారత ధ్వని దర్శనము 
యీనడింపు న్యక్తమగుట కవితాత్సర్యము. లోకమున వెక్కిరించుట, అధిక్షేపించుట 


మున్నగు సందర్భములలో హల్లులను దొల(గించుట, లేనిచోటులందు మహాప్రాణతను 
గూర్చుట, గాలి నూ(దినట్లు పలుకుట మున్నగువికారములను జేయుట కానవచ్చును. 
వ్యాకరణబద్ధముగా రచన చేయుకవి యిట్టిపద్ధతిక్ష శాబ్దిక మైన మటియొక ప్రక్రియ 
నవలంబింవవలనసి యుండును. పైవద్యమున ఆచ్చతెలు(గు వదముల కూర్పు 
అట్టియీసడింపు నభివ్యక్తము చేయును. ధర్మువు, వృద్ధజనము అనువానియెడల నాకును 
గౌరవము కలదు నుమా అని తెలుపుటకో యన్న ట్లవి రెండును తత్సమములుగా 
గ్రహింప(బడినవి. ఇట్లనుటలో తతృమవదములు గౌరవాదులను, ఆచ్చికపదము 
లవహేళనాదుల నభివ్యక్తము చేయునని సాధారణీకరించుట అభిలషణీయము కాదు. 
వీనికూ ర్పట్టియభివ్యక్తికి హేతువగునని మాత్రమే తాత్పర్యము. 

ఇట్టి నంవిధానమే తిక్కనకవీంద్రుని దొకటి : ఉత్తరుండు భీష్మద్రోణ 
కృపాదిధన్న్వినికరాభీలమైన కౌరవసేనం గాంచి భీతు(డై సడియును చప్పుడును లేకుండ 
నింటికి తిరిగిపోవుట యుత్తమ మని బృహన్నలతో ననుచున్న మాటలు : 

"ఒంటి. దలపడి కురుసేన నోర్చువాండ నే? యిదేటిక్‌ వెడమాట లిట్టులాడ; 

వారు కొనక ముందట తేరు దోలుకొని రయంబున( బురి కరుగుటయ నీతి.” 

4.4.64. 

ఈపద్యమునందలి బరువులేని యాచ్చికపదబాహుళ్యము ఉత్తరుని అనంస్కృత 
హృదయమును, భీతిచే( గలిగినలఘుబుద్ధిత్వమును వ్యక్తము సేయును. 

వాక్యమును సాగ(దీయుటయును, చిన్నచిన్న వాక్యములను గూర్చుటయును 
వ్యంజకములుగా నూహింవ(బడ(దగునని యీ|కిందియుదాహరణములను బట్టి 
భావింపదగును. 

ద్రౌపది రాయబారమున కరుగుచున్న కృష్ణునితో తనపడ్డబన్నముల( జెప్పు 
కొనుచు - 

“ఈ వెండుకలువట్టి యీడ్చినయాచేయి తొలుతగా బోరిలో దుస్ససేను 

తను వింతలింతలు తునియలై చెదరిరూ పజీయున్న(గనియుడుకాయు(గాక- 

యలుపాలం బొనుపడునట్టిచిచ్చే యిది; పెనుగదనట్టినభీమసేను 

బాహుబలంబును - బాటించి గాండీన మను నొకవిల్లెపుడును వహించు 

కట్టీవిక్రమంబు - గాల్పనే యిట్లు బ న్నములు పడినధర్మనందనుండు 

నేను రాజరాజుపీనుంగు6 గన్నారం గానబడయమైతి మేనిం గృష్ణ !” 5.3.117 

అనినయీపద్యమునందు మొదటివాక్యము మిక్కిలిగా పొడిగింవంబడినది. 
ఈపొడిగింపు దుశ్ళాననుని(జేయవలసినచితవధన్యరూవమును భావించి భావించి 


170 


వ్యంజకము 
యుగ్గడించు నామెహృదయమునందలికోపభరము నభివ్యక్తముచేయుటలో వ్యంజక 


మగుచున్నది. దీనిని “ఇంతలింతలు' అను నభినయసూచకపదమును, తునియలై, చెదరి, 
రూపఖీ అనుననమాపకక్రియలలోనిక్త్యార్థక (పత్యయములును దీప్త మొనరించును. 
కేవలము చంపినచో నేమగును? ముం దాచేయి ముక్కలుముక్కలు కావలయును. 
వానిపాపకళేబరము ఎకాకృతిగ నుండరాదు. అతిసూక్ష్మములగు తునుకలు కావలయును. 
ఆ తునుకలు కూడ నొకచో నుండుటయు దుస్పహమే. చెదరి నలుదిక్కులందును 
బడవలయును. పడుటయే కాదు. వానిస్వరూపమే మిగుల రాదు. అపుడుగాని వాండు 
చేసినపాపమునకు నిషృతియుండదు. అంతతో గాని నా కోపాగ్ని చల్లారదు." ఇత్యాది 
దౌపదీభావపరంపర యంతయు ఈ క్ష్వార్ధకకియలలో నభివ్యక్తమగును. ఇట్లు, 
అసమాపకక్రియలతో వాక్యపు దీర్గీకరణము వ్యంజకమై ద్రౌపది కోపతాపముల నసంలక్ష్య 
క్రమమున సహృదయునిచే నాస్వాదింప( జేయుచున్నది. 
వాక్యములు చిన్నవిగా. దుని(గి వ్యంజక మగుట నీక్రింది ధర్మజానివిచికిత్స 

యందు( జూడనగును. 

“క్షత్రధర్మ మింత కష్టమగునె; పెజ ధర్మ మాచరింపందగటండ్రు; 

కాన శస్త్రజవకయ తగియున్నద; మన వంశనాశ మనభిమతము.” 5.3.15 

యుద్ధముచేని నర్వబంధుసంహారము గావించుటయా? నంధిచేసికొని 
యిహపరములకు( జెడుటయా ? యనువిధమున( దెగనివిచికిత్స యుభయకోటు 
లందును నే యొకవైపునను క్షణము నిలువక సంచరించు ధర్మజుని సందిగ్రహృదయము 
నీచిన్ని పద్యమునందలి నాలుగు చిన్నచిన్న వాక్యములు రమణీయముగా నభివ్యక్తము 
సేయుచున్నవి. 

ఇట్లు వ్యంజకము లనంతవిధములుగా నుండవచ్చును. లోకమెంత 
వైవిధ్యవిలసితమో లోకజ్ఞుడగుకవి వాక్కును అంతవైవిధ్యవిలసితమై యొప్పుచుండును. 
స్థావరజంగమాత్మకమైన యీజగత్తున దేనికదే విలక్షణము. పై చూపులకు సామ్యము 
కానవచ్చునే కాని పరిశీలించినచో నెక్కడి కక్కడ వైషమ్యమే హెచ్చు. ఇట్టిలోకవృత్తమును 
(ప్రతీయమాన మొనర్పువిధాన మిదిమాతమే, యింక లేదనిచెప్తుట కెవ్య(డును 
సాహసింప( జాలడు. అట్లే మనః్షేత్రమున నిదియింతమాత్రమే పండునని చెప్పుటకు 
వీలులేదు. అయ్యది క్షణములో అనంఖ్యాకములగుభావతరంగముల నుత్పత్తి 
చేయుమహానము[దము. కావున కవి దీనిని భావించెనా? యని శంకింవరాదు. 
భావించియుండ(డనుటకును ప్రమాణ మేదియు లభింపదు. కావున మూలచ్చేదము 

171 


భారత ధ్వని దర్శనము 
కాకుండునంతవజికు, పూర్వాపరవైరుద్ధ్యము లేనంతవజకు కవిహృదయభావనలో నెంత 
దూరము పోయినను దోషము సంభవింపదు. కావుననే వ్యంగ్యవ్యంజకములయానంత్యము 
సమర్థనీయమగుచున్నది. 

ఈ పై నిరూపించినవ్యంజకములలో(గొన్నింటిని గూర్చి కొన్ని పూర్వపక్షములు 
బయలుదేరుట కవకొశముగలదు. రనభావాదులు అర్థసామర్థ్యమున దాకేవీంప( 
బడునవికదా! ఆలట్టియెడ నర్ధమును విడిగా వచింప(జాలనిసుబాదులకు వ్యంజకత్వ 
మెట్లుకుదురునని యొక యాక్షేవము. వ్యంజకత్యము వాచకత్వము ననుసరించి 
యుండదు కావున సుబాదు లర్థవాచకములు కాకపోయినను వ్యంజకములగుటలో. 
విపతిపత్తియుండదని నమాధానము. కొంద జాలంకారికులు శబ్దవిశేషసౌొందర్యమును 
వక్కాణించుటయు జరిగినది. వాని కా సౌందర్యము వ్యంజకత్యమువలననే సిద్ధించును. 
సకృందనవనితాది శబ్దములు శృంగారరసపరముగా సుందరములు. బీభత్సాదిపరముగా 
నవి యసహ్యములు. ఇట్లు సౌందర్యము వ్యంజకత్యమువలననే సిద్ధించునని చెప్పినచో 
నివి యెల్లయెడల సుందరములే కావలయునుగదా! కావున వ్యంజకత్వవివెక మవశ్యముగా 
పొందవలసియే యున్నది. అది సహృదయతాలభ్యము. రసభావాదులపరిజ్ఞానమున( 
గలనేర్చ సహృదయత. అట్టిసహృదయిసహృదయము నావర్ణించు నేస్వల్పాంశమ్దునను 
వ్యంజకకోటిలోనికి రాగలదు. కావున. బై(జెప్పిన వ్యంజకములనుగూర్చి శంకింప(బనిలేదు. 

ఇట్లానందవర్ధనులు వ్యంగ్యవ్యంజకోభయస్వరూపనిరూపణమును సుష్టుగా( 
గావించి ధ్వనిసిద్ధాంతమును ప్రతిష్టాపించిరి. మజియు ననేకశంకలను దామే యూహించి 
వానినన్నింటిని ఖండించి ధ్వని మహావృక్షమునకు క్షతిలేనిపుష్టిని కలిగించిరి. ధ్వనిసిద్ధాంత 
మిట్లు సుపతిష్టితమైనది. 
గుణీభూతవ్యంగ్యము :- 

వాచ్యార్థము తెలిసినపిమ్మట వాచ్యార్థోపన్స తమగురమణీయార్థభానము 
కలుగుపద్ధతు లింతవటికును విశదీకరింప(బడినవి. ఉపనర్జనీకృతస్వార్థములై న 
శబ్బార్థములు చమత్కారకారిఅర్థ విశషావగతి కెచట తత్పరములైయుండునో యట్టి 
కావ్యవిశేషము ధ్వని యన(బడుననియు( జెప్పంబడినది. వ్యంగ్య|పధానమగు 
కావ్యవిశేషము ధ్యని యనునభిపాయమును సోదాహరణముగ నిరూపణకు వచ్చినది. 

కొన్నిరపెడల వ్యంగ్యార్థము తో(యను. కాని యది ప్రధానమై ' యుండదు. 
వాచ్యార్థము వ్యంగ్యార్థప్రతీతికి - వెలు(గునకు దీపమువలె - తోడ్పడియుండుటయు, 
వ్యంగ్యార్థమే వ క్రుద్దిష్టమై యాస్వాదనీయ .మగుటయు వ్యంగ్యార్థ[పాధాన్యమును 


172 


వ్యంజకము 

(ప్రతిపాదించును. కొన్ని యెడల తో(చినవ్యంగ్యార్థముతో నన్వయించి దాని కెక్కుడుసాగసు 
కూర్చును. అప్పుడు వాచ్యార్థ మధికచమత్కారము నొదవించుచున్నదిగదా! అట్టిసన్ని వేశము 
లందు వాచ్యార్థప్రాధాన్యము గోచరించును. అన(గా వ్యంగ్యార్థ మున్నతసితికమే 
యయినను, సేవకునివివాహమున నాతని పై(దనకు(గల[పేమాదరములచే పల్లకికి ముందు 
నడుచు ప్రభువువలె నది వాచ్యార్థము కంటె తక్కువస్థితిలో నుండుట తటస్థించును. 
అట్టి వ్యంగ్యార్భాన్వ్నయువమువలన వాచ్యార్థవాధాన్యము నిరూపితము కా(గలచు. 
వ్యంగ్యమున్నది కాని దానికి ప్రాధాన్యము లేకపోవుటచే నట్టి నన్నివేశములను 
గుణీభూతవ్యంగ్యమందురు. వ్యంగ్యము - గుణీభూతము (అపధానము) అయిన 
దన్నమాట. 
పైనిరూపణము ననుసరించి కావ్యములు మూ(డువిధములుగా పరిగణింప( 
బడుచున్నవి. (1) వ్యంగ్యార్గపాధాన్యముగల కావ్యవిశేషము - ధ్వని (2) వ్యంగ్యార్థ 
(ప్రాధాన్యములేనికావ్యము - గుణీభూతవ్యంగ్యము (3) వ్యంగ్యవాసనలేనికావ్యము - 
ధ్యనివిశేషము లింత కుముందు నిరూవింవ(బడినవి. వకృతమున 
గుజీభూతవ్యంగ్యమును పరిశీలింపవలసియున్నది. కావున వీని నుదాహరణముఖమున 
నరయుదము., 

నహృదయహృదయాహ్లాదకమైన ధ్వనిన్వరూవమును గుర్తెజ(గినవదప 
గుణీభూతవ్యంగ్యమును గూర్చి విచారించుటలో నౌచిత్యమేమి ? యని శంకింప(జనదు. 
గుణీభూతవ్యంగ్యము ధ్యనికావ్యమంతగా నాస్వాదనీయము కాకపోయినను, వ్యంగ్యార్థ 
స్పర్శవలన నదియు చారుతానిధానమే యగుచున్నది. కావుననే యిదియు మహాకవులచే 
నందం దాదరింప(బడినది. కనుక ఆనందవర్ధనులు దీనిని కూడ వివేచించిచూపిరి. 

వస్త్యలంకారరనరూవములయిన మువ్విధములైనవ్యంగ్యములును గుణీ 
భూతములు కావచ్చును. ధ్వనివపభేదములన్నియు గుణీభూతవ్యంగ్యమునకును 
గోచరింపవచ్చును. కొన్ని యుదాహరణములు. 

వ్యంగ్యమగువన్తువును కవి వాచ్యముచేయుటవలన గుణీభూతమగుట 
నీక్రిందియుదాహరణమున( గానవచ్చును : 

“నిండుమనంబు నవ్యనవనితసమానము, పల్కు దారుణా 

ఖండలశస్త్రతుల్యము జగన్నుత! విప్రలయందు; నిక్కమీ 

రెండును రాజులందు విపరీతము; గావున విపు( డోప్పు; నో 

పం డతి శాంతు( డయ్యు నరపాలుండు శాపము గ్రమ్మతీంప(గన్‌” 11.101 


173 


భారత ధ్వని దర్శనము . 
తనకిచ్చినశాపమును (గమ్మజింపుమని యుదంకు(డు ప్రార్ధింప(గా నది 


తానుజేయలే నని చెప్పినపొష్యునివాక్యమిది. ఇందు “నిండుమనంబు....... రాజులందు 
విపరీతము” అనునంతవఅకు( గలవాక్యముచే శాపము |గమ్మణీంప(గలుగుట, 
లేకుండుట అనువస్తువిశేషము పతీయమానమగుచునే యున్నది. నిండైనమనము 
నవ్యనవనీతసమానము కావున దానియందు చోటుచేసికొనిన (క్రౌర్యము (శాప పదాన 
రూపమైనది) సులభముగా తీసివేయదగిన దనునర్ధము వ్యక్తమగును. పల్కు దారుణా 
ఖండలళన్త్నతుల్యవము - అనుటచే వాక్కింత కరోరమయయ్యను దానికి 
హృదయకాఠిన్యసంవాదము లేదు కావున దార్‌ఢ్యము లేదనునర్ధము వ్యక్తమగును. కావున 
వ్మిపునిశాపము ఘోరతరమయ్యును హృదయమార్దవముచే నది తేలికగా పరిహరణీయ 
మగును. ఇవి రెండును రాజులందు విపరీత మనుటచే హృదయకారిన్యమువలన 
నందున్న భావపు చెక్కుచెదరని స్థితి ఉక్తప్రాయమై శాపము [క్రమ్మజింపరాకుండుట 
పతీయమానమగును. ఇట్లు ప్రతీయమానమైన వస్తువిశేషమంతయు “కావున విపు 
డోపు, నోపం డతిశాంతు(డయ్యు నరపాలు(డు శాపము గమ్మజింప(గన్‌” అనువాక్యముచే 
వాచ్యము చేయబడినది. ఇట్లు స్పురించినవ్యంగ్యార్లము వాచ్యార్థమునకు సహకారకమై 
యప్రధానమగుచున్నది. కావున నిది గుణీభూత వ్యంగ్యమున కుదాహరణమగుచున్నది. 

ఇట్టిదే మజియొక యుదాహరణము : 

“అనవుడు - వీరె తమ్ములను నాప్తులు6 గృష్టుండు - వీరె తక్కు(గొ 

ల్వున6 గలయట్టిసర్వజనులున్‌ వినుచుండెద; రయ్య నిన్ను నే 

మను మని పంచె - జెపు మదియంతయు నేర్పడ; నన్న ధర్మనం 

దను గరువంపు6 బల్కులవిధంబునకున్‌ మదిలోన నుల్కుచున్‌.” 5.1.290 

సంజయుడు రాయబారమునకు వచ్చి ధర్మజునితో, “నలువురుతమ్ములు, 
భవదాప్తులును కృష్ణు(డును వినుచుండగా నీకు( గొలువున( జెప్పవలసినమాటలు కొన్ని 
కలవు విను" మని వలుకగా ధర్మజు( డన్నమాట యిది. “వీరె తమ్ములును” 
అనునదిమొదలుకొని “అదియంతయు నేర్పడన్‌' అనునంతవజకు( గల ధర్మజుని 
వాక్యములలో నీవెవరెవ రుండగోరితివో వారంద జిచటనే యున్నారు. అయ్య చెప్పు 
మనిన ఆమహావిషయమును సావధానముగా వినుచునే యుండెదరు. నీవు వాకొనుదాని 
వినుటకు నీవు పేర్కొన్న తమ్ములును కృష్ణు(డునే కాక సర్వజనులును నిచట గలరు. 
మాయయ్యుసంగతి తెలియనివా రెవరు ? మాసంగతి నెజు(గనివారెవరు? దీని కింత 
యెచ్చరిక యేల? ఆధృతరాషునిదౌష్ట్యమును ప్రకటించు నామేలిపలుకు లేవో త్వరగా( 

174 


వ్యంజకము 

జెప్పుము' ఇత్యాదిరూపమున క్రోధము తోడి యెగతాళివైఖరి అభివ్యక్త స 
నున్నవారి నొక్కొక్కరి. బేర్కొనుట, వినుచుండెద రని నొక్కిచెప్పుట, “అయ్య” 
అనుపరిహాససూచిపదపయోగము, ఎ మను మని పంచె ననుటలో నేమైన నన(గల( 
డన్న అభ్మిపాయము, అదియంతయున్‌ అనుటలో నేమియు దాంపంబనిలేదను 
నెచ్చరికయు, ఎర్పడన్‌ అనుటయందలి విస్పష్టముగా జెప్పు మనుతాత్సర్యమును పై 
వ్యంగ్యార్థమును జక్కగా భావింపంజేయును. మాటకు మాట తెగులన్నవైఖరిగా నున్న 
యీవ్యంగ్యార్థస్ఫురణము తరువాతి 'ధర్మనందను గరువంపు(బల్కులవిధంబునకున్‌ 
మదిలోన నుల్కుచున్‌' అనువాక్యభాగముచేత వాచ్యమయినది. కావున నిదియు 
గుణీభూతవ్యంగ్య మగుచున్నది. 

వ్యంగ్యార్థము గుణీభూతమగు దాని స్వరూపపదర్శనమునకై యీరెండు 
దాహరణములు నొన(గంబడినవి. ఈరెంటిలో మొదటిదానియందు వ్యంగ్యమగు 
నర్ధవిశేషమంతయు వాచ్యముగా( జెప్ప(బడుటయు, రెండవదానిలో వ్యంగ్యార్థము 
భావనచేయు(డన్నసూచనయు( గలవు. 

పూర్ణము నిరూపించినధ్యనిభేదము లన్నింటియందును వ్యంగ్యార్థము 
గుణీభూతమగుట గోచరింపవచ్చును. అందు కొన్ని భేదముల గుణీభూతవ్యంగ్యత యిట 
వివరింప(బడుచున్నది. . 

అత్యంతతిరనృత వాచ్యమునందు వ్యంగ్యము గుణీ భరాతమగంట 
కుదాహరణము : 

[బహ్మలోకమునకు( బోవుచున్నమునులపిజుంద భార్యాద్వయనహితుండై 
సమవిషమప్రదేశముల( జనుచున్న పాండురాజుం జూచి బుషు లిట్లనిరి : 

“వీర లతిలలితమృదులా కారలు; గిరివిషమగహనగహ్యరముల రా 

నేరరు; గావున నిట చను దేరక నిలువుండ; యివియు దేవపథంబుల్‌.”1.5.68 

ఇందు పాండురాజు భార్యలతో చనుదేరక నిలుచుటకు. జెప్పిన 
మొదటికారణము యుక్తమే. దానితో నముచ్చితమైన “యివియు దేవవథంబుల్‌ 
అనువాక్యమునకు వాచ్యార్థము పాస(గదు. వారు మనుష్యశరీరములతో( బోవుచు? 
దమ్ముదేవపథములు గావున రావల దనుట యెట్లు ? అను ప్రశ్నకు యోగ్యమగునమాధాన 
మిందు లేదు. కావున వాక్యమున స్థలర్గతి యేర్పడినది. అప్పుడు 'దేవపథమున వచ్చుటకు 
మీకు యోగ్యత లేదు” అను లక్ష్యార్థము సిద్దించుచున్నది. ఈయర్థముచే పాండురాజునకు 
అనపత్యత యనుదోషమువలన( దనకు దేవపథములలో గమించు పుణ్యవిశేషము లే 

175 


భారత ధ్వని దర్శనము 
దనునర్ధమును - వ్యంగ్యముగా బుషులు చెప్పిన దానిని - గ్రహించెను. వారును దుష్ఫృత 
విశేషమువలన' బాండురాజున కయిన యీ యయోగ్యతను వ్యంగ్యముగనే సూచించుట 
సముచితముగదా : “అనపత్యత యనుదోషమువలన మీరు దేవమార్గములయందు( 
జరింప ననర్హులు" అనునది యిట వ్యంగ్యార్థము. ఈయర్ధ ముననంతరవాక్యమున( గవి. 
వాచ్యముచేసెను. 

“అనిన విని నరుల కక్కడం జనంబోలమి యెణీ(గి పాండుజనపాలకుండి 

ట్లనియెను - స్వర్గద్వారం బనపత్యులు గాన నోపరటె మునులయ్యున్‌.”1.5.69 


ఇట్లు వ్యంగ్యార్థము వివరించిచెప్ప(బడినది కాన నిది గుణీభూత వ్యంగ్యమగును. 

అర్భాంతరనం క్రమితవాచ్యము గుణీభూత మగుట నీ క్రిందియుదాహరణమున 
గమనింపనగును : . 

“వనజభవ పప్రభావుండగువాని - వసిష్ట - నపత్యశోక మ 

న్వననిధిలోన ముంచినయవారితసత్తుండు; నిన్ను. దొట్టియా 

యనిమిషు లెల్ల వానికి భయంపడుచుండుదు; రట్టియు[గ్రకో 

పనుకడ కిప్పు డేంగు మని - పొడియె- యిప్పుని నన్ను బంపంగాన్‌.”1.4.37 

ఇంద్రుడు మేనకను విశ్వామితునితపోభంగము గావించి దేవరాజ్య మహిమను 
కాపాడు మని యాదేశింప(గా నామె యిట్లనెను. ఇందు “నిన్ను దొట్టి యా యనిమిషులెల్ల” 
అనునది యర్భ్థాంతరసంక్రమితవాచ్యము. '“ఉత్తమయజ్ఞము లొనర్చియో .యుద్ధములో 
వీరమరణ మొందియో దేవత్వమును సాధించుకొని పుణ్యవిశేషముండునంతదనుక 
జరామరణజమ్రనభయము నోందవలసిన యవసరము లసయనమషులును, వారెకిసి 
మూ(డులోకములకును బ్రభువవై యంద౦కు భయాత్పాదకు(డవు కావలన్‌న నీవును 
భయపడుచుందురు అనునర్థ్ధాంతరమున నీవాచ్యార్థము సంక్రమితమగును. అట్టి మీ 
రెల్లి భయవడుచుండ(6గా “అట్టియు[గకోవనుకడ కున్‌' అనువదమాయర్భము 
ననువదించినది, అర్థాంతరసంక్రమిత వాచ్యము గుణీభూతమగుట కిట్టిది లక్ష్యము. 

వివక్షితాన్యపరవాచ్యమునందు గుణీభూతవ్యంగ్యమునకు కొన్ని యుదా 
హరణములు - అందు సంలక్ష్య క్రమమున వస్తువుచే వస్తువు వ్యక్తమగునపుడు గుణీభూత 
మగుట : 
(1) “నీ వలుగుల( బడుటకు దుః భావేశము పొందెనే, నిరర్థకమగుని 

య్యేవవుంబుట్టువు పుట్టిన నావగ పెవ్య్వరికి నెక్కు నళినదళాక్షీ గ” 
(2) “నీతోడిపరిచయములే దే; తలపోయఃగ ననింద్య వెందును; నీ వి 

ట్లాతుర వగుటకు నామది నేతాపములేదు; నైజ మెటు(గవు కంటే.”4.3.51,52 


176 


వ్యంజకము 

కీచకసంహారానంతరము ద్రౌపది యర్జునునితో మాటాడ(బోయెను. ఆతడు 

కీచకులు సంహరింపంబడిన విధానమును దదపదిమాటలతో నెబు(గగోరెను. అప్పుడామె 

అబభిపాయగర్శితముగా( దనవడినకష్ట్ణము నాతడు వట్టించుకొనలేదని యీ 
కిందిపద్యమున నెత్తి వొడిచెను : 


“కన్నియల కాటగఅప్పుచు నున్ననీకు 

నకట ! సైరంధి యిషుడేమయ్మ్యె నేని 

భేద మెద నించుకయు లేమింగాదె సస్ని 

తాననంబుతో నన్నిటు లడుగు టెల్ల |!” 4.3.49 


అంత నీవనంగము నమయభంగమునకు దారితీయు ననువెజపుతో 
బృహన్నల యామెను సమాధాన పెట్టుటకై పై మాటలాడెను. ఇందు “దుఃఖావేశము 
పొందెనేన్‌' అనుచోటిఅవ్యర్థకముచే పాందినదుఃఖావేశవెంతటి దైనను పైకి 
దెలియరానిదిగదా! అనునర్ధము స్ఫురించును. 'ఇయ్యేవపుంబుట్టువు' అనుపదము తన 
తత్మాలపరాక్రమపదర్శనాయోగ్యతను న్మృతికి( దెచ్చుచు 'నమయభంగమగునేమో 
జూగ్రత్తపడుము,. ప్రసంగమును సాగందీయకు' మనునెచ్చరికను వ్యంగ్య మొనర్చును. 
'నావగ పెవ్వరికి నెక్కు' ననుటలో ఇతరులు మనఅభినయ సౌష్టవముచే గుర్తింపకున్నను 
సహధర్మచారిణి వైననీవును నాదుఃఖమును గుర్తింప(జాల వైతివికదా ! అనునిర్వేదమును 
పతీయమాన మొనర్చును. 'నళినదళాక్షీ 1 అనుసంబోధనము “అంతంత కనులతో 
సర్వమును జూచుచు( జూడనిదానివలె మాటాడుదు వేల? అనునభిపాయమును 
వ్యంజించును. అట్లే రెండవపద్యమున 'నీతోడిపరిచయములేదే?' అనుకాకూక్తి 
యితరులకు స్వల్పపరిచయము కూడ లేదన్న భావమును గలిగించుచు, |దౌపదికి 
తముగాఢవరెచయమును ఉఆగ్గడంబుట ద్యోరమున ఆను రకింపఎలణనబిధ్యత కలఎ* 
డే యన్న యభిపాయమును వ్యక్త మొనర్చును. “అనింద్య వెందును' అనుటవలన నీ 
క్రీచకవ్యవహారములో “నీ ప్రవర్తనలో నెట్టి లోపమును లేదునుమా ! అనునర్భము 
వ్యంగ్యమగును. మజియు నెందును ననింద్యవైనదాన విందు పతిదూషణచెసి నింద్యవు 
కానేల? అనుభావముకూడ నిందు ప్రతీయమానము కావచ్చును. “నామది నేతాపములేదు” 
అనుటలో నుండవలసినతాపమంతయు మదిలోనే యణ(చుకొంటిని. ప్రదర్శించినచో 
ప్రమాదముగదా ! అనునర్థము వ్యంగ్యమగును. “నైజమెజు6(గవు అనువాక్యమున పైకి 
గనబడునది కృ్యత్రమము. అంతరమైననిజస్తభావము నెజు(గుటకు యత్నింపుము. 
అది యెజీ(గినచో నీవు నన్నిట్లు తూలనాడవుగదా!? అనుభావ మభివ్యక్తమగును. “కంటే” 


17/7 


23 


భారత ధ్యని దర్శనము 

అనుక్రియాపదము నాయభిపాయము నెఖు(గుమను చోదనము నభివ్యక్తముచేయును. 

ఇట్లీ పద్యద్వ్యయమున రమణీయమగునర్ధవిశేషము పప్రతీయమాన మగుచున్నది. ఈయర్ధ 

మంతయు తటువాతివచనములోని 'రివుమర్గనంబు తనకు వెరవుగా కునికి 

గుప్త సాభిజ్ఞానంబుగా( దెలిపిన' అనువాక్యభాగముచే గుణీభూత మయినది. 
అర్థశక్తుద్భవాలంకారకృతవస్తుధ్వని గుణీభూత మగుటకు లక్ష్యము : 


“కాల్పండే మహనీయఖాండవం బిందుని నమరగణంబుతో విముఖుంజేసి 
బహుదివ్యశరములు వడయండే యెక్కటి బవరాన మెప్పించి శివునిచేత; 

గంధర్వులకు నోడి కర్ణుండు నీతమ్ము లును బాణి విడిపించుకొనంె నిన్ను; 
నిను నను దోణు నాతనిప్పుత్తు( గృపుంగర్జు గెలిచి విరాటుగోవుల. గొనండె; 


తక్కు పెక్కులెడల6 బెక్కండ నేవేమి సేసె వినమె, యట్సిజెట్టి నిన్ని 
దినము లిట్లు దొడరి పెనంగియు నీచేత నేండు వినంగవలసె వేండిపలుకు” 
6317 
తనవారు పెక్కురు మరణించుచుండ(గా దుర్యోధనుడు భీష్మాచార్యుని 
చిత్తశుద్ధిని శంకించి కర్ణపేరణమున 'నీవు యుద్ధముమాని కర్ణుని బంపు’ మని కర్ణ 
శూలాయమానముగా(బలుకంగా నొచ్చినమదితో భీష్ముడు చేసిన పప్రనంగములోని 
దీపద్యము. ఇం దర్జునునిపరాక్రమము బహువిధములుగా నుల్లేఖింపంబడినది. కావున 
వాచ్యముగా నిట నుల్లేఖాలంకారము సంభావ్యము. ఇది యలంకార మనుట కిందు 
చమత్కార మేమి కలదని శంకింప(బనిలేదు. తానర్జునుని నోర్వ్యకుండుటకును, 
ఇన్నిదినములైన నాతని నిలువరించియుండుటకును హేతువులుమాతమే వక్తవ్యమై 
యుండ(గా నాతని పర్మాకమ్మపశంన చేయుట యుక్తివైచ్మితియే కదా ! కావున నిట 
నుల్లేఖాలంకారము వాచ్యముగా నున్నది. దసవలన అర్జునుస యజీయతయి, 
నాతనిలోకోత్త రపర్శాకమాతిశయమును వ్యంగ్యముగా( దో(చుచున్నవి. మజియు 
'ఇన్నిదినము లాతని నిలువరించితిని. నాపర్మాకమాదు లావిషయమునకే కీర్తనీయములు. 
ఆత(డొక్క(డు కాక మజియెవ్వరును నాముందాగ(జాలరు' అనునర్థము కూడ నిట 
వ్రతీయమానమగును. ఇట్లు వ్రతీయమానమగు నర్భవిశేష మంతయు కించి 
ద్య్యవధానముగా వాచ్యము చేయబడినది. 
“గాండీవి గెలువరాదు - శి ఖండిని జంపంగ నాకుంగాదు; వినుము; న 
న్నాండుమగలు మార్కొనినం జెండుదు నుగ్రముగ; మున్న చెప్పితి నీకున్‌.” 
6.3.180 


178 


వ్యంజకము 

సై పద్యమున 'గాండీవి గెలువరాదు' మున్నగు వాక్యములు పూర్వపద్యము 
నందలి వ్యంగ్యార్థమును వాచ్య మొనరించినవి, 

అలంకారకృతవస్తువు గుజీభూతమగుటకే మజీయొకయుదాహరణము : 
మేనక విశ్వామిత్రునికోపతీ వత నింద్రునికి విన్నవించుసందర్భము- 
“అమ్ముని యల్లి చూచుడును నాక్షణమాతన గోత్రధారుణీ 
(ధమ్ములు వయ్యు; నయ్యిసుము దక్కంగ నంబుధు లింకు; మూడులో 
కమ్ములు దిర్దిరం దిరుగు; గాడు చలింసంగ నోడు; నుగతం 
బమ్మినయట్టికోపపరుపాలికి భామలు వోవనోడరే ?” 1.4.38 


ఇందుచెప్పిన గ్నోతధారుణీ ధమ్ములు వయ్యుట మున్నగునవి యతి 
శయోక్తులు. వీనివలన విశ్వామిత్రునికోపము నతిత్మీవత ప్రతీయమానమగుచుండ(గా 
నది 'యుగ్రతంబమ్మినయట్టి కోపపరుపాలికిన్‌ అనువాక్యభాగముచే వాచ్యముచేయ( 
బడినది. విశ్వామిత్రుడతిలోకసామాన్య ప్రభావముగలవా(6 డనుటలో సందియము లేదు 
కాని అల్గిచూచినంతమ్మాతమున నింతప్రళయము సంభవించుట యనునది యధార్థ 
మనుకొనుటకు వీలులేదు. ఎలయన నాతనికి కోపము వచ్చిన సన్నివేశములు గలవు. 
కాని యింతప్రళభయము వచ్చె ననుటకు గ్రంథాధారము లేదు. 

వస్తువు గుణీభూతమగుట యుదాహరణముఖమున నిరూపింపంబడినది. ఇ( 
క నలంకారవిషయమును పరిశీలింతము. దీపకము, రూపకము, నిదర్శన, వస్తుపతి 
వస్తూపమ మున్నగునలంకారములలో నుపమ వ్యంగ్యమగుచునే యున్నది. కాని, 
దానికంటె వాచ్యమగుదీపకాదికమునకే చారుత్యాతిశయమును, (పాధాన్యమును - 
దృశ్యమానము లగుచున్నవి. దీవకాద్యలంకారవర్గ వృథక్పారిగణనవేం వాని 
పాధాన్యనిరూపకమగును. కావున నిట్లు వ్యంగ్యమగునుపమ గుణీభూతమగుచున్నది. 
ఒక యుదాహరణము : నన్నయభట్టారకు(డు రాజరాజనరేందునితో భారతరచన 
దుస్ఫాధతను వక్కాణించుచు నిట్లనెను : 

“అమలినతారకాసముదయంబుల నెన్నను - సర్వవేదశా 

స్రములయశేషసారము ముదంబున( బొందను - బుద్ధిబాహువి 

క్రమమున దుర్గమార్ధజల గౌరవ భారతభారతీనము 

(ద్రముం దతీయంగ నీ(దను - విధాతృనకైనను నేర(బోలునే!” 1.119 


ఇందు [వకృతము బభారతభారతీనము దము6 దజియంగనీ6దుట. 
తారకాసముదయముల నెన్నుట, సర్వవేదశాస్త్రములయశేషసారమును బొందుట అనునవి 


179 


భారత ధ్వని వర్ణనము 
య్మపకృతములు. ఈ ప్రకృతాపకృతములకు “విధాతృనకైనను నేర(బోలునే' అనుదానిచే 
ధర్మైక్యము చెవ్ప(బడినది. వర్ణ్యావర్ణ్యములకు ధర్మైక్యమును జెప్పుట దీపకలక్షణము. 
కొవున నిందు వాచ్యముగా 'దీపకాలంకారము గలదు. దీనిచే మహాభారతరచనము 
తారకాసముదయపరిగణనమువలె చతుర్ముఖునికి. గూడ నసాధ్యమగునది యనుతీరున 
ఉవమాలంకారము వతీయమానవముగును. కాని దీనికంటె దీవకవే యిచట 
నధికచమత్కార హేతువు. ఎలయన నుపమాలంకారమున నుపమాన ముపమేయముకంటె 
తప్పనిసరిగ నున్నతకోటిలో నుండును. సాధారణముగ గొప్పదానితో పోలికచెపుటయే 
యసేక్షణీయముకదా! కావున నిచట నువమనే (గహించినచో తారకావరిగణన 
సర్వవేదశా స్త సారగహణములు భారతరచనకంటె నుత్మృష్ణ తరములు కావలసివచ్చును. 
అప్పుడు వక్త్యవ్యమగుభారతరచనామహత్త(మున కొకింత హైన్యము ఘటిల్లును. 
దీపకమునం దన్ననో యివియన్నియు సమానకోటిలోనికి జేరి న్యూనతాధిక్యముల జ్ఞానమే 
పఠితకు( గల్గదు. అపుడు మహాభారతరచన క్లేశసాధ్యత్యము నిరూపితమగును. కావున 
వాచ్యమగుదిపకమునకే యిందు |పాధాన్యము. అదియే చమత్కారము. ఇట్లు వ్యంగ్యమగు 
నలంకారము గుణీభూత మగుచున్నది. 

సాధారణముగ। గొన్నియలంకారము లువమాగర్భితములు. మజీకొన్ని 
వక్రోక్తిగర్భితములు. వేటుకొన్ని అతిశయోక్తి గర్భితములు. కొన్ని శ్లేషమూలములు. 
ఇందువలననే యుపమ సర్వాలంకారబీజభూతమనియు(, గా దట్టి దతిశయోక్తి యనియు 
నిత్యాదివిధముగా నాలంకారిక మతభేదము లేర్పడినవి. దీనిని బట్టి యలంకారము 
లన్నియు గుణీభూతవ్యంగ్యములే యగును. ఉపమాద్యన్యతమము సర్వాలంకారము 
లందును ప్రతీయమానము కావలసినదే కదా ! స్వభావోక్తి స్వచ్చమైనదియే కదా అన్నదానిని 
చాలవముందియాల౦కారికులు అలంకారముగనే వరిగణింవలేదు. కావుననే 
'వ్యంగ్యమాత్రగర్భితమే యలంకార మని అలంకార సామాన్యలక్షణముగా ధ్వన్యాలోకమున( 
జెప్పంబడినది. ఇట్లలంకారమార్గమంతయు గుణీభూతవ్యంగ్యమునకే లక్ష్యమగుచున్నది. 

అలంకారాంతరము వ్యంగ్యమగుటలేని అప్రస్తుత పశంన, రసవంతము - 
మున్నగువానియందు ఈ పై(జెప్పినసిద్దాంతము సరిపడదుకదా ! యని శంకింప(బనిలేదు. 
వీనియం దలంక రము వ్యంగ్యము కాకున్నను, వస్తువో, రసమో వ్యంగ్యమగును. అట్లు 
వ్యంగ్యమైన దణంకారము ననువర్తించుటచే దానికి గుణీభూతత్వము సిద్ధించును. 
ఇట్లలంకారవర్గవ ఎన గుణీభూతవ్యంగ్యము నిరూపితమైనది. 


180 


వ్యంజకము 

ఇ(క మూ(డవది యగు రసాదిక గుణీభవనమెట్టిదో చూడనగును. 
రసభావతదాభాసాదులు (పధానమగువాక్యార్థమున కెక్కడనైన అంగత్వమును భజించినచో 
నవి రసవదాద్యలంకారము లగును. అన(గా కొండొాకయెడ రసాదికము కంటెను భిన్నమైనది 
(ప్రధానమగుచుండును. అట్టిరసాదులే రసవదాద్యలంకారములుగా పరిగణింప(బడినవి. 

1. ఒక భావమునకు! గాని రసమునకు( గాని మజొకరస మంగమయ్యు నేని 
రసవదలంకార మగును. 

2. ఒక రసమునకు భావము గాని యొకభావమునకు మజొకభావము గాని 
యంగమయ్యె నేని పేయోల_ లంకారము. 

3. భావమునకు రసాభాసభావాభాసము లంగ మయ్యె నేని ఊర్జస్వ్యలంకారము. 

4. రసమునకు భావశాంతి యంగమగునేని సమాహితాలంకాము (నిర్యచ 
నములు శ్రీ నన్నిధానంవారి కావ్యాలంకారనం[గహవ్యాఖ్య 423, 424, 425, 426 
పుటలనుండి యుద్ధరింపబడినవి.) 

ఇట్లు వీనియందు రసభావాదు లంగత్వమును భజించుటచే రసము గుణీభూత 
మగుచున్నది. ఉదాహరణముల నరయుదము. 

ఎజ్టాపెగ్గడ మహాభారతరచన్నాపారంభమున. గావించినశరద్యర్ణనలోని 
యీపద్యమున రసవదలంకారము సంభావితమగును. 

“అతిగాంభీర్యవిభూతి నేకచుళుకొహంకారనిశ్ళే షశో 

షితపాథోధిపయస్కుండైైనముని తోంచెం బుణ్యతేజోమయా 

కృతి నయ్యామ్యదిగంతవీధి. (బకటి క్రీడాకళాగర్వగ 

రితమండూకకళంకి తాంబుశుచితాసిద్ధిపదాచార్యు.డై.” 3.4.146 

ఇందు (ప్రకృతము శరద్య్వర్ణనము. కవికి. గల శరద్వర్ణనాభిలాష మను 
భావమునకు అగస్త్యకృత పాథోధిశోషణము, అంబుశుచితాసిద్ధి మున్నగు విషయములచే 
ద్యోతమానమగునద్భుతరన ము అంగమగుచున్నది. ఇట. దోంచునద్భుతరనము 
శరత్స్యరూపనిరూపణ పర్యవసాయియేకదా! కావున నద్భుతరస మంగ మయ్యె ననుటలో 
నాక్షేపము లేదు. “అవూర్వవన్తు దర్శనాచ్చిత్రవిస్తారో విన్మయో మతః” అను ప్రతాప 
రుద్రీయోక్తి నిబట్టి 'ఎకచుళుకాహంకారనిశ్శేషశోషితపాథోధిపయన్కత' యనునపూర్వ 
విషయము విన్మయాధాయకమై నహృదయునిచే అద్భుతరనము నాస్వాదింప. 
జేయుచున్నది. కాని యిదియంతయు శరద్య్వర్ణనాభిలాష గల కవి చిత్తవృత్తి కంగమై 
యప్రధానమగుచున్నది. కావున నిట భావమునకు రస మంగమయి రసదదలంకారముగా 
పరిణమించినది. 


181 


భారత ధ్వని దర్శనము 
రసము రసాంతరాంగ మగుట కీక్రిందిపద్య ముదాహరణము : 


ఉత్తర యిక్కుమారోత్త ము నురమున వ్రాలి మోమున దనవదనకమల 
మందంద నేడ్చుచున్నది; మున్ను గన్నంత మెల(గంగ నేరక చెలులమాటు 
గొనుసిగ్గు పెంపున వనటనిట్లయ్యె, ని ప్పుడు మాటిమాటికి. బొల(తి ప్రియుని 
గనుంగొని బిగియారం గౌంగిలించుచు శిర మూరుతలంబున నునిచి పాణి 


పల్లవంబున నానన మల్లనల్ల దొడయుచును నిన్ను జూచుచు దోడుతోడ( 
బొడము పెల్లున6 గన్నీరుదుడిచికొనుచు నలంత పెనువెల్లిందేలెడు నంబుజుక్ష!” 
112.75 


గాంధారి పొలికలనున నుత్తర స్థితి నభివర్ణించి కృష్ణునకు జూపించు 
నీపద్యమున (ప్రధానముగా [బతీయమానమగునుత్త రాలంబకమైనకరుణరసమునకు, 
బిగియార. గౌ(గిలించుట, శిర మూరుతలంబున నునుచుట, పాణిపల్లవంబున నానన 
మల్లనల్ల దొడయుట మున్నగు ననుభావములచే ప్రతీయమానమగుశృంగారము అంగ 
మగుచున్నది. పతిపునర్జీవితాశ కిట నాస్మారము లేదు కావున నిది విపలంభముగా 
భావించుటకు వీలులేకపోయినను, ఆ యా యనుభావము లొకప్పటి వారి సంభోగ 
శృంగారమునకు స్మారకముగా నుండుటచే నిది సంభోగశ్ళంగారముగా సంభావింపదగినది. 
అది యిట్లంగమగుటయు నీసందర్భమున కెంతయు సముచితము. ఎలయన నిట్టి 
మహోదాత్తదాంపత్యసుఖము ననుభవించినయీజంటలో నొకవ్యక్తి మరణించెను; ఇ(క 
మిగిలినవ్యక్తిశోక మత్స్యుత్కటముగానుండు'నని సహృదయునకు దోచి కరుణరసమునకు 
మటీంత దీప్తి నొసగును. ఇట్లు శృంగార మిట కరుణమున కంగమై గుణీభూతమగుచున్నది. 
ఇదియే రసవదలంకారము. 

(పేయో౬. లంకారస్వరూపమును పరిశీలింతము. 

అభిమన్యుమరణమునకు వగచునర్షునునియనుభావాదులను, వాగ్రైఖరిని 
(పతిపాదించు - 

“అత్యంతశోకాకాంతస్వాంతుం డగుచు సుభదాకొంతుండు గదదకంఠంబు 
తోడం దోడంబుట్టువుల కిట్లనియె : 

మనసిజమూర్తి యెనయఖుజుణ్యుణల బుబలు వీనులార నే 

వినవలతుం; దదీయమృతి వేడ్క నొనర్చినవారు గ్రక్కునం 

జని తగవాని( గాంచి సుఖనంగతియై. జరియించునట్లుగా 

ననిచెద; నేటిపోరు దెలియంగలభంగియు మీరు సెప్పుడా.” 7.2.259, 260 


182 


'  వ్యృంజకము 
అనువీనియందు వచనమున( జెప్పంబడినశోకాక్రాంతత గద్గదకంఠత్వమును 
మున్నగునవి యర్జునాలంబకమగుకరుణరసమును ప్రతీయమాన మొనరించుచున్నవి. 
పద్యమునందలి “తదీయమృతి వేడ్కనొనర్చినవారు [గక్కునం జని తగవాని€ గాంచి 
నుఖనంగతిదైై జరియించునట్లుగా ననిచెద” ననువాక్యముచే తదాలంబక 
మగుశత్రుమారణోత్సాహ మను భావము తోచుచున్నది. ఇది యనుభావాదులచే పుష్టము 
కాకుండుటచే రసస్థితికి రాలేదు. కావున భావపరిధిలోనే నిలిచిపోయినది. ఆయ్యది 
పధానమగుకరుణరసమున కంగముగా నయి దానికి శోభను గలిగించు చున్నది. కావున 
నది (పేయో౭._ లంకార మగును. 
భావము భావమున కంగమగుటయు (ప్రేయో£. లంకారమే యగును. దాని 
నీ క్రిందియుదాహరణమున నరయఃదగును. 


“మహితసమజ్ఞలాకృతులు మానధనుల్‌ జనమాన్యు లంగనా 

సహితము' గాంగ నేమిగతి సమ్యగుపాయనిరూఢవృత్తిమై 

నహితుల కపభేద్యముగ నాపదుమూ(ఢగునే(డు 'మత్పితా. 

మహలు చరించి; రంతయు. గ్రమంబున నా కెజటుంగంగంజెప్తుమా” 4.1.44 


ఇది పాండవులయజ్ఞాతవానమునుగూర్చి జనమేజయుని ప్రశ్న. ఇందు 
మహితసముజ్ఞ్వలాకృతులు మున్నగు విశేషణములు అజ్ఞాతవాసనిర్వహణమునందలి 
అనల్పశమ నభివ్యక్తము చేయుచున్నవి. మహితనముజ్ఞ్వ్యలాకృతులు కావున వారి 
యాకృతియే వారిని పట్టియిచ్చును. మానధనులు కావున నెపుడైన మానసంరక్షణ 
తత్పరత్వమున తామే బయల్పడుప్రమాదము గలదు. జనమాన్యులు కావున వారిని 
జనులు వదలి యుండలేరు. అట్టిచో నజ్ఞాతవాసచర్య మణీయు నసాధ్యము. అంగనా 
సహితముగా నుండుటవలన తా మైదుగురు, నొక్క భార్యయు - వీరు పాండవులన్న 
అభిజ్ఞను గలిగించును. మజియు పురుషునికున్న లాఘవపరాక్రమాదులు స్రీల కుండవు. 
కావున నొకవేళ తప్పించుకొనవలసివచ్చినచో చాలకష్టము. అంతేకాక ఆమె అంగన- 
పరమసుందరమైన శరీరము గలది. ఆమె యొంటరిగా వారి అండదండలు లేనిచోట 
గుప్తముగా నొక్కసంవత్సరము గడపుట సుసాధము కాదు. ఇట్లు వారి యజ్ఞాతవాస 
పాలనము బవుశమతో గూడినవని. ఈవిధముగా నీవిశేషణములలో అజ్ఞాత 
వాసమునందలి “శ్రమ యనెడిభావము ప్రతీయమానమగుచున్నది. అది యంతయు. 
దదనంతరవాక్యమునందలి “మత్పితామహులు చరించి రంతయు( (గమంబున నా 


183 


భారత ధ్వని దర్శనము 
కెయి(గంగ( జెప్పుమా” అనుదానిచే నభివ్యక్తమగుజనమేజయుని యౌత్సుక్యమునందు 
పర్యవసించుచున్నది. “వా రెవరో అయినచో నాకంత కౌతుక ముండనక్కరలేదు. వారు 
మా పితామహులు కావున( దెలియయగోరితిని. ఏదో కొంత వచించుట కాదు. అంతయును 
జెప్పవలయును. క్రమభంగ మయినచో రుచింపదు. కావున [క్రమముగా జెప్తుము. 
అంతేకాదు, నాకు సంపూర్ణముగా. దెలియునట్లు దయచేసి చెప్పుము' ఇత్యాదిరూపమున 
జనమేజయుని జిజ్ఞాసయందలి దార్‌ఢ్యమిందు ప్రతీయమానమగును. పూర్వోక్త మగు శమ 
మనుభావము ఈయౌత్సుక్యమున కంగప్రాయమగుటచే నది గుణీభూతమగుచున్నది. 
కావున నిదియు (పేయో£. లంకారమున కుదాహరణమగును. 

ఉఊోర్దస్వ్యలంకారము నీక్రిందియుదాహరణమున. గాననగును. 

ఉత్తరగోగహణవార్త విని యుద్ధమున కాయత్తు(డగుచున్నయుత్త రుని 
వాక్యమలు- 

“కురుపతిభీష్మకర్ణకృపకుంభజముఖ్యులు మత్సముద్యమ 

స్ఫురణము చూచి పార్గుం డనుబుద్దిం గలంగంగ బెట్టుగిట్టి సం 

గరమున నోర్చి యే బసుల( [గ్రమ్మజ దేరకయున్న నన్ను భూ 

వరుండు నుహృజ్ఞనంబు( బరివారము. జిత్తములందు మెత్తురే?” 4.4.11 

ఇందు వ్రధానముగా నుత్తరునిగర్భ్జము వతియమానమగుచున్నది. 
స్యపరతారతమ్య మెటు(గక యలవుమాలినపనిచేయ(గల ననుకొనుటయే యిట గర్వము. 
దీని కాత(డు భావించు భీష్మాదిమహావీరుల పరాజయకారిత్వమునందలి యుత్సాహము 
అంగము, అనుచితసందర్భమున ప్రయుక్తమైనభావ మాభాసతను బొందుచున్నది. కావున 
నిందు గర్వమనుభావమునకు ఉత్సాహాభాస మంగమై “యూర్దస్వి"ని రూపాందించు 
చున్నది, 

భావశాంతి రసాంగమైనచో నమాహితాలంకారమగును. దాన భావశాంతి 
ప్రాధాన్యమును గోల్పోవును. అప్పుడది గుణీభూతవ్యంగ్య మగును, 
“ఎన శల్లము : 

'పాలు(డు కృష్ణుని కర్య్మప్రదానవిషయమును సహింపక విజ ఎంభించుచుండ. 
ఏ ప్రదర్శించిన యౌద్ధత్యము - 
శవక యర్థ్య మచ్యుతున కిచ్చితి; మిచ్చిన దీనికిందొడం 

బడ” మని దుర్దనత్వమునం బల్కెడువీరులమస్తకంబుపై 

నిడియెద; నంచు. దాం జరణ మెత్తె సభన్‌ సహదేవుం; డట్టిచో 

నుడిగి సభాసదుల్‌ పలుకకుండిరి తద్దయు భీతచిత్తులై.” 2.2.30 


184 


వ్యంజకము 

ఇందు సహదేవాలంబనకమగురౌదరసమునకు సభాసదుల తత్కాలమాన 
సాందోళనోవశాంతి యంంగముగా ఎర్పుడినది. శిశుపాలునివిజృంభణము, 
భీష్మాచార్యునిమందలింపు, ధర్మరాజుననునయము, శిశుపాలుని (పగల్ఫోక్తులు మున్నగు 
వానివలన నేర్పడిన జసహృదయాందోళనమునకు సహదేవునిరౌద ముపశమనము 
కల్లించినది. ఇట్లిందు బఖావశాంతి రసాంగముగా నిలిచినది. గావున నిది 
సమాహితాలంకారమగును. 

భావసంధి భావశబలతాదులు గూడ భావాదుల కంగములగుచో వానికి ప్రత్యేక 
నామ మేదియు లేదు. కావున భావనంధ్యలంకారము మున్నగువిధముననే 
వ్యవహరింపవచ్చును. ఇట్లీ యన్నింటియందును రసాదిక మంగముగా నిబద్ధమగుటచే 
పప్రాధాన్యమును గోల్పోయి గుణీభూతవ్యంగ్యకోటిలోనికి. జేరుచున్నది. 

ఇట్లు |తివిధధ్వనిభేదములును గుణీభూతములగుటను పరిశీలించితిమి. 

రసవిషయగుణీభూతత్వమున6 గొందటు వేజొకవిధముగా నుటంకింతురు. 
రసము వాచ్యమైనచో గుణీభూత మగునని వారియభిపాయము. వారిదృష్టిలో రసము 
వాచ్యమగుట యన(గా స్వశబ్దనివేదిత మగుట. కాని యాయఖభ్మిపాయము సరికాదు. 
ఎలయన శృంగారాదిరసవాచకపద మున్నంతమాత్రమున రసస్సురణ కలుగుట లేదు. 
విభావాదిసామ[గి సమకూడినచోటనే రసవ్యపదేశము. అట్టియెడ రసము వాచ్యమగుట 
అసంభవమే యగును. ఎందైన విభావాదిసామ్మగి పుష్కలముగా నుండుచొటను కవి 
శృంగారాదిపదమును వాడుటవలన సౌందర్యమునకు కొంత యపకర్ష ఘటిల్లవచ్చును 
గాని యది రసభంజకము కానొపదు. మమ్మటాదులు రసనామగ్రహణము వమనదోష 
మని చెప్పుట అంత సముచితముగాదు. ఎలయన నదియే ప్రమాణమైనచో నీదోషము 
లేనిమవోకవి యుండ(డు. నంన్భృతమున భవబూతి, తెలుగున తిక్కన 
మున్నగుమహాకవీందులు విభావాది సామ్మగిబలమున రన్మపతీతి నొదివించియు 
పలుమాజులు రసాదినామముల( బయోగించియున్నారు. “నానారనాభ్యుదయోల్లాసి” 
(4.1) “నీయుత్తమనాయకొత్వమెఖీంగి నిన్ను గొని యాడ నేనెంతదాన ! మహితవిన్మయా 
నందనిర్మగ్ననైతి” (4.2.360) “ఒక్క యున్నతొవనీజంబు పెరికి ర్మౌదాతిరేక మడర 
భుజళ్‌ఖరంబునయం దమర్సి” (4:3.24) మున్నగునవి యుదాహరణములు. కావున 
రసవాచకపదమున్నంతమాతమున రసము వాచ్యమైన దనికాని, తత్సదగహణము దోష 
మని కాని చెప్పుట (పమాదము. రసాదికము గుణీభూతమగుటకు [ప్రాధాన్యము 
లేకపోవుటయే కారణము కాని తదన్యముకాదని సారాంశము. 


185 


24 


భోరత' ధ్వని దర్శనము 
"వ్యంగ్యము గుణీభూతమగుటకు మజియెకమార్గము కూడ(గలదు. ఎందైన 
(పప్రతీయమానార్థము కాక్వాక్తిప్తమైనచో నాసందర్భము కూడ గుణీభూతవ్యంగ్యమే యగును. 
'కక-లౌకే్య, యనుధాతువునుండి కాకుశబ్ద మేర్పడినది. దీనిని శ్రీతిరువేంగళాచార్యులుగా 
రిట్లు వివరించిరి-“శోకము, భీతి మొదలగుభావ విశేషములవలన( గంఠస్యరమున నేర్పడు 
లౌల్యాదిరూపమగునాక విధపువికారము “కాకు పదమున కర్థము.” (ఆం.ధ్య.పు 581). 
అభినవగుప్తపాదులు మణీయొకవ్యుత్సత్తిని గూడ |బదర్శించిరి. “యది వా ఈషదర్గే 
కుశబ్ద న్రన్య కాదేశః. తేన హృదయన్య వన్తువతీతే రీషద్భూమిః కాకుఃో = 
“హృదయమునందలి యర్థము ప్రతీతమగుటకు కొంచెము చోటు.” హృధ్గతమైన 
హర్షశోకావేగాదులను అభివ్యక్షముచేసెడు :విధముగా వదవాక్యావసానములందు 
ఉచ్చారణమాత్రమున తెలియు ధ్యనివిశేషము కాకు వని తాత్పర్యము. లేఖనములో 
దానికి పతేకచిహ్నము లేక పోయినను నందర్భవశమున నదిగుర్తింప(బడుచునే 
యుండును. దానివలన నర్భాంతరావగతి గలుగుట |ప్రసిద్ధమే. ఏలయన వక్త తదభివ్యక్తి 
కరణతాత్సర్యముతోడనే యట్లు చ్చరించుచున్నాండు గదా! ఇట్లు కాకువుచేత 
ప్రతీయమానమగునర్థవిశేషము గుణీభూతమే యగుచున్నది. కారణ మేమన కాకువుచే 
నది వాచ్యప్రాయమైపోవును. ఉదాహరణము నరయుదము. అర్జును(డు కట్టితెచ్చినద్రుపద 
మహారాజును జూచి నగుచు ద్రోణు( డిట్లనెను. 
“వీరెవ్వరయ్య ! దుపదమ హారాజులె ! యిట్లు కృపణులయి పట్టువడన్‌ 
వీరికి వలసెనె ! యహహ ! మ హారాజ్యమదాంధకార మది వాసెనొకో !" 
1.6.90 
పై పద్యమునందు “అయ్య, రాజులె, వలసెనె, పాసెనొకో” అనువాని తుది 
వర్ణములయందు వక్త కంఠన్వరవిశేషము కాకువును |పతిపాదించుచున్నది. అది 
యర్థాంతరావగమనము చేయుట (ప్రసిద్ధమే.. వీ రెవ్వరయ్య ! అనుటలో ' ఎవ్వండు 
నన్నవమానించెనో వానికే యిట్టిగతిపట్టైెనా ? అనునవహేళనము వ్యంగ్యమగును. 
'దుపదమహారాజులె !' అనుటచే నీ వెంత మహారాజ .వైననేమి ? నాకు పట్టువడితివి 
కదా యనువెక్కిరింత ద్యోతక మగుచున్నది. “ఇట్లు పట్టువడన్‌ వీరికివలసెనె ! అనుట 
పట్టుపడక తప్పదనునర్థమును వ్యంజించును. 'మహారాజ్య మదాంధకారమదివాసెనొకో!' 
అనుదానివలన పాయక యేమగునన్నభావము (ప్రతీయ. మానమగును. ఈయర్థవిశేష 
మంతయు వాక్యావసానములందలికాకువుచే నుక్తపాయమై గుణీభూతమగుచున్నది. 
వ్యంగ్యార్థవతీతికి వాక్యాదికమున యుక్తిసాహాయ్య మున్నచో నది కూడ 
గుణీభూతవ్యంగ్యమే యగును. ఈక్రింది పద్యము దాని కుదాహరణము కా(గలదు : 


186 


వ్యంజకము 

“అనుడు(-చిన్నన వ్వ్యొాలయంగ సస్త్రగురుండు 

నరునిపై( జూడ్కి నాటించి 'నన్ను గెలువ 

కెట్లు సైంధవ జేర దంచేసె రథ్య 

ములును హరియును నతండు నమ్ముల మునుంగ.” 7.3.50 

ఇందలి “పిన్ననవ్యాలయి అనుపదముచే |ద్లోణునితత్మా లసంరంభ మళీకమైన 
దనునర్థము వ్యక్తమగును. ఈయభివ్యక్తికి పిన్ననవ్వాలయుట యనునది యుక్తిగా 
నిబద్ధమైనది కనుక నిట్టిదియు గుణీభూతవ్యంగ్యమే యగును. 

ఇట్టిదానికి ధ్వన్యాలోకము చూపిన యుదాహరణము : 

“పత్యుః శిరశ్చంద్రకలా మనేన స్పృశేతి సఖ్యా పరిహాసపూర్వమ్‌, 

సా రంజయిత్వా చరణౌ కృతాశీ ర్మాల్యేన తాం నిర్వచనం జఘాన.” 


ఇందు “వతి శిరోభూషణమగుచందకళను ఈపాదముచే న్పృశింవు” 
మనునీవాక్యార్థముచే “పియు(డు నీపాదములను దలతో న్పృశించువజికు నతని 
యిష్టానుసారము ప్రవర్తింపకుము' అనునర్ధ్హము సఖ్యుపదేశరూపమున తో(చుచు పార్వతి 
నిర్వచనముగా మాలతో నామెను తాడించె ననుటచే నామె సాధ్వసాభిమానాదులు 
పతీయమానములైనను నయ్యవి కన్యకాజనోచితవృత్తి కుపస్కారమగును. ఇందలి 
“నిర్వచనము అనువదముచే హృదయమున. బుట్టినభావములను కొంచెము 
విప్పిచెప్పినట్లయినది. కావున నిట్టిదియు గుణీభూతవ్యంగ్యమున కుదాహరణమే 
యగుచున్నది. 

'పై6 జెప్పినగుణీభూతవ్యంగ్య మెచట నైన రనభావాదివర్యాలోచనమున 
తద్వ్యంజకసామ[గి కలదై యున్నచో ధ్వనియే యగును, 

దుర్యోధనమరణవార్త మోసికొని కురుక్షేతమునుండి కరిపురి కరుగుదెంచు 
సంజయునవస్థ యీ[క్రిందిపద్యమునం దభివర్ణితమైనది : 


“పొరింబొరి మోము బాష్పజలపూరము [గమ్మ6గ నూర్థ్యబాహు(డై 

చరణయుగంబు దొటువడ నంభృతశోకత రాజవీధి నె 

వ్యరి( గనియైన - హా మహితవైభవ ! హా ధృతరాష్టపుత్ర ! హా 

కరిపురనాథ ! యం చెలుంగు గద్గదికం దగులంగ నేడ్పుచున్‌.”” 9.1.6 

దుర్యోధనమరణజనిత దుర్శరశోకవేదనచే నున్మత్తప్రాయుండైన నంజయుని 
అనుభావవిశేషములను బట్టి యీవద్యముచే వఠితృహృదయమున కరుణరన 
మావిర్భ్ళూతమై యాస్వాదింవ(బడుచున్నది. ఇందు దుర్యోధ నమృతివిషయము 


187 


భారత ధ్వని దర్శనము 
వ్యంగ్యముగా( దో(చును. కాని తజణువాతి పద్యమున నది వాచ్యమైవోయినది. 


“జననయనచకోరానం దనుండగున్నపచందు. డనుచితంబయినవిధం 

బున నస్తమించె - నంచుం దనుడోలనభరితభూరిదైన్యుం డగుచున్‌.” 9.1.7 

ఇట్లు సంజయాలంబకమగుశోకహేతువు వాచ్యమగుటచే నిది (పైపద్యార్థము) 
గుణీభూతవ్యంగ్యముగా నంభావింవ(దగినదే టైంనను మొత్తము మీ(ద( 
గరుణరస స్ఫోరకమైనవ్యంజకసామ[గ్రియగు బాప్పపూరము గ్రమ్ముట, నూర్థ్యబాహు(డగుట, 
చరణయుగంబుతొటువడుట మున్నగుననుభావములచేతను, 'ధృతరాష్టవుత!' 
ఇత్యాదిసంబోధనములనుబట్టి యూహింప(దగిన స్కృత్యాదివ్యభి చారిభావములచేతను 
రనన్ఫురణ మిట ప్రాధాన్యము వహించుచున్నది. వాచ్యమయిన దుర్యోధనమృతి 
విషయము |పకృతమగుశోకమున కుద్దీపకమే యుగుటచే నిందు గుణీభూతవ్యంగ్యత 
యున్నను ఇది ధ్యనివిషయమే యని సంభావింప(దగును. 

ఇట్లు నందర్శ్భాదివివేకనువలన (పాదాన్యవివక్షనుబట్సి ద్వని 
గుణీభూతవ్యంగ్య-నిర్ణయము గావింపవలయును. 

ఇంతవరకు చేసినచర్చచే తేలినవిషయ మేమన వ్యంగ్యార్థమున కెచట 
పాధాన్యముండునో యది ధ్వనికావ్య మనియు, నట్టి పాధాన్యములేక వాచ్యోపస్కారముగా 
వ్యంగ్యార్థ ముండుతావు గుణీభూతవ్యంగ్య మనియు రెండు తెజి(గుల కావ్యవిశేషములు 
గలవు. అందు మొదటిది పరమోత్తమజాతికి( జెందినది. రెండవదియు వ్యంగ్యస్పర్శుచే 
నాదరణీయమే యగుచున్నది. 

ఇ(క రసాదితాత్సర్యము లేనిదియు, వ్యంగ్యార్థవిశేషమును (బ్రకాశింప 
జేయలేనిదియు నగురచన కేవలవాచకములవైచిత్యము నవలంబించి, రంగులతో 
కనులకు ఆకర్షకముగా నుండుచిత్రము వలె శబ్దార్థాలంకార ప్రధానమై యుండు నదియు( 
గలదా. అట్టిదానినే చితకావ్య మందురు. ద్య్వని-గుణీభూతవ్యంగ్య 
నామకముఖ్యకావ్యజాతమునకు ప్రతికృతి వలె నుండుటచే దీనికి చితనామము సార్థకమే. 
ఇది యమకాదిశబ్దవైచిత్రి నాశ్రయించి శబ్దచ్శిత మనియు, నుత్రేక్షాదిరూపార్ధవై చితి 
ననుసరించి యర్ధచితమనియు. ద్వివిధమై యొప్పును. 

ఇట నొక యాక్షేపము పుట్టవచ్చును. (పతీయమానార్థము వస్తువు, అలంకారము, 
రసాదికము నని మువ్విధములుగా నుండును గదా! అందుమొదటి రెండును వ్యంగ్యములు 
గానిచోటులను చి|తమని వ్యవహరించినను దానికి కావ్యత్వ వ్యవహారముండదు. ఇక 
నచట రసప్రతీతి యున్నదా? లేదా? అను ప్రశ్నకు ఉన్నదని నమాధానమైనచో నది 


188 


వ్యంజకము 
ధ్యనియే యగును. లే దన్నచో కావ్యమే కాదు. ఎదో యొక వస్తువు సంస్పర్శు లేనికావ్యము 


సంభవింపదు. వస్తుసంస్పర్శ యున్నచో నది తప్పక విభావాదిరూపమున రసాంగమే 
యగును. వస్తుభావనా విశేషమున నేర్పడుచిత్తవృత్తి విశేషములనే రసము అందురు. 
కవి ప్రతిజ్ఞాగోచరమై కావ్యమున నిబద్ధమగు ప్రతివన్తువును చక్కగా భావింప(ుడి 
రసభావాద్యత్మకమగు కావ్యమే కాజాలదని స్పష్టమగుచుండ(గా చిత్రకావ్యమనువ్యవహార 
మెట్లు పొసగు ననునాశంక యిట నుత్సన్నమగుచున్నది. 

దీనికి నమాధాన మియ్యది : రసాదిస్ఫురణము లేనిచో కావ్యము కాదనుట 
నిజమే యయినను కవి రసభావాదివివక్షారహితు(డై శబ్బార్థాలంకారనిర్మాణమున నభినివేశము 
చూపుట యందందు గోచరించును. వ్యంగ్యస్ఫురణము వివక్షావశముననే కదా జరుగును. 
అట్లు రసభావాదివివక్షారహితుడై శబ్బార్థాలంకార ప్రవీణతను కవి యెందు జూపునో యట్టిది 
రసాదిశూన్యమని చెప్పక తప్పదు కదా ! కొండొక యెడ కవివివక్ష లేకున్నను వాచ్యములు 
న్వసామర్థ్యవశమున రసాదివ్రతీతి నొదవించినను నది (గుడ్డివానిచేతిరాయి వలె 
యాదృచ్చికమే యై శోభావహము కాజాలదు. 'న్ఫుటవతీతి హేతువగు కవివివక్ష 
లేకపోవుటయే దీనికి హేతువు. ఈ విధముగా కావ్యము నీరస మగును. అట్టిదానిని చిత 
కావ్యమని వ్యవహరింప నగును. 

చితకావ్య మనువిభాగకల్పనమువలన ప్రయోజన మేమి? అనంగా నిజమున 
కేమియు లేదు. కాని లోకమున. గొందజు రనభావాదితాత్పర్యము లేక కేవలము 
శబ్బార్థవైచిత్రిని ప్రకటించియుండుటచే నదియు నొక విభాగము చేయవచ్చునని చెప్పుట 
మాత్రమే ప్రయోజనము. రసాదిపత్యాయనసామర్థ్యమున్నకవులు కూడ కొందజందందు 
చావలము వహించి యమకము, నిరోష్ట్యరచన, అచలజిహ్వము, ద్వ్యర్థి, (త్యర్ణి 
మున్నగువానిపై వ్యామోహము చూపకపోలేదు. ఈ వ్యామోహము మాఘకాళిదాసాదులను 
గూడ స్పృశింపకపోలేదు. అంతమాత్రమున వారి ఘనతకు లోప మాపాదింప. బనిలేదు. 
అవి యాదరింప(బడినచోట వారికి రసాదితాత్పర్యము లేదని మాత్రమే చెప్పనొప్పును. 
ఇట్లు చితకావ్యమననేమియో తెలిసికొనుటయు నవసరమగుచున్నది. కవితాభ్యాసము 
చేయువాని కట్టి దుపాదేయము కాదని నిరూపించుటకును నీప్రభేదకల్పనము పనికివచ్చును. 
ఈ |తివిధవిభాగములును కవినివక్ష ననుసరించియే యేర్పడును. కావుననే యీ క్రింది 
శ్లోకములు చెప్ప( బడినవి. 


“అపారే కావ్యసంసారే కవి రేవ (ప్రజాపతిః; 


189 


భారత ధ్వని దర్శనము 

యథాస్టై రోచతే విశ్వం - తథేదం పరివర్తతే. 

శృంగారీ చేత్కవిః కావ్యే జాతం రసమయం జగత్‌; 

స ఎవ వీతరాగ శ్చే న్నీరసం సర్వ మేవ తత్‌. 

భావా నచేతనానసి చేతనవ - చ్చేతనా నచేతనవత్‌ - 

వ్యవహారయతి యధేష్టం సుకవిః కావ్యే స్వతంతతయా.” (ధ్వ.పు.278) 
సంకీర్ణము - సంసృష్టి :- 

ఇంతవటికు శుద్ధములగు ధ్వనిభేదములను ఉదాహరణసమన్వయపూర్వకముగా 
చూచితిమి. అట్లే గుణీభూతవ్యంగ్యస్యరూపమును కూడ దిజ్మాత్రముగా అరసితిమి. ఈ 
భేదము లన్నియు నొకదానితో నొకటి కాని అనేకములు గాని కూడియు గోచరింపవచ్చును. 
అట్లాకదానితో నొకటి కలియుటలో డ్రైవిధ్యము కలదు. ఒక సన్నివేశమున రెండు 
ధ్వనిభేదములు గోచరించునపుడు వివిక్షముగా నిది యిది యని యేర్పజించి చూపుటకు 
వీలైనచో నట్టి దానిని సంసృష్టి యందురు. అనగా నందు తిలతరడులన్యాయము 
వర్తిల్లు నన్నమాట. అట్లు కాక విభజించి చూపుటకు వీలులేక క్రీరనీరన్యాయమున రెండు 
ధ్వనిభేదములు కలిసియున్నచో నట్టి దానిని సంకర మందురు. ఇంతకు పూర్వము 
నిరూపించిన ధ్యనిభేదము లన్నియు, - నట్లే గుణీభూతవ్యంగ్యభేదము లన్నియు - నీ 
సంకరసంసృష్టులచె బహుసంఖ్యాకములుగా నేర్పడుటకు వీలున్నది. ముప్పదియైదు 
విధములగు ధ్వని భేదములు గలవని యింతకు వూర్వము చెప్పుకొంటిమి. వీని 
కీ క్రిందివిధముగా నామము లేర్పడినవి. 
(అ) లక్షణామూలము :- 

(1) పదగతార్థాంతరసం క్రమితవాచ్యధ్వ ని 

(2) వాక్యగతార్ధాంతరనసం కమితవాచ్యధ్వని 

(3) పదగతాత్యంత తిరసృతవాచ్యధ్వని 

(4) వాక్యగతాత్యంతతిరసృతవాచ్యధ్వని 

= 4 భేదములు 


(ఆ) అభిధామూలము - సంలక్ష్యకమము :- 
(1) పదగతశబ్దశక్రి మూలధ్వని 
(2) వాక్యగతశబ్దశక్తి మూలధ్యని 


190 


(3) 
(4) 
(5) 
(6) 
(7) 
(8) 
(9) 
(10) 
(11) 
(12) 
(13) 
(14) 
(15) 
(16) 
(17) 
(18) 
(19) 
(20) 
(21) 
(22) 


వ్యంజకము 
పదగతకవి పౌఢోక్తి సిద్ధార్థశక్తి మూలవస్తుకృతవస్తు ధ్వని 
పదగతకవి పౌఢోక్తి సిద్దార్ధశక్తి మూలవస్తు కృతాలంకారధ్యని 
పదగతకది పొఢోక్తి సిద్దార్ధశక్తి మూలాల ౦కారకృతవస్తుధ్వని 
పదగతక వి పౌఢోక్తి ః సిద్దార్థశ ర్ధశక్తి మూలాంకారకృతాలంకారధ్వని 
వాక్యగతక వి పౌఢోక్తి సిద్ధార్థశక్తి మూలవస్తుకృతవస్తుధ్వని 
వాక్యగతకవిపౌఢోక్తి సి ర క్రి మూలవస్తుకృతాలంకారధ్వ ని 
వాక్యగతకది (పౌఢోక్తిసి ద్దార్ధశక్తి మూలాలంకారకృతవ స్తు ధ్వని 
వాక్యగతకవిపౌఢోక్తి సి ద్ధార్ధశక్తి మూలాలంకారకృతాలంకారధ్వని 
పదగతకవినిబద్ధవక్షృ పౌఢోక్తి సిద్దార్ధశక్తి మూలవస్తుకృతవస్తు ధ్వని 
పదగతకవినిబద్ధ వక్ష పౌఢోక్తి సి ద్ధార్థశక్తి మూలవస్తుకృతాలంకారధ్యని 
పదగతకవినిబద్ధ వక్షృపౌఢోక్తి సి ద్ధార్థశక్తి మూలాలంకారకృతవస్తు ధ్వని 
పదగతకవినిబద్దవక్త్షృపౌఢోక్తి సి ద్ధార్థశక్తి మూలాలంకారకృతాలంకారధ్యని 
వాక్యగతకవి నిబద్ధవక్త పౌఢోకి సి ద్ధార్థశక్తి మూలవస్తుకృతవస్తుధ్వని 
వాక్యగతకవినిబద్దవక్షృపౌఢోక్తి సి ద్దార్ధశక్తి మూల వస్తుకృతాలంకారధ్వని 
వాక్యగతకవినిబద్ధ వక్షృప్రొఢోక్తి సి ద్ధార్థశక్తి మూలాలంకారకృతవస్తు ధ్వని 
వాక్యగతకవినిబద్ధ వక్ష పౌఢోక్తి సి ద్ధార్థశక్తి మూలాలంకారకృతాలంకారధ్యని 
పదగతస్యతస్పిద్దార్థశక్తి మూల వస్తు కృతవస్తు ధ్వని 
పదగతస్వతస్పిద్దార్థశక్తి మూలవస్తు కృతాలంకారధ్యని 
పదగతస్వతస్పిద్దార్థశక్తి మూలాలంకారకృతవస్తు ధ్వని 
పదగతస్వతస్పిద్దార్థశక్తి మూలాలంకారకృతాలంకారధ్వని 


(23) వాక్యగతస్వతస్పిద్దార్థశక్తి మూలవస్తుకృతవస్తు ధ్వని 
(24) వాక్యగతస్వతస్పిద్దార్థశక్తి మూలవ స్తుకృతాలంకారధ్వని 


(25) 


వాక్యగతస్వతస్పిద్దార్థశక్తి మూలాలంకారకృతవస్తు ధ్వని 


(26) వాక్యగతస్యతస్పి ద్ధార్గశక్తి మూలాలంకారకృతాలంకారధ్యని 


= 26 భేదములు 


(ఇ) అభిధామాలము - అసంలక్ష్యకమము :- 
(1) వర్ణగతాసంలక్ష్యక్రమధ్యని 
(2) పదగతానంలక్ష్యకనుధ్యని 


191 


భారత ధ్వని దర్శనము 
(3) వాక్యగతాసంలక్ష్యకమధ్యని 
(4) సంఘటనాగతానంలక్ష్యక్రమధ్య్వని 
(5) (పబంధగతాసంలక్ష్య క్రమధ్యని = 5 భేదములు 
మొత్తము 4+26+5=35 భేదములు. 


కొందజమతమున శబ్దశక్తి మూలవస్తుధ్యనియు( గలదు. అది పదవాక్యగతముగా 
మటీ రెండుభేదములను బొందుచున్నది. అర్థశక్రిమూలభేదము (పబంధగతముగా 
మణీయు వండెండువిధము లగుచున్నది. ఆ మతమున ధ్వని భోదవులు 
(35+12+2=49) నలువదితొమ్మిదగును. వీనితోపాటు అనంలక్ష్యక్రమమున పదైక 
దేశవునుభేద మొకటియు, వాక్యగతోభయుశక్తి వవూలవునుభోద వెొకటియు 
ననంతరలాక్షణికులు కల్పించినవి కలవు. వీనితోగూడి మొత్తమే(బదియొక్కభేదము 
లేర్పడుచున్నవి. 

ఈ భేదము లన్నియు గుణీభూతవ్యంగ్యములకును గలవు. ఇట్లు 
ధ్వన్యాలోకము( (లోచనము) చూపిన ముప్పదియైదుధ్యనిభేదములును, ముప్పదియైదు 
గుణీభూతవ్యంగ్యభేదములును, అనంతములగుటచే నొకేభేదముగా పరిగణింప(బడిన 
యలంకారవర్గమును గూడి మొత్తము డెబ్బదియొక్కభేదము లేర్పడుచున్నవి. 

సంకరము అను గాహ్యానుగాహకభావరూపము, సందేహరూపము, ఎకవాచకాను 
(పవేశరూపము నని మూ(డువిధములు. సంసృష్టి యొకవిధము. ఈనాల్లింటినిబట్టి పై( 
జెవిన యొక్కొక్కభోదము నాలుగేసి విధములు కాంగా మొత్తము (4౫71) 
రెండువందలయెనుబదినాలుగుభేదము లేర్పడును. ఈభేదము లన్నియు పై పేర్కొనిన 
ముప్పదియైదింటిలో నొక్కొక్కదానితో సమ్మిశితములై మొత్త మేడువేలనాలుగువందల 
యిరువదినాలుగుభేదము లేర్పడును. ఈ విషయమంతయు లోచనకారునిచే 
ధ్వన్యాలోకతృతీయోద్ద్యోతమున (పు. 280) (పతిపాదితమైనది. దీనిస్వరూప మంతయు 
నుదాహరణముఖమున నిరూపించుట సులభసాధ్యము కాదు కావున ధ్వన్యాలోకమున 
కతిపయోదాహరణములు చూవంబడినవి. తదనుసారముగా నంకీర్ణ - నంనృష్టి- 
ధ్వనిభేదములకు మహాభారతమునుండి కొన్ని యుదాహరణము లిట( జూడనగును. 

అనంలక్ష్యక్రమధ్వనికి సంలక్ష్యధ్వనితోడి సాంకర్యము . నీ క్రిందియుదాహరణ 
ములన నరయందగును. 

“కచుండు శుక్రునకుం బియశిమ్యుండ్డై యున్న నెజీంగి దానవులు 
సహింపనోపక బృహస్పతితోడియలుక నక్కచు నొక్కనాండు హోమధేనువులం గాచుచు 


192 


వ్యంజకము 
వనంబున నేకతంబ యున్నవాని వధియించి విశాలసాలస్కంధంబున బంధించి చని; 
రంత నాదిత్యుండస్తగిరిశిఖరగతుం డగుడు-మగుడి హోమధేనువు లింటికి వచ్చిన - 
వానితోడన కచుండు రాకున్న-దేవయాని తనమనంబున మలమల మటుంగుచుం 
బోయి తండి కిట్లనియె.” 1.3.111 
ఇందు కచుడు రాకుండుటకు దేవయాని మలవములమటుగుచుం 
బోయినదనుటచే మొదట నంలక్ష్యక్రమమున నామె హృదయమునందలి శోక 
మభివ్యక్తమగుచున్నది. శోకము దేవయానీహృధ్గ తకచవిషయకాభిలాషశృంగారము 
నన్నుగహించుచున్నది.ఇట్లిందు పథమమున అననురణ రూపమున స్ఫూరించిన శోక 
మనునంచారిభావము విప్రలంభశృంగారమునకు అనుగ్రాహకముగా నుండుటచే నిది 
నంలక్ష్యానంలక్ష్యకవమువ్యంగ్యముల అను గావ్యోానుగాహకరూవన౦కరమునకు 
లక్ష్యమగుచున్నది. ఇందు సంచారిభావవిపలంభశృంగారములస్ఫురణము దేని కదిగా 
విడదీసిచూపుటకు వీలులేక క్రీరనీరన్యాయమున వర్తిల్లుటచే నిది సంకరమగును. 
ధ్వన్మిపభేదములు రెండొకచోట నుండ యేదో యొక్కటియే (గ్రాహ్యమని 
నిర్ణయించుటకు వీలులేకుండుట నందేవానంకరము. 

“రాయబారమునకు వచ్చిన శికృష్ణునిమాటలు పెడచెవి నిడుటయే కాక యాతని 
బంధించి తులువతనము చూప నెంచినదుర్యోధనాదులను గాంచి యాంబికేయు నుద్దేశించి 
(శకృష్ణు( డిట్లనెను : 

“రోషము నాపయింగలిగి క్రూరత గౌరవు లింతసేంత సం 

తోషమ; నీవుపాభవముతో। దగ నాకు ననుజ్ఞ యిమ్ము; ని 

గోషత నేను నోపుగతి దోర్బలదుర్ణయులైనవారి వి 

ద్వేషము జక్కంబెట్టి జగతివర! యంతకు పోయివచ్చెదన్‌.” 5.3.400 

ఇందు, శ్రీకృష్ణుడు ధృతరాష్టుననుమతిని వే(డుట ప్రధానముగా దుర్యోధనాది 
దుర్జనవధమునకే యనునది స్ఫురించినను - పాభవముతో, నిర్జోషతన్‌, ఓపుగతిన్‌, 
దోర్బలదుర్ణయులైనవారిద్వేషము( జక్క(బెట్టి - యనుమాటలవలన సామాద్య 
పాయములతో నింకను ప్రయత్నింతు ననునర్ధము స్ఫురించుటకు వీలు లేకపోలేదు. 
ఇట్లు కృష్ణుడు చేయుననుమతిప్రార్షనములో దుర్యోధనాదుల వధించుటకా, సంధి 
కూర్చుటకా? యను రెండంశములకు నవకాశమున్నది.' ఇంతేకాక, తదనంతర 
కథితవిశ్వరూప సందర్శనాదికమువలన మహత్త్వపతిపాదనరూపమున భయపెట్టి 
వశీకరించుకొను తాత్పర్యము కూడ కృష్ణునకు లేకపోలేదని భావించుటకు నవకాశము 

193 


25" 


భారత ధ్వని దర్శనము 
కలదు - కావున వధించుటకే యనుమతి నిమ్మని యడిగెనని నిర్ణయించుటకు వీలులేదు. 


ఇట్లీ పద్యమున సందేహసంకరము గోచరించును. 

రెండు ధ్యనిభేదము లొకేవ్యంజకపదమువలన న్ఫురించినచో నట్టిదాని 
నేకవ్యంజకొన్నువవేశనంకర మనివ్యవహరింతురు. ఈ క్రింది లక్ష్యమున నట్టిదాని నరయ( 
దగును ; 

“ఇమ్ముది వెత్టీ వీని. బరమేశ్వరు6గా6 గొనియాడె; ధర్మత 

తమ్ములు పొండవేయులును దానును గాని యెజుంగరట్టె; సా 

మమ్మున నెల్లవారి నవమాన్యుల(జేసె నమాన్యుం డంచు రూ 

క్షమ్మున భీష్మం జూచి బలగర్వితు. డిట్లని పల్కె నల్కతోన్‌.” 2.2.39. 

రాజసూయ యాగమున కృష్ణుని. బూజింపుమని యాతనిఘనతను వక్కాణించిన 
భీమ్మనిపై కోపించి శిశుపాలుండు ధర్మరాజుతో నాతనియవివేకము నుగ్గడించు 
నందర్శమునందలి యీ పద్యమున 'వీనిన' అనువద మర్థాంతర నంక్రమిత 
వాచ్యరూపమున గుణహినుని, వూజార్దతలెనివానిని, నీచుని నిత్యాది రూపముగా 
కృష్ణునియందన్వయించుచు నాతనిపై శిశుపాలునకు( గల క్రోధాసహ్యభావముల నసంలక్ష్య 
క్రమమున వ్యక్తపజిచుచున్నది. ఇట్లర్థ్భాంతరసంక్రమితవాచ్యధ్యనికిని, అసంలక్ష్య క్రమ 
భావధ్యనికిని “వీనిన్‌ అనుపదమొక్కటియే వ్యంజకమగుటచే నిట్టి దానిని ఏకవాచకా 
(వ్యంజకా) ను ,పవేశ సంకరమందురు. 

ఇట్లు ధ్వనికి న్వపభేదములతోడి (తివిధమగు నంకరము నుదాహరణ 
ముఖమున నరసితిమి. ఎందేని రెండు గాని అంత కెక్కుడు గాని ధ్వనిఖెదము లొకదానితో 
నొకటి సంబంధము లేక సమావిష్టము లైనచో a నంసృష్టి జ దాని 
కొక యుదాహరణము : 

“ఘనజవసత్త్యచారుతురగంబుల( అత విస్సుర 

తృనకరథంబుపై నతులకాయు(డు సాలమహిరుహంబు. చా 

డున దనరారుచున్‌ వెలయు భూకుటియున్‌ దశనోష్టపీడనం 

బును నయి యున్నవా( డనిలపుతు(డు భీముడు - భీముండాజులన్‌.” 

3.6.209 

తన్ను బలాత్కారముగా నెత్తుకొనిపోవు సైంధవునితో, వెన్నంటి వచ్చు 
పాండవులతో భిముని(గూర్చి ద్రౌపది యుగ్గడించు సందర్భము నందలి దీపద్యము. 
ఇందు 'సాలమహీరుహంబు చాడ్పునన్‌' అనునుపమాలంకారమువలన భీమసేనుని 


194 


వ్యంజకము 
యౌన్నత్యము, అపకంప్యతయు, దార్జ్యకారిన్యములు నభివ్యక్త అత. కావున 
నర్ధశక్త్యుదృవ అలంకార కృతవస్తుధ్వని యిట సంభావ్యము. “భీము(డు భీము డాజులన్‌ 
అనుచోట రుదునివలె నమిత భయంకర ప్రళయమూర్తి యనునర్ధము సిద్ధించును. 
“వ్యోమకేశో భవోభీమః స్థాణూ రుద్ర ఉమాపతి? అను నమరకోశమును బట్టి భీమ 
శబ్దమునకు శివు(డనియు సరము గలదు. దానివలన 'రుదునివలె భయంకరు(డై 
శతుసంహారము గావించును. ఎవ్యరికిని తప్పించుకొన శక్యముగా' దను నర్గము 
పతీయమానమగును. ఈ ప్రతీతికి భీమ శబ్దమునకు( గల యర్ధద్యయము హేతువగుటచే 
నిది శబ్దశక్త్యద్భవాలంకార ధ్వని యగును. ఇట్లిందు( గల రెండు ధ్వనులకును పరస్పర 
సంబంధము నియతముగా లేకపోవుటచే నిది స్వ పభేద సంసృష్టి కుదాహరణము. 
ఇంతదనుక ధ్వని |పభేదముల సంకరసంసృృష్టులు వక్కాణింప(బడినవి. ధ్వని 
భేదము గుణీభూత వ్యంగ్యభేదముతో సంకీర్ణమగుట నొక యుదాహరణమున( జూడనగును, 
._ రాయబారమునకై పాండవుల కడనుండి హస్తిపురమునకు వచ్చు శ్రీకృష్ణుని, 
గాంచి అంగనాజన మాతని ననేక విధములుగా నుల్లేఖించిన ఘట్టము : 
“పాణంబుతో. గూడ రక్కసిచన్నుల పాలుదావిన ప్రాఢబాలు( డితండె; 
వేల్మిడిం జాణూరు వితీచి లోకముల మె చ్చించిన యాజగజెట్టి యితండె; 
దుర్వుత్తుండగుకంసు6 దునిమి యాతనితండడి6  బట్టంబు6ంగట్టిన ప్రభు వితండె; 
సత్యభామకు బారిజాతంబుపై6 గల కోర్కి దీర్పినరసికుం డితండె; = 
వెన్నలును గోపికాచిత్తవృత్తములును నరసి ముచ్చిల నేర్చిన హరి యితండె; 
శుతిశిరోభాగముల6దన సుభగచరణ సరపి న న స. డితడె.” 
5315 
ఇందు(జెప్ప(బడిన పూతనావ్రాణహరణము, చాణూరమర్దనము, కంసవధ 
అను నంశములవలన శ్రీకృష్ణుని దుష్టశిక్షణ సామర్థ్యమును, ఉగ్రసేనునికి పట్టము గట్టుట 
యను నంశముచే శిష్టరక్షణ తాత్పర్యమును, సత్యభామ కోర్కిదీర్చిన రసికు డనుటచే 
భక్తాభీష్ట ప్రదాతృత్వమును, వెన్నలును, గోపికాచిత్త వృత్తములును, నరసి |ముచ్చిలనేర్చిన 
హరి యనుటచే నర్యజ్ఞత్యన ర్యస్వామిత్యములును, శ్రుతి శిరోభాగములయందు 
చరణపద్మామోదమును గూర్చు చతురు( డనుటచే వేదాంతవేద్యతయు నభివ్యక్తములై 
శ్రీకృష్ణుని పరమేశ్వరత్వము ప్రతిపాదితమగుచున్నది. కావున నిం దర్ధశక్తికృత వస్తుధ్వని 
గలదు. వాచ్యార్థము కూడ రమణీయముగా నుండుటచే, వ్యంగ్యరూపార్థము వాచ్యార్థమునే 
యలంకరించు ననుట 'కవకాశముండుటచే గుణీభూత వ్యంగ్యము కూడ సంభావ్యమే. 


195 


భారత ధ్వని దర్శనము 
ధ్వనియే యని గాని, గుణీభూత వ్యంగ్యమే యనుటకు. గాని వినిగమకము లేదు 


గావున నీరెంటికిని సందేహ సంకరము భావింపవలసి యున్నది. 
ధ్వని గుణీభూత వ్యంగ్యముల సంసృష్టి కీ కింది పద్య ముదాహరణమగును: 
“శవణపుటంబులు వయ్యంగ6 దాశి సం 
క్రోభంబు గావించె గుణముమోంత 
[బహ్మాండభాండంబు పగిలించి భూతని 
శ్రైతన్య మొనరించె శంఖరవము 
గగనభాగం బెల్లం గప్పికాలుచు బెగ 
డడరించె నుగంపుంబడగపజిపు 
మిజుమిట్లుగొనిచూడ్కి పతీవోవ వెలింగి ప 
రిభాంతిచేసె గిరీటకాంతి 


తెల్లమిది గాండివంబును దేవదత్త మును గపిధ్యజమును వాసవునివరమున' 
గన్నమకుటంబు నగు వేటి కొన్నియైన నుజ్జ్యలాద్భుతభంగులై యున్నె యిట్లు.” 
4.4180 
ఉత్తరుని సారథ్యమున కాయత్రపజచుకొని తమ సేనమీ(దకు వచ్చుచున్న 
అర్జునుని. గాంచి ఆచార్యుండు దుర్యోధనునితో నన్నమాట యిది. ఇందు శ్రవణ 
పుటంబులు |వయ్యంగ, బహ్మాండభాండంబు పగిలించి అనువానియందు లక్షణా 
మూలధ్యని చెప్పందగియున్నది. గుణము (మో(తయును, శంఖరవమును మహి 
భయంకరములై యున్నవనుట నీలాక్షణికార్థము సమకూర్చును. ఇంక గీతపద్యమున 
గాండివ దేవదత్తాదివస్తు సంచయము లోకోత్తరమైనది కనుక వాని ధ్యన్యాదుల యద్భుత 
భంగులు ప్రతీయమానములే యగుచుండ(గా “వేజికొన్నియైన నుజ్ఞ్వలాద్భుత భంగులై 
యున్నె యిట్లు” అను వాక్యమున నవి వాచ్యము చేయంబడినవి. పైని పేర్కొనిన 
లక్షణామూలధ్యనికిని, ఈ గుణీభూత వ్యంగ్యమునకు అన్యోన్యాధారాధేయ భావము లేదు 
కావున నిది ధ్వని గుణీభూత వ్యంగ్యముల సంసృష్టి యగుచున్నది. 
శవణపుటములు (వయ్యుట, (బహ్మాండభాండము పగులుట అనునది 
వాచ్యమగు నతి/యోక్త్యలంకారముగా భావించుటకు నవకాశము కలదు. అట్టిచో 
నలంకారమే యఃుటకు( గాని ధ్యనియే యనుటకు( గాని నిర్దాయకము లేదు కావున 
వాచ్యాలంకార ధ్య.) ప్రభేదముల సందేహసంకరము కూడ నిట సంభావ్యమే. అలంకారమే 


196 


వ్యంజకము 
యను పక్షమున దానికిని మున్ను వక్కాణించిన గుణీభూత వ్యంగ్యమునకును సంసృష్టి. 


ఇట్లు ధ్వని గుణీభూత వ్యంగ్య వాచ్యాలంకార సంకీర్ణతా సంసృష్టతలు 
స్థాలిపులాక న్యాయమున నుదాహరింప(బడినవి. 

ధ్వని ప్రస్థానయు, ధ్వనికి తదితరగుణాలంకారాదులతో( గల సంబంధమును, 
ధ్య్వనిపభేద నిరూపణమును, వ్యంజక ముఖమున ధ్వని స్వరూప నిర్ణయమును, గుణీభూత 
వ్యంగ్యమును, సంకర సంసృృష్టులును - ఇట్లు ధ్వని అక్త్షణ కధనము యథామతి 
చేయబడినది. “లాక్షణికులు నర్వలక్ష్యనం[గ్రహి మని కొనియాడిన మహా భారత 
మీసిద్ధాంతవ్యాసమున లక్ష్యముగా గ్రహింప(బడినది. తద్గహణము నందలి యౌచిత్య 
పరీక్షకై యాంధధమహాభారతపు కావ్యత్వ గౌరవాదుల నిరూపింప వలసి యున్నది. 





197 





భారత ధ్వని ్ట్‌ 


పంచమాధ్యాయము 
శ్రీమహాభారతము 


“ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని యధ్యాత్మవిదులు, వేదాంత మనియు 
నీతివిచక్షణుల్‌ నీతిశాస్త్రం బని కవివృషభులు మహాకావ్య మనియు 
లాక్రణీకులు సర్వలక్ష్యసం|గహ మని యైతిహాసికు లితిహాస మనియు. 
బరమపొరాణికుల్‌ బహుపురాణసమచ్చ యం బని మహి. గొనియాడుచుండ 





వివిధవేదతత్త్యవేది వేదవ్యాసు? డాదిముని పరాశరాత్మజుండు 
విష్ణుసన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ. జేసె భారతంబు.” 1.1.32 


“వేదములకు నభిలస్కృతి వాదములకు బహుపురాణవర్గంబులకున్‌ 

వాదైనచోటులను దా మూదల ధర్మార్థ కామ మోక్ష స్థితికిన్‌.” 4.1.4 

నన్నయతిక్కనల యీ రెండ్లు'వద్యములును శ్రీమహా భారత ప్రాభవ 
పరమార్థములను మనోజ్ఞముగా వక్కాణించుచున్నవి. మహాభారతము భారత దేశమున( 
బరమ పవిత్ర గ్రంథము. లేఖ్య మగునామ్నాయము కావున సర్వ జనులకు సుపాస్యము. 
శ్రద్ధా సక్తులున్నచో నెవ్య(డైన దీని కధికారి, కాగలుగును.. ఈ గౌరవము దీనికి దేనివలన( 
గలిగినది? భగవదధ్గీతాద్యాధ్యాత్మిక నంపద నిండిన కారణముననా? పాండవోత్తముల 
పరమోదాత్త చరిత్ర నిబంధింహాబడుటవలననా? 'శ్రీవాసుదేవుని మహిమాను కీర్తన మిం 
దంతర్వాహినిగా బుద్ధి గోచర మగుట వలననా? కృష్ణద్వైపాయనుని కథా నిర్మాణ చాతుర్య 
మద్భుతావహమై యానందదాయక మగుటవలననా? - ఇట్టి (పశ్నలు భావించినకొల( 
దియు బహుసంఖ్యాకములై యుప్పతిల్లును. నిజమునకు. బై బేర్కొన్న యే యొక్క 
కారణమైనను భావించిన గౌరవ సంభావనకు6 జాలును. ఇ(క వాని సమవాయ మున్నచో( 
జెప్పనేల? అన్నింటికి మించి యిది పంచమవేదము. వేద వేదాంతసార మిందు రాశీభూత 
మైనది. 

“ధర్మే చార్భే చ కామే చ మోక్షే చ భరతర్షభ! 

య దిహస్తి త దన్యత య న్నేహస్తి న త త్మ్వచిత్‌.” 18.5.38 


198 


భారత ధ్వని దర్శనము 

అని వేదచ్యాసుడే యుద్దాటించె నన్నచొ దీని గౌరవమును వేజ వక్కాణింప( 
బనిలదు. 

ఇందలి వస్తు వొకనాటిది కాదు. ఒక వ్యక్తిది కాదు. పరిపూర్ణమైన యొక 
జీవితమునకు సంబంధించిన దనుటయు( జాలదు. ఒక యుగ ప్రమాణకాలమున, 
బజిచుకొనిన వృత్తాంత మిందు నిబంధింపంబడినది. అంతేకాదు ప్రాస్తావికముగా తక్కిన 
యుగములయు - మన్వంతరములయు. - |బసంగ మిం దందందు( దోంయటచే నిది 
యనంతమైన కాలమునకు సంబంధించిన కధ. 

అట్లే యిది యేదేశమునకు సంబంధించిన కధ యన్నచో నిందు మర్త్యమున. 
గల దేశములన్నియు నించుమించుగా స్పృశింప(బడినవి. అంతేకాదు. ఇటు పాతాళ 
మటు స్వర్గముగా సర్వదిక్కులును నిందు చోటుచేసికొన్నవి. కావున నిది సార్వదేశికము. 

ఇంక నిందలి వ్యక్తులన్ననో - యవి మానవజాతికి. బరిమితము కాలేదు. 
స్వర్గ మర్త్య పాతాళము లందలి వ్యక్తుల కిందు(|బవేశము కలదు. దిక్పాలకుల యంశము 
లిందు మూర్తి(దాల్చినవి. మానవకోటియే కాదు. శునకాది తిర్యక్కోటియు నిందు! 
బాడకట్టును. పిపీలికాది బహ్మపర్యంతము దానయై నడుపు విరాట్పురుషుడు వాసుదేవు( 
డై కథలో(|బధాన పాతమును వహించుటచే మహా 'భారతమునకు6 గావ్యవిరాట్స్యరూపము 
సిద్దించినది. 

ఇట్లు దేశకాల పాతములతో అపప్రమేయపరిధిగల శ్రీమన్మహాభారతము 
విశ్వజనినమై యలరుటలో నాశ్చర్యము లేదు, 

ఇందలికథ రమణీయము. కథనము రమణీయతరము. ఆ రెంటివలనను 
బాఠకునకు( గలుగు నానంద విశేషము రమణీయతమము. ఈ రామణీయకము పవిత్ర 
తావాసితమై పురుషార్థ సిద్ద్యపాయభూతమై (గ్రంథమును సర్వజనోపాస్య మొనర్చినది. 
ఆ యుపాయము లిందు లలితముగా కాంతాసమ్మితముగా హేతువాద పురస్పరముగా 
నిరూపింప( బడుటచే నీ యితిహాస మెట్టివానికి నపరిహరణీయమై యలరుచున్నది. 
ఇందు( జెప్పంబడని ధర్మము లేదు. నర్వాంగసౌన్టవము గల రాజనీతి యిందు 
పుష్కలముగా( గలదు. తృతీయ పురుషార్థము పరమోదాత్తముగ నిందు నిబంధింప( 
బడినది. తురీయ వురుషార్థము సారతమార్థముగ నేలకొల్ప బడినది. కావుననే 
యభిమానముతో నేవిషయమును జూడ(దల(చిన నా విషయమే యిందు( బధానాంశమై 
గోచరించుచు భర్మతత్త్వజ్ఞా' లిత్యాదిపద్యమును స్వభావోక్తి చేయుచున్నది. 

కార్యాకార్యవ్యవస్థితి యందు శాన్తవే వమాణమని గీతానుశాననము. 
శాస్త్రముల నాకించు కొనుటయు( దదుక్తవిధానమున( |బవర్తించుటయు మానవునకు( 


199 


శ్రీమహాభారతము 
బరమకర్తవ్యములు. కాని యధీతిబోధాచరణ (పచారణము లనునవి యంత సులభములు 
కావు, ధర్మ మెజిగినవాండెల్ల దానియందు (బవృత్తిని, తదితరము నందు నివృత్తిని 
సాధింపలే(డు. అట్టి సాధనకు వాని హృదయము సంస్కారవంతము కావలయును. 
ఉత్తమ కావ్యమునందలి నాయకాదులు పర్యవసానమున. బొందు నుత్తమగతులను, 
[బతినాయకపక్రము పొందు నధోగతులను మజల మటల భావించుటవలన( గలుగు 
సంస్కార విశేషము 'నీరసము” లైన ధర్మ శాస్తాదుల వలన గలుగనేరదు. మొక్కుబడి 
చెల్లించినట్లు నేర్చు విద్యకంటె నేర్చుకొనుచున్నా మను తలంవు కూడ రానీక 
కావ్యపరనాదికమువలన( దనంత(దా వచ్చు విద్య మానవుని హృదయమున. జెజు( 
గక, తటు(గక పీటవెట్టికొని శాశ్వతముగా. గూర్చుండును. సర్వార్థములను దనలో 
గూర్చుకొనిన విశ్వ విజ్ఞానమయ కోశము శ్రీ మన్మహాభారత మట్టిస్థితికి( బరమాధారము. 
సూక్ష్మాతి సూక్ష్మ ధర్మ సందేహముల కిందు( బరిష్కారములు సూచింప(బడినవి. తక్కిన 
పురుషార్థముల విషయమునందును నది యట్టిదియే. మజీయు నిది యనుశీలించినచో 
వేదముల, నభిల స్మృతి వాదములను, బహుపురాణ వర్గంబును జదువ( బనిలెదు. ఆ 
యన్నింటిలో( జెప్పం బడిన యంశము లిందు. గ్రోడీకరింప( బడినవి. స్టూలముగా( 
జూచినచో నొక పురాణమునకును మజణియొక దానికిని బొత్తు కుదరదు. ఒక స్మృతికిని 
మజీయొక స్మృతికిని సంతనపడదు. ఒక వేద మింకొక వేదమును సమర్థింపక పోవచ్చును, 
అట్టి పరిస్థితులలో నేది గాహ్య మేది త్యాజ్య మను నిర్ణయము లేక మానవునికి చికాకు 
కలుగుచుండును. దానితో వానియందు వైముఖ్యము కూడ( బుట్టవచ్చును. అట్టి గజిబిజి 
లేక యన్నింటిని సమన్వయపజచి యిట్టిట్టు (పవర్తింపు మిట్లు వలదని నిష్కర్ష చేసి 
చప్పంగల యద్భుత బోధ దిసియందు( గానవచ్చును. కావుననే ధర్మార్థికామ మోక్షస్థితి 
కిది మూదల. ఇట్లిది యపమేయ |పభావగుణ గరిషమై వాజయశిరోమాణిక్యమై 
యలరారుచున్నది. | 
రసదృష్టితో. జూచినచో నిందు లేని రసము లేదు. ప్రతిపర్వమునందు నేదో 
యొక రనమో రససమాహారమో యనుభూయమాన మగుచునె యుండును. ఇట్లిది 
మానవునకు( గావలసిన సన్నార్గోపదేశమునే కాక యాతడు సర్వకాలముల నపేక్షించు 
నానంద విశేషమును గూడ సమకూర్చుచు. గావ్య పరమ [పయోజనములను సంపూర్ణముగా 
సాధించుచున్నది. 
ఇట్టి మహోత్కృష్ట [గంథమునకు( గర్త శ్రీకృష్ణద్వైపాయనుండు. అత(డు 
'జారతభారతివభగభస్తి చయముతో ఘోరనంసాౌారవికొరనంతమనజాల విజృంభము వాసి 
200 


భారత ధని దర్శనము 

నూరిబేతోరుచిరాబ్ద బోధనరతు. డైన యంభోరువామ్మితుండు! ముని ప్రూజితు(డు, 
విద్యత్సంస్తవనీయ భవ్వళవితావేచండు' లోకహిత నిష్టతో భారతాఖ్య మగు లేఖ్యమైన 
యామ్నాయమును గావించిన చరితార్థ జీవనుండు. తన తపోమహత్త$ముచబే అవ్చాదళ 
వురాణములును, నీతి ధభర్మాళ్ళాస్తార్థతత్వంబులును, జతుర్వేద వేదాంతాభి 
పాయంబులును, జతుర్వర వర్ణాను బంధబంధుర కథేతివోనంబులును, జతుర్యుగ 
మవార్షి రాజవంళ చరితంబులును, జతుర్వర్లాశమ ధర్మ (్రమంబులును, జతుర్నుఖ 
వముఖ నిఖిలనుర మునిగణ వూజితుం డైన శ్రీకృష్ణుని మావోత్వుంబును బాండవాది 
భారత వీరుల మహాగుణంబులును దన విమల జానమయవాగ్రర్పణంబున వెలిగించు 
కొనిన మహామనీషి. ఇంతటి వెలు(గును గేవలలోకహితనిష్టతో భారతామ్నాయ 
నిర్మాణమునకు నిర్వ్యాజముగ నుపయోగించిన యుదార చరితు(డు. 'వ్యానో నారాయణో 
వారిః” అను కీర్తికి పట్టయినవా(డు. “యద్య ద్విభూతిమ తృత్త్యం శ్రీమ దూర్ధిత మేవ 
వా; తత్తదే వావగచ్చ త్వం మమ తేజోలి ంళనంఖభవమ్‌” అనియే కాక సాక్షాత్తుగా 
“మునీనామ ప్వవాం వ్వానఃొ అనియు వక్కాణించిన గీతావాక్యము ననుసరించి యీ 
భవ్యమూర్తి విష్ణ్యంశసంభూతు( డనుట నిశ్చప్రచము. 

ఈ మహానుభావునకు భారత కథా వృత్తము సమకాలికము. అంతేకాదు ఆ 
కధతో గాఢమైన సంబంధము కలదు. నియతి బలవత్తరత యెజి/గియు వంశనాశము 
కాకుండ( కాపాడుటకై శక్తి యుక్తులను వినియోగించిన కర్మయోగి. తాను జేసిన 
యత్నములు ఫలవంతములు కానిచో( గ్రుంగుటయు, నైనచో( బొంగుటయు లేని స్థిత 
ప్రజ్ఞుడు. కామకోధాద్యరిషడ్వర్గమును సమూలముగా ఛేదించిన జ్ఞానయోగి. గీతార్థ 
సంగహణము చేసిన తత్త్వజ్ఞా(డు. ఆధిభొతికా ధ్యాత్మికాధద్రవక ర౮హస్యముల-నన్నింటిన 
కుణ్ణముగా నె(తీగి బోధింప(గల ఉత్తమ దేశికుడు. సర్వ మానవ హిత సంధానమే 
పరమ లక్ష్యముగా( బెట్టుకొన్న కారుణ్యాంచిత మూర్తి. శ్రీ కృష్ణ నిర్యాణ వార్త విని కల(త 
చెందిన యర్దునుని ప్రసన్న మధుర వాక్యములలతో( దేర్చి కర్తవ్యము నుపదేశించిన 
ధిరస్వాంతు(డు. ఆటుపోటులు లెని నిశ్చల చిత్తవృత్తిత్వ మాతని సొమ్ము. నద్యొగర్భంబున , 
నహిమద్యుతి తేజముతో వేదమయు(డును నఖిలమునిం(దాద్యు.డు నై యుద్వద్‌ 
జ్ఞానముతో నుదయించిని పుణ్యమూర్తి. 

ఇట్టి విశిష్ట వ్యక్తి శ్రీవేదవ్యాన భగవానుడు 'సమాహిత చిత్తముతో రచించిన 
శ్రీ మన్మహాభారతము జనుల కారాధ్య మగుటలో నాశ్చర్యము లేదు. ఈ గ్రంథము 
పురాణేతిహాస కావ్యాది విభాగములలో నేదృష్టితో జూచిన నదియే యగును. సర్గము, 


201 


26 


శ్రిమహాభారతము 
పతినర్గము, వంశము, వంశానుచరితము, మన్వంతరములు నను పురాణ లక్షణ పంచక 
మిందు [గగ్రమముగా గాకపోయినను, గోచరించును. ముఖ్యముగా జందవంశము, 
తద్యంశానుచరితము నిందు సమగ్రముగా వర్ణింపబడినవి. ఆ దృష్టితో నిది పురాణ 
జాతికి? జెందవచ్చును. 
“ఇతి వా అస్మి న్నస్తీ తీతిహానః” అని యితిహాస శబ్దవ్యుత్పత్తి. అన(గా 
పూర్వరాజాదుల చరిత్రమును దెలుపు గ్రంథ మితిహాసమని తాత్సర్యము. ద్వాపరాంత 
మున కలియుగారంభమునకు( గొంచెము ముందుగా జరిగిన యాదవ వాండవ ధార్త 
ర్మాష్టుల చరిత్ర మిందు సవిస్తరముగా వర్ణింప బడినది. ఇది యితిహాసమనుటను 
గొందరు శంకింతురు. ఈ క్రింది యుపపత్తులను బట్టి భారత ప్రధాన కథ జరిగియేయుండు 
ననుట సంభావ్య మగును. 

(1) కథలో నేయే యంశము లే యే కాలములో జరిగినవో విస్పష్టముగా€ 
జెప్పబడినది. ధర్మరా జెన్ని సంవత్సరము లెచ్చట గడపెనో లెక్క చూప బడినది. 
కేవలకల్పనాకథ యైనచో నిట్లి సూక్షాంశములతో( బనిలేదు. 

(2) మహాభారతయుద్దము జరిగి సుమారు 6000 స॥ లయ్యెనని (గంధస్థ 
ప్రమాణములనుబట్టియు, జ్యోతిషగ్రహసంచారాదుల బట్టియు విజ్ఞలోకము నిర్ణయించు 
చున్నది. 

(3) ఇప్పటి కాలమానపరిస్థితులనుబట్టి యసంభావ్యము లని యూహింప( 
దగిన స్యర్గాద్యన్యలోకగమనము, అస్తపయోగములు, శ్రీకృష్ణుని యతిలోక మహిమ 
మున్నగు కొన్ని యంశములను వదలినచో తక్కినదంతయు వాస్తవగాథ యనుకొనుట 
కెవ్యరికి నభ్యంతర ముండదు. 

(4) గ్రంథకర్తయు కథాసంబంధవ్యక్తులలో నొక్క డుగాం గానవచ్చుటయు 
దీని వాస్తవత్వము నుపపన్న మొనర్చును. 

(5) కేవలకల్పితకథ యైనచో నీరసములైన వంశవృక్షముల వర్ణ్లనమున కంతగా( 
(బబాధాన్య ముండనక్కరలేదు. 

(6) కల్పితకథయే యైనచో సాధారణముగ నాయకపక్షమును నర్వోత్కృష్టముగ 
బ్రతినాయక పక్షమును సర్వదుష్టతానిధానముగ నిరూపించుట గోచరించును. కాని యిందు 
నాయకు( డగు ధర్మరాజు నందును గొన్నిస్థాలి త్యములు ప్రసక్తములైనవి. 

(ఆ) భీష్మదోణాదులను వంచనతో! జంపుట (ఆ) శల్యుని కర్ణవంచనమునకై 
ప్రార్థించుట (ఇ) కర్ణునిచే నవమానితు(డై సహనము. గోల్ఫోయి యర్జునుని, గాండీవమును 

202 


భారత ధ్యని దర్శనము 
దూలనాడుట మొదలగునవి. అట్లే దుర్యోధనుని యుత్తమగుణ ప్రశంసయు నిందు 


సమయోచితముగ( జేయ బడినది. (అ) కర్టుని కంగరాజ్య మిచ్చుట (ఆ) యుద్ధమున, 
జచ్చుదనుక పశ్చాత్తాపముగాని వెజిపుగాని లేక పోరుట (ఇ) స్వర్గమును బొందుట 
మొదలగునవి. ఇట్టివి యిది కేవలము కాల్పనిక కధకాదను నంశమునకు సమర్ధకములు. 

(7) అప్పటిస్థలములు, పట్టణములు మున్నగునవి కొన్ని యా నామములతోనే 
నేటికిని వ్యవహరింప( బడుచున్నది. 

ఇట్టి సూాతంవరంవరచే మహాభారతకథ జరిగియే యుండు ననుట 
సంభావ్యమగుచున్నది. ఇట్లిది యితిహాస మనుకొనుట కెంతయు నవకాశము గలదు. 

భారత మితిహాసమే కాదు. అది యొక శాస్త్ర గంధముగా( గూడ? బరిగణింప 
వీలున్నది. ఇందు వ్యంగ్యరూపమున( దోంచు నీతు లనేకము లట్లుండ సూటిగా బెక్కు 
విషయములును శాసింప(బడినవి. అవి యన్నియు మానవుని సద్గతికి నూ(తలు, కావున 
దీనిని ధర్మశాస్త్ర గ్రంథ మనుటయు సముచితమే. 

ఇమ్మహాగంథము 'యుధిష్షిరాదివ ద్వర్తితవ్వమ్‌, న తు దుర్యోధనాదినత్‌' 
అనురూపమున వ్యంగ్యముగా నుపదేశము గావించున దగుట చేతను, సహృదయమున 
కిందు రసానందము సమృద్ధిగా లభించుటచేతను, రమణీయార్థ పతిపాదక మగుట చేతను 
మహాకావ్యముగా గూడ రూపొందుచున్నది. 

ఇట్లు శ్రీమన్మహాభారతము 'వురావ_ పి నవమ్‌” అను వ్యుత్పత్తి ననుసరించి 
పాత దయ్యు నిత్యనూతనమై పురాణవిభాగమునకును, ప్రాచీన మహారాజుల 
వంశచరితమును వక్కాణించుచు నితిహాసశాఖకును, పురుషు(డు పురుమోత్తము(డగుటకు 
వలయు నితి ధర్మముల ననుశాసించుచు శాస్ర జాతికిని, కాంతాసమ్మితమై సదుపదేశ 
రసానందముల? బరితృజనమున కొనగుచు మహాకావ్యకోటికిని జెందుచున్నది. 
ధర్మతత్త్వ జ్ఞులిత్యాదిపద్యము దీనివలన వక్రోక్తి కాక సత్యోక్తియే యగుచున్నది. 
ఆ ౦ (థ మహాభారతావి ర్భా వము: 

శ్రీకృష్ణదై ఏపాయనోద్యానజాత మహాభారత పారిజాతము పప 
నిష్టార్థ్ణదమై యొప్పుచున్నది. సంస్కృతభాష ప్రాచీన కాలమునుండియు జనాదరణ పాత్రమే 
యయ్యు నర్వజనసులభము కాలేదు. అది యమరవాణిగా నేకొందజికొ మాత్రమే 
యందుబాటులో నుండినది. విద్వాంసులు దానియందు నిష్టాతు లైనంత మాత్రమున 
దన్నిక్షిప్త జ్ఞానభండారము నర్వజనవేద్యము కానోపదు. అందును రమణీయ 
వైఖరీవిలసితమగు కావ్య మేకొందరకో యగుట విచారణీయముకదా? ముఖ్యముగా 


203 


శ్రీమహాభారతము 
భారతమువంటి సర్వజనీనమైన కావ్యము భాష కారణముగా గొందజకు( జేజాణిపోవుట 
వాంఛనీయము కాదు. భారతబద్ధస్పృహులగువారి కది యందని పండగుట మజియును 
విచారకరమైన విషయము. 
రాజమహేందవరము రాజధానిగా వేంగీదేశమును బరిపాలించిన చాళుక్య 
భూపతియగు రాజరాజనరేందున కీవిషయము మటియు బాధాకరమైనది. తెలు(గు నాట 
దెలు(గు వానినోట భారతపరమార్థము నిలదొక్కుకొని స్థావర మెర్పజణచుకొని నిత్యమై 
విలసిల్లవలయునను సంకల్ప మాతనికి కలిగినది. అప్పటికే యిరుగుపారుగుభాషలలో 
భారతము రచింప(బడినది. తనతెలు(గునకు మాతమేల ఆవున్నెము పండరాదని 
యాలోచించి యామవారాజు శ్రీమద్భారతమును దెలు(గున రచియింప (జేయ 
సంకల్పించెను. ఆకాలమునాటి మతపరిస్థితులు కూడ నాతని యీ సంకల్పమునకు( 
(బేరకములని విమర్శకుల తలంపు. దీనికంటెను దధ్గత రుచియే రాజరాజనరేంద్రునకు 
మెం డనుట స్పష్టమే. ఆమహారాజునకు “భూదేవకులాభితర్పణమహీయః (పీతియు, 
భారత శవణానక్తీయు, పార్వతీవతివదాబ్దధ్యాన వూజామవోత్సవమును, నంతతదాన 
శీలతయు, శళ్వత్సాధుసాంగత్యమును నంతతము నెడంబాయక కరమిష్టములై యుండు” 
పంచమహాపుణ్యములు. అందును నాతనిచిత్త మనిశము భారతకథా శేవణపవణమే. 
అట్లగుటకు మజియొక హేతువును గలదు. అది తదీయవంశమున( |బనిద్భలై 
విమలనద్గుణశోభితులైన పాండవోత్తముల యమలచరిత మగుటయు సంభవించినది. 
అంతేకాదు. బహుభాషల్క బహువిధముల, బహుజనములవలన భారత బద్ధస్పృహు(డై 
యాతడు విని యుండనోపును. కాని తృప్తినొందంజాలడయ్యెను. 'మవోభారతబద్ధ 
నిరూవీతార్థము తెలు(గుని రచింప(బడ(గా విన నిచ్చగించెను. దీనికి నసమర్శలెవ్వరా? 
యని యొక్క మాజు తనయాన్థానమునంతటిని గలయ(జూచెను. అది యపారశబ్దశాస్త 
పారగులైన వైయాకరణులతో, భారతరామాయణాద్యనేక పురాణప్రవీణులైన పౌరాణికులతో, 
మృదుమధురరనభావభానురన వార్థవ చనర చనావిశారదులై న మహాకవులతో, వివిధ 
తర్కవిగాహితసమస్తశాన్ర సాగరసారగరీయః పప్రతిభులయిన తార్కికులతో వైణిక 
గాయకులతో కలకలలాడుచు మూర్తీభవించిన వాగ్టేవతయో యన్నట్లు విరాజిల్లెను. 
అందు. దనకంటికి ప్రభాకరునివలె గోచరించిన నన్నయభట్టారకుని పై నీభారము నాత( 
డు నిలిపెను. కసుమూహుర్తమున నాంధమహాభారతరచనమునకు శ్రీకారము చుట్ట( 
బణసు. 


204 


భారత ధ్వని దర్శనము 
నన్నయ భట్టారకుడు :- 

నన్నయభట్టారకు(డు రాజారాజనరేం[దునకు కుల బాహ్మణుడే కాదు. అనురక్తు( 
డును, అవిరళజనహోమతత్పరు(డునై బాహ్యాభ్యంతరశుచిత్వమును సాధించిన 
పవితశిలు(డు. విపులశబ్దశాసను(డై మహాకావ్యరచనకు( గావలసిన భాషాపాటవమును 
నంతరించుకొనెను. నంహితాభ్యాను(డై వాక్సావిత్యము నందెను. బహ్మాండాదినానా 
పురాణవిజ్ఞాననిరతు(డై వ్యుత్పత్తిని నింపుకొనెను. సద్వినుతావదాతచరితు(డై తికరణశుద్ధి 
నంది దేశికార్హతను బొందెను. అతని లోకజ్జ్ఞత మహాకావ్యసృష్టి కంతయు. దోడ్పడును. 
అంతకుమున్న ఉభయభాషాకావ్యరచనాభిశోభితు(డై కావ్యకరణాభ్యాసమున సమగ్రతను 
సాధించెను. నిత్య నత్య వచనతయు, మత్యమరాధిపాచార్యతయు నాతని కావ్య 
నిర్మాణదక్షతకు మెజు(గులు పెట్టు గుణములు. ఇట్టివాడు తెలుగున మొదటి 
మహాకావ్యరచనకు( గడంగుట ముదావహము. ఈమహాకవికి, భారత ఘోరరణమున 
నరునకు నారాయణునట్టు, అష్టభావావిశారదు(డును ఇష్టుడును సహాధ్యాయుడు నైన . 
నారాయణభట్టు అభిమతంబుగ6 దోడయి భారతరచనను నిర్వహించెను. ఈసమాగమమును 
ఆయుద్బోధయు హేతువులుగా నాంధిమున శెబ్దమాధుర్యము నర్థిగారవమును మళిగించిన 
కవితామృత| ప్రవాహము జాలువాటీనది. సారమైనమతితో కవిశ్రేష్టులు లోతుగా నారసి 
మేలనవలసిన ప్రసన్న కథాకలితార్థయుక్తియు, సుమధురనాద బ్రహ్మసాక్షాత్మరణ సమర్థక 
మగు నక్షరరమ్యతయు, మానవునకు నర్వకాలనర్వావన్ఫలలో మార్గదర్శకములైన 
రుచిరార్థనూక్తులును త్రివేణీనంగమమువలె నీమహితాత్ముని కవితానవంతిలో. 
గలసిమెలసి సాక్షాత్కరించును. 

భట్టారకునివాక్యములు వేదమంతములవలె మధురనాదగుణసంభరితము 
లగుటచేతను వవితభావనానముపేతము లగుటచేతను, గంభీరార్థ మాణిక్య పేటిక 
లగుటచేతను నవి బుషివాక్యము లనిపించును. నంనస్మృతమున( గాళిదాసువలె. దెలు( 
గున నీత(డు కవికులగురువు. పాచీనాంధమహాకవు లనేకులాతని( |బన్తుతించుచు 
నాతని యడుగు జాడలలో నడచిరి. కవిబహ్మయగు తిక్కనామాత్యు(డీతని నాం ధకవిత్వ 
విశారదు(డనియు, విద్యాదయితు( డనియు, మహితాత్ముడనియు కీర్తించెను. ఎజ్జయ 
సకలలోకైక విదితు( డైన యాతని సరససారస్వతాంశపశస్తిని దనలో జీర్ణించుకొని తానందు 
లీను(డై పోయెను. కావుననే కవీంద కర్ణపుటపేయముగా( దా నారణ్యపర్వశేషమును 
బూరించితి నని ధీరవిచారు(డై చెప్పుకొనెను. మణియును: 


205 


శ్రీమహాభారతము 

“ఉన్నతగోత్రసంభవము నూర్దితసత్త్వము భదజాతిసం 

పన్నము నుద్ధతాన్యపరిఖావిమదోత్కటము న్నరేంద్రపూ 

జోన్నయనోచితంబు నయి యొసప్పెడు నన్నయభట్టకుంజరం 

బెన్న నిరంకుశోక్తిగతి నెందును గ్రాలుటం బ్రస్తుతించెదన్‌.” 

(హరివం. పూ. భా. 1.8) 

అని నివాళి పట్టెను, 

కవి సార్వభౌముడు శ్రీనాథుడు నన్నయకవితలోని యుభయవాక్రొఢిని దనకవిత 
కొక రసాయనముగా స్వీకరించెను. ఇంకను బూర్యకవులు పలువు రాతని కవితాగుణముల( 
గొనియాడిరి. వారివారి యాయా ప్రశంసోక్తు లన్నియు న్మూత్ర ప్రాయముగా నీతని 
కవితారామణీయకమును వక్కాణించును. ఆధునిక కాలమున కవి నమాట్టులు శ్రీ 
విశ్వనాథసత్యనారాయణగారు, ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు మున్నగువారు ఆ 
స్మూతములకు విపులము లైన వ్యాఖ్యానములా యనదగు గ్రంథములను విరచించి 
తత్తత్త(మును తెలు(గువారికి౭ దెల్లము చేసిరి. 

నన్నయ తనకవితాగుణములుగా( బేర్కొనిన ప్రసన్నకథాకలితార్థయుక్షి మున్నగు 
వానికి స్థాలిపులాకన్యాయముగా వివరణ మిట6 జూడ(దగును : 

శ్రీ విశ్వనాథవారు ప్రసన్నకథాకలితార్థయుక్తి యను సమాసమునకు ప్రనన్నమైన 
కథతో6 గూడిన యర్థముల యోజన యను విగ్రహమును జెప్పి “అచ్చట నున్న 
యర్ధములను చక్కగా పరిశీలించినచో కథ పాఠకునకు ప్రసన్న మగును.” అని వివరించిరి. 
కథ (పసన్నమగుట యనగా నేమి? ఎల ప్రసన్నము కావలయును? ప్రయోజన మేమి? 
యను నంశము లిటం జర్చనీయము లగుచున్నవి. కథ ప్రసన్నమగుట యనగా రచనా 
సమకాలమున( గవి తన హృదయమున నేయే భావములను నిక్షేపించుకొనెనో యవి 
యన్నియు విన్పష్ణముగా భావుకు(డైన పాఠకునకు( దోచుట. అట్టు తో(వనిచో 
బాహ్యములగు శబ్బార్థములు మాత్రమే కానవచ్చును గాని కావ్యాత్మ యేదో యాతనికి 
బుద్ధిగోచరము కానేరదు. కథ (ప్రసన్నమైనచో కావ్యమువలన( బాఠకు( డపేక్షించు 
నానందోపదేశములు లభింపగలవు. ఇట్లు ప్రసన్నకథాకలి తార్థయుక్తి యనునది ధ్వని 
మార్గముతో సంవదించుచున్న దనియే కవివిశ్వనాథులతీర్పును. 

ఆచార్య దివాకర్లవారు |ప్రసన్నకథాకవి తార్థయుక్తి యను పొరాంతరమును గూర్చి 
క్షుణ్ణముగాం జర్చించి దానికంటె “కలిత యను లకారఘటితపాఠమే సమంజనమైై 
యొప్పునని తీర్మానించిరి. పనన్నమైన కథలయందు+ గూర్పబడిన యర్థముల యుక్తి 

206 


భారత ధ్వని దర్శనము 
యను నర్భమును స్వీకరించి వ్రసన్న మనంగా ప్రసాదగుణ భూయిష్టమని వారు 
వక్కాణించిరి. 

“అప్యనుక్తో బుధై ర్యత శబ్బార్థోవా పతీయతే - 

సుఖశబ్బార్థసంయోగా త్రసాదః స తు కీర్త్యతే.” (నాశా. 16.99) 

అనునాట్యశాస్త్ర శ్లోకము ప్రసాదమన నేమో వివరించుచున్నది. ఆచార్య 
వెంకటావధానిగారు లాక్షణికుల నిర్వచనములనుబట్టి (వసిద్దార్ధములు, రుటిత్యర్థన 
మర్పకములు, స్మపయోజనములు నైన పదములు గలిగియుండుటే ప్రనాద గుణమని 
వచించి నన్నయప్రనన్నకథాకలితార్ధయుక్తి నిట్లు వివరించిరి: “ఆయా సందర్భములందు 
స్నపయోజనములైన విషయములను మాత్రమే చెప్పుచు నేకవారశ్రవణ మాత్రముననే 
లోని యర్థమును వ్యక్తముచేయుట యాతని ప్రసన్నతకు లక్షణ మని చెప్పవచ్చును. 
ఈయర్థమునే కధ లవిషయమున(€ గూడ నన్వయించినచో. గధా[పసన్నత, లేక 
(ప్రనన్నకథాత్వము అనగా నేమో తెల్లమగును. ఎవైన కథలను రచించునప్పుడు 
[పధానకధతో వానికి( గల సంబంధమును, అందు వానికి. గల స్థానమును వివరించుచు, 
(పయోజనరహితము లైన సందర్భముల నుజ్జగించుచు, విన్నంతమాతమున నందలి 
తత్యమును స్ఫురింప(జేయుట యా కథాపసన్నతకు లక్షణము. 

(నన్నయ భారతము. పు. 706) 

మొత్తముమి(ద నివివరణ మంతయును వాచ్యార్థముకంటె భిన్నము, 
రమణియము నగు నర్థాంతరన్ఫూర్తిని బతిపాదించుచునే యున్నది. కావున నిది ధ్వని 
మార్గమునకు సన్నిహితమే, అథవా ధ్యనిమార్గమే యనుటలో విప్రతిపత్తి లేదు. ఈ 
యభిపాయమునకు ఆచార్య దివాకర్ల వారి సమ్మతియు భంగ్యంతరముగా( గలదు. 
“'పసొదము రసగుణ మగుటచేతను, అది సర్వరససాధారణ మగుటచేతను, |బసన్నమైన 
కథ లనునప్పుడు నానారసమయములైన కథలని స్పురించుచున్నది. ఈవిధముగా. 
'బనన్నకధాకలితార్థయుక్తి' యను సమానమును నన్నయ రసదృష్టితో. బయోగించె 
నని వ్యక్త మగుచున్నది.”(న.భా.వు. 707) అను నీవాక్యములు నన్నయరచన ధ్వనిమార్గ 
సంపూర్ణమను నభిప్రాయమునకు సహకారము లగుచున్నవి. వాచ్యార్థము పప్రసన్నముగా 
నుండ(గా మనోహరములగు వ్యంగ్యార్థముల యోజన పాఠకుని హృదయమునకు 
గోచరించుటయే |ప్రనన్నకథాకలితార్థయుక్తి యనుదాని తాత్పర్యము. దీని కొండు 
రెండుదాహరణము లిట6 |బదర్భింప( బడుచున్నవి : 
(1) ఒకాకొకపదమును సందర్భమునందలి యనేకవ్యక్తుల మనోభావములను 


207 


శ్రిమహాభారతము 

వ్యంజించునట్లుగా నిబంధించు విశేషార్థమును యోజించుట. తన యాస్థానమునకు 
శకుంతల సపుత్రయై వచ్చి భర్తచే తిరసృతయైన సన్నివేశమున - 

“కొనకొని వీండు నీకును శకుంతలకుం బియనందనుండు చే 

కొని భరియింపు మీతని శకుంతల సత్యము వల్కె సాధ్యి స 

ద్వినుత మహాపతివ్రత వివేకముతో నని దివ్యవాణి దా 

వినిచె ధరాధినాథునకు విసయమందఃగ6 దతృభాసదుల్‌.” 1.4.105 

“ఇట్లెల్ల వారలకు నతివార్షంబుగా శకుంతలవతివ తౌొతఃంబును నత్యంబును 
భరతోత్పత్తియు. (బళంసించు వేలువుల వలుకు లతివ్యక్తంబులయి యాకొశంబువలన 
వీతెంచిన విని దుష్యంతుడు నభానదులు విన నిట్లనియె.” 1.4.106 

ఈ వచనమునందలి “యెల్ల వారలకు నతిహర్షంబుగా” నను వాక్యభాగము 
మెల(కువతో గమనింప(దగినది. నిజమున కిట |వధానవ్యక్తులు మువ్వురు - 
దుష్యంతుడు, శకుంతల, భరతుడు, ఇందు భరతుడు ముగ్గబాలకు( డనుకొన్నచో 
దివ్యవాణివలన నతివార్నము పొందవలనినది ముఖ్యముగా శకుంతలయు 
దుష్యంతుడును. అట్టిస్థితిలో నెల్లవారలకు నతిహర్షము గలిగె ననుటలో( గవితాత్సర్య 
మేమైయుండును? శకుంతల పుత్ర సహితయై సభకు వచ్చినదిమొదలు కొని జరుగుచున్న 
విషయ మంతయు సభాసదులకు పరమవిచిత్రముగా నున్నది. ఆమె నేను నీభార్య 
ననుచుండ నీత(డు గా దనుచుండెను. ఈయిరువురిలో నెవ్యరిని వంచకస్థానమున( 
బ్రతిష్టించుటకు నవకాశము గానరాకుండెను. ఇట్టిస్థితిలో దోష మెవరిది? పర్యవసాన 
మేమగును? ఎట్టి యకార్యము సంభవింపనున్నది? యిత్యాది విచికిత్సచే నందున్న 
వారంరణహృదయములు నాందోళితములై యున్నవి. ఈ సమస్యకు బరిష్కారము 
అభించిన(గాని వారి గుండెలలోని యుత్కంఠాభారము తగ్గదు. ఇట్లు సంక్షుభితములైన 
వారిమానసములు ప్రసన్నము లయిన వెంటనే వారిచిత్తములు హర్షనిర్భరము లగుట 
సంభవించును. దివ్యవాణి అట్టి స్థితికి హేతువైనది. కావుననే (పధానవ్యక్తుల తోపాటు 
డుక్రకులు గూడ నతిహర్షమును బొందిరి, కథాదృష్టిలో నీయంశమున కంత ప్రాధాన్యము 
లేదు. కాని కావ్య కళాదృష్టితో నిది యత్యంతప్రధానమైన విషయము. |ప్రసన్నముగా 
సాగిపోవు కథతో మహార్థముల యోజన యనగా నిట్టిది. 

(2) శంతను( డేకాంతమున సత్యవతిని( గాంచి యామెయం టే 
డాయెను. దాశరా జామె కాతనివలన( బుట్టిన నంతానమునకు రాజ్యాధికారము 
కావలయునని కోరెను. గాంగేయుని స్మరించి యిట్లి యుంకు వీనోపక శంతనుడు గృహ 


208 


భారత ధ్వని దర్శనము 
మే(గి సత్యవతిన తలంచుచు( జింతాక్రాంతుడై వీతకార్యావసరు(డాయెను. తండి దుః 
ఖ మేమో యరసి పతివిధాన మాచరించు తలంపుతో గాంగేయు( డాతని సమీపించి 
యిట్లు పలికెను : 
“భవదభిరక్షితక్షితికి బాధ యొనర్పగ నోపునట్టి శా 
(తవనివహంబు లేదు; వసుధాపజ కెల్ల ననంతసంతతో 
తృవముల; రాజు లెల్ల ననిశంబు విధేయుల; నీకు నిట్టు మా 
నవవృషభేంద! యెలొకొ మనః పరితాపము(బాంది యుండ౦గాన్‌.” 
వ॥ “అనిన విని పెద్దయుం బొద్దు చింతించి శంతనుండు కొడుకున కిట్లనియె.” 
“వినవయ్య; యేకపుతుండు నవపత్యుండు నొక్క రూప యని ధర్మువులన్‌ 
విని నీకు దోడు పుత్రుల ననఘా! పడయంగ నిష్ట మయినది నాకున్‌.” 


“జనవినుత! యగ్నిహోతం బును సంతానమును వేదములు నెడతెగంగా. 
జన దుత్తమవంశజులకు ననిరి మహాధర్మనిపుణులైన. మునీందుల్‌” 


“నీ వస్తశస్త విద్యా కోవిదుండవు; రణములందు. గూరుడ; వరివి 

(దావణసాహసికుండవు; గావున నీయునికి నమ్మంగానోప నెడన్‌.” 

వ॥ “బహుప్పుత్రార్థంబు యత్నంబు సేయవలయు; వివాహం బయ్యెద.” 

14.178, 179, 180, 181, 182, 183. 

ఈ ఘట్టమును సాధారణముగ6 జదువుకొనిపోయినచో విశేష మేమియు లేదు. 
కాని నిలిచి పరీక్షించినచో గొన్ని యర్థవిశేషము లిట భాసిల్లును. దేవవ్రతుడు 
తండ్రిమనోవ్యధకు( గారణముల( గొన్నింటి నూహించెను. అతని దృష్టిలో నుత్త్రమచక్రవర్తికి 
రాజ్యము, ప్రజలు ముఖ్యము. ఈయంశములలో వారికి నేదేని వైపరీత్యము కలిగినపుడే 
యాత(డు దుఃఖపడును. అతని క్షతియధర్మదీక్ష యసద్భశము. అట్టివాడు (పస్తావించిన 
యంశములలో నొక్కటియు( దన దుఃఖమునకు హేతువు కాకపోవుటయు, నైనది 
యట్టివానితో నోరువిడచి చెప్పుటకు వీలులేని దగుటయుం, జెప్పినచో నది యుభయలకును 
బాధాహేతువు కావచ్చునేమో యనుశంక యాతనిహృదయమున( బుట్టుటయు( 
గారణములుగా సమాధానము చెప్పుటకు(బెద్దయుం బొద్దు చింతింపవలసివచ్చినది. ఆ 
నమాధాన మెంత హేతువూర్యకముగా నున్నను విస్పష్టముగా దనహృదయమును 
విశదపజచునది కాదు. దేవువతు(డు తండ్రివలన విన్నదానినుండి కొన్ని విషయముల 
నూహించి గ్రహింపవలసివచ్చెను. “బహుపుత్రార్థంబు యత్నంబు సేయవలయు వివాహ 


209 


2/ 


శ్రీమహాభారతము 

మయ్యెద” ననుటలో తనతో ముడిపడియున్నసమస్య యొకటి తండ్రిని పీడించుచున్నదని 
యాతడు సంభావింప వలసివచ్చినది. ఎలయన రాజు వివాహమాడి సంతానము? 
బొందంగోరినచో నానాటి సంప్రదాయములప్రకార మింత(గా విచారింప( బనిలేదు. “రాజానో 
బహువల్లభాః” అనికదా సూక్తి. ఇందేదో కీలక మున్నదని యనుమానించిన గాంగేయుడు 
వెంటనే వృద్ధామాత్యపురోహితనుహృజ్జనములతో విచారింప(గా రాజుదుఃఖమునకు 
హేతువు అవగతమయినది. తా నొకనిశ్చయమునకు వచ్చి యనేకరాజన్య సై న్యసమేతు( 
డై దాశరాజుకడ కరిగెను. ఈ వదముగూడ గంభిరార్భయుక్షము. దాశరాజును 
బలపయోగముతో లొంగ(దీయుటకు(గా దీరాజన్యసైన్యములు. తాను సాధింపబోవు 
భవిష్యన్మహారాజ్ఞికి లాంఛన పాయములు మాత్రమే. ఇట్లీ కథనములో నొక క్లిష్ట సమస్యలో 
నుదాత్తవ్యక్తుల ప్రనంగములు, వానిచే. బతీయమానములగు మనోభావములు 
మున్నగునవి ప్రనన్నమగు కథతో(గూడి పాఠకున కానందసంధాయకము లగుచున్నవి, 
[ప్రసన్నకథాకలితార్ధయుక్తి యనగా నిట్టిది. ఇది మహాగంభీర మయిన విషయము కావుననే 
కవిందులు సారమతితో లో నారసి మేలనవలయునని కవి వ్మాకుచ్చెను. 

నన్నయ కవితలోని మజీయొక గుణ మక్షరరమ్యత. రనభావానుగుణాక్షర 
విన్యాసము అక్షరముల రమ్యత యనినచో నన్నయకవితయెల్ల దాని కుదాహరణమే 
యగును. అక్షరములకూర్పువలన నయ్యెడు సౌందర్యమె స్టూలముగా నక్షరరమ్యత యని 
చెప్పవచ్చును. దీని న్నికింది యుదాహరణములయందు( జూడనగును. 

(1) కద్రువ చేసిన ఇంద్రప్రార్థనము : 

“నరసురసిద్ధకింవురుషనాగనభశ్చర్యముఖ్యులెల్ల నీ 

కరుణయ వేచి మండు |త్రిజగంబులు నీ కులిశాభిరక్షణ 

స్ఫురణన చేసి సుస్థిరత బొందు బురందర! సర్వలోకసుం 

దర! శరణంబు నా కగుము దొనవసూదన ! వాకశాసనా!" 1.2.47 

తన పుతులందటు నూర్యతావమునకు( గంద వవశులైే పడియున్న 
సందర్భమున గదువ యమృతవృష్టి నపేక్తించి ఇందు నిట్లు ప్రార్థించెను. ఇందలి 
రేఫాక్షరబాహుళ్యము శోకమును వ్యంజించును. నర, సుర, పురు ఇత్యాద్యనుపాసము 
ప్రార్థనచేయునప్పటు హృదయలాలిత్యము నభివ్యంజించును. "పురందర సర్వలోకసుందర, 
దానవసూదన, పాకశాసనా' అను సంబోధనములందలి యంత్యానుపాసము దేవేందునికే 
కాక పాఠకునకును సమ్మోహకము. 

(2) ఈ [కింది వసంతర్తువర్లనపద్యము కూడ రమణీయాక్షరవిన్యాన శోభితమై 

210 


భారత ధ్వని దర్శనము 

రమ్యత నొందుచున్నది : 

“చందనతమాలతరులందు నగరుదుమములందు. గదళీవనములందు లవలీమా 

" కందతరుషండములయందు ననిమీలదరవిందసరసీవనములందు వనరాజీ 

కందళిత పుషషమకరందరసముం దగులుచుం దనువు సౌరభము నొంది జనచిత్తా 

నందముగ6 బోషితుల డెందము లలందురంగ మందమలయానిలమమంద గతి వీణను.” 

1.5.139 

ఈపద్యమునందలి యక్షరముల కూర్పు మధుమాససౌందర్యము నర్గవిచారణా 

నపేక్తముగనే నిరూపించుచున్నది. 

ఇట్టి యక్షరముల రమ్యతవలన నక్షర యగు రమ్యత రూపొంది పాఠకునకు 
అక్షరమైన యానందము నావహించును. కావుననే పండితులు కొందజీది యక్షరయైన 
రమ్యత యనియు సంభావింతురు. 

ఇ(క మూ(డవ లక్షణము నానారుచిరార్థసూక్తి నిధిత్యము. నూక్తియనగా 
మంచిమాట. అది మానవుని మంచితనమునకు( జక్కని రాచబాట. రుచికరమైన 
యర్ధములతో గూడిన సూక్షులు మధురములైన యౌషధములవంటివి. అవి గ్రహింప 
బడునప్పుడుగాని సేవించినపిమ్మట(గాని యెట్టివికారమును బుట్టింపక మానసారోగ్యమును 
బరిరక్షించి మానవునకు సౌమనన్యమును నంధానించును. ఇట్టివి తన కవితలా 
బహుసంఖ్యాకముగా( గలవని నన్నయ వచించెను. మచ్చున కొకటిరెండు : 

(1) “అలిగిన నలుగక యెగ్గులు వలికిన మణీ విననియట్ల ప్రతివచనంబుల్‌ 
పలుకక బన్నమువడి యెడం దల(పక యున్నతండ చూచె ధర్మజ్ఞ. డిలన్‌.” 
13.147 
(2) “మతిందల(పగ సంసారం బతిచంచల మెండమావులట్టులు సంప 

(తృతతు లతిక్షణికంబులు గతకాలము మేలు వచ్చుకాలముకంటెన్‌.” 1.5.159 

ఇట్టి వనేకములు. ఇట్లు సూటిగా( జిప్పు నూక్తులే కాక వ్యంగ్యముగా 
రూపొందునవియు నీతని కవిత్యమున( జాల గలవు. ఒక యుదాహరణము: 

“నరు డస్తశస్త విద్యా పరిణతి నధికు( డయి వినయపరు( డయి శశ్వ 

ద్గురుపూజాయత్నంబున( బరంగుచు సంప్రతు జేసి భారద్వాజున్‌.” 1.5.226 

ఇందు సచ్చిష్యుని లక్షణము లేవియో వ్యంగ్యముగా( జెప్పంబడినవి. వినయ 
పరత్వము, శశ్వ్యద్గురుపూజాయత్నము అనునవి విద్యాపరిణతికి మిక్కిలి సహకారకములను 
సూక్తి యిందుదాహరణసమన్వయపూర్వకముగా నిబంధింపంబడినది. 

211 


శ్రీమహాభారతము 
నన్నయకవితలో విశేషములు మజి యెన్నియో కలవు. రసభావానుగుణ ఛందః 
(వయోగౌచిత్యము, వచనమునకు( బద్యమునకు విషయభేదమును బాటించుట, 
సంబోధనములను విశేషణములను నభ్మిప్రాయగర్భితముగా6 బ్రయోగించుట, వర్ణనములు 
పయోజనాత్మకముగా ననుసంధించుట, ఉపాఖ్యానాదుల పాధాన్యా వాధాన్యములనుబట్టి 
పెంచియో నంక్షేపించియో రచించుట, పాతముల స్వభావమును మొదటినుండి 
తుదివరకు నొకేవిధముగా తీర్చుట, తత్సమాచ్చికపదబాహుళ్య పయోగమును వివక్ష 
ననుసరించి చేయుట్‌, పవిత్రోపమానములు, అలంకారపయాగౌచిత్యము మున్నగునవి 
యనేకములు పరిశీలింప6దగియున్నది. ఇట్టికవితావై చిత్రితో( గొన్ని కొన్ని యంశములు 
కొందజికు( గొందజికు నచ్చి తజువాతివారనుకరింప యత్నించిరి. కావుననే నన్నయ 
యాం ధకవిత్యవిశారదు( డే కాక ఆంధ్రకవికులగురు వనియు( జెప్పనొప్పినవా(డు. 
భాషావిషయమున నాతండే వైయాకరణులకు ముఖ్యముగా ప్రామాణికు( డయ్యెను. దీనిచే 
నాతని శబ్దశాననత్వము. సార్థక మగుచున్నది. నంన్కృతకావ్యముల. దెలు(గున 
రచియించుట కాయన పెట్టిన ఒరవడి యనుపమాన మైనది. ఇట్టి యీ మహనీయుని 
భారతరచన కాలదైవవశమున అరణ్యపర్వములో( జతుర్ధాశ్వాసమున( గొంత నడచి, 
నిలిచినది. దానివలన నొకవిధముగా లాభమే కలిగినది. అంతయు మన మేలునకే కదా! 
తిక్క నామాత్యు6డు :- 
నన్నయకవిత యారణ్య మధ్యమున నాగిపోవుటవలన( గలిగిన లాభమేమన( 
గా నాంధులకు మణీయొక మహాకవి లభియించుట. తెలు(గువారి పున్నెముల పంటను 
గవితారూపమున బండంచిన యా పుంభావసరస్యతి తిక్కన. అత డుభయకవి మితుడు. 
అన(గా నంన్కృతాం ధకవులకు (పభాకరనదృశు(డు. ఆత(డు |వాసిన సంన్కృత 
కావ్యములు ప్రసిద్ధములై కానవచ్చుటలేదు గాని - 
“కి మస్థిమాలాం కిము కౌన్తుభం వాపరిష్కియాయాం బహుమన్యసే త్వమ్‌? 
కిం కొలకూటః కిము వా యశోదా స్తన్యం తవ స్వాదు వద ప్రభో! మే.” 
అను శ్లోక మొక్కటియు నిర్వచనో త్తరరామాయణ ప్రార్థనాశ్లోకమును మాత్రము 
సంస్కృతమున( గానవచ్చుచున్నవి. రమణీయార్థపతిపాదక మొక్క శబ్దమైన( గావ్య 
మగు నన్నచో శుసమవాయరూప మీపై శ్లోకము కావ్య మేల కా(జాలదు? ఇది యాతని 
హరిహరాద్వైతభా రనాసిద్ధికిని తన్మూలమున( బరమాత్మునొక్కనినే మానవులు రుచిభేదము 
ననునరించి భిన్నభిన్నస్యరూవముల( గల్పించు కొందురను తాత్తేకార్థమున కును, 
సర్వజగద్రక్షణతట్పరుండగు స్వామికి కాలకూటభక్షణము, పసిబాలునికి మాతృస్తన్యమువలె 


212 


భారత ధ్వని దర్శనము 
వరమానందదాయక మనురూపమున భగవత్కారుణ్యమునకును, భగవంతుడు 
స్వయంభువై మహత్తుకంటె మహనీయు(డగుచు, పసిబాలుండై యణువులకంటె నణీయు( 
డగు నను నౌపనిషదార్థమునకును, అస్టీకొస్తుభములకును, గాలకూట యశోదాస్తన్య 
ములకును లోకదృష్టిలో మహాంతర మున్నను తాత్త్వికముగా భేదములే దను 
నంశమునకును, పరిష్కాయ యను బాహ్య లక్షణము నొకదానిని రుచికి సంబంధించిన 
యంతర్హక్షణము నొకదానిని నువలక్షణముగా న్వీకరించుటచే భగవంతుడు 
బాహ్యాభ్యంతరముల నిర్వికారు( డనురూవమున నేర్పడు వేదాంతార్థమునకును, 
అన్ఫి మాలాద్మిగహణములవలన సాధకునకు సాకారార్చన యుపాదేయమను 
నుపాయజ్ఞానమున కును, “వది యాను విధ్యర్థక [కియచే నంభావింవనగు 
భక్తి పారవశ్యస్లి తికీని, (వ్రభుశబ్ద్బప్రయోగముచే ననుమేయమగు కవియాత్మార్పణ 
తాత్పర్యమునకును - ఇట్టి మజికొన్ని యర్ధములకును నీశ్లోకవాచ్యార్థము వ్యంజకము. 
ఇట్టిది చక్కని సంస్కృతకావ్యముగా( బరిగణనీయమై యాతని యుభయకవిమితతను 
[బమాణీకరించుచున్నది. 

ఈ మహానుభావు(డు వైదిక మార్గనిష్ట మగు వర్తనమును జక్కగా నిర్వహించు 
నుత్తమవైదికుడు. సతతము ఫిదములిెని భక్తితో నిర్మలమగు చిత్తవృత్తిని సంధానించు 
భగవత్పాదనరంతరన్మరణతత్పరభావము గలిగి యాత్మ నంమోదము నొంద(గా 
గావ్యరసమును గొనియాడు నుత్తమరసికు(డు. యజ్ఞము చేసి (త్రికరణశుద్ధిని నాధించిన 
యుత్తమసాధకు(డు. ఇది పారమార్థికముగా నాతండు వండించుకొన్న గొప్పపంట. 
ఐహికముగా( జూచినచో మంతిటైై రాజకార్యముల నివుణముగా సాధించిన 
రాజనీతిజ్ఞుడు. తన్నందినవారు తనంత యన్న సామెతకు( బబమాణమో యన్నట్లు 
సత్కావ్యనిర్మాణధురంధరులగు సచ్చిష్యుల శిక్షించిన గురూత్తముడు. అటు రాజునకును 
నిటు ప్రజకును సమానముగా నాదరణీయమైన సత్వ్వభావము గలధీరోన్నతచిత్తు(డు. 
విశాలమహాంధ్రసామాజ్యమును నిర్వ క్రపరాక్రమముతో నేలిన కాకతీయగణపతిదేవచ క్రవర్తి 
మన్నన లందిన మనీషిశిరోమణి. ఇట్లిహపరసుఖముల రెంటిని స్వాయత్తము గావించుకొన్న 
ధన్యజీవు(డు, 

ఇ(క నీతని కవితావ్యక్తిత్వమును గూర్చి కొన్ని మాటలు - ఈతడు బుధారాధనచే 
విరాజిల్లు పుణ్యమూర్తి. నన్నయ వాసి విడిచిన మహాభారతమును 'దుదిముట్టన్‌ 
రచియించు టొప్పని సంకల్పించి తుదిముట్టిన సంకల్పసిద్ద్ధు(డు. మహాకవిత్య దీక్షావిధి 
నొంది లోకహితకాంక్షతో సాహిత్యసోమరసమును దాను గోలి యాంధావళి మోదముం 


213 


శ్రీమహాభారతము 
బొరయునట్లు( గర్జపుటంబుల నార(గ్రోలంజేసిన పరమోదారవ్యక్తి. కావ్యరచనయే యొక 
యారాధనా విశేషముగా నెంచి కైవల్యము నర్జించిన స్టిరచిత్తుడు. “కవితారూపతపన్సు. 
చే నిష్టసిద్దినొందిన మేధాఘను(డు. కవితముచే( బుట్టువును గ ఎలౌర్ణ మొనరించుకొనిన 
ధన్యజీవి. అతనికవిత్వము నలవోకగా నిర్లక్ష్యముగా జదువరా దనునంశమును నొక్కి 
చెప్పుటకే ఇంత(గా నిట వ్రాయుట. ఇట్టివాండు కావుననే యీతని నెజ్ఞాపెగ్గడ కవిబహ్మ 
యనుచు నిట్లు స్తుతించెను : 
“తనకావించిన సృష్టి తక్కొరులచేతం గాదు నా నేముఖం 
బున( దాం బల్కిన వల్కు లాగమములై పాల్పొందు నా, వాణీ భ 
ర్తను నీతం డొకరుండ- నాం జను మహత్త్వాప్తిన్‌ గవిబహ్మ నా 
వినుతింతున్‌ గవి తికృ్కయజ్వ నఖిలోర్వీ దేనతాభ్యర్చితున్‌” 
(హరి. వం. పూ. భా. 1.9) 
ఇం దాత(డు తిక్కనను సృష్టికర్తయగు [బ్రహ్మలో నభిన్నునిగా వక్కాణించెను. 
[బహ్మసృష్టివలె నాంధ్రకవిత్వమున నీత( డొనర్చిన సృష్టి మణీ యెవ్వడును గావింపలేడు. 
ఏవిధమైనను నీతనివాక్కు వేదవాక్సదృశమై పాల్పొందును. కవిత్వమున కీత( డొక్క(డే 
యని వాణి భర్త యనునన(జను మహత్తాప్రిచే నితడు కవిబహ్మయై యొప్పను. 
అభిలోర్వీదేవతాభ్యర్చితత్వము తన వ్యక్తిత్వ్యగౌరవముతో సాధించిన పుణ్యమూర్తి యీతడు. 
ఇది యెజ్జయ భావించిన తిక్కనమూర్తి. 
నిజమునకు! దిక్కన కావించిన సృష్ట యెట్టిది? ఆత(డు కథను సృజింప 
లేదు. అది వ్యాసభగవానుని సృష్టి. తెలుగున కవిత్వము నాతండు నృజింపలేదు. 
ఆ ప్రశంస కొకవేళ( బాత్రత నన్నయకు( గలుగవచ్చును. మజి యీత( డతినూత్నముగా 
ననుకరణసాధ్యము కానివిధముగా( జేసిన సృష్టి యెట్టిది? అది భారతరచనావిధాన మన( 
దగును. ప్రత్యక్షరమును మెలకువతో సార్థకముగా మహాశిల్పి పరమనూక్ష్మాంశముల 
యందును బహుజాగరూకత వహించి (ప్రతిమను జెక్కు విధమున, కావ్యశిల్పమును 
దీర్చిదిద్దుట ఈతని ప్రత్యేకత. అదియే యన్యసాధ్యము కాని యాతని నృష్టి. కొన్ని 
వేలపద్యముల( జెప్పునప్పు డిట్టి నిశితమైన యవధానగరిమ యత్యాశ్చర్యకరమైన 
విషయము. కావుననే తిక్కన, తన దృష్టిలో వేద వ్యానునివలె, మనదృష్టిలో 
భవ్యకవితావేశు(డు. ఆ యావేశము విద్యత్సంస్తవనీయము. నిర్వచనోత్తర రామాయణమున( 
జెప్పుకొనిన “అమలోదాత్తమనీష నే నుభయకావ్య పౌఢి( బాటించు శిల్పమునం బారగు( 
డన్‌” అనుమాట ప్రత్యక్షర నత్యము. శిల్ప మనినవెంటనే నైపుణ్యము, జాగరూకత, 
సౌందర్యదృష్టి, శాన్రజ్ఞత, లోకజ్ఞత మున్నగు లక్షణము లెన్నియో మేళగించి 


214 


భారత ధ్వని దర్శనము 
యుండవలయును. అప్పుడే యది నర్వజనుల హృదయముల నాకట్టుకొని యం 
దానందరసాంబుధిని నింప గలుగును. తిక్కన నిర్వహించిన కావ్యశిల్ప మట్టిది. 
తిక్కనామాత్యుని కవితాగుణముగా శ్రీనాధమహాకవి రసాభ్యుచితబంధమును 
వక్కాణించెను. రసమునకు( దగిన బంధ మను నీలక్షణమున బంధశబ్దమునకు. “గూర్పు'” 
అను సర్దమును గ్రహింపవచ్చును. రసానుగుణమగు శబ్బార్థముల కూర్చీతని కవితాపధాన 
లక్షణ మని శ్రీనాథుని తాత్పర్యమై యుండును. తిక్కన కవితలో నర్ధగౌరవము మెండు. 
అర్ధగౌరవ మనగా. దజ(చినకొలదియు విశేషార్థపతిపత్తి కలుగుచుండుట. ఆయర్ధము 
ముఖ్యముగా రసభావాదిక మైనచో, నీబంధము రసాభ్యుచిత మైనచో నీతనికవిత ధ్వని 
మార్గభూషిత మనియే చెప్ప నొప్పును గదా! కావున నీతనికవిత పరమోత్త మకావ్యకోటిలోనికి( 
జేరుచున్నది. ఈ రసనిర్వహణవిషయమున తిక్కన తనసామర్థ్యమును దా నెజి(గినవాం 
డు. కథాగమనమున విభావాదిసామగి సమగ్రముగా గూర్చి రసోత్పత్తిని గలిగించుటయే 
కాక “ఇదిగో యిట ఈ రస మున్నది గమనింపుళ డను సూచనయు. జేయు చుండును. 
లాక్షణికులు చెప్పిన వమనదోష మిట-నేర్పడదా? యని శంకింప( బనిలేదు. విభావాది 
సామగ్రి లేనిచోట రననామస్వీకారము చేసినప్పు డట్టిది సిద్ధమగును గాని యితర 
సన్నివేశములందు( గాదు. ఈతని రసాభ్యుచితబంధమునకు రెండుదాహరణములు : 
(1) వలలవేషమున నున్న భీమసేనుండు తన కనులయెదుట( దమ 
మనోవల్లభకు సింహబలునివలన( గలిగిన యవమానమును, వాని విజృంభణమును - 
“కనుగొని, కోపవేగమున( గన్ను నిప్పులు రాల, నంగముల్‌ 
గనలగ, సాందఘర్మసలిలంబులు గమ్మ, నితాంతదంతపీ 
డనరటదాస్యరంగవికటభుకుటీ చటుల వవృత్తన 
ర్తనఘమటన్మాపకారభయదస్సురణాపరిణద్ధ మూర్తి యై” 4.2.133 
కన్పట్టను. సాధారణముగ నల(తియల(తి తెలుగుపదముల(|బయోగించు తిక్కన యిట 
నీసుదీర్ణసమాసమును ఓజోగుణసంభరితముగా( బ్రయోగించుట తత్కాలరౌదమునకు 
వ్యంజక మగుటకే యనుట సువిదితమే. “వికట[భుకుటీచటులిఇత్యాది పదములందలి 
పరుషాక్షరావృత్తి దంతపీడనరటనమును దలపింప( జేయును. “స్ఫురణా అనుదాని 
యందలి దీర్హము హస్తము పైకెత్తి సుదీర్హముగా -నెత్తుటను, 'పరిణద్ధ అనుచోటి 'ణ' 
కారముమీ(ది యొత్తిడి (గుద్దుటయందలి బలపయోగమును, ద్వ్యిరుక్తధకారము పడిన 
(వేటు శబ్దమును వ్యంజించుచు భీము డేమి చేయ(దలచెనో దాని నర్ధవిచారాపేక్ష లేకయే 
పాఠకునకు బోధించుచున్నవి. రసాభ్యుచితబంధ మనగా నిట్టిది. 
(2) మౌగ్గ్య్యమువలన( గౌరవసేన యననేమో యెజు(గక బృహన్నలా 


215 


శ్రీమహాభారతము 
సారథికముగా( బోర వచ్చిన యుత్తరు(డు దానిం గాంచి భీతుండై తేరు మరలు మని 

(ప్రార్ధించుచు నిట్లనెను : 

“ఒంటి( దలపడి కురుసేన నోర్చువాండ నే? యి దేటికి వెడ మాట లిట్టు లాడ? 
వారు గానక ముందజి( దేరు తోలు కొని రయంబున౦. బురి కరుగుటయ నీతి.” 
4-4-64 
ఇందలి పదములకూర్చు హాస్యరసానుగుణ మగుట స్పష్టమే. తుదిపాదము 
నందలి లఘ్యక్షరబాహుళ్యము దుతగతిని బోధించుచు వెనుదిరిగి పాణీపోవుటలోని 
వేగవైఖరిని, తొందరపాటును జక్కగా వ్యంజించుచున్నది. ఇట్టిబంధ మీతని కవిత్వమున 
సార్వతికమై కానవచ్చును. | 
తిక్కనకవిత లో( (బబదానవుగా6 బేర్కొనందగినది రచనాశిల్పము. 
అతివిస్తృతముగా. బెరిగిన సంస్కృతాలంకారశాస్తమున( బసిద్ధముగా( బేర్కొనంబడని 
యొక వినూతన ప్రక్రియ యియ్యది. సంస్కృతకవిత్వమున నది లేదని చెప్ప(జాలము 
కాని దాని గుర్తింపునకు సూచన యందు దృశ్యమాన మగుటలేదు. ఈగుర్తింపువలన( 
దెలు(గుకవిత్వమున కొక విశేషగౌరవము కలుగుచున్నది. శిల్పమనగా నిపుణకర్మ మని 
స్థూలముగా నర్థము. చెప్పదలచిన యర్థమును రమణీయముగా శోతృపఠితృజనమునకు 
హృదయాహ్లోదము కలుగునట్లుగా “ఆహాపుట్టించు'నట్లుగా తీర్చిదిద్దుటయే కావ్య శిల్పమని 
చెప్పనొప్పును. దీనివలన బాఠకునకు( గావ్యమునం దాభిముఖ్యము కలిగి పునఃపునః 
పఠనాసక్తి పెంపాందును. 
తిక్కనకావ్యశిల్పమును గూర్చి గ్రంథములు, వ్యాసములు వ్రాసిన విమర్శకు 
లనే కులు. భిన్నదృక్పథములలతో నీతని కవితాశిల్పము బవావిన్నృతముగా 
ననుశీలింవబడినది. ఈశిల్పము నొండురెండుదాహరణములతో నమన్వయించి 
చూపుదును; 
(1) విరాటనగరమున( [బివేశించిన [దౌవదిని, నుధోష్టమందిరమున( 
బ్రవేశించుచున్న ద్రౌపదిని తిక్కన రెండు సీసపద్యములలో నిట్లు వర్ణించెను : 

(1) “పణమొయిల్‌ గప్పిన€ బాడతీ నును(గాంతి( గదలిన యమృతాంశుకలయుంబోలె( 
బెనుమంచుమీంద బర్విన వికాసము తప్పి చెలువు కుందిన సరోజినివిధమున 
ధూమంబు పొదివిన( దుజ(గలి మెజఖుంగులు నల.గి మాసిన దీపకభికపగిది 
ధూళిపై6 బౌొరసిన6 దొంగలించుట మాని లావణ్య మెడలిన లతికభంగి 
గంధకారికావేషంబుకతన మూర్తి యుజ్వలత్వంబు మఖువడి యుండ. బాండు 


216 


భారత ధ్వని దర్శనము 
తనయ మహిషి యంచిత గతిం జనంగ రాజ వీధింబౌరజనంబు లవ్వెలంది6 జూచి” 
4,1.294 


(2) “పదతలంబుల కెంపు పరంగిన తలము కుం కుమలిప్త మైనచందము వహింప 
నంగంబు నునుగాంతి యడరిన గోడలు వేదులు మణిమయవిధము నొంద. 
గను(గవమెటు(గులు కదిరిన ముందర పుష్పోపహారంబు పొలుపు( దాల్స 
వేనలికప్పు పర్విన మిందు నీల దు కూలంబు మెల్కట్టుకొమరు వడయ( 
దాను జొచ్చినకతన మత్స్యక్షితిశు నింట నిమ్మెయి((గొత్తయొ ప్పెసనక మెసగ 
న మ్మహాదేవియున్నెడ కల్ల నల్ల. బాండురాజతనూభవపత్ని యరిగె.” 

41.308 

కించిద్య్యవధానముగా నున్న యీ రెండు వద్యములలో( గొంచెముగా( 
బరస్పరవైరుద్ధ్యము గానవచ్చుచున్నది. మొదటిపద్యమున నామెసౌందద్య ముజ్వలత్వము 
మజఖువడి యుండగా రెండవ పద్యమున నామె మేని ధాళధళ్యము సోకిన భవనభాగములు 
గూడ( దళతళలాడుచున్నట్లు వర్ణింపబడినది. ఇంతలో నింత మార్పెక్కడినుండి వచ్చెను?. 
ఈవర్ణ్లనముల నిట్లు చేయుటలో? గవితాత్పర్యమేమి? - భావన చేయవలసియున్నది. 
ద్రౌపది, పురవీధినుండి సుదేష్టయున్నచోటికి వచ్చులోపల( దనమాసినతనమును గొంత 
మాపుకొని యుండవలయును. సాధారణముగ మాననీయులకడ కరుగునప్పుడు జనులు 
కొంతకు(గొంత సంస్కారము గావించుకొనుట పరిపాటి. కావుననే “ఉన్నత్తవేషిణి యైన 
అచ్చికరణ్‌” మొదటి పద్యమున వర్ణితయగు ద్రౌపది వులుగడగినమాణిక్యమువలె 
రెండవపద్యమున వర్ణింపబడినది. ఆమె చేసికొన్న శరీరసంస్కారము నిట్లు వ్యంజించుట 
మహాశిల్ప మని భావింపనక్కరలేదు. కాని తన్మూలమున సాధించిన ప్రయోజనములు 
మాత్రము శిల్పపరిధిలో సంభావ్యములు కా(గలవు. ఇప్పటి ఈ వర్ణనము విరాటపర్వకథ 
కంతటికిని బీజప్రాయము. ఈ సౌందర్యమువలననే కీచకవధ జరిగినది. దానిని బట్టియే 
పాండవుల విరాటనగరవాసమును దుర్యోధను డనుమానించెను. దానితో దక్షిణోత్తర 
గోగ్రహణముల కథ సాగెను. ఉత్తర గోగహణమున నర్జునుడు విరాటునకు( జేసిన 
యువకారమునకు( గృతజ్ఞతా రూపముగా ఉత్తరావివాహకధ యనుసంధింప(బడెను. 
దీనిని బట్టి యీ వర్ణనముల కెంత ప్రాధాన్యము గలదో తెలియుచున్నది. కావుననే కవి 
వాచ్యముగా ద్రౌవది చొచ్చినకతన మత్స్యక్షితీశునింట. [గొత్తయొ ప్పెసక మెసగె నని 
భవన వికాసమును నుడివి తన్మూలమున భవిష్యమాణకీచకవధ, ఉత్తరావివాహముల 
వలన నగు శాశ్వతశోభను పరమోదాత్తముగ వ్యంజించెను. ఇట్లీ పద్యద్యయమును 
పర్వప్రమాణముగా( బఅచుకొనిన కథాభాగమునకు దీపకళికగా నిబంధించుటయే శిల్పము. 
(2) వర్ణనములను సాభిపాయముగా( గూర్చుటయు నొక శిల్పధర్మము. 


217 


28 


భారత ధ్వని దర్శనము 

గడచినవి. కీచకునిచే ఘోరావమానము నంది నిదురపట్టక వేగివేగి తుదకు భీమసేనునితో 
నాలోచించి కార్యవినిర్ణయము గావించుసరికి నామెకు మిక్కిలి బరువుగా. దెల్లవాజీనది. 
సంజయుండు పాండవుల కడకే(గి దౌత్యము నెజిపి తనకడకు వచ్చి విషయమును 
పూర్తిగా. జెప్పక తన్ను దూషించి మిగిలిన సంగతులు మటునా(డు నివేదింతు నని 
చనంగా ధృతరాష్టునకా రేయి తెల్లవాణునా యనిపించునంతటిదై గడచినది. వీరిరువురి 
యెడ(దలలోని బరువు, కథాగమనములోని బరువు, పాఠకుల హృదయములందలి 
యుత్కంరాభారమును కట్ట పైయంచులను దా(కునట్లుగా నిండీన చెజువు భారమువలె 
నేక్షణమున నేమగునా యన్నట్లున్నవి. దీనికొక పరీవాహము కావలయును. ఈ బరువు 
దిగవలయును. దానికి మధురమైన వర్ణన మొకటి కావలయును. కాలానుగుణముగ ప్రాతః 
కాలవర్ణ్లనముకంటె సముచితమైనది మటే ముండును? ఈ దృష్టితో నీవర్ణనముల 
నీమహాకవి యీ సందర్భములందు. గూర్చెను గాని చాపలముతో. గాదు. ఇట్లీ వర్ణనములు 
కధలో కీలకస్థానమున నెలకొని శిల్ప పరిధిలోనికి. జేరుచున్నవి. (ఈ యభిప్రాయమును 
శ్రి శ్రీరాం భుజంగరాయశర] గా రొక యుపన్యాసమున సూచించిరి.) 

తిక్కన కావించిన వర్ణనము లన్నియు నిబ్లే కథాగమనముతో ముడివైచుకొని 
రమణీయార్థముల( బతిపాదించుచుండును. 

(3) పసిద్ధములగు నుపమానములనే స్వీకరించియు వానివలన సందర్భమున 
కెంతయు దీప్తిని దెచ్చుటయు శిల్పవిశేషముగా భావింపనగును. రాయబారమున కరుగు 
కృష్ణునితో. గొన్ని మాట లాడి యనంతరము - 

“దోపది బంధురం బయిన |క్రొమ్ముడి గమ్మున విడ్చి వెండుకల్‌ 

దా వలచేతం బూని యసితచృవి. బొల్చు మహాభుజంగమో 

నా విలసిల్లి వేలంగ మనంబున. బొంగు విషాదరోషముల్‌ 

గావగలేక బాప్పములు |గమ్మన దిగ్గన లేచి యార్తయై.” 5.3.114 

సాధారణముగా కేశపాశమునకు సర్పసాదృశ్యము చెప్ప(బడుచునే యుండును. 
కాని యీ సందర్భమున నది యెంత చిత్రముగా నదికినదో, దానిచే ద్రౌపది కోప మెంత 
యుద్దీప్తత చెందినదో గమనింపవలయును. ఇట్లలంకారముల నుస్థానపతితముల( 
జేయుటయు నొక శిల్పమర్శమే. 

(4) పద్యనంఖ్యయు నొక్కొకచొ విశేషాంశద్యోతక మగును. అశ్యమేధ 
వర్వతృతీయాశ్వానమున శ్రీకృష్ణ(డు మృతజాతు(డైన పరీక్షిత్తును |బదికించు 
సందర్భమున నైదుపద్యములలో( |బతిజ్ఞలు చేసెను. పంచపాణముల రాక నట్లు పద్య 


219 


శ్రీమహాభారతము 


పంచకముతో సూచించు టొక శిల్నము. 

శిల విశేషము లింకను ననంతముఖముగా నుండవచ్చును. తిక్కన రచన 
లోని మహాగుణముగా విమర్శకులు వక్కాణించునది నాటకీయత. వ్యక్తులు, వారి 
యభినయవిశేషములు, సంభాషణమునందలి వైఖరులు, ప్రవేశ నిషమణాదులు 
మున్నగునవి చదువునప్పుడు, చూచునప్పుడువలె, మనోన్నేతమునకు( గట్టునట్లు 
వర్ణించుటయే నాటకీయత. ముఖ్యముగా దీనిని సంజయశ్రీకృష్ణులు నిర్వహించిన 
దౌత్యములందు( గాననగును. 

“అల్బాక్షరముల ననల్పార్థ రచని యనునదియు'. దిక్కన కవితాగుణములలో 
నొకటి. భంగ్యంతరముగా ధ్వని మార్గమునకు ఇది మజీయొక నామము. దీని కనే 
కోదాహరణములు అష్టమాధ్యాయమున( జూపబడుచున్నవి. 

తిక్కన శైలి యెక్కువగా నాచ్చికపదములతో నిండి యుండును. నన్నయ 
కవితలోవలె దీర్హములైన సమాసము లితనిలో నంతగా గానరావు. కావున సాధారణ 
పరిజ్ఞానము కలవారికిని నిది సన్నిహిత మైనట్లు కానవచ్చును. తిక్కన యంతకుముందు 
కావ్య వ్యవహారములో నంతగా లేని అనేకాచ్చిక పదములను వాడి వానికి గతి కల్పించెను. 
లంచము, బలే మున్నగు పదము లట్టివి. 

తుది కొక మాట. కవులలో నావేశ మెక్కువపాలు గలవా రుందురు. న్నిగహమును 
వీడనివా రుందురు. మొదటితెగకు( బోతనామాత్యునివంటివారిని గహింపవచ్చును. రెండవ 
తెగలో నగ్రేసరు(డు తిక్కన. పదునైదు పర్యముల భారత రచనలో నొకేవిధముగ నొక 
భాగమునం దాదరముగాని మజియొకయెడ నుపేక్షగాని లేక యేకాకారముగ. దీర్చిదిద్దుట 
అనన్యసాధ్యము. దినికి( గవి నిగహముగలవాండై యుండవలయును. కవితావెశము 
భవ్యమగుట యనగా నిగ్రహమే యని నా యభిప్రాయము. పదముకొటికో, వర్ణనము 
కొణికోో నమానవయోగముకొఅకో కక్కుజితివడంట తిక్కనయందే యననేల? 
కవితయములో నెవ్వరియందును సాధారణముగ( గానరాదు. ఎచట నేది యెట్లు చెప్పిన( 
బాఠకునకు రసానుభూతి కలుగునో యచట దాని నట్లు తూచితూచి వాడుటలో తిక్కన 
సిద్ధహన్తుడు. ఇంత విస్త్రృతమగు |గంథభాగమున నట్లు తుదిముట్ట నిర్వహించుట 
సుసాధ్యము కాగు. కాని దాని నీతండు సాధించెను. కావుననే యాతనికవిత శిరోధార్యమై 
యాంధ్రావళికి 'హోదము( గూర్చుచున్నది. 


220 


భారత ధ్వని దర్శనము 
ఎజ్బాపెగ్గడ :- 

కవితయములో మూ(డవవా(డును, కావ్యభాగమును బట్టి రెండవవాండు నగు 
ఎజ్టాపెగ్గడకు పబంధపరమేశ్యరు(డను బిరుదము గలదు. అరణ్య పర్వశేష రచనమును 
బట్టియే యాతనికా బిరుదము వచ్చిన ట్లీ క్రింది నృసింహపురాణ పద్యమును బట్టి 
తెలియుచున్నది : 

“ఉన్నతసంస్కృతాదిచతురోక్తి పదంబులం గావ్యకర్తవై 

యెన్నికమై [బబంధపరమేశుం డనంగ నరణ్యపర్యశే 

షోన్నయ మంధభాష సుజనోత్సవ మొస్పగ నిర్వహించి తా 

నన్నయభట్టతిక్కకవినాథుల కెక్కిన భక్తి సెంపునన్‌.” (నృసి. పు. పీ. 17) 

అరణ్యపర్యశేషమును (బత్యేకముగా నొక వబంధమని చెప్ప(జాలము. 
అట్టీయెడ( దత్కర్తృత్వముచే నీతని( బబంధపరమేశ్వరు( డనుట యెట్లు పాస(గును? 
పబంధమనగా నేమి? ఒకజాతి కావ్యపరముగా నీశబ్ద మిటీవల కాలమున వాడుకలోనికి 
వచ్చెను. కాని యెజ్ఞియ కాలమున లేదు. కావున నీబిరుదమున కొక విశేషమైన యర్థము 
చెప్తుకొనవలయును. [పబంధమన6గా జక్కనికూర్పు - సంధానము. ఎజ్జయ, నన్నయ 
తిక్కనలు వ్రాసిన భారతభాగమునకు( జక్కని సంధానము గావించెను. భారత రచనకు 
'ఇతిశ్రీకారము పెట్టుబచేతను, నన్నయ తిక్కనలకు విష్ణు - పరమేష్టి - సాదృశ్యము 
లుండుటచేతను నీత(డు (పబంధపరమేశు( డను టెంతయు నొప్పును. 

ధీరవిచారు(డగు నెజ్జయ “నన్నయ కవితారీతియు( గొంత దో(ప( దదచనయకా 
నారణ్యపర్యశేషమును బూరించె'ను. ఇది యాతని వినయగరిమను మహానుభావతను 
వెల్లడించును. “ఇటనుండి యెజ్ఞా పెగ్గడకవిత్వము' అను వాక్యమును, పర్వాంతమునందలి 
యెజ్జ్ఞయరచనను బతిపాదించు మూండు పద్యములును లేనిచో నీభాగ మన్యకర్తృక 
మను నభిపాయము స్థూలముగా సిద్ధింపదు. హరివంశ నృసింహపురాణములందలి 
శెలికంటె మహాభారతమునందలి యీతని శైలి విలక్షణము. ఇట్లు పూర్తిగా( దన కవితాశైలిని 
పెడ(దోసి మజియొక కవిశైలితొ సుమారు పదునాజబువందల పద్యములు వ్రాయుట 
సాధారణ విషయము కాదు. కావుననే శ్రీ విశ్వనాథవారు ఐజ్జున్న నర్వమార్గేచ్చావిధాతృం' 
డని కొనియాడరి. 

కొంద జారణ్యపర్వశేషము నెజ్బయ రచింపలేదు. అదియు నన్నయచేతనే 
రచితమైయుండ నందు! గొన్ని పదములు, వాక్యములు, పద్యములును లుప్తములు 
కాయగా వానిని మాతవేం ఎజ్జియ యతికెనని చెవుదురు. శ్రీమాన్‌ వేదాల 


221 


శ్రీమహాభారతము 
తిరువేంగళాచార్యులుగా రీ యభ్మిపాయముననేకోపపత్తులతో బాగుగా సమర్థించిరి. 
నిజమునకు వారు చెప్పిన ట్లిది లుష్తపూరణమే యన్నచో నది యెజ్జయ గౌరవము 
నినుమడింప( జేయునే కాని తగ్గింపదు. ఎవ్వరో వ్రాసిన గ్రంథమున సుమారు పదునాజు 
వందల గద్య పద్యములలో నక్షర పద వాక్యపద్యాదిలోపములను సవరించి యతుకులు 
పెట్టుట మహాకార్య మని చెప్పనొప్పును. కాని సీస పద్యమునందలి నియమములు, 
మధ్యాక్కరలో యతిస్థానము మార్చు, సూక్ష్మముగా। బరికింప( దోచు శైలీభేదము మున్నగు 
విశేషములను బట్టి యారణ్యపర్వశేష మెజ్టియ స్వీయరచనమే యని విజ్ఞులు 
తీర్మానింతురు. మజీయు తత్కవితారీతియు కొంత తో(చె నని యెజ్జయ చెప్పెను. గాని 
తత్కవితయే తోంచెనని చెప్పలేదు. ఇదియు గమనింప(దగిన యంశము. 
ఎజ్టాపెగ్గడ “గిరిశపదభక్త్‌ రనతత్ప్సర భావముకలిమి శంభుదానుం డనంగాం 
బరగియు గోవిందగుణాదరనంభృత సొమనన్యధన్యుండు” కావుననే యాతని రచన 
లన్నియు గోవిందగుణాదరసంభృతములే యగుచు నాతని హరిహరాద్వైత భావనను 
జెప్పక చెప్పుచున్నవి. గురుభజన పరాయణు(డై, సరసబహుపురాణ ధర్మ శాస్త్ర కథా 
విస్తరవేది యయ్యు వినయోదయభరితు( డగుటచే నతులానుభావభన్యు(డై ప్రబంధరచనా 
పావీణ్యము నహజపరిణతసిద్ధముగా వెలయించుకొనిన మహితాత్ముండు ఎజ్జయ. 
అందజు |పతిభాదికము కావ్యహేతువుగా( బేర్కొనుచుండ(గా( గేవలగురుదై వానుగ్రహమె 
యీతఃడు పేర్కొనుట గమనీయము. అది యాతని విశిష్ట వ్యక్తిత్వమును వెల్లడిచేయును. 
హరివంశ కృతిపతి శ్రీ వేమభూపాలు( డీతని నిట్లు ప్రశంసించెను : 
“సకలభాషాకవిత్వవిశారదుండవు సాధుసమ్మతుండవు నిత్యసౌమ్యమతివి 
భవ్వు(డవు గొననీమీందంబరంగం బక్ష మేను గలిగియుండుదునెప్పు డెజ్బనార్య!” 
(హరి వం. పూ. భా. 1.38) 
ఇందు( బేర్కొన్న సాధుసమ్మతత్వాది లక్షణములు సత్యదూరములు కావు. 
ఎజ్జయ తన హరివంశము నందు “నన్నయ భట్టతిళ్ళ కవినాథులు చూపిన (తోవ పావనం" 
బని (హరి వం.పూ.భా.1.42) వాక్రుచ్చెను. కావున నాతని మార్గము వారి పద్ధతులలోనే 
(పవర్తించె ననుట స్పష్టము. అతడు వారి మార్గములను క్రుజ్ఞముగా నవగాహన చేసికొని 
వారి యడుగు జాడలలోనే నడచెను. కావున వారి కవితాగుణములను బరిశిలించిన 
పిమ్మట నీతని కవితా గుణముల ననుశీలించుట చర్విత చర్వణమే యన(దగును. 
ఈతని వన(దగిన |పత్యేకతలు గూడ లేకపోలేదు. వానిని బేర్కొని యాతనికిని నీరాజన 
మిచ్చుట కర్తవ్యము. 


222 


భారత ధ్వని దర్శనము 

ఎజ్జయ వర్ణనాప్రియుడు. ఈతని వర్ణ్షనములందు. జక్కని భావుకత గోచరించును. 
తటువాతివా రభ్యసింప(దగిన యాలంకారికరచనావిధాన మీ వర్ణనములలో బాగుగా 
గోచరించును. ఈ క్రింది శరదృతువర్ణనపద్యము నిట నుదాహరణగా (గహింపవచ్చును. 

“దానాంభఃపటలంబునం బృథుపయోధారావళిం గపి గ 

ర్థానిర్గోషము బృంహితచృ్చలన! బచ్చాదించి ప్రావృట్పయో 

దానికంబు శరద్భయంబున నిగూఢాకారతం డిగ్గె నా 

గా నొప్పారె మదోత్కటద్విరదసంఘంబుల్‌ వనాంతంబునన్‌.” 3.4.144 

ఎను(గులకు మేఘసామ్యమును జెపుట సాధారణము. ఇందది హేతు 
గర్భితముగా నుత్రేక్షాశోభితముగా నెలకొనుట విశేషము. 

ఈ [కింది పంపాసరోవర వర్ణనము అతిథి జనకమునకే కాక పాఠకునకును 
బమదాపాది యగుచున్నది : 

“కమనీయకమలినీకహారదళకేస రాన్వితజలముల నర్థ్యవిధియు( 

దరళతరంగహస్తముల( బాద్యంబు, ను న్మదచక్రసారసమధుపహంస 

రుతుల6 బియోక్తులు, రుచిరవానీరని వేశనచ్చాయల విశ్రమంబు, 

మందసంచారితమారుతంబుల నురు తొపనోదనమును దగిలి యెపుడు 

నాచరించుచును సమంచితాతిథిజన సేవనమున. దనదుజీవనంబు 

ఫలము నొంద నొప్పు పంపాసరోవరం బెదుర గాంచి రన్నరేంద్రవరులు.” 3.6.364 

ఈ వర్ణనము రమణీయభావోదాత్తము. ఇందలి జీవన, ఫల శబ్దములు శ్లేష 
బలమువలన( బద్యమునకు దీప్తి నొస(గుచున్నవి. ఈ పద్యమునకు క్రింది నన్నయ 
పద్య ముద్చోధకమై యుండనోపును : 

“అతిరుచిరాగతుం డయిన యాతనికిన్‌ హృదయ పమోద మా 

తతముగ నవ్వనంబున లతాలలనల్‌ మృదులానిలాపవ 

. ర్లితకుసుమాక్షతావలులు సేసలువెట్టినయట్టి రైరి సం 

పతదళినీనినాదమృదుభాషల దీవన లొప్ప నిచ్చుచున్‌”. 1.4.17 

ఇట్టి రమణీయము లగు వర్ణన లెజ్జన కవితలో నందర్భోచితముగా గాన 
వచ్చుచుండును. 

బరువైన భావములను ప్రసన్నములగు పదముల కూర్పుతో మంచి ధారాశుద్ధితో 
హృదయమునకు హత్తుకొనునట్లు చెప్పునే ర్పెజ్ఞయకు( గలదు. 

“చవులకు( |బేముడించు ననిశంబును నాలుక; దాల్మి పెంపు ధ 

ర్మువును శమంబు దెక్కొను సముద్ధతి నాంకలి; వీని రెంటనుం 


223 


శ్రీమహాభారతము 

దవులవు; జీవితస్థితికి. దావల మన్నము; నీవు జీవితే 

చృ విడిచి; తిప్పు డేమని ప్రశంస యొనర్తు నినుం దవోనిధీ!” 3.6.123 

ముధ్గలు( డను మహర్షి యుంఛవృత్తిపరాయణు(డై కృచ్చవతముల 
సలుపుచుండ(గా నాతని. బరీక్షింప( గోరి వచ్చిన దుర్వాసను. డెందును దోసము వీస 
మేని( గానక తుది కిట్లు (పశంసించెను. ఈ పద్యమునందలి భావ ముదాత్తము. 
తదనుగుణముగా నిట రచనయు( బరమోదాత్తమై హృదయాహాదకమై యలరారుచున్నది. 

నీరు తేరంబోయి తిరిగి రాక కొలనికడం బడియున్న తమ్ముల. గని ధర్మజు 
డిట్లు దుఃఖించెను : 

“పుడమియు సర్వసంపదలు. బొల్పజణ వైరులపాలు చేసి యీ 

యడవికి వచ్చి భీకరమృగావలిపొత్తున నున్న వీరి వె 

న్నడికొని యిట్లు సేసెనె యనాథులంబోలె విధాతృ డింక నె 

క్కడ6 జనువా(డ నేది గడంగా6 దరియింతు దురంతదుఃఖముల్‌” 3.7.412 


ఇందలి వాక్యవై ఖరియు. బదములును అంరాలాలా మగు శోకమును 
రసీభవింపజేయుచున్నవి. 

చక్కని వ్యంగ్యార్థవైభవముతో వక్రముగా నభిప్రాయ ప్రకటనము గావింప 
వలసిన తావులం దెజ్టిన యెట్టి వాక్యముల బబయోగించునో యీక్రింది పద్యమున. 
గాననగును : 

“అనునెడ నిందు. డిట్లనియె: నట్లయినం గడు లెస్స దేవ! నీ 

వనిమిషనాయకత్వమునయం దభిషిక్తుండవై ముదంబుతో 

నను బనిగొమ్ము నీదుకరుణన్‌ దొసంగెల్లను దీజీయుండెదన్‌ 

ఘనతరశౌర్యసారు(డవు గావున నర్హుండ విందలక్ష్మికిన్‌.” 3.5.226 

తనయెదుట మహామును లందటు స్కందుని! బెద్దంజేసి యిందపదవి( 
జేకొనుమని ప్రార్థించుచు( గర్తవ్య ముపదేశించుచుండ.గా6 దా నింతవజకు( దాల్చినదానిని 
వీడలేక, కాదనుటకు శక్తి చాలక కష్టపడు నిందుని యీవాక్యములు, తాదృశనన్నివేశము 
లందు సాధారణముగ జనులుపయోగించు వైఖరి కతిసన్నిహితములై యున్నవి. పదవి 
చేజాజీపోవుట యిష్టములేనితన మిందు జక్కగా వ్యంజింప(బడినది. 

ఎజ్జయ, నన్నయ తిక్కనల మార్గములలోనే తన రచన సాగించె ననుట కనేకో 
దాహరణములు గలవు. 


224 


భారత ధ్వని దర్శనము 
(1) సాధారణముగ నన్నయ యేదేని ఉపాఖ్యానమును (బారంభించునపుడు 
కధ్మాపధానాంశము నూచించుచు నొక చిన్న పద్యము వాయును. ఉదాహరణ 
కుదంకోపాఖ్యానారంభము నందలి - 
“పంకజభవసన్నిభు( డఘ పంకక్ష్తాళణనమహాతపస్పలిలు.( డనా 
తంకమతి పైలశిష్యుండు దంకుం డనుమునివరుండు దద్దయు భక్తిన్‌.” 
1.1.93 
అనుపద్యమును గైకొనవచ్చును. ఎజ్జనయు నిట్టిమార్గము నవలంబించెను. 
వ్యాసు(డు ధర్మజునకు వీహిదోణాఖ్యానమును జెపుచు నారంభమున - 
“అతిధిప్రియుండు విశిష్ట వ్రతుండు విమత్సరుండు సత్యవచనుండు విని 
ర్డితవిషయేందియుండు సము న్నతపుణ్యుండు ముద్గలుండు సనాతనబుద్దిన్‌.” 
3.6.114 
ఇట్టి కధారంభ మొక తాత్పర్యముతో( జేయ(బడినట్లు తోంచును. రానున్న 
కధావిశేషమున కంతటికి నిది సూత్ర ప్రాయము. తటువాతి కథ యంతయు నీసూత్రమునకు 
వ్యాఖ్యాన పాయము. ఇందలి విశషణముల యర్భవుంతయు భవిష్యత్కధథ లో 
ననుసంధింప(బడుట చూడనగును. 
(2) నన్నయపవలుకుబడియు( బదసమాసాద్యనుకరణమును నెజ్జయలో 
గోచరించుటకు రెండుదాహరణములు : 
“ఓరి దుష్టాత్మ! యే నిట్లు పోరం బెక్కు మాజు లెగువంగ సిగ్గజి పాజుచుండు 
నట్టి నీ కున్నయునికిన యిట్టలముగ నిట్టిబీర మెక్కడనుండి పుట్టె. జెపుమ.” 
3.6.375 
ఇందలి “'యున్నయునికిన యను నుడికారము- నన్నయది - యీక్రింది 
పద్యమున( గానవచ్చును : 
“బాల వయ్యు నత్యుత్తమశీలవినయ గౌరవాన్వితవై నిర్వికారవృత్తి 
నున్ననీ కున్న యునికిన సన్నుతాంగి! సుతుండు పుట్టుట యిది గడు( జోద్య మయ్యె.” 1.3.180 
అరణ్యపర్యషమష్టాశ్వానమునందలి యొక పద్యమున రెండు పాదములు 
సంపూర్ణముగా నన్నయవి : 
“రయవిచలత్తురంగమతరంగములన్‌ మదనాగన కసం 
చయముల( జంచలత్తురగ సైనికమత్స్యములన్‌” 2.2.33, 3.6.58 
ఇట్టివి మజీయు ననేకములు గలవు. 
నన్నయసరససారస్యతాంశ ప్రశస్తి దన్ను( జెందెనని యెజ్జ్టయ చెప్పియున్నను 
నాతనిలో( దిక్కనయనుకరణము కూడ నెంతయో కనుపట్టును. పద్యముల యెత్తుగడలో, 


225 


29 


శ్రీమహాభారతము 
పద ప్రయోగవైఖరిలో, సంభాషణల నడపుటలో యుద్ధ వర్ణ్లనములో నీ యనుకరణము 
బాగుగా దృశ్యమానమగును. 
(1) “ఇటు తగునే సుయోధన! మహీవలయంబున నిట్టి దైన్య మె 
చ్చట వినంజూడ( గల్గిన యసంభ్యులు రాజులు నీకు( గాగ జ 
చ్చుటయును బంధుమిత్రులు విశుద్ధచరితులు వోరనట్టు క్రుం 
గుటయును జూచి తేమిటికి( (గ్రుంకితి నీళ్ళను, జావుదప్పునే” 9.2.54 
అను శల్యపర్వమునందలి తిక్కన పద్యముతో నీ క్రింది యెజ్ఞయపద్యమును 
బోల్చిచూడవచ్చును : 
“ఇది దగునే దశానన! మహేందుండు లోనగు దేవతాతతిం 
గదనములో జయించి (తిజగంబుల. బేర్కొనియున్న నీకు ని 
ముదిత వధింతు నంట గడుమోసము గాదొకొ: యోపుదేని నే 
పొదవ(గ రాఘవన్‌ గెలుపు ముగ్మలి( జంపిన బెంపు గల్గునే.” . 3.7.140 
అను వద్యమునందలి యల(తివదములు తిక్కన వదపయోగవైఖరిని 
దలపింప(జేయును. 
(3) ,ఒడలెల్ల బిండి కూడుగం బొడిచి యెగయ నెత్తి తిప్పి భూస్థలిమీందన్‌ 
బడవైచి యురము మొగమును నడిచెను వడముడి తలపహారకుశలుండై.” 
3.6.248 
సైంధవుడు చేసిన దోహమునకు( గోపావిష్టుండైన భీమసేనుని యీవిజృం 
భణమును వర్ణించునప్పు డెజ్టయహృదయమున( గీచకవధ ఘట్టము మెదలియుండ 
వలయును. 
ఘౌషయ్మాతలో దుర్యోధనుడు ఘోరపరాభవము ననుభవించి పాయోపవిష్టు 
డైన సందర్భమున( గర్జశకుని దుశ్శాసనులు చేసిన హితబోధలు తిక్కన సంభాషణా 
చాతుర్యమును బుణికి పుచ్చుకొన్నవివోలె( గనిపించును. 
నన్నయ తిక్కనలయందు( దనకు(గల గౌరవాతిశయము నిట్లు ప్రదర్శించిన 
యెఖ్జయ తానుగూడ శ్రీనాథపోతనాది మహాకవులకు మార్గదర్శకు( డగుట గాన వచ్చును. 
క్రియాపదముతో నారంభించి కర్తృపదమును దటువాత నిడి కర్మ విశేషణములను 
గర్మవాచకమును నటుపైభాగమున నింపు నొక వద్యరచనా శైలి యెజ్జయతోనే 
యారంభమైనది. దీనిని. దజువాతికపు లనేకు లనుకరించిరి. 
డా॥ వాటిబండ మాధవశర్మగా రీతని మనోజ్ఞశైలి కొక పద్యమును జూపయిట్లు 
వ్యాఖ్యాసంచరి : 
“ప్రతుండై చనుదెంచె నా శ్రితజనాభీష్ట క్రి యాశీలు( డు 
ద్ధితామ్నాయుడు, నిర్విధూతదురితక్షెశుండు, యోగామృత 


226 


భారత ధ్వని దర్శనము 
స్సీతస్వాంతు. డనంతసంతత సమావిర్భూతకారుణ్యథా 


రాతోయస్నపనైక శీలుండగు పారాశర్యు. డచ్చోటికిన్‌.” 3.6.103 

“ఈపద్యమునందలి ధార నన్నయది, విజుపులు తిక్కనవి. పదము లిరువురివి, 
కూర్పు ఎజ్జనది. ఈ పద్యమున కవితయ మున్నది. కవితయమున కాశయమైన 
వేదవ్యాసు( డున్నాండు.” (అరణ్యపర్వము - అకాడమీప్రతి - వు. 64) 

కవ్మితయము వారి కవితావ్యక్తిత్వము లిట రేఖా మాత్రముగ( |బదర్శింప( 
బడినవి. ఈ చెప్పిన యంశమును బట్టి యిమ్మువ్యురును భారత రచనావిషయమున 
నేకాత్ములుగా గోచరింతురు. వారు మూలభారతము ననుసరించుటలో నించుమించొకే 
పద్ధతి నవలంబించిరి. వ్యానునిది (పధానముగ నితిహానదృష్టి. అందుచితానుచిత 
విచారణమున కంతగా( దావులేదు. ఏలయన నితిహాస కర్తలు శస్త చికిత్సకుల వంటివారు. 
మానవమస్తిష్కములకు( బట్టిన జాడ్యముల వదలించుటలో వారిది గాహ్య మిది త్యాజ్య 
మని విచారింపరు. సంకోచము లేక యే విషయము నైనను వారు విస్పష్టముగా వచింతురు. 
కావుననే సంస్కృతభారతమున నెక్కు వపాళ్లితిహాసదృష్టియు( దక్కువ పాళ్లు కావ్యదృష్టియు 
గోచరించును. 

ఇతిహాస పురాణము లితరభాషలలో రచింప(బడునపుడు కథకంటె( గథనము 
నకును, యథార్థన్వరూప నిరూపణముకంటె రనప్రనరణ ధోరణికిని, సత్యముకంటె 
నౌచిత్యమునకును [బాధాన్య మివలయును. అట్టి రచనలలో నితిహాస దృష్టికంటె( గావ్య 
దృష్టికి. బాధాన్య మెక్కువ. కవితయమువారి యాం ధమహాభారత రచనలో నట్టి కావ్యదృష్టి 
బాగుగా గోచరించును. కావుననే మూలమును గొన్ని యెడల రసాద్యనుగుణముగ మార్చుట, 
సంగహించుటి, పెంచుట మున్నగునవి యాంధ మహాభారతమున( గానవచ్చును. 
కావ్యదృష్టి యధికముగా6 గలదు కనుకనే యాంధమహాభారతమున ధ్వని సిద్ధాంత 
సమన్వయము చేయుట కవకాశము కలిగినది. 

ఈ [గ్రంథము తృతీయ చతుర్ధాధ్యాయములలో ధ్వని సిద్ధాంతముల కాంధ్ర 
మహాభారతమునుండి యనేకోదాహరణములు చూవ(బడినవి. వవ్ష నప్తమా 
ష్టమాధ్యాయములం దింకను ననేకములు చూప(బడుచున్నవి. ఈ యుదాహరణములు 
మహాభారతపు పరమోత్తమ కావ్యత్వమును నిరూపించుచున్నవి. ఇట్టి మహోత్కృష్ట గ్రంథ 
మగుటచేతనే దీనికి(గల ప్రశస్తి తెలుగున మజీియొక [గంధమునకు రాలేదు. ఇట్టి 
విశిష్ట కావ్యమునందలి ధ్యని విశేషములను కవిత్రయ పతిభాస్ఫోరకము లనందగిన 
వాని నిటుపై పరిశీలింతము. 

227 


భట్టారకుని భవ్యవాణి 


షష్టాధ్యాయము 
భట్టారకుని భవ్యవాణి 








ధ్వని లక్షణనిరూపణ సందర్భమున శ్రీమదాంధమహాభారతమునందలి యనేక 
పద్యములు లక్షణన్యరూపావగతికై యుదాహరింవంబడినవి. ఇంకను నెన్నియో 
రమణీయార్థపతీతిగల సన్నివేశము లామహాగ్రంథమున ననల్పనంఖ్యలో గోచరించుచునే 
యున్నవి. సహృదయహృదయావర్ణకములైన ధ్యన్యర్థములు కొన్ని గ్రంధానుక్రమమున 
నిటుపై వివరింప(బడుచున్నవి. సన్నివేశమునకు దీప్తి నొసంగుచు ముఖ్యార్ధమునకు 
పోషకముగా నుండునర్ధసంపద యంతయు కవిప్రతిభోద్దీపితమని భావించుటయే లెస్స. 
కావున నికముందు వివరింపంబడు ధ్యనివిశేషములన్నియు నా తాత్పర్యముతోడనే 
భావింప(బడినవని |గహింవ(దగును. ఆయాయుపాఖ్యానాదులలోని రనభావాదిక 
మంతయు-తదంతమున నూక్ష్మముగా నూచింప(బడును. అం దం దుపాఖ్యానాది 
పరముగా వరిమితకథాభాగదృష్టితో నంగిరనములుగా నిరూపింప(బడునవన్నియు 
(పథానకధాదృష్టితో పార్యంతికముగా నంగరసములుగనే పరిణమించును. కావున నంగాంగి 
సంబంధ నిర్ణయము సమగ్రముగా. జేయనిచోటులం దెల్ల రసభావాదుల కంగత్వమే 
సంభావ్యము. 

ఇపుడు పర్వాశ్వాసానుకమమున నాంధ్రమహాభారతమున( గానవచ్చు ధ్వని 
విశేషములను వరిశీలింతము. అందు ముందు నన్నయభట్టారకుని భవ్యవాణి 
నీయధ్యాయమున( జూడనగును. 
ఆదిపర్వము -. ప్రథమాశ్వాసము :- ' 

ఆంధ మహాభారతరచనచేయు మనిన రాజరాజనరేంద్రుని యభ్యర్థనకు 
నన్నయభట్టారకు(డు చెప్పిన సమాధానము : 


228 


భారత ధ్యని దర్శనము 
“అమలినతారకాసముదయంబుల నెన్నను - సర్వవేదశాౌ 


స్రములయశేషసారము ముదంబున౯ బొందను - బుద్ధిబాహువఐ 

[క్రమమున దుర్గమార్ధజలగౌరవభారతభారతీసము 

[దము దజీయంగ నీదను - విధాతృనకైనను నేరంబోలునే.” 1.1.19 

ఇందు వర్ల్ణ్యము దుర్గమార్థజలగౌరవభారతభారతీన ముద్రము దజియంగ 
నీదుట. తారకాసముదయగణనము, సర్వవేదశాస్త్రములయశేష సారగ్రహణము అనునవి 
యప్రకృతములు. ఈ మూటికిని “విధాతృనకైనను నేరంబోలునే యను దానిచే ధర్మైక్యము 
చెప్ప(బడినది. ఇట్లు వర్ణ్యావర్ణ్యములకు ధర్మైక్యము చెప్పుట యను దీపకలక్షణ మిందు 
వాచ్యముగా గోచరించును. దీనిని బట్టి ఆంధభారతరచన తారకాసముదయముల 
నెన్నుటవలెను, వేదశాస్త్రములయశేషసారమును బొందుట వలెను బహాక్షేశసాధ్యమైన 
కార్యవిశేష మనునుపమార్థము వ్యక్తమగును. వ్యంగ్యమగు నీ యుపమ వాచ్యమగు 
దీవకముకంటె నధికచవుత్కార నంపాదకము కాదు కావున నిట నలంకార 
కృతాలంకారవ్యంగ్యము గుణీభూత మగుచున్నది. మొత్తము మీ(ద పద్యార్థము భారతరచన 
దుష్కరత్వమును ప్రతీయమాన మొనర్చుచున్నది. కావున నలంకార కృతవస్తుధ్వని యిట. 
గలదు. | 

“అమలినతారకాసముదయంబుల' ననుచోట నక్షతములను ఒక్కొక్కటిగా 
లెక్కిడుట యెట్లును సాధ్యము కాదు. అందు మలినములు కానివై స్పష్టముగా 
(ప్రకాశించువానిని సముదాయములుగా నేర్పజచుకొని లెక్క పెట్టుటయు దుష్కరమే యను 
నర్థము స్ఫురించి భారత రచనయందలి శమాధిక్యమున కన్నుగాహముగా నెలకొనును. 

“సర్వవేదశాస్త ములయశేషసారము ముదంబున( బొందను అనుటలో కొన్నింటి 
కొంత కొంత జ్ఞానము నెవ(డో యొక్క(డు పొందవచ్చును గాని అదిసులభసాధ్యము 
కాదు. ఒకవేళ నెవ(డేని చతుర్ముఖునంతటి వాండు పొందినను వా(డెంతో శ్రమతో 
బొందవలయునే కాని ముదమున( బొంద(జాల( డనునర్ధము సిద్ధించి దీనితో ధర్మ్యైక్యము 
గల (పకృతమగు భారత రచన కష్టసాధ్యతను దృఢ మొనరించును. మణీయు భారతము 
సర్వవేద శాస్త్రముల యశేషసార మనునర్థమును నిందు ధ్వనించును. ఈరెంటియందును 
అర్థశక్త్యుదృవానుస్వాన వ్యంగ్యము గలదు. 

'బుద్ధిబాహువిక్రమమునన్‌' అను కవిప్రొఢోక్తి సిద్ధ రూపకమువలన సముద 
మీదుట కెంత బాహువిక్రమము గావలయునో, భారత రచన కంతటి బుద్ది విశేషము 
కావలయుననునర్ధము 'ప్రతీయమానమగును. ఇట్తిది కవి (పౌఢోక్తి సిద్ధాలంకారకృత 
వస్తుధ్వని. 


229 


భట్టారకుని భవ్యవాణి 

పైని భావించిన ధ్వని విశేషములు నన్నయ భట్టారకుని హృదయమునందలి 
భారత రచన స్వీకరణ సంబంధమైన |తాసము, శంక, భారతగౌరవ స్మరణము మున్నగు 
వ్యభిచారిభావములను పాఠకునిచే నాస్వాదింప(జేయును. 

నన్నయ తన రచనలోని గుణ విశేషముల నిట్లు పేర్కొనెను : 

“సారమతిం గవీందులు |పసన్నకథాకలితార్థయుక్తి లో 

నారసి మేలు నా నితరు లక్షరరమ్యత నాదరింప నా 

నారుచిరార్థసూక్తి నిధి నన్నయభట్టు తెనుంగునన్‌ మహా 

ఖారతసంహితారచనబంధురు( డయ్యె జగద్ధితంబుగన్‌.” 1.1.26 

'పసన్నకథాకలితార్థయుక్తి' యను తన కవితలోని విశిష్ట గుణము సర్వజన 
నంవేద్యము కాదు. 'ఐద్వానేవ విజానాతి విద్వజ్ఞనవర్శిశ్రమమ్‌” అను న్యాయము 
ననుసరించి కవులే దాని నారయవలయును. (సంస్కృత భారతమున కవి శబ్దము “మేధావి” 
అను నర్ధమున పలు పర్యాయములు ప్రయుక్తమై యున్నది) అందును కని శబ్దవాచ్యున 
కెల్ల నది గోచరము కాదు. ఉత్తమ శ్రేణికి చెందిన కవింద్రులే దాని నరయుటలో సమర్ధులు. 
వారైనను అరకొర బుద్ధితో చూచిన( జాలదు. సారమతితో పరిశీలింపవలయును. 
పైపైపరిశీలనమున కది యందదు. లోన్‌ - లోతుగా మిక్కిలి శ్రద్ధతో ననుశిలింప 
వలయును. ఇంతపని చేసినచో వారు తప్పక మేలన(గలరు. ఇట్లు పపనన్నకథా 
కలితార్ధయుక్తి పరమ గాంభీర్య మి వాక్య భాగమున ప్రతియమానమగును, 

పరిమిత సంఖ్యలో నుండుకవీంద్రులకే య్మోగంథ ముద్దిష్టమా? యన్నచో 
కాదు. ఆ లోతులకు పోలేనివారికి గంగాలహరివలె నాహాద మొదవించునక్షర రమ్యతయు 
నిందు(గలదు. ఎల్లవారికి వనికివచ్చు నానారుచిరార్భనూక్తులు నిందు( గలవు 
అనురూపమున నధికారతారతమ్య మిందు వ్యంగ్యముగా వక్కాణింప(బడినది. ఇట్లు 
కవితా విషయమున నన్నయకు( గల ఆత్మవిశ్వాస మీ పద్యమున ధ్వనించుచున్నది. 

యాగదీక్రితుడైన జనమేజయునితో సరమ యనుదేవశుని యాతనితమ్ముల 
యపరాధము న్మీక్రింది విధముగా నుగ్గడించెను : 

“క్షితినాథ! కడు నకరుణా న్వితులై నీతమ్ము లతివివేకవిదూరుల్‌ 

మతిందలంపక నాపుత్రకు నతిబాలకు ననపరాధు నడిచిరి పెలుచన్‌.”1.1.85 

ఇందలి “నీతమ్ము లనుచోటి నంబంధార్థకము వారి వుణ్య పాపములకు 
నీవుకూడ భాగస్వామి వనునర్థమును వ్యక్తపణిచును, 'పుత్రకున్‌, అతి బాలకున్‌' అనువాని 
యందలి “క పత్యయమును, “అతి అనునిపాతమును సరమ దుఃఖమును జక్కగా 


230 


భారత ధ్వని దర్శనము 
నభివ్యంజించుచు నట్టివానిని. గొట్టుటయందలి యవివేకమును నొక్కి వక్కాణించును. 
'అనపరాధున్‌' అను పదము “సాపరాధు(డైనచో దండించుట సమంజసమే. నిరపరాధుని 
దండించు టెంత నీచకర్మమో నీవే యూహించుకొను' మనునభి పాయమును ధ్వనించును. 
“పెలుచన్‌' అను పదము బాధాతిశయవ్యంజకము. 'కితినాథ!' అను సంబోధనము 
సాభిపాయము. పజలయందు వినయాధాన మొనర్చి రక్షణ భరణతత్పరు(డవు కావలసిన 
నీ తమ్ములే యిట్లు చేయుట న్యాయమా? అను నధిక్షేపణము గాని మాకుంజేయంబడిన 
యవకారమునకు వతి క్రియ చేయవలసినవా(డ వను కర్తవ్య బోధగాని యిం 
దభివ్యక్తమగును. ఇట్లిందు సంలక్ష్యాసంలక్ష్య క్రమ వ్యంగ్యములు సంకీర్ణములై యున్నవి. 
సరమయే మజియు నిట్లనినది : 

“తగు నిది తగదని మదిలో వగవక సాధులకు. బేదవారల కెగ్గుల్‌ 

మొగిజేయు దుర్వినీతుల కగు ననిమిత్తాగమంబులైన భయంబుల్‌.” 1.1.86 

ఇందు వక్ష్యృవూణవువోబారత వవాలకడా సారాంశమంతయు 
నభివ్యక్తమగుచున్నది. సాధువులైన ధర్మజాదులకు దుర్వినీతులైన ధృతర్నాష్టులు 
నిరపరాధముగా నెగ్గు లొనరించి సర్వవినాశరూపమగు భయమునందుట యనునంశ 
మిట ప్రతియమాన మగును. రుచిరార్థసూక్తి ప్రబంధార్థమును ధ్వనింపం(జేయుట యిందు 
విశేషము. 

కుండలము లిమ్మని యుదంకు(డు పౌష్యమహారాజును ప్రార్థించెను. దేవి 
నడిగి తెచ్చుకొమ్మని రాజు పలికెను. ఉదంకు( డంతఃపురమునకు( బోయి యామెను 
గానక తిరిగి వచ్చెను. అప్పుడు రాజిట్లనెను : 

“భూవినుత! నిన్ను(- ద్రిభువన పావను - నశచి' వని యెట్లు పలుక(గనగు న 

ద్దేవి వవ్షిత పతివత గావున నశుచులకుం గాన(గా దనవద్యాగ 11.96 

ఒక మాననీయునియం దొక దోషము కానరా(ా దానిని జెప్పక తప్పని పరిస్థితి 
వచ్చినప్పుడు దానిని స్ఫురింప(జేయు వ్యక్తి మనోభావ మీ పద్యమున నభివ్యక్తగును. 
పొమ్యన కుదంకునియందు గౌరవము కలదు. అత(డు పవితుండనియే యీతని 
సంభావన కాని పరిశుద్ధులకే కానవచ్చు తనసతి యాతనికి( గానరాలేదన్నచో అతండశుచి 
యనుట స్పష్టమేకదా! ఈ విషయము నాతనికి. దెలియజేయవలయును. వాచ్యముగా( 
జెప్పినచో నాత(డు కోపోదిక్తు(డు కావచ్చును. కావున దానిని వ్యంగ్యముగా జెప్పెను. 
'భూవినుత, అనవద్యా!' అను నంభోదనము లాతని ప్రనన్నతను సాధించుటకు 


231 


భట్టారకుని భవ్యవాణి 

ప్రయుక్తములైనవి. దీనివలన “నేను నీయందు దోషారోపణ చేయుటలేదుసుమా! అను 
నర్థము ప్రతీయమానమగును. 'అశుచులకు( గాన(గాదు' అని సామాన్యముగా. జెప్పినను 
నది (పకృతమున వివక్రితము గాక అశుచివైన నీకు( గానరాలేదు అను నర్ధమును వ్యక్తము 
చేయును. ఇట్లిందర్భాంతర సంక్రమిత వాచ్యధ్యని వాక్యమున గోచరించును. మజశియు 
నుదంకుని పామిత్యమును గూర్చి కలిగిన యనుమానమును వ్యక్తము చేయ(జాలని 
పౌష్యుని సంకోచము కూడ నిందభివ్యక్తమగును. 

ఈయుదంకోపాఖ్యానమునం దుదంకాలంబకమైన ధర్మాచరణోత్సాహము, 
తన్నిర్వహణమునకై యాత(డు పడిన పాటులు, ఎట్టకేలకు గురుదక్షిణ కొనిరా(గలుగుట, 
నడుమ చేపట్టిన కార్యమును విడువకుండుట మున్నగునంశముల మూలమున పాఠకుని 
హృదయమున ధర్మవీర మాస్వాద్యమానమై గుర్వారాధన తత్పరత శిష్యునకు ఉత్తమధర్మ 
మనునుపదేశము నొస(గును. 

(ప్రమద్వర నర్పదవ్షయై మరణింవ(గా నామె వునర్జీవిత యగుటకు 
యతించురురుని ప్రార్ధనము : 

“అపరిమితాజ్ఞ[జేసియు మహాపురుషుల్‌ విషతత్త్వసంహితా 

నిపుణులు మంతతంతములు నేర్చి విధించియు దీనికిన్‌ విష 

వ్యపగతమైన జీవమిది వచ్చు నుపాయము సేయరొక్కొ; నా 

తపముఫలంబు నధ్యయనదానఫలంబులు నిత్తు వారికిన్‌.” 11.150 

ఇందు చెసియున్‌, విధించియున్‌ అనువాని యందలి సముచ్చయార్థకము 
ఎవిధముగానైనను నాప్రమద్వర |బదుకవలయు నన్నరురుని గాఢాభిలాష నభివ్యక్తము 
చేయును. "చేయరొక్కొ' అనుదానియందలి నిపాతము ప్రార్ధనాదీనత్వము నభివ్యక్తము 
చేయును. “ నా తపముఫలంబు.... నిత్తువారికిన్‌ అనుటచే. దన కత్యంతానురాగ 
వ్యాతమగు ప్రమద్వరకొజకై, తాను బహుకాలము శ్రమించి సాధించిన మహాధనము 
నిచ్చుటకైన వెనుదీయని ధృతిని ప్రతీయమాన మొనర్చును. ఇట్లీ పద్యమున నసంలక్ష్య 
క్రమమున రురునికి వ్రమద్వరయందు(గల గాఢానురాగము (వ తీయమానమై 
యుత్తమదాంపత్యాదర్శప్రాయస్థి తిని వక్కాణించును. 

తన ప్రియభామ కెగ్గొనరించె నని రురుడు కనబడిన పామునెల్ల చంపుచుండ( 
గా నొకయెడ డుండుభ మను మహాహి యాతని వారించి యిట్లు పలికెను : 

“ఎమికారణమయ్య పాముల కేల యల్లితి వీవు; తే 

జోమయుండవు, బ్రాహ్మణుండవ, స్యువతుండవు; నాపుడుం 

బాము లెగ్గొనరించె మత్పియభామ; కేను రురుండ; ను 


232 


భారత ధ్వని దర్శనము 

ద్దామసత్తు6డ; నిన్ను నిపుడ దండతాడితు(జే సెదన్‌.” 1.1154 

ఇందు తేజోమయుండవు; బాహ్మణుండవు; సువతుండవు; అనువాని యునికి 
వలన వాచ్యముగా సిద్దించు ప్రయోజన మేమియు లేదు. ఏలయన పాముల కలుగుటలో 
నివి పతిబంధకములు గానక్కరలేదు. ఇట్లివి యవివకిత వాచ్యములగుచున్నవి. కావున 
నిట నర్ధాంతర నంక్రమిత వాచ్యధ్యని సంభావింపందగియున్నది. తేజోమయుండవు 
కావున నీ కెవ్వరు నపకృతి( గావించుటకు సిద్ధపడరు. తేజోమయు(డవు కావుననే 
హీనసత్త్యములగు పాములవలన నీవు భయపడనవసరము లేదు. ఇట్టి యెడ పాముల 
కలిగి చంపనేల? కాదిది స్వభావ సిద్ధగుణ మందుమా? అట్లనుటకు నవకాశము లేదు 
ఏలయన అహింస పరమధర్మ మనుసూక్తి నధ్యయనము చేయవలసిన బాహ్మణుడవు 
నీవీ హింసకు( బూననేల? జన్మమువలన మాత్రమే బాహ్మణుడవు అని తలంచుటకు 
వీలులేదు. నీ స్వరూపాదికములు పరిశీలించినచో యోగ్యమైన వ్రతాచరణము గలవానివలె( 
గనట్టు చున్నావు. ఇట్టియుదాత్త శీలముగల నీవు పాముల కేల యలిగితివి? 
ఇత్యాద్యర్థమిట (పతీయమానమై రురుడు పాముల(జంపుటలోని యసమంజసతను 
వక్కాణించుచున్నది. ఇట్లిందర్భాంతర సంక్రమిత వాచ్యధ్వని వాక్యమున( బకాశించు 
చున్నది. ఉత్తరార్థమున రురుని సర్పహననోత్సాహము అసంలక్ష్య క్రమమున దోచుచున్నది. 
'ఉద్దామసత్త్యు(డన్‌' అనుపదము దానికి వ్యంజకము. ఈ ధ్వనికి పైదానితో సంబంధము 
లేదు కావున నీరెంటికిని సంసృష్టి. 

ఈ రురూపాఖ్యానము |పాస్తావికముగా భారతమున జెవుబడినది. 
జనమేజయుడు చేయు సర్పయాగమును, రురుడు చేయు సర్ప ఘాతమును సహ్మస్ర 
పాదు(డుడిగించినట్లు, ఆస్తీకు( డుడిగించెనని దృష్పాంతముగా సూతు(డీ కధను జెప్పెను. 
ఇందు |పధానాంశము సర్పమారణవారణమే కాని రురునకు (పమద్యరయందు( గల 
(పేమాతిశయము చక్కగా వ్యక్తము చేయబడినది. అతడు సహజముగా నుదాత్తశీలు( 
డేయయ్యును, తన ప్రియురాలికి జరిగిన యెగ్గువలన నకార్యాచరణమున దీక్ష వహించెను. 
తుదికది యొకానొక సద్బోధవలన విరమింప(బడెను. ఈ కథను దృష్టాంతముగా జెప్పుటలో 
“జనమేజయుని సర్పయాగదీక్షయు నిట్టిదియే. తండి మరణమునకు హేతువైన యొక 
సందర్భమును బట్టి జాతినాశనమునకు జనమేజయు(డు కూడ సిద్ధపడెను. తుదికొక 
నత్పురుషుని హితబోధచే నాతండును దనదీక్షను విరమించెను. కావున సజ్జనుండు 
దుష్ట్రప్రేరణముచే నకార్యకరణమునకు దొరకొనినను సాధుజనహిత బోధచే మజల 
స్వస్థచిత్తులగుదురు ఇత్యాద్యుపదేశ మిట నభివ్యక్తమగును. రురుని భార్యా విషయక 


233 


30 


భట్టారకుని భవ్యవాణి 
(ప్రేమాతిశయమును, జనమేజయుని పితృగౌరవమును నిందు వ్యంగ్యముగా(దోచుచు 
లోకమున కుపదేశము నొస(గుచున్నవి. 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము :- 

కదూవినతలు పన్నిదము సజిచుటకు మూలహేతువైన ప్రసంగము : 

“కని కదువ వినతంజూచి “చూడవె; యల్ల యతిధవళంబైన యశ్వంబునందు 
సంపూర్ణచందునందు నల్లయుంబోలె వాలప్రదేశంబునందు నల్లయైయున్నది; యనిన 
విని వినత నగి నీ వేకన్నులంజూచితే యక్క/% యెక్కడిది నల్ల; యీ యళ్వురాజమూర్తి 
మహావురువ కీర్తియుంబోలె నతినిర్మలంబై యెవముచున్నయది' యనిన వని నవ్వు 
వినతకు. గృదువ యిట్లనియె.” 

ఇందుచ్చై[శృవమున కిరువురు రెండుపమానములను జెప్పిరి. వానివలన 
వారిరువురి స్వభావములును వ్యక్తములగుచున్నవి. కద్రువ కుటిలబుర్ధి, సర్యుజన 
సమాహ్లోదనకరు(డగు చంద్రునియందు ప్రయత్నపూర్వకముగా మచ్చను బట్టిచూచు 
స్వభావము గలది. అన(గా నామె దోషైకదృక్కని భావము. మణీయు నామె అశ్యమునందు 
పైకి( గనిపించు ధావళ్యమును మాత్రమే పేర్కొనినది. ఈ యంశములను బట్టి యామె 
నుధీగుణమును దురితారూఢము చేయు [క్రూరచిత్త యనునంశము పతీయమాన 
మగుచున్నది. 

వినత నాధుస్వభావ, ఆమె గుణగ్రహణపారీణ, కావుననే యుపమానముగా 
నీరూపమైన మహాపురుషకీర్తిని గ్రహించినది. తదనుగుణముగ కద్రువ మాటలలో లేని 
'రాజు' అను శ్రేష్ట్ణతావాచక [పయోగముకూడ చేసినది. కదువ ధావళ్యమును బేర్కొ(నగా 
వినత నైర్మల్యమును వక్కాణించినది. మలరాహిత్యమును జెపుటవలన నల్లయుండుట 
కాస్కారమే లేదనునర్ధము నొక్కి వక్కాణించినట్లయినది. ఇట్లీమె గుణమును శిరసావహించి 
శాఘించు నుత్తమశీలము గలది. 

ఇట్లీవాక్యమున కదూవినతల న్యభావతారతమ్య మనంలక్ష్యక్రమమున 
ధ్వనించుచున్నది. 

ఇందు 'నగి “నవ్వి అనుపదముల ప్రయోగము కూడ వ్యంజకమే. వినతనగవు 
నరళమై నిర్మలమైనది. కదువనవ్వు స్థిరమై బరువై యభిప్రాయ గర్భితమైనది. ఈ 
పదములు కూడ వారి స్యభావ తారతమ్య కథనమునకు వ్యంజకము లగుచున్నవి. 

'ఎకన్నులంజూచితే' అను వాక్యమునకు వాచ్యార్థము పొస(గదు. సాధారణము గ 
నెవ్వరికైనను దేనిని చూచుటకైనను నుండునది నేతద్యయమొక్కటియే. కావున నిట 


234 


భారత ధ్వని దర్శనము 
వాచ్యార్థ మత్యంతము తిరస్కృతమగుచున్నది. 'నీహృదయమునందలి దుష్ట స్వభావమును 
గనుల ద్వారమున వెల్మిగక్కుచున్నావను నర్ధమిట |పతీయమాన మగును. కావున నిందు 
అత్యంత తిరస్మృత వాచ్యధ్వని గలదు. ఈరెండు ధ్వనులకును వరస్పరాధారాధేయ 
భావము లేదు కావున సంనృష్టి. 

గరుత్మంతు( డతి పయత్నమున నాధించిన యమృత కలశము నురగులకు( 
జూపి యిట్లు పలికెను : 

“అనిమిషనాథసుగుప్తమ యిన యమృతముం దెచ్చి మీకు నిచ్చితి; నన్మ 

జ్ఞననీదాస్వము వాసెను - దినకరపవనాగ్సితుహినదీప్తలకరిగాన్‌.” 2.2.120 

'అనిమిషనాథసుగుప్రము అను విశేషణము గరుత్మంతుని సామర్థ్యమును, 
అమృతమును సాధించుటలో నాత(డు పడిన శ్రమాధిక్యమును జక్కగా నభివ్యక్తము 
చేయుచున్నది. అమృతరక్షకు లనిమిషులు. అమృత నంరక్షణ విషయమున 
ననిమిషత్వము వారికి దైవదత్తమగు విశిష్ట లక్షణము. వారికి నాథు(డగు నత(డు 
సహస్రాక్షుడు. అత(డు దానిని మిక్కిలి భద్రముగా గుప్తము చేసెను. 'సు" అను నుపనర్గ 
మిచట వ్యంజకము. “గుప్తము' అనుపదమునందలి ధాత్వర్థమును (గుపూ. రక్షణే) "క్తి 
అను కర్మార్గక ప్రత్యయమును అమృతము దేవతల క్రీపితతమ మను నర్థమును 
వ్యంజించును (కర్తు రీప్పితతమం కర్మ, పాణి. సూ). అట్టిదానిని దెచ్చుట యెంత 
శ్రమాపాదకమో, యెంతటి నమర్భున కది సాధ్యమగునో యూహింపు( డనుతీరున 
వైనతేయుని సామర్థ్యాదిక మిట నభివ్యక్త మగుచున్నది. ఇది భావధ్యని. 

'మీకున్‌ అనునది “అకారణముగా వంచించి మాతల్లిని దాసిగా జేసికొని 
నుఖమనుభవించుచున్న కుటిలబుద్భులగు మీకు ననునర్భ్ధాంతరమున నం|క్రమిత 
ఎాచ్యమగుచుస్నది. 

“ఇచ్చితిని. 'పాసెను' అనుక్రియలయందలి భూతార్థక ప్రత్యయములవలన 
'నాపని అయిపోయినది. ఇ6క మాబాధ్యత యేమియు లేదునుమా! అను నిష్కర్ప 
వ్యంజితమగును. 

'ధర్మవిరోధము కాకుండ నిది సాధించితిని. ఇంకను మీ రేవేని కుయుక్తులు 
పన్నినచో నా పరాకమముముందు అనిమిష నాధుడే చాలలేదు, మీరన్న నొక లెక్కయా? 
కాన నిటుపై మాయందు€ గౌటిల్యము నెజపకు( డన్న తర్జనము కూడ నీ వాక్యార్థముచే 
(ప్రతీయమానమగును. 

దినకరపవనాగ్ని .తుహినదీప్పులను సాక్షులనుగా( బేర్కొనుటచే 'నాపూన్మి దేశకాలా 
బాధితము. కావున నెందును మీరింక నాపై నెపము పెట్ట(జాల' రను నర్థము వ్యక్తమగును. 


235 


భట్టారకుని భవ్యవాణి 

“అన్మజ్ఞననీ' అనుసమానమునకు తత్సురుషార్థమును, ద్యంద్యార్థమును 
రెండును భావింపనగును. తత్పురుషార్థమువలన "నిజమునకు పన్నిదము సజచి 
మాయమ్మమాత్రమే దాసియై యుండగా మీయమ్మ ప్రభుత్వ మేర్పడ నన్నును దాసునిగా( 
జేసికొనినది. నేను మా యమ్మ క్రేమమునకై దాస్య మొనరించితిని. కావున నామె దాస్యమును 
బో(గొట్టుటయే కర్తవ్య' మనునర్ధము స్ఫురించును. ద్వంద్యార్థమువలన నేనును దాసుడనే 
యని మీరనుకొన్నచో నదియుందీజిని దను నర్థము సిద్దించును. ఇట్లీ పద్యమున 
భావించిన కొలందియు ననేక విశేషార్ధములు స్పురించుచుండును. 

సర్పయాగపసంగమును బట్టి వ్రాన్తావికముగా గరుత్మదువాఖ్యానము చెప్ప. 
బడినది. ఇందు ప్రధాన రసము ధర్మవీరము. మాతృదాస్య నిరాసార్థము వైనతేయు( 
డొనరించిన మహాద్భుత కృత్యముల యుత్సాహ మిందు స్థాయిభావము. తల్లి దాస్యమును 
బట్టీ సమర్శండయ్యు. దాను నురగులకు దాస్యము చేయుట, దాస్యము పాయు నుపాయ 
మురగుల నడుగుట, వారు చెప్పిన యతిదుమ్కరకార్యమును జేయంబూనుట, 
అమృతమును సాధించుట మున్నగు నంశములన్నింటిని- బట్టి యాయుత్సాహము 
వీరరసముగా నాస్వాద్యమానమగుచున్నది. గజకచ్చపషగహణము, అమృత రక్షణము 
చేయునురగుల నణ(గందొక్కుట మున్నగు విసయహేతు విషయములను బట్టి యేర్పడు 
నద్భుతరసమును, దేవతలతో యుద్దము చేసినప్పటి యుద్దోత్సాహమువలన నగు యుద్ధ 
వీరమును, వాలభఖిల్యాదిమునులను పరిరక్తించుట, (మింగినవిపుని నిషాదితో(గూడ 
వెడలగ్రక్కుట మున్నగు విషయములను బట్టి యేర్పడు దయావీరమును మున్నగునవి 
అంగియగు ధర్మవీరమున కంగములై దానిని పోషించుచున్నవి. మాతృసేవా తతృ్పరతయు, 
తదానంద నంధాయకతయు మానవుని వరమోన్నతస్షితికి హేతువు లను ధర్మ 
మీయుపాఖ్యానమువలన సహృదయ హృదయనిష్టితమగును. 

వాసుకి సర్పకులమునకు రానున్న ప్రళయమును దలంచి విషణ్ఞహృదయు( 
డై తనవారితో నిట్లు పలికెను: 

“చిరముగ [బహ్మకుం దపముసేసి యనంతు. డనంతధారుణీ 

భరగురుకార్యసక్తుండయి పన్నగముఖ్యులపొత్తువాసి చె 

చ్చెరం దనయంతనుండి మదింజేర్చి తలంపడ యొక్కనాండు దు 

రృరతరదందశూకకుల భావిభయ [వవిఘాతకృత్యముల్‌.” 1.2.129 

ఇంద: కుటుంబమున కంతటికిని పెద్దవాండయి మేలుగీ శృరఠయవలసినవా( 
డు సంసారభార మును వహింపక తనదారి( దాను జూచుకొన(గా నాతనియందు తక్కిన 
వారికి( గలిగెడు నొకవిధమగు నమర్షమును, అందు సమర్షుడు కార్యభారము తనపై 


236 


భారత ధ్వని దర్శనము 
మోపుకొనుటకై తక్కినవారి యంగీకారమును సంపాదించుటకు జేయు (ప్రయత్నమును 
నసంలక్ష్యక్రమమున వ్యక్తములగును. ఇట్లని వాసుకి చిత్తశుద్ధి నిట శంకింప(బనిలేదు. 
అనంతుని యుదాసీనభావమువంటిది తనకు లేదని చెప్తుటయే యాతని తాత్పర్యము. 
'అనంతు(డు బహుకాలము పరమేష్టినిగూర్చి తపమొనర్చి చాల మంచిపదవియే 
సంపాదించెను. సంతోషమే, కాని తల్లియు(దమ్ములు నేమైరో యని కొంచెమేనియు( 
బట్టించు కొనెనా? పట్టించుకొనకపోవుటయే కాదు, వారి పొత్తే వానికి పడదాయెను. ఏమేని 
చేయకపోయినను మనసునందైన నొక్కనా' డైన తనవారలకగు ప్రళయమును దల( 
చెనా? పోని మ్మిదియేదో స్వల్పమైన కీడని యూరకుండెనందమా? కాదుకదా? రానున్న 
ఆపద దుర్భరతరము. ఒకరిద్దజికా? కాదు కులమునకంతటికిని నంబంధించినది. 
ఎంతకష్టమైనను గడచి గట్టెక్కితి మనుటకు వీలులేదు. అది భవిష్యత్తున జరుగనున్నది. 
ఒక'మహాపద రానున్నదని తెలియుట అనుక్షణమును గుండెను పిండిచేయునుకదా: 
ఇంతటి ఘోరవివత్తు నాతండు పట్టించు కొనక యెట్టున్నా(డోకదా! ఇత్యాద్యర్థము 
కవినిబద్భవక్క్కపొడోక్తి ని ద్ధార్థ శక్తి మూల వన్తుధ్యనిగా వాక్యమున( |బకాశించి 
పైనుటంకించినయమర్శ్జాదిభావధ్యని కనుగ్రాహకముగా నెలకొనును. ఈపద్యమునందలి 
“చేసి, పాసి, ఉండి అను క్ల్యార్దకక్రియల బాహుళ్యము శేషుని యుదాసీనభావము 
నైశ్చల్యమును జక్కగా వ్యంజించుచు వాసుకి యధిక్షేపణమునకు సహకరించుచున్నది. 
'చెచ్చెరన్‌, తనయంతనుండి, మది(జేర్చి, ఒక్కనా(డు' అనుపదములు వ్యజ్యమానమగు 
నమర్షమున కుద్దీపకములు. 

మహాభారత కథాశవణ కుతూహలము నిండారిన జనమేజయుని జీవనము 
నందలి కీలకవుట్ట మన(దగిన నర్పయాగ వృత్తాంతము ఆదివర్య వథవు 
ద్వితీయాశ్వాసముల యందు పజిచుకొని యున్నది. సర్పముల దురాగతముచే పాణములు 
కోల్పోయి “దివిజాధిపలోక నివాసుండైన తన జునకునకును, గురుకార్యనిరతు(డై సర్పముచే 
నపకృతి(బాంది తన్నాశయించిన యుదంకునకును సాధుమతంబుగ( బీతిజేయుటకై 
జనమేజయుడు సర్ప్వయాగము చేయయబూనెను. పితృదేవతా భూదేవతా పరితృప్తియను 
లక్ష్యముచే( జేయ(బడినదగుటచే నిందును ధర్మవీరమే సంభావ్యము. ఆస్తీక ప్రార్థనముచే 
యజ్ఞము నడుమన ఉవనంహరించుటయు నాతని ధర్మవరిరక్షణోత్సాహమునే 
యుగ్గడించును. సర్పముల శోకము, అవి యగ్నియందు( బడుటచే( గలుగు వినయము 
మున్నగునవి యీధర్మవీరమున కంగములు. ఉదంకుని (సపేరణ ముద్దీవకము, 
శమీకవుతు(డగు శృంగిచే. |బేర్యమాణు(డైన తక్షకుండు కాశ్యవుని మరలించుట, 


237 


భట్టారకుని భవ్యవాణి 
ఉపాయముచే పరీక్షిత్తుని. జేరుట మున్నగు నంశములు వినుటకూడ జనమేజయుని 
యాగకరణోత్సాహమున కుద్దీపకమే. ఇట్లిందు ధర్మవీరము [ప్రధానముగా నాస్వాద్య మగును. 


ఆదిపర్వము - తృతీయాశ్వాసము :- 
వ్యాసభగవానునియవతారకథనము : 


“పరమేష్టింకల్పుండగు న ప్పరాశరు సమాగమమున6 బరమగుణైకా 
భరణకు ననవద్యమనో హరమూర్తికి సత్యవతికి నమ్మునిశక్తి న్‌.” 


“సద్యోగర్భంబున నహి మద్యుతితేజుండు వేదమయు. డఖిలమునీం 
(దాద్యుండు వేదవ్యాసుం డుద్యద్‌జ్ఞానంబుతోడ నుదితుం డయ్యెన్‌.” 
1.3.43, 41 

ఈవద్యములందు నత్యవతీవరాశరులకును, తత్సమాగమోదితు(డైన 
వేదవ్యానునకును గల విశేషణములు విశిష్టార్థవ్యంజకములు. పరాశరు(డు పరమేష్టి 
కల్పుండు. కావుననే నత్యవతియందు కామవ్యామోహితు(డ యును అభిలదృష్టి 
పథరోధినిహారతిమిరమును సృజించుటయు, కన్యాత్యము చెడకుండున ట్లనుగహించు 
టయు, వేదమయు(డైన పుత్రుని సద్యోగర్భమున నుత్పాదించుటయు సంభవములై నవి. 
సత్యవతి పరమగుణములే యాభరణములుగా(గలది. అన(గా కృ1షతిమసొందర్యము లేని 
సద్గుణవతి యని తాత్పర్యము. ఎందును దోషములేని అత్యంత మనోజ్ఞమైన మూర్తి 
కలది. అన(గా నామె యంతర్శ్భహిస్సాందర్యములు జితేందియు(డైనమునికిని 
మోవహాజనకములగుటయందలి యౌచిత్య మీరెండు విశేషణములను బట్టియు 
(పతీయమానమగుచున్నది. ఇట్టి పరమపవిత్రశీలుర నమాగమమువలన( బుట్టినవా( 
డు తల్లి అనవద్యరూపమునుబట్టి అహిమద్యుతి తేజు(డగుటయు; పరమేష్టి కల్పు(డగు 
తండి శక్తివలన వేదమయు(డు, నఖిలమునీంద్రాద్యుండు నైయుద్యద్‌ జ్ఞానముతో 
నుదయించుటయు విస్మయహేతువులు కానోపవు. ఇట్టి పుత్రరత్నమువలన సత్యవతీ 
పరాశరుల సమాగమము తదితరాక్రమ స్త్రీపురుష సమాగమమువలె లోకనింద్యముకాదను 
కవిఅభిపాయ మిట వ్యంగ్యమగును. 

హోమధేనువులు( గాచుటకు వనమే(గిన కచు(డు తిరిగి రాకుండుటకు 
'దేవయాని తనమనంబున మలమల మఖుంగుచు౮ దండ్రికడకు( బోయి యిట్లు పలికెను. 

“వాండిమయూఖముల్‌ గలుగువాం డపరాంబుధి(గుంకె; ధేనువుల్‌ 

నేం డిటవచ్చె నేకతమ; నిష్టమెయిన్‌ భవదగ్నిహోతముల్‌ 


238 


భారత ధ్వని దర్శనము 
పోండిగ వేల్వంగాంబడియెం బొద్దునుబోయెం గచుండు నేనియున్‌ 
రాడు; వనంబులోన మృగరాక్షసపన్నగబాధనొందెనో.” 13.112 
ఇందు కచుడు రాలేదన్నళోకము, ఆ విషయము తండి 
పట్టించుకొనలేదన్నబాధ, దానితో( దండ్రియెడ( గలిగిన మృదుకోపము, అతని కేమి 
బాధకలిగెనో యన్న శంకాదైన్యములు మున్నగునవి యసంలక్ష్యక్రమమున |పతీయ 
మానములగుచు దేవయానికి. గచునిపై(గల అభిలాషరూపరతి అభివ్యక్తమగుచున్నది. 
“వా౦డిమయూఖముల్‌ గలుగువాండు' అనుపదముచే “కచుడు రాకయే నూరు 
డస్తమింపనేల?' అను భావము వ్యక్తమగును. ఈ |పతీతికి “కలుగు అను తద్ధర్మార్థక 
విశేషణము వ్యంజకము. 'అపరాంబుధి( గుంకెన్‌' అనుటలో అస్తమయము సంపూర్ణముగా 
నయినది. చీ(కటులు క్రమ్ముచున్నవి. పాప మాతండెట్లు వచ్చునో యనుజాలి వ్యక్తమగును. 
'ధేనువుల్‌ నేండిట వచ్చె నేకతమి అనుటచే తమతో కలసి వనమున కేయగినవా(డు 
రాకుండ నివి మాత మేలరావలయును? సహచరునితో6 గూడి రావలయునన్న వివేకము 
వీనికి లేకపోయినదిగదా! యను నిర్వేదము స్పురించును. కామార్తులవలె శోకార్తులును 
చేతనాచేతనములయందును పశుపక్షిమనుష్యాదులయందును (పకృతి కృపణత్వము 
కలిగియుండుట సహజమే కావున కామశోకార్తయైన దేవయాని యిట్లు సంభావించె ననుట 
కృతకము కానోపదు. “నిష్టమెయిన్‌ భవదగ్నిహోతముల్‌ పోండిగ వేల్వ(/గాంబడియెన్‌” 
అనుటలో నీకు నీ అగ్నిహోతములపై నున్న అభిమానము పాపమా పిల్లవానియందు 
లేదుకదా! పరులబాలకు(డు, నన్నాశయించినవాండు ఏమాయెనో యేమో యన్న 
దిగులులేక నీ అగ్నిహోత్రసమర్చనము చెదరని మనస్సుతో(నిష్టమెయిన్‌) యథావిధిగ 
తన్మయత్యముతో నొకింతయు లోపము లేకుండునట్లు (పోండిగ) చేసికొంటివి అను 
నార్తియు నధిక్షేపణమును వ్యంగ్యములు. ఇచట కర్మార్థక ప్రయోగము కూడ వ్యంజకమేయై 
శుకాచార్యునికి అగ్నిహోతార్చనమే యాప్సితతమ మన్న అభిప్రాయమును 
వ్యంగ్యమొనర్చుచు దేవయానీదుఃఖము నినుమడింప( జేయుచున్నది. 'కచుండునేనియున్‌ 
రాడు” అనుచోటి 'నేని యనునిపాతము లోకములో సర్వవ్యాపారములును, యథాకాలముగ 
సాగి పోవుచున్నవి కాని కచుడు మాత్రము కాలానుగుణముగ రాలేదు అనునర్ధమును 
వ్యంజించుచు '“మృగరాక్షసపన్నగబాధ నొందెనో యను శంక కుపస్కారక మగుచున్నది. 
ఇట్లీపద్యమున దేవయాని నిర్వేదము, ఆర్తి, శంక, దైన్యముమున్నగు వ్యభిచారి భావములు 
న్ఫురించి అభిలాషరూప విప్రలంభశృంగారమును, నోదరప్రాయు(డగు వానియందు 
(ప్రవృత్తమగుటచే ననుచితమై యాభాసత నొందిన దాని నభివ్యక్తము చేయుచున్నది. 
కచుని రెండవమాయు రాక్షసులు చంపి యాతనిబూది శుక్రాచార్యునిచే త్రావింప( 


239g 


భట్టారకుని భవ్యవాణి 
గా దేవయాని విషయమెజు(గక దుఃఖించుచుండెను. అతనికి సుగతి కలుగును. నీవు 
విచారింపనేల? యని తండ్రి పలుక(గా దేవయాని తండ్రితో నిట్లనియెను : 

“మతి .లోకోత్తరుండైన యంగిరసుమన్మం, డాశితుం డా బృహ 

స్పతికిం బుత్తుడు; మీకు శిష్యుండు; సురూపషబహ్మచర్యాశమ 

వ్రతసంపన్ను( డకొరణంబ దనుజన్యాపాదితుండైన న 

చ్యుతధర్మజ్ఞ! మహాత్మ! యక్కచున కే శోకింప కెట్టుండుదున్‌”. 13.118 

ఈ పద్యమునందలి “బృహస్పతి, 'మీకు' అనుపదము లర్థ్జాంతర సంక్రమిత 
వాచ్యములు. 'ఎవ్వ(డు తిలోకాధిపతి యగు దేవేందునికి గురువై యాతని యోగక్లేమము 
లరయుచు బుద్ధిమద్వరిష్టు( డని కీర్తినొందెనో యాబృహస్పతికి పుత్రుడు - ఎవండు 
మృతసంజీవనీవిద్యాబలమున రాక్షసరాజునకు మంత్రియై తన శక్తియుక్తులచే రాక్షసుల 
కెట్టిబాధలు రాకుండ కాపాడు సామర్థ్యము కలవా(డో, ఎవ్వనిబుద్ధి కుశలత దేవతలకు 
గూడ భయకారణమో యట్టిమీకు శిష్యుండు" - అను నర్థము లిట వ్యంగ్యములు. 

అంతటివారికి సంబంధించిన వా(డిట్లకారణముగ మృతిచెందుటయా? పోనీ, 
వాని పూర్వులును, గురువును గొప్పవారే కావచ్చును. వాని యోగ్యత సరిగానుండవలయును 
గదా! అందువేమో, దానికేమి లోపము. అత(డు సురూపబ్రహ్మచర్యాశమవత సంపన్ను( 
డు, ఇష్టు(డో కష్టు(డో తానెజి(గినవాండు మరణించినను శోకము పుట్టునే, సురూప 
బ్రహ్మచర్యాశమ వ్రతనంపన్నుండై, ఆ(శితు(డైన వా(డు మరణింప(గా నదియు 
నకారణముగా కూరాత్ములచే సంభవింప(గా శోకింపకుండు టెట్లు అను వస్తు విట 
పతీయమానమగును. 

'అచ్యుతధర్మజ్ఞ!' 'మహాత్మ! అను సంబోధనములలో ఇట్టివాండు మరణింప( 
గా నుపేక్షచేనిన నీవు అచ్యుత ధర్మజ్ఞుండ వెట్లగుదువు? మహాత్మత నీయం 
దూహింపనగునా? అను కోపముతో. గూడిన యధిక్షేపణముగాని, అచ్యుత ధర్మజ్ఞా(డవు 
గావునను మహాత్ము(డవు గావునను కచు(డేమాయెనో విచారించి యాతని దెచ్చి నాశోకము 
నపనయింపు మను ప్రార్థనముగాని అభివ్యక్తమగును. ఇందన్యతరమును పమాణీకరించుట 
కువాయములేదు గావున నీ రెండు ధ్వనులకు నిట సందేహనంకరము. 

'శోకింప కెట్లుండుదున్‌” అనుదాని యందలి తాచ్ళీల్యార్థక ప్రత్యయముచే 
కచు(డు కానవచ్చువజకు( దనదుఃఖ మిట్లై యుండునను నభిపాయము 
వ్యజ్యమానమగును. దీనికి. బై(జెప్పినధ్వనులతో సంసృష్టి. 

శేర్మిష్టతొ కలహించి యామెచే నూత(దోయ(బడిన దేవయాని యాదృచ్చికముగా 
నటకు వచ్చిన యయాతిమహారాజు. గాంచి సంప్రశ్నితయై యిట్లు పలికెను : 


240 


భారత ధ్వని దర్శనము 

“అమరసన్నిభ! యేను ఘోరసురాసురాహవభూమి న 

య్యమరవీరులచేత మర్దితులైన దానవులన్‌ గత 

(భ్రములంగాం దనవిద్య పెంపున( (బాప్రజీవులం జేసి య 

త్వమితశక్తి మెయిన్‌ వెళలింగిన యట్లి భార్లవుకూతురన్‌.” 1.3.142 

దేవయాని వచ్నానవాడు యయాతిమహారాజని యెతి(గినది. కచునిశాపము 
వలన తన కెట్లును బాహ్మణేతరునితో వివాహము తప్పదు. అట్టియెడ నీమహారాజు 
కంటె తనకు వరణీయు(డెవ్యడు? కావున నేకాంతమున నాతనికి. దనవైభవము( దెలిపి 
వశీకరించుకొనవలయును. ఈ తాత్పర్యము దేవయానిదగు నీ వాక్కున6 గలదు. 

“'అమరసన్నిభి అను సంబోధనమే యాతని రూపైశ్వర్యాదిలక్షణములను 
బశంసించి యాతనియందు( దన కుదయించుచున్న యనురాగమును దెలుపుటకు( 
(ప్రయుక్తమైనది. అథవా, నేనింతకుముం దమరుని వరించితి నది విఫల మాయొను. 
కావున తత్సదృశు(డగు నీతని నైన లో(గొనవలయు ననునాలోచనమునైన నిది 
యభివ్యక్తము చేయును. తక్కిన వాక్యమంతయు శుక్రాచార్యుని ఘనత నుగ్గడించుచున్నది. 
తన్మూలమున( దన ఘనతయు నభివ్యక్తము కావలయును. “మాతండ్రి యెట్టివాండో 
తెలియునా? చచ్చినవారిని [బదికించుసామర్థ్యము గలవాండు. అందును రాక్షసులను 
బదికించును. వారును జరారోగములచే మృతి(జెందినవారు కారు. ఘోరమైన దేవదానవుల 
యుద్ధము జరుగుతావున సుప్రసిద్ధులైన అనేకదేవతా వీరుల చేత నుగ్గునూచయగా గొట్టబడి 
(మర్దితులై) మరణించిన రాక్షసులను బదికించును. అన(గా నేమో తెలియునా? వారి 
అవయవములు చెల్లాచెదరై వుట్టకొకటీ గట్టుకొకటోగా( బడయుండ, కొన్ని లభింపక, 
యేది యెవ్యరిదో తెలియక గజిబిజిగా నున్న స్థితిలో. గూడ వారిని |బదికించు శక్తి 
మానాయనకు( గలదు. అంతేకాదు, బదికిన వెంటనే వారికి శరీరబాధ యేమియు నుండదు. 
వారం గత భములగుదురు. ఇదియంతయు నాయనకు(గల యొక అవూర్వ 
విద్యామాహాత్మ్యము. ఆ విద్యతో నాత( డత్యద్భుత శక్తిగలవాండై దేదీప్యమానముగా 
వెలు(గు చుండును. నీవును మహారాజవు గదా! యుద్దములలో దజచు పాల్గొనుచుందువు 
గదా! నీకీవిద యవసరమగునేమో యాలోచింపుము. అతని వంశము కూడ చాల 
ప్రశస్తి వహించిన భృగు వంశము. అట్టి మహానుభావుని కూ(త్తురను' - ఇత్యాదివిధముగ 
తన యాభిజాత్యగర్వవలను వౌెలయించంటయును, అతని రరావనంవద 
నుగ్గడించుటయును, నాతనిని పలోభ పెట్టుటకు ప్రయత్నించుటయు మొదలగు నంశము 
లిందభివ్యక్షమగును. కావుననే శర్శిష్టతోడి తన కలహమును పేర్కొనక (పమాదవశంబున 


241 


31 


భట్టారకుని భవ్యవాణ్రి 
నిన్నూత( బడితి నని మాత్రమె చెప్పెను. దీనినిబట్టి యయాతియం దామెకు( గలిగిన 
యభిలాషము ప్రతీయమానమగును. 
యయాతి దేవయాని నుద్ధరించిన విధము : 
“జలధివిలోల వీచివిలసత్కలకాంచినమంచితావనీ 
తలవహనక్షమం బయిన దక్షిణహస్తనునం దదున్నను 
ద్గళదురుఘర్మవారికణక[మకరాబ్దమువట్టి నూతిలో 
వెలువడ గోమలిం దిగిచె విశుతకీర్తి యయాతి ప్రీతితోన్‌” 13.144 
ఈ పద్యమునందలి యయాతిదేవయానుల హన్తములకు( గల విశేషణ 
ములను బట్టియు, “పీతితోన్‌ అనుసదమును బట్టియు పరస్పర పాణినంసర్గము వలన 
వారిరువురియం దుద్బుద్ధమయిన రతి యభివ్యక్తమగుచున్నది. “జలధి.... క్రమము” అను 
యయాతి హస్తవిశేషణమును బట్టి పైకి లాగినపు డామె దానిని భావించువైఖరి యిదియని 
చెవృనొప్పును. ఇట్లిది దేవయాని రతి కుద్దీవకము. తదున్నమధ్గ ళదురువుర్మ 
వారికణక[మకరాబ్దము అను దెవయాసవాస్తి వశెషణమువలన నామెకు( గలిగిన 
స్వేదోదృవమను సాత్తికభావము చెప్పబడినది. స్యేదమిట శమ నంభూతము 
కాదనుటకు క్యమశబ్దము, అబ్బసాదృశ్యమును ప్రమాణములు. “కోమలి” అను విశేషణముచే 
యయాతి హస్తసంసర్గమువలన నామె యానంద పరవశయై పరమసుకుమార దేహము 
దిత్కాలమున జనించిన యభిలాష మీవద్యమున వ్యక్తమగుచున్నది. భావోదయి ధ్వనిగా 
దీనిని పరిగణింపనగును. తదనంతరకథాభాగమున దీనికి పుష్టి యేర్పడకుండుటచే నిట్లు 
సంభావించుటయైనది. 
శర్మిష్థాదికన్యకావ రివృతయట్రై యున్న దేవయానికడ కు యయాతి 
యాదృచ్చికముగా వచ్చెను. అతడు దేవయాని నింతకుమున్న యెజు(గును. కాని 
'అతిశయరూపలావణ్యగుణసుందరి” యైన శర్మిష్ట నెజు(గ(డు. ఆమె నెజు(గ వేండి 
యందిజ కులగోతనామంబు లడిగను. దాసక్‌ దేవయాని చప్పిన సమాధాన మీయ్యది : 
“నన్నుమున్నయెజుంగు-దిన్నాతి నాకు దాసి-వృషపర్వుండను మహాదానవేంద్రు 
కన్య-నాయొద్ద నెప్పుడు(గదలకుండు ననఘ! మణీ దీని శర్మిష్ట యండు జనులు.” 
13.159 
యయాతి శర్మిష్టనే యెజు(గవేండె నన్నవిషయమును దాను గుర్తించితినని 
చెప్పుటయు, నది తనకు (యయాతికి) నముచితముగాదని యధిక్షేపించుటయు 
నీపద్యమునందు దేవయాని వ్యంగ్యముగా సాధించినది. “నన్ను మున్న యొజుంగుదు' 


242 


భారత ధ్వని దర్శనము 
వనుటచే నీ వందణకులగోత్రనామములడుగుట యిచ్చకముసుమా! శర్శ్మిష్టను మాత్రమే 
నీ వెణు(గ(గోరితివి ఆ మాత్రము గుర్తింపంజాలనా? అను నీర్వతోడి యమర్షము 
పతీయమానమగును. ఇంక నీవెవ్వరి నెజుంగందలంచితివో దానిసంగతి చెప్పెదను వినుము. 
అది యెంత తళతళలాడిననేమి, నాకు దాసి. వృషపర్వుండను మహాదానవేందుని 
కూ(తురయ్యు నవివేకముగా( బవర్తించి పాప మిప్పుడు దాస్యము ననుభవించుచున్నది. 
కావున దీనిపై నిప్పుడు నీ వాశపెట్టుకొనకుము! అను నవహేళనముతోడి హెచ్చరిక 
వ్యంగ్యము. నా యొద్ద నెప్పుడు. గదలకుండు ననుటలో దీనికి స్వాతంత్ర్యము లేదు. 
ప్రతివిషయమునందును నిర్ణయము నాది సుమా! అనునర్ధము గమ్యము. అథవా, నన్ను 
వివాహమాడినచో నీమె నాకడనేయుండును గావున నీ కుపభోగ్య కావచ్చు నను నర్థము 
కూడ సంభావ్యమే. సాధారణముగ నేస్తీ కూడ నిట్లు తనతోపాటింకొక స్తీ నెణపెట్టి 
మాటాడదు గాని, 

“నన్ను వివాహమై నహుషనందన! యీలలితాంగి! దొట్టి యీ 

కన్నియ లందరున్‌ దివిజకన్యలతో నెనయైనవారు ని 

కున్నతి(బీతిసేయ(గ నృపోత్తమ! వాసవుంబోలి లీలతో 

ని న్నరలోకభోగము లనేకము లందుము నీవు; నావుడున్‌.” 1.3.161 

అను వక్ష్యమాణపద్యార్థములచే తన కోరిక తీర్చుకొనుటకు దేవయాని 
యిట్లానపట్టుటకును నంకొచింపని స్వభావముగలదని నంభావింపవలసయున్నది. 
'అనఘ'! అనుసంబొధన మెత్తిపొడుపు. పధానవ్యక్తిని, పూర్వపరిచితను నగు నన్ను 
వదలి నాదాసిని గూర్చి అడుగుచున్నా(డ వెంతపుణ్యాత్ము(డవు? అను నధిక్షేపణ మిందు 
వ్యంగ్యము. ఇట్లీ పద్యమున దేవయాని యహంకారము, అసూయ, ప్రలోభ పెట్టు 
లక్షణము, మున్నగంభావము లభివ్యక్తవము లగుచున్నవి. ఈ వ్యంగ్యార్థము 
నాలోచించుటకు, అడిగిన కులగోత నామములకు నంబంధింపని విషయములను 
వస్తావించుట, తన యతిశయమును మాతవే యుగ్గడించు తాత్పర్యము 
గొచరించుటయు మున్నగునవి హెతువులు. దెవయాని స్వభావమిట్లిదె యనుటకు 
పూర్వము పేర్కొన్న “అమరసన్నిభి అను పద్యము కూడ ప్రమాణము. . 

సైసందర్భమునందలిదే మజియొక పద్యము : 

“నిగహమేది నన్ను దరణిపభకూపము వెల్యరించునా( 

డుగమయూఖసాక్ష్యముగ నున్నతదక్షిణపాణి(జేసి భూ 

పాగణి నాదు దక్షీణకరాబ్దము వట్టితి కాన మున్ను వా 

ణ్‌ గహణంబుసేసి తది నీయెడ విస్కృతిం బొందం బాడియే.”  1.3.160 


243 


భట్టారకుని భవ్యవాణి 

ఇందొకవైపు రాజునకు ముంగాళ్లబందము వైచుచు వేజొకవైపు శర్మిష్టను 
వంచనచే తర్జించు దేవయానీహృదయ మభివ్యక్తమగును. నిజమునకు. దనప్రార్ధనచే 
దన్ను రక్షించుతాతృర్యముతో దాను నోరార బార్థింపంగా యయాతి కరుణతో నామెను 
జేయిపబ్టి యుద్ధరించెను. ఇప్పుడీమె 'యుగ్రమయూఖసాక్ష్యముగ నీదక్షిణపాణితో నా 
దక్షిణకరాబ్దము వట్టితి వని దోష మాతనిదన్నట్లు పలుకుచున్నది. అంతేకాక 
తన్నుద్ధరించుటలో నాతడు నిగ్రహమేదెనట. తాత్పర్యమేమి? నే నేదోయడుగ(గా 'నీవు 
కన్యవు, నేను నిన్ను దాకుట న్యాయ్యముకాదు' అని చెప్పక ఎకాంతమునందు జవరాలు 
ప్రమాదస్థితిలో కానవచ్చెనని నిగ్రహమును వీడి యుద్ధరించు నెపముతో పాణ్మిగహణము 
చేనసీతివి. అది నీ మదిలో మజిచుట పాడియా? అని ఏకాంతమున జరిగిన 
వృత్తాంతమునకు వకభాష్యమొనర్చి పలువురి యెదుట. జెప్పినది. ఇట్లు చెప్పుటలో 
యయాతిని నిర్బంధించుటయే కాక మజియొక ప్రయోజనము కూడ నామె సాధించినది. 
యయాతి శర్మిష్ట యెవ్వరో యెరు(గవే(డెను. బహుశః సాభిలాషములైన చూపు లామెపై( 
బజిపియుండవచ్చును. ఫలితముగా మహారాజైన యయాతి తనకు దక్కకపోవుటయే 
కాక చే(జిక్కిన శర్మిష్టయు జాజి పోయెడు పమాదము గలదు. కావున నొకపాచిక వైచి 
శర్మిష్టను [గ్రుంగందీయవలయును. “కూపము వెల్వరించునా(డు” ఇత్యాది వృత్తాంతముచే 
శర్మిష్ట తానొనర్చిన అకార్యమును స్మరించుటయే కాక “అయ్యో! నేను జేసిన పాడుపని 
మహారాజునకు6 గూడ? తెలిసిపోయెనే. మఖియు నాత( డనురాగముతో నీమెను పాణిగహణ 
మొనర్చెనట. ఇంక నాకేమి శిక్ష యొసంగునో!' అనురీతిని బాధపడవలయును. ఆ బాధ 
ముఖమున నెట్లో సూచింప(బడకపోదు. రాజది కనిపెట్టి యామె శిలమును దప్పక 
శంకించును. అది తన కనుకూలము. దేవయాని యీవంచన మంతయు నీపద్యమున. 
[బతియవరానవుగును. ఇదియంతయట నాతని వివావావాడుయుత్నవలను 
వ్యక్తమొనర్చును గావున నామె యభిలాషయు సంలక్ష్యక్రమమున ధ్వనించును. శర్మిష్ట 
యందలి యీర్బ్య, గర్వము, వంచన, తన్నాత(డు తిరస్కరించునేమో యను శంక, 
(తానము మున్నగు వ్యభిచారిభావములు నిందు గోచరించి యామె యభిలాష 
రూపవ్మిపలంభ శృంగారమును వ్యక్తము సేయును. 

'పతింబడసి సుతులంబడసిని దేవయానిసౌభాగ్యము తనకు లేకపోయెనని 
శర్మిష్ట దుఃఖపడుచు నిట్లు తలంచెను : 

“అసృశయౌవనం బిది యనన్యధనంబగు నొక్కొ, నాకు ని 

క్కుసుమసముద్గమంబును నగోచరదుర్గమదుర్గవల్లరీ 


చి జీ a 
C44 


భారత ధ్వని దర్శనము 

కుసుమసముద్గమం బగునొకో పతిలాభములేమింజేసి; యొ 

పెసంగంగ దేవయాని పతి నేమితపం బొనరించి కొంచెనో.” 13.170 

ఇందలి '“అనన్యధనంబగునొక్కొ' అనుచోటి ఒక్కొ అనునిపాతము శంకయను 
నంచారిభావమును, “నముదవుంబగునొకో' అను తావునందలి నిపాతము 
నిరాశాజనితనిర్వేదమును. “కాంచెనో' అనుదానియందలి "ఓ అనునది ఈర్వను నభివ్యక్తము 
చేసి శర్మిషాలంబకమగు శోకము కరుణముగా( బరిణతమై యాస్వాదనీయమగును. 
'అగోచరదుర్గమదుర్గవల్లరీకుసుమ సముధ్గమంబగునొకో!' అనుటవలన( దన దాస్యము, 
తన ఎకాంత జీవనము మున్నగునవి న్మరింపంబడి దుఃఖమున కుద్దీపకములగును. 
'దేవయాని పతి నేమితపం బొనరించి కాంచెనో యనుటచే నామెకు, భర్తలాభము 
మహాతపఃఫలమున గాని సిద్ధింప దన్నభావమును స్ఫురింప(జేసి యట్టిది తనకు లేని 
కారణమున తనది దౌర్భాగ్యజీవిత మయ్యె నన్న నిర్వేదమును బుట్టించును. 

ఎమైనను యయాతిని బతి(గావించుకొన నిశ్చయించుకొని శర్మిష్ట యొకనా( 
డశోక వనికాలోకనతత్సరు(డై వచ్చిన యాతనితో నేకాంతమున నిట్లాడెను : 

“నీలగళోపమాన! కమనీయగుణోన్నతి. జెప్ప(జాలు న 

న్నేలినదేవయానికి నరేశ్వర! భర్తవు; గాన నాకునుం 

బోల(గ భర్త వీవ; యిది భూనుత! ధర్మపథంబు; నిక్కువం 

బాలును దాసియున్‌ నుతు(డు నన్నవి వాయని ధర్మముల్‌ మహీన్‌.” 1.3.174 

ఇందలి నీలగళోవమాన! అను నంబోధనము సాభ్మిపాయము. నేను 
యాచించునది విషమువలె ౧కు మచ్చ(దెచ్చునది మైనను |గాహ్యమేనుమా! 
అనునభిపాయ మిట వ్యంగ్యము. మజీయు నీవు నీలగళు(డైన పరమశివునితో బోలిన 
వాడవు గావున గంగవంటి దేవయానితోపాటు నీకై యిన్నినాళ్లుగా తపించుచున్న 
గౌరివంటి నన్ను( గూడ భార్యగా( జేకొను మను ప్రార్థన అభివ్యక్తమగును. అట్లే 'నరేశ్వర!' 
అను సంబోధనముకూడ సాభ్మిపాయము. నివు రాజవు. 'రాజానో బహువల్లభాః” అను 
న్యాయము ననునరించి నన్ను వివాహమగుట ధర్మతరము కాదునుమా! అను 
నభిపాయము వ్యంగ్యము. భర్ష్చృశబ్దమున కిట యోగమును బట్ట భరించువా( 
డనునర్థమును, రూఢినిబట్టి మగ(డు అనునర్థమును రెండును సంభావ్యములే యగును. 
దానివలన సీ విన్నినాళ్ళు నన్ను భరించుచు పతివే యైతివను నభిప్రయము 
ద్యోతకమగును. “భూనుత! అను సంబోధనము నన్ను స్వికరించిన కారణమున నీకీర్తికి 
భంగమురా దనునర్భమును ధ్యనించును. 'నిక్కువ మనుమాట యొత్తిడి 


mas 
£4) 


భట్టారకుని భవ్యవాణి 

నభివ్యంజించును. “ధర్మపథ' మనుటచే నాయభ్యర్థనము( దోసివేసినచో నీకు పాపము 
సంభవించు నన్నభావము వ్యంగ్యమగును. “అలు, సుతుడు అనువాని మధ్య “దాసి” 
అనుపదమును జేర్చుటలో నేనిప్పుడు నీభార్యాపుతులతో సమానకోటిలోనికి రావలసినదాన 
ననునభ్శిపాయము వ్యంగ్యము. “పాయనిధర్మముల్‌ొ అనుటలో నీవిది త్రోసివేయరాదని 
బలవంతము చేయుట స్ఫురించును. ఇట్లీపద్యమున శర్మిష్ట జాలితో. గూడిన ప్రార్ధన 
మభివ్యక్తమగును. 

తనకు యౌవన మిచ్చి తన ముదిమి గొన్న శర్మిషాతనయు.డు వూరునికి 
రాజ్య మీ నెంచిన యయాతితో సర్వపకృతిజనంబు లిట్లనిరి : 

“అవిచారంబని పల్కనోడెదము ధర్మాఛిజ్ఞ!; నీ య్యగ్రసం 

భవుం డత్యున్నతశక్తి యుక్తుండు, మహీభారప్రగల్ఫుండు, భా 

ర్గవదౌహితుండు, పాతు డీయదుండు లోకఖ్యాతుం డుండంగ నీ 

భువనేశత్వభరంబు6 బూన్పందగునే పూరున్‌ జఘన్యాత్మజున్‌” 13.196 

పాలితులు మహారాజునకు. దెలుపవలసిన యర్ధమును సుకుమారముగా. 
దెలుపు విధానమిం దభివ్యక్త మగును. “ధర్మాభిజ్జ!' అను సంబోధనము, ధర్మము నీకు 
దెలియదని మెము చెప్పుట కాదు. దానిని బాగుగా నెజి(గిన నివే తద్విరుద్ధముగా 
(పవర్తించుట న్యాయమా అను మృదువైన మందలింపు నభివ్యంజించును. అగసంభవు 
డు, అత్యున్నత శక్తియుక్తుండు, మహీభారప్రగల్భుండు, పాత్రుండు, లోకఖ్యాతుండు అను 
విశేషణములు యదువునకు రాజ్యమీకుండుటలోని యనౌచిత్యమును స్పురింపంజీయును. 
భార్గవదౌహితృ( డనుటలో నాతనికి రాజ్యమినిచో భార్గవ దుహిత దేవయానియు భార్గవు( 
డును కోపింతురేమో విచారించితివా? యను నెచ్చరిక పతీయమానమగును. లోకఖ్యాతు. 
డనుటచే [పజలంద జాతని యందే యభ్మిపాయము గలిగియుండి రను భావము 
ధ్వనించును. జఘన్యాత్మజుండు అనుటలో శర్మిష్ట జఘన్య, ఎన్నడో దేవయానికి ముగ్గురు 
పిల్లలు పుట్టిన తరువాత ధర్మేతర మార్గమున నీకు భార్య యయినది. అట్టి యామె 
పుతున కింత (పాధాన్యమా? అను ననిష్ట నూచిలాఘవ ధోరణి వ్యంగ్యము. ఇట్లిం 
దర్ధశక్తి మూలవన్తుకృత వస్తుధ్వని గోచరించును. 

ఈయయాతికథ యందు మొదట కచదేవయానులకు నంబంధించిన 
కథాభాగమున దేవయానియనురాగ మేకపక్షాశితమగుటచేతను, తండికి శిష్యుండై సోదర 
ప్రాయు(డైనవానియం దనుచితముగా ప్రవర్తిల్తుట చేతను శృంగార రసాభానము 
పతీయమానమగును. మిక్కిలి గారాబముగం బెంపంబడి కోరినదెల్ల సిద్ధింప(జేసికొన( 


246 


భారత ధ్వని దర్శనము 
గల నన్న దురభిమానముగల దేవయానికి కచవిషయకమైన (పేమ విఫలమగుట యొక 
పెద్ద ఆఘాతము. దానివలన( దజువాతి యామెప్రవర్తన మంతయు విలక్షణముగనే 
సా(గినది. శర్మిష్టను దాసిగా6 జేసికొనుట్క యయాతిని బలవంతముగా వివాహమున 
కంగీకరింప(జేయుట, శర్మిష్ట నాదరింపకుండుట, యయాతి యామెకు( బుత్తదానము 
చేయుటచే నలిగి తండ్రిగృహ మే(గి భర్తను శపింపంజేయుట మున్నగున వన్నియు 
నామె దురభిమానవు దుష్బృలితములు. వీనికి వన్నెంబెట్టినట్టిది తనవ్వుతునకు 
రాజ్యమురాకుండుట. ఇట్లు దేవయాని స్వయం కృతాపరాధముచే దుఃఖము ననుభవింపక 
తప్పలేదు. దీనినిబట్టి యదృష్టవిశేషమువలన మానవు( డెంతటి యున్నతస్థితిని బొందినను 
నవినయ దుష్ఫలితముల ననుభవింపక తప్పదను నీతి ప్రతీయమానమగును. 

యయాతి ధర్మాత్ముడు. ఆపదలో నున్నవారి నుద్ధరించుటయు, పెద్దవారి 
యుపదేశమును దిరస్కరింపకుండుటయు, అతిశయరూపలావణ్య గుణసుందరియైన 
వనిత తన్ను వల(చినను ధర్మభంగభీతిచే నాడ(బడ(కుండుటయు, పరిస్థితుల నాకళింపు 
చేసికొని యొక యువతి బదుకు బండలుగాకుండ కాపాడుటయు, దానివలన నైనకష్టము 
నుపాయముచే( దొల(గ(దోసికొనుటయు, నిచ్చినమాట చొప్పున |పజాభిపాయమునకు 
భిన్నముగా కనిష్టునకు రాజ్యమిచ్చుటయు, ఇహసుఖముల ననుభవించి పుణ్యవిశేషమున 
నుత్తమలొకములకు( జనుటయు, దురదృష్టవశమున న్వర్గలొకపరిభష్మండయ్యును 
దానొనర్చిన యుత్తమావమాన మనుదోషము నంగీకరించుటయు, తన దౌహిత్రులైన 
యష్టకాదులకు సకల ధర్మాధర్మంబులు, సుగతిదుర్గతి స్యరూపంబులు, జీవుల గర్పోత్పత్తి 
ప్రకారంబుల్లు, వర్ణాశ్రమ ధర్మంబులు వివరించుటయు మున్నగు నంశములచేత 
'తదాలంబకమగు ధర్మానుష్టానోత్సాహము వీరముగా బరిణమించి యనుభూయ 
మానమగును. 

శర్మిష్ట విధివంచిత. చేసిన చిన్నదొస(గువలన మహాకష్టము ననుభవించిన 
మానవతి. నిజమునకు యయాతికి దనపై ,పీతికలదని యెజింగియు తన స్వామిని 
యగు దేవయానికి లోంబడి ఆశలు పెంచుకొనక, యాతనికి పెంపక డైవనిర్ణయమును 
శిరసావహించినది. స్త్రీ సాధారణ మగు సంతానేచ్చ పైకొనగా తనయందనురాగము 
గల యయాతిని మార్గాంతరమున వివాహమాడి యుత్తమసంతానము నొంది భర్తకు 
బహుమతయెనది. కావుననే “యయాతే రివ శర్మిప్తా భర్తు రృహుమతా భవ, నుతంత్వ 
మువీ న్మమాజం చ[వర్తి నమావ్నుహి” యని కాళిదాను శకుంతలను కణ్యునిచే 
నాశీర్వదింపజేసెను. ఇట్టి యుత్తమశీల కావుననే మొదట కష్టము లనుభవించినను 


247 


భట్టారకుని భవ్యవాణి 

దుదికి రాజమాత కా(గలిగినది. స్ర్తీకి ఉత్తమశీలమే యాభరణము. దానివలన నామె 
మహోన్నతస్థితి నంద(గల దని యీమె పవర్తనము నిరూపించుచున్నది. 
ఆదిపర్వము - చతుర్జాశ్వాసము :- 

కణ్యమహర్షి యాశ్రమమునకు వచ్చిన దుష్యంతుని శకుంతల యాన 
నార్ధ్యపాద్యాది విధులం బూజించినపిమ్మట నాత(డు కణ్వునిగూర్చి పృచ్చసేయు టయు 
నామె సమాధానము చెప్పుటయు నిందు వర్ణితములు : 

“కచ్చజ వేటవచ్చి యిటం గణ్వమహాముని జూచిపోవంగా 

వచ్చితి; మెందు( బోయిరొకొ వా; రనినన్‌ విని యాలతాంగి - వా 

రిచ్చట నుండి యీక్షణమ యేంగిరి కొనకు బండ్లుదేర; మీ 

వచ్చు టెఖింగిరేని - జనవల్లభ! వారును వత్తు రింతకున్‌.” 1.4.24 

ఈ పద్యార్థమును బట్టి శకుంతల లజ్ఞాపరవశయై కర్తవ్య విస్మరణముగావించిన 
ముగ్గ యనిపింపదు. వచ్చినవా(డు రాజని యెజీంగి యాతనికి( దండిచేత నతెధి 
సపర్యచేయించు తాత్పర్యము గలదివోలె( గన్సట్టును. “మీవచ్చు టెజిలగిరేని జనవల్లభ! 
వారును వత్తురింతకున్‌ అను వాక్యముచే మాతండిగారికిని మీరన్న నాదరముగలదు. 
కాన మీరు వారు లేరని వెంటనే ప్రయాణోన్ముఖులు కావల దను ప్రార్థన గృహస్థజనో 
చితమైనది (ప్రతీయమానమగును. “'జనవల్లభ! అను సంబోధనము సాధారణముగ 
రాజపరముగా పప్రయుక్షమైనను మీవాల్లభ్యము మాయందు( జెడ కుండు(గాక అను 
నాత్మాభిలాషము స్ఫురింప(జేయుటకు సహకరించును. 

ఇందు మజీయొక విధమైన ధ్వనిని భావించుటకును నాస్మారము గలదు. 
“ఈ క్షణమ యే౮గిరి.” అనుటలో వారిప్పటిలో రారు అను నర్ధమును, “మీవచ్చు టెఅింగిరేని. 
అనుటచే మీరాకను వారెజఖు(గ రను నర్ధమును స్ఫురించి మన యేకాంతసంభాషణమున 
కిది యనుకూల సమయ మని రాజున కెజీి(గించు శకుంతలాభివాయము వ్యంగ్యమగును, 
ఈయర్థ భావనము కేవలము నిరాధారము కాదు. పథమ దర్శనముననే వారిరువురికిని 
పరస్పరానురాగ మంకురించె ననుటకు [గగంథమునం దాధారముగలదు. “అదియును 
ననంతవిలానంబున జయంతుండపోని దుష్యంతు నెణింగి యతి సంభమంబున 
నాసనార్థ్య పాద్యాదివిధులం బూజించి కుశలంబడిగి యున్న నక్కన్యకం జూచి” అను 
పూర్వ వచనము నందలి “జయంతుండపోని' “కన్యక యనుమాట లనురాగోదయమును 
నూచించును. తజువాతి వచనము “అక్కోవులివినయు౦ంబున కును మృదం 


248 


భారత ధ్వని దర్శనము 
మధురవచనంబులకును ' అనుదాని యందలి కోమలి, మృదుమధుర వచనములు 
అనునవియు పైయభిపాయమునకు దోహదములు. 

ఇట్లీ రెండు విధములగు ధ్యనులకును సంకరము. 

తన జన్మవృత్తాంత మెతీ(గి క్షత్రియకన్యకగా నిశ్చయించుకొని గాంధర్వవిధిని 
వివాహమాడుమని యడిగిన దుష్యంతునితో శకుంతల యిట్లు పలికెను : 

“కరుణానిరతులు ధర్మ స్వరూప లింతకు మదీయ జనకులు సనుదెం 

తురు; వారువచ్చినీ కి చ్చిరేని పాణ్మిగహము సేయుము నన్నున్‌.” 1.4.56 

ఈపద్యార్థముచే శకుంతల శీల సంపద వ్యక్తమగును. ఆమె స్టిరోన్నత చిత్తత 
(ప్రతీయమానమగును. వైరాగ్యసంపద్విలసితమగు మునిపల్లె యందుండి, మహారాజు 
వచ్చి వివాహమాడుదు నని కోరంగా. దన కాతనియందనురాగ మున్నను తండివచ్చి 
యిచ్చినచో వివాహమాడుదు ననుట యామె ధీరత నభివ్యక్షము సేయును. 
“మదనాతరుండయి దుష్యంతుండు దనయందక్కోమలి యనురాగం బుపలక్షించి” (52). 
“నీకును నాకును నెమ్మి( బరస్పర (ప్రేమంబు గాముండు పెంపంగొడలెల.. ..... అనిన 
లజ్జ(జేసి యవనతవదనయై యాలతాంగి యిట్టు లనియె( బతికి” (55) అనునవి 
శకుంతలకును దుష్యంతునయం దనురాగ మున్న దనుటకు ప్రమాణములు. 
“కరుణానిరతులు” అనుటచే కణ్యులు నాయందు మిక్కిలి కరుణకలవారు కావున మన 
మనోభావముల నెటి(గి తప్పక నీకు నన్నిత్తు రను స్ఫురణము కలుగును. ధర్మస్వరూపులు 
కావున అన్యోన్యానురాగము కలిగి యితర దోషములు లేని అనుగుణ యువతీయువకుల 
ప్రార్థనా నిరసనము వారు చేయ రను తాత్పర్య మభివ్యంగ్యమగును. దీనివలన 'నీవు 
కోరిక తిరన్మృత మగునని శంకింవంబనిలే' దను శకుంతల యభి|పాయము 
వ్యంగ్యమగును. “ఇంతకు జనుదెంతురు అనుటచే నెక్కువ కాలవిలంబనము కాదన్న 
నూచన న్ఫురించును. నన్ను జన్మమాదిగ( బెంచి బుద్దియుక్తుల(గబిపిన తండి 
యనుమతి లేకుండ జీవితమున నత్యంత ప్రముఖ విషయమైన వివాహమున త్వరపడుట 
సముచితము కాదన్న వినయరక్షణ తత్పరత్వము “ఎని అను చేదర్గకావ్యయమువలన( 
బ్రతీయమానమగును. “మదీయ” అను తద్ధితాంతముచే కణ్వునియందు( దనకు(గల 
ఆత్మీయబావము నురించును. ఇట్లర్భ శక్త్యుదువవన్తుకృతన్తుద్వుని 
కవినిబద్ధవక్తృప్రొఢోక్తిసిద్దమై యిందు గోచరించును. 

గురునాశ్రమమున మున్నరుదుగ( బతివలన గనిన యాదరాదులను స్య్వయము 


249 


32 


భట్టారకుని భవ్యవాణి 
గౌ. దానువచ్చియు( గానక శకుంతల రాజుతో నిట్లు పలికెను : 
“జననాథ! వేటనెపమునం గొనకొని కణ్వాశమమునకున్‌ వచ్చి ముదం 
బున నందు నాకు నీయి చ్చిన వరము దలపవలయు. జిత్తములోనన్‌.” 1.4.74 
ఇందు “జననాథ! అను సంబోధనము రాజుగా నీవు వంచన పరుడవు కారాదను 
నెచ్చరికను పతీయమానమొనర్చును. 'వేటనెపమునన్‌' అనుమాట కోపముతోడి శోకము 
నభివ్యక్తము చేయును. నిజమునకు రాజు వెళ్లినది వేట కొజకే. కాని శకుంతల 
రాజుననాదరముచే నాతడు తనకొజుకే వచ్చి వేటకు వచ్చితినని యబద్ధమాడి తన్ను 
వంచించెనని పలుకుచున్నది. ఇట్లిది యాలోచింపనీని దుఃఖమును వ్యంజించును. 
“'ముదంబునన్‌' అనుపదము నీవు వరమును నాయొత్తిడికి లొంగికాక సంతోషపూర్వకముగానే 
యిచ్చితివనుట న్మరింవు మన్న భావము నభివ్యంజించును. లేదా ఆ వరము 
వాగ్రూపమున నిచ్చునప్పటి ముదము తీర్చునా(డేల చెడవలయు నన్న అధిక్షేపణముకూడ 
నిందు వ్యంగ్యము కావచ్చును. 
శకుంతల మాటలు విని కలవరపడిన దుష్యంతుని వాక్యములు : 
“ఏనెఖుంగ నిన్ను; నెక్కడి దానవు? మిన్నకయ యనుచితంబులు పలుకం 
గా నేల? యరుగు మంబురు హాసన! యెందుండి వచ్చి తందులకు వడిన్‌.” 1.4.77 
ఈ పద్యమునందలి వాగ్విన్యాసము దుష్యంతుని కలవరపాటును, ఎటి(గియే 
యెొజు(గనట్లు నటించుటను సూచించును. నిజముగా శకుంతలా వివాహాదికము నెటు( 
గనివా౭డైనచో సంభమము, ఆశ్చర్యము, ఎమి పలుకవలయునో యెటు(గ రాని స్థితియు 
నుండవలయును. శాకుంతలనాటకసన్ని వేశముతో( బోల్చిచూచినచో నియంశము స్పష్టము 
కాగలదు. అందు శార్‌జ్ఞరవు(డు దుష్యంతునితో “యన్మిథస్పమయాదిమాం మదీయాం 
దుహితరం భవానుపాయంస్త - తన్నయా ప్రీతిమతా యువయోరనుజ్ఞాతమ్‌ కుతః - 
“త్యమర్హ తాం |ప్మాగ్రసరః స్పృతో£_సి నః; శకుంతలా మూర్తిమతీవ సత్కియా; 
సమానయం స్తుల్యగుణం వధూవరం చిరాయ వాచ్యం న గతః ప్రజాపతి” 
తదియ మాపన్ననత్త్వా ప్రతిగృహ్యాతాం సహధర్మాచరణాయ” అనిపలికి నపుడు 
నిశ్చేష్టు౦డైన రాజు పయత్న పూర్వకముగా “కిమిద ముపన్యన్తమ్‌! " అని మాత మన 
గల్గెను. ఇచట నట్లుగాక మొట్ట మొదట “ఎ నెటు(గ నిన్ను అని, 'ఎక్కడ దానవు, 
“మిన్నకయ' “అనుచితంబులు పలుకంగానేల' 'ఎందుండివచ్చితివో యందులకు వడిగా 
నరుగుము' అనువాక్యసముదాయమును సావధానముగా (పయోగించెను. ఇట్లు పలుకుటలో 
నాతని నంభమము వ్యక్తమగుచునేయున్నది. కాని అది శకుంతల అవిజ్ఞాత 


250 


భారత ధ్వని దర్శనము 
యగుటవలన(గాదు. ఆమె యి ట్లాస్థానమునకు వచ్చి నలుగురియెదుట మాటాడునని 


యూహింవనికారణమున6 గలిగిన నంభవుము. “అంబురువోనన!' అనునది 
యొకవెక్కిరింత. మొగ మొకింత దర్శనీయముగా నున్నంతమాతమున మహారాజును 
మరుగొలుపు ప్రయత్న మీకాంత చేయుచున్న దనుభావము సభాజనులకు( గలిగి తన్ను 
వారు శంకించు ప్రమాదము లేకుండ జూచు కొను తాత్పర్య మిందభివ్యక్తమగును. 
“వడిన్‌” అనుటచే నామె యిచటనే జాగొనరించి యింకను నేమేని మాటాడినయెడల 
తనగుట్టు బయలుపడునేమో అనుభీతి స్ఫురించును. 
లేదా “ఎకాంతముననైన మనవివాహవృత్తాంతమును జనుల కెణుకపజిచుట 
కిది సమయముకాదు. కావున దయచేసి (పస్తుతమునకు కణ్యాశమమునకు( బొమ్ము. 
పరిస్థితు లనుకూలించునపుడు నిన్ను తెత్తును” ఇత్యాదిభావముకూడ నిందు ప్రతీయ 
మానమగుట కవకాశము గలదు, 
తన్ను( దనపుత్రుని నిరాకరించుచున్న రాజుతో శకుంతల అన్న వాక్యము: 
“విపరీత (పతిభాష లేమిటికి నుర్వీనాథ!; యీ పుతగా 
తపరిష్వంగసుఖంబు సేకొనుము; ముక్తాహార కర్పూర సాం 
(ద్రపరాగప్రసరంబు.( జందనము6 జందజ్యోత్నుయుం బుత్రగా 
(తపరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడున్‌ శీతమే.” 1.4.91 
పుతగాతపరిష్యంగసుఖము లక్షణము చెప్పి “యిది చేకొను' మని విధించుటలో 
నింతకంటె వేటొక (ప్రమాణ మిట్టి సందిగ్గాంశములం దుండదు, ఒకమా ణీ బాలుని 
బరిష్వంగము చేసికొన్నచో వి(డు నిపుత్తు(డో, కాండో నికే తెలియును. అట్టి అపరిహార్యమైన 
(ప్రమాణ విశేషముండ(గా పరస్పరవిరుద్ధములైన మాటలేల? అను శకుంతలాభిప్రాయ 
మిట వ్యంగ్యము. “హృద్యమే కడున్‌ శీతమే' అనుటచే నీత(డు నీవుత్తుడన్న 
పత్యయములోనున్న హృదయమునకును, వెలుపలి శరీరమునకును నమకాలములో' 
దెలియు నన్న భావము స్ఫురించును. “జీవులకు” అనుటచే నిది మానవులకు మాత్రమే 
పరిమితమైన విషయముకాదు, సర్యజంతు సాధారణము. కావున పిపిలికాదులకును 
నవగతమగు నీవిషయము మానవు(డవై, ఉర్వీనాథు(డవై, జనులందజకంటె 
నుత్కృష్టవ్యక్షత్వముగల నీకు. దెలియకుండునా? అనునర్ధము ప్రతియమానమగును. 
ముక్తాహారాదికము వుత్తగ్మాతవరిష్యంగమువలె హృద్యముకా దనుట వలన 
వ్యతిరేకాలంకారము సిద్ధించి పుత్రగ్మాత పరిష్వంగ సుఖమున కదియేసాటి యను నన 
న్యయాలంకారము ధ్వనించి శకుంతల మాతృవాత్సల్యమును సువ్యక్త మొనర్చును. 


251 


భట్టారకుని భవ్యవాణి 

శకుంతలోపాఖ్యానమునకు సంబంధించిన విస్తృుతచర్చ ప్రథమాధ్యాయమున 
జేయంబడియుండుటచే నిచట మానంబడినది. 

యమునానది నోడ గడవుచున్న నత్యవతినింజూచి శంతను.( డామెతో 
నిట్లనియెను; 

“ఎందులదాన; వేకతమ యియ్యమునానది నోడసల్పుచున్‌ 

సుందరి! నీకు నున్మియిది చూడంగం దానుచితంబె; నావుడున్‌ 

మందమనోజ్ఞహాసముఖమండల మెత్తి మృగాక్షి చూచి సం 

క్రందనసన్నిభున్‌ నృపతిం గన్యక యిట్లని పల్కె. బ్రీతితోన్‌.” 14.173 

ఇందు శంతనుని ప్రశ్న అభ్మిపాయగర్భితము. “ఎకతమ' అనుపదముచే ఇతరు 
లేమనుకొందురో యను లజ్ఞాశంకాదికమున కాస్కారములేని యేకాంత మియ్యది. కావున 
సంకోచమును వీడి చక్కగా ప్రసంగింపు మను నర్థము ప్రతీయమానమగును. “సుందరి!” 
అను నంబోధనము నీసొందర్యమునకు నేను మోహవడితి నన్నభావమును 
స్ఫుటముచేయును, “ఇది చూడ(గ దానుచితంబె' అనుటచే నీవొక మాహారాజునకు భార్యవై 
మహారాజ్జీత్వమును బొంద(జాలినదాన వీ యలుపపు(బనిచేయనేల? నన్ను వరించి 
యాసౌభాగ్యము నొందరాదా? అను భావము న్నురించును. 'నీకున్‌' అనునది 
యర్థాంతరనంక్రమితవాచ్యరూపమున మహారాజ్ఞి కాందగిన లక్షణములుగల నీకు 
ననునర్థమును వ్యంజించును. ఇట్లర్ణశక్త్యుద్బవమైన యీవస్తు విశేషమంతయును శంతనుని 
యభిలాషమునకు నోరకము. నత్యవతియు మహారాజదర్శనముచే నంకురితానురాగ 
యయినది. అతని వాక్కులయందలి వకత్వ మామెకు రుచించినది. కావుననే 
మందమనోజ్ఞహానముఖమండల యైనది. ఇందలి “మంది అను పదైకదేశముచే 
లజ్ఞాభరమును, “మనోజ్ఞవదముచే గాఢానురాగమును, “హాసివదముచే కలిగిన 
యనురాగమును లోనణచుకొనలేనితనమును, “ముఖమండలి పదముచే చంద్రబింబ 
స్ఫురణము కలిగి ద్యోతమానమగు వికాసమును స్ఫురించి యామె హృదయమునందలి 
యభిలాష మసంలక్ష్యక్రమమున |పతీయమానమగును. సిగ్గుతో సూటిగా నిలిచిచూడం 
జాలని కనుల తారళ్యమును “'మృగాక్షి' శబ్ద మభివ్యంజించును. “ఎత్తి”, “చూచి' అనుక్త్వార్ధక 
క్రియలచే ముఖమెత్తుటయందలి ప్రయత్నము తోంచి లజ్ఞాను రాగములస్పూర్తి బల 
పడును. '"సంక్రంద నసన్నిభున్‌ అనుపదము కవివాక్కే యయినను నాతని జూచుటతోడనే 
యామె హృదయః బున దేవేంద్రస్ఫురణము గలిగి యిట్టివానిని( బతిగానొందుట యెవ్వరి 
కిష్టముగాకుండునను తల(వభివ్యక్తమగును. ఇట్టీవద్యమున నత్యవతీశంతనుల 


289 


ఖారత ధ్వని దర్శనము 
శృంగారము పరమోదాత్తముగా ప్రతీయమానమగుచున్నది. ఇది రసాదిధ్యని. 

దాశరాజుచే (పతిహతమనోరథుడైన శంతనుడు సత్యవతినే తలంచుచు 
వీతకార్యావసరుండయి యుండగా గాంగేయు(డైన దేవవతు( డాతనిపాలికి( జను దెంచి 
యిట్లు పలికెను: 

“భవదభిరక్షితక్షితికి బాధయొనర్ప(గనోపునట్టి శా 

(త్రవనివహంబులేదు? వసుధా ప్రజకెల్ల ననంతసంతతో 

తృవముల; రాజులెల్ల ననిశంబు విధేయుల నీకు; నిట్లు మా 

నవవృషభేంద! యేలొకొ మనఃపరితాపముబొంది యుండ(గన్‌.” 

దేవవ్రతు(డు తండ్రి మనోవేదన నెజుంగగోరి పేర్కొన్న యీమూండంశముల 
చేతను ఉత్తమరాజలక్షణము లభివ్యక్తములగుచున్నవి. ఉత్తముడైన ప్రభువు తాను 
పాలించుభూమికి శతుబాధకలిగివుడును, ఈతిబాధలు నంభవించినవుడును, 
సామంతరాజులు కుటలువన్ని కూలగదోయుటకు6 బూనినవుడు మాతమే 
తీ వవేదనాకులితు( డగును. ప్రజాపీడాకరములైన యీమూ(డంశములే [గ్రహింపంబడుటచే 
తదితరవై యక్తికకారణములు రాజునకంత విచార్యములు కావను భావము ప్రతీయమానమై 
దేవవ్రతుని ప్రజాహితరతి మతికెక్కును. 

ఇందలి “అభిరక్తితి అనుపదముచే శంతను( డన్నివైపులనుండి రాందగిన 
పీడలను ముందే కనిపట్టి తన సామర్థ్యముచే వారించుచుండెనను నర్థము సిద్ధించును, 
బాధయొనర్చునట్టి అనికాక “బాధ యొనర్ప(గ నోవునట్టి' అనుటచే చేసెడువారెవ్వరు 
లేకపోవుటయే కాదు. చేయనెంచు సామర్థ్యము కూడ నెవ్వరికిని లేదను నర్థము తో 
చును. “నివహము” అనుటచే నొక్కరొక్క రేమియు( జేయలేకపోవుట విదితమే కాని యందజు 
సముదాయముగా నేర్పడియు నీక్షితికి బాధచేయనోప రను నర్థము వ్యక్తమగును. 'ప్రజకెల్ల' 
అనుటచే భిన్నరుచియైన లోకమున నందణకు (పీతి ఘటించుట మహానమర్శ్భనకు. 
గాని సాధ్యము కాదు. అట్టిదానిని నీవు సాధించితివను ప్రశంస వ్యక్తమై శంతనుని 
పరిపాలనాసామర్థ్యము |ప్రతీయమానమగును. “అనంత , “నంతత' అను వదైక 
దేశములును, “ఉత్సవముల అనుచోటి యవధారణార్థకమును వ్యంజకములే. ప్రజల 
సుఖ మొక్కనాటిది కాదు. అది నిత్యనూతనమై యానుక్షణికమై విలసిల్లుచున్నదను 
రూపమున దేవవతుని పిత్రనురాగము వ్యంజితమగును. “అనిశము” అను పదము 
“ఎల్లవేళల” ననునర్ధమున రూఢమేయయినను “నాస్తి నిశావిచ్చేదకాలః యస్మిన్‌ అను 
యోగార్థమును బట్టి జాగ్రదవస్థ్టయందేకాక స్వష్నసుషుప్తవస్థల యందును సామంతులు 


బేగ్‌ క! 


భట్టారకుని భవ్యవాణి 

నీకు విధేయులే యనునతిశయోక్తి రూపమైన యర్థము మనసునకు. దట్టును. సుషుప్తిలో 
మనోబుద్దులు క్రియావంతములుకాని వగుటచే నతిశయోక్తి నంభావింప(బడినది. 
ఇట్లీపదమున దేవువతుని వాక్యములందు శంతనుని రాజ్యపరిపాలనాదక్షతయు దానిచే 
దేవువ్రతుని హృదయమునందలి తం డ్రియెడ(గల ప్రితివిశేషమును చక్కగా వ్యంజితము 
లయినవి. 

శకుంతలోపాఖ్యానము ముగిసిన వెనుక నీయాశ్వానమున నొక ప్రత్యేక 
భాగముగా గైకొనందగినది భీష్మచరితము. ఇందు మహాభారతకథలో |పాముఖ్యముగల 
భీష్ముని యుదాత్తచరితము ప్రధానముగా. జెప్పంబడినది. గంగాశంతనుల వృత్తాంతము 
ఈ మవోవీరుని యుదయమునకు నంబందించినది. నత్యవతీ శంతనుల 
పరస్పరాభిలాషాదికము, వారి వివాహమును ఈ మహనీయుని పరమోదారత్యాగగుణ 
నిరూపణ పరములు. తమ్మునికై కాశిరాజదుహితల( దే(గోరుట, స్వయంవరమున కే( 
గుట యనునవి “పితృనమో జ్యేష్టః” అనున్యాయము ననునరించి యాతని పితృ 
నమత్వమును, నపత్నీ వుత మాత్సర్యరాహిత్యమును ద్యోతమొనర్చును. ఒక్కండై 
స్యయంవరమున మూ6గివచ్చిన రాజలోకమునంతటిని నిలువరించుటలో, సాల్వుని 
పరాజితుని. జేయుటలో నాతని యుద్ధవీరము చక్కగా ప్రభాసిల్లును. అన్యసక్షయని 
యెణి(గి యంబను సాల్వునికడ కంపుటలో నాతని ధర్మానురక్తి వ్యక్తమగును. విచ్చితవీర్యు( 
డు మరణింప(గా తల్లి సత్యవతి తన్ను వివాహమునకు( బోత్సహింప(గా నంగీకరింపక 
మార్గాంతర మనే్యషించి వంశనాశము గాకుండ( బరిరక్షించుటలో నాతని 
ధర్మనిర్వహణదార్‌ఢ్యము అక్రతశిలము నభివ్యక్తము లగుచున్నవి. 

ఇట్లు భీష్మాలంబనకమగు ధర్మవరిపాలనోత్సాహ మిం దనేకాంశములచే 
రసీభవించి పాఠకుని హృదయమున ధర్మవీరరసము ననుభవింపంజేయును. యుద్ధ 
వీరము, దీర్భతముని వృత్తాంతమునందలి. యద్భుతరనము, నత్యవతీ శంతను 
నమాగమమునందలి శృంగారము, దేవరన్యాయ విధానమునందలి యద్భుతము 
మున్నగునవి యీధర్మవీరమున కంగములు. 

ఆశ్వాసాంతమునందలి యాణిమాండవ్యోపాఖ్యానము అద్భుత రసావహము.. 
చోరులు వస్తువులు తన యొద్ద పాజవేయ(గా మాండవ్యు( డులుకకుండుట, రాజ 
భటులు. వచ్చి యడుగ(గా( బలుకకుండుట, భయంకరమైన శిక్షను (పగల్భముగా 
ననుభవించుట, కొత్టుననుండియు శరీరదుఃఖము తల(వక తవము చేయుట, 
శిక్షానుభవము ముగిసిన పిమ్మట లోకములన్నియు గమించి, యమపురి కరిగి యాతని 
దనశిక్షాహేతువు నడుగుట, శాపమిచ్చుట మున్నగునవి యన్నియు విస్మయ హేతువులై 
యద్భుత రసానుభవమునకు దోహదమొనర్చుచున్నవి. 


254 


భారత ధ్వని దర్శనము 
ఆదిపర్వము - పంచమాశ్వాసము :- 

పాండురాజు మరణానంతరము పాండవుల. దోడ్కానివచ్చిన మహర్షులు 
గాంగేయాది రాజవంశ్యులకును, ఇతర జనులకును వారిని గూర్చి యిట్లు వక్కాణించిరి: 

“భానునిభుండు పాండుజనపాలు(డు ఘోరతపంబుసేసి ధ 

ర్మానిలవాసవాశ్వినులదైన వరంబున శక్తి పేర్మితో 

నీనరనాథనందనుల నేవుర వంళవిషృద్ధిపొంటె. బం 

చాననసత్తుులం బడసె నా శతశృంగమహానగంబునన్‌.” 1.5.153 

ఇందు పాండురాజు యొక్కయు, తత్పుత్తులయు గౌరవమునకు 
భంగమురాకుండ కాపాడవలయునను మహర్షుల తాత్పర్య మభివ్యక్తమగును. 'భానునిభు( 
డనుటచే నాత( డరణ్యములో తపోవిశేషముచే దేదీప్యమాను(డై వెలిగౌ నను నర్థము 
స్ఫురించును. సంతానప్రాప్తి కవరోధమైక శాపము గలవ్యక్తి కిట్టి దీప్తి విశేషముగల 
బాలురెట్లు జన్మించి రని సందేహింపవలదు. ధర్మానిలవాసవాశ్వినులదైన వరంబున 
శక్తి పేర్మితో పాండురాజు వీరిని. బొందెనను శంకానివారణాభిపాయము వ్యక్తమగును. 
వారీతని కూరక |ప్రసన్నులు కాలేదు. ఈతని ఘోరమైన తపోవిశేషమునకు( బ్రసన్నులై 
కుంతీమంత్ర ప్రయోగశక్తినిమిత్తముగా వీరిని ప్రసాదించి రను నర్థము 'ఘోరతపంబు సేసి’ 
యనుదానిచే భాసిల్లును. “ఈనరనాథనందనుల నేవురన్‌' అనుటవలన నీయైదుగురును 
ధర్మమార్గము ననుసరించి రాజకుమారులే యగుటలో నాక్షేపణములే దనునర్థము తో 
చును. ఇట్టి నంతానము నాత(డేల పడయవలయు ననుదానికి నమాధానముగా 
'వంశవివృద్ధిపాంటెన్‌' అనునది చెప్పబడినది. “పంచానననత్త్వులన్‌' అనుటవలన 
బాల్యమునందలి ఇంతటి సింహపరాక్రమము వీరు దైవశక్తిచే. |[బభవించినవారని 
నిరూపించును గదా! యనుభావము న్ఫురించును. “ఆశతశృంగమహానగంబునన్‌' 
అనువదము పాండుని వత |పాప్త్యాదికమునకు వేమెల్లరము సాక్షులవును 
నభి ప్రాయమును వ్యంజించును. 'పడసె” నను కర్తర్థకక్రియచే ధర్మశాస్త మర్యాద నను 
సరించి వీరు పాండవులే యనుటను శంకింప(బనిలే దనునర్థము ప్రతీయమానమగును. 
ఇట్లు శంకాస్పదమైన విషయమును నిశ్శంక మొనర్చి హేతుబద్ధముగా6 బతిపాదించు 
మహర్షుల తాత్పర్య మిందభివ్యక్తమగును. 

బాల్యక్రీడలందు భీముని యౌద్ధత్యమునకు( దాళ(జాలక దుర్యోధనుడు శకుని 
దుశ్శాసనాదులతో విచారించి యిట్లు నిశ్చయించెను : 

“ఉపాంశువధ(జేసి మధ్యము మదోద్ధతుం జంపి ని 

సృపత్నముగ ధర్మనందను నశక్తు బంధించి యే 


255 


భట్టారకుని భవ్యవాణి 
నపాండవముగా సముద్రవలయాఖిలక్షోణి మ 
తృపాణపటుశక్తి నత్యధికకీర్తి నై యేలెదన్‌.” 15.168 
ఈ పద్యమునందు దుర్యోధనుని (కార్యము, అనద్వూత్తిత్వము మున్నగు 
లక్షణములు ప్రతీయమానములగుచున్నవి. ఇది బాల్యము. భీముని యౌద్ధత్యమునకు 
వట్టిదేవాబల ప్రదర్శన తాత్పర్యమే తప్ప వేజొక యుద్దేశ్య మేదియు( గానరాదు, 
ఇందవివేకమే కాని క్రౌర్యము శంకితవ్యము కాదు. మహాబలు(డైన మహాబలనందను( 
డు దుర్యోధన సోదరుల! బీడించె నన(గా( బెద్దవారికింజెప్పి సరిచేయింపవచ్చును. కాని 
దుర్యోధను( డీ బాల్యక్రీడా సందర్భమునందలి భీమపరాక్రమము నధికదీర్హ వైర వృత్తికి 
బీజముగా(. దన హృదయ క్షేతమున నిలుపుకొనెను. ఉపాంశువధచేసి కాని మదోద్ధతుడై 
నభీముని సాధింప(జాలడు. దీనితో భీము(డన్నచో నాతని భీతి యెట్టిదో తెల్లమగును. 
భీము(డు చంపంబడినచో తన కింక శతు వుండ(డు. భీమునికంటె నితరు(డు 
తన్నెదుర్కొన(జాలువా(డు లేండని యాతని యాత్మవిశ్వాసము. భీమునిపై నతనికి గల 
కోపము పాండవు లంధజియందును వ్యాపించి నది. కావుననే అశక్తుండని తాను. 
భావించిన ధర్మనందనుని బంధింపనెంచెను. అంతేకాదు. భువి నపాండవము చేయ? 
దలంచెను. పాండవులు గలుగునంతవరకు( దన కత్యధిక కీర్తి కలుగదనియు 
నతనినమ్మకము. ఇట్టీతనికి( బాండవుల యెడ( గల భితి, యీర్వ్య, |కొధము 
మున్నగుభావము లిపద్యమున( |బతీయమానము లగును. పిల్లల ఆటలలోని తన 
యశక్తతవలన భీముని జంపనెంచుట, వాని యన్నను బంధించుట, వాని సోదరులను 
రూపుమాపుట అనువానికై దుర్యోధను(డు ప్రణాళికను సిద్ధము చేసికొనె నన(గా నాతని 
క్రొర్య మెంతటిదో యూవ్యూ మను నర్థమిందు6 దో(చును. దుర్యోధ నాదుల 
యీస్వభావమును గృష్ట ద్వైపాయనుడు ముందే భావించి సత్యవత్యంబికాంబాలికలకు 
నివేదించెను : 
“కూరులు విలుప్తధర్మా చారులు ధృతురాష్టసుతు లసద్వుత్తులు ని 
- ష్కారణవైరులు వీరల కారణమున నెగ్గుపుట్టు( గౌరవ్యులకున్‌.” 15.160 
ఈయాశ్వానమున( బధానముగా కౌరవ పాండవుల జన్మవృత్తాంతమును, 
విద్యాభ్యానమును జెప్పబడినవి. ఇందధిక భాగము పాండురాజు చరితము. వొండురాజు 
వే(టాడ(బోవుట, కిందముశాపము, సంతాన పాప్త్యవరోధము, దుర్వాసో మహర్షి యిచ్చిన 
మం|తశక్తినుపయోగించి భర్ర్తనుమతిచే( గుంతి తనకును మాదికని సంతానము 
బడయుట, శాపము (పెరిప(గా పాండురాజు మాదియందు రమించి మరణించుటయు 
సిందు6 బధానాంశములు. మహానమర్శండైన పాండురాజు జైతయాత యొనరించి 
సాధించినదెల్ల ఫలాపేక్ష లేకుండ నన్నకు నివేదించుటలో నాతని ఖాతృభక్తియు 


256 


భారత ధ్వని దర్శనము 
ధర్మానురక్తియయ వ్యక్తములగును. కర్మవశమున శావము నొందిన ఏమ్మట 
వైరాగ్యసంపద్విలసితు(డై తపమాచరించుటయు నాతని యాత్మోన్నతిని వక్కాణించును. 
భార్యాసహితుండయ్యు బహుకాల మింద్రియ నిగహమును - శాపభయముచే నైనను - 
పాటింపగలుగుట యాతని ధైర్యమును నిరూపించును. సంతానాపేక్ష “పజాతన్తుం 
మావ్యవచ్చేత్సీః:” అను శుత్యక్తధర్మసంరక్షణ తాత్పర్యము నభివ్యక్తము చేయును. 
దేవరన్యాయము నంగీకరింవువముని బహువిధములుగా( (బార్జించుటలో నాతని 
సంతానదర్శనేచ్చ ప్రతీయమానమగును. వేటలో పెంటితో( గూడి యున్న మృగమును 
వధించుటయు, మాదీ సౌందర్యమునకు వశుడై [ప్రాణములు కోల్పోవుటయు నీతని 
కర్మవిపాకఫలితములు. మొత్తము మీ6ద నాతనిచరితము నందు (బాయికముగా ధర్మమే 
తలయెత్తి కొనును. 

తజువాతిదగు కుమారుల బాల్యవిద్యాభ్యాన వృత్తాంతము రాంబోవు 
మహానర్ధమునకు బీజములు వేసినది. ఇందు( (బధానముగా భీముని యౌద్ధత్యమును, 
దుర్యోధనుని కార్యమును ప్రతీయమానములగును. 

ఎకలవ్యున యసాధారణ పప్రజ్ఞావాటవ మందలిదయ. లక్ష్యము గట్టిదనచి 
గురువిరహితముగనే విద్యనేర్పుట దుష్కరము కాదను నంశమిం దభివ్యక్త మగును. 
ఆనాటి రాజనీతి కేకలవ్యుండు బలియైనను అట్లగుటయే యాతసికీర్తిస కలకాలము 
నిలుప(గలిగినది. ఇందును ఎకలవ్యాలంబనకమగు గురుభక్త తాత్పర్య రూపధర్మవీరమే 
సహృదయునిచె నాస్వాద్యమగును. 
అదిపర్వము - షవాశ్వాసము :- 

కుమారాస్త్రవిద్యా (పప్రదర్శనసందర్భమున( దన సామర్థ్యమును |బదర్శించు 
చున్న యర్దునుని( గాంచి కర్టుండిట్లాడెను : 

“నీవ కడునేర్చుకాండవు గావలవదు వీని. గొన్ని గజచితి మేమున్‌; 

నీవిద్యలెల్లం జూపుదు మే వీరులు సూచి మేలుమేలని పొగండన్‌” 1.6.33 

ఇందలి “నీవకడునేర్పుకాండవు గావలవదు అను వాక్యముచే నీకంటె నేను 
జాల గొప్పవా(డ ననుకర్ణుని యభ్మిపాయము వ్యంగ్యము. "కొన్ని అనువదము 
హేళనాద్యోతకము. ఎవో కొన్ని నేర్చి గొప్పవా(డ ననుకొనుచున్నావు. మా కంతకంటె 
నక్కువ వద్యల వచ్చునులే యను భావము వ్యక్తమగును. సేవద్య లనుట వక్కరంత. 
ఎవిద్యను నాకంటె నేర్చినవారులేరని నీవు భావించుచున్నావో యావిద్యలు మాకును 
వచ్చు ననునర్థమిట స్పురించును. “ఎల్లన్‌' అనుటలో నీవు ప్రదర్శించిన విద్యలలో 
నాకు రానిది లేదు నుమా! అను భావము తో(చును. వీరు లను పదము విశేషార్ధద్యోతకము. 


257 


33 


భట్టారకుని భవ్యవాణి 

నీవు సామాన్య జనుల్మపశంనలకే యుబ్బితబ్బిబ్బవు చున్నావు. నేను వీరు లనేకులు 
(పశంసించునట్లుగా విద్యా |పదర్శనము చేయ(గలనుసుమా! అనునర్దము వెల్లడియగును. 
(దీని కుపస్కారకముగా నర్జున ప్రశంసా సందర్భమున 20, 22, 23 పద్యములందు? 
గేవల జనశబ్దమే ప్రయుక్తమైనది) మేలుమేలు అనునావృత్తిలో' దన సామర్థ్య మనల్పమను 
భావము స్ఫురించును. ఇట్లిందు కర్ణుని స్పర్థయు, గర్వమును, విద్యాప్రదర్శన 
కుతూహలమును అభివ్యక్త మగును. అతని కద్దునుని యెడంగగల యసహనముకూడ 
నిందభివ్యక్తమగును. 

దుర్యోధనుడు కర్ణుని దారం జేయుటకై యంగరాజ్య మీ(గా భీముండు 
“మంత్రపూతమై గురుయజమానభక్ష్యమగు వురోడాశ మది గుక్క కర్షమగునె” యని 
యాక్షేపించెను. దుర్యోధను(డది సహింపక యిట్లాడెను : 

“అనిలజ! నీకిట్లనిప ల్కను దల?సను నగునె - లేడికడుపునం బులి పు 

ట్టునె - యిట్టి దివ్యతేజం బునవా( డధమాన్వయమునం బుట్టునె - చెప్పుమా!” 1.6.59 

ఈపద్యమునందలి “అనిలజ!” అను సంబోధనము వలన కర్ణుని జన్మమును 
వెక్కిరించు సిబిట్లు పుట్టితివొ యాలొచింపుము. నీవు గాలికి. బుట్టినవా(డవు గదా! 
నీదోషము నీ వెజు(గక యితరుల నిందింతువా!” అను నాక్లేపణము ద్యోతమగును, 
'నీకున్‌ అనునదియు( బైవ్యంగ్యార్థమునే ధృఢ మొనర్చును. ఎవని పుట్టుకలో దోషము 
లేదో వా(డొకవేళ నధిక్షేపించినను సమంజసమేయగును గాని ఎవనికో పుట్టిన నీకిట్లాడ( 
దగునా? యను ధిక్కారమిట వ్యంగ్యము, “తల(పను నగునో అనుటచే హృదయమున 
భావించుటకు( గూడ నసహ్యమైన విషయమును నీవు సిగ్గులేక వాకొనుచున్నావు. ఇది 
వివేకమా! అను మందలింపభివ్యక్తమగును. “లేడి కడుపున బులిపుట్టునె అనుటచే 
మీరు “ఆకృతివిశేషమును బట్టి యౌన్నత్యమును గుర్తింపంజాలని మూర్చలు కానిచో 
నీతని గుర్తింప(గల' రనునర్థము తో(చును. ఇట్లీ పద్యమువలన దుర్యోధనుని కోపము, 
కర్ణనిందవలన పడినబాధయు నభివ్యక్తములగును. 

ఆ సందర్భముననే కోపము పెల్లురేగి దుర్యోధను! డింకను నిట్లు పల్కు చున్నా( 
డు: 

“శూరులజన్మంబు సురలజన్మంబును నేణులజన్మంబు నెజు(గనగునె? 

మొగిని దధీచి యెమ్మునం బుట్ట దయ్యెనే వాసవాయుధమైన వజ మదియు! 

గాంగేయు(డవ మటీకొర్తికేయుం డన నాగ్నేయు. డన రౌదుండనంగ శరవ 

భొద్భవ్రం డన గుహుం డుద్భనిల్ల(డె? శర స్తంబజన్నుండు గాండె ధర్మవిదు(డు 

కృష్ణండు? ఘటసంభవ్రండుగా(డె కీర్తిపరుండు వరుండు ద్రోణుండు? విష్టలవలనం బుట్ట 

రైరె సఠ్‌క్షతియప్రభు అవని( గావ గడ(గి? మీజన్మములు నిట్ల కావె వినంగ?” 1.6.60 


258 


భారత ధ్వని దర్శనము 
ఇందు మొదటిపాదమువలన( గర్జు. డవిదితజన్ము( డైనంతమాతమున 


నీచజన్ము(డని సంభావింపరా దనునర్ధమును, సురల జన్మమువలె నేయిలజన్మము వలె 
శూరు(డైన యితనిజన్మము కూడ( దెలియకపోయినను బవ్మితమే యగు ననునర్థమును 
స్ఫురించును. రెండవ పాదమువలన నొకవేళ జన్మ హేతువు నింద్యమె యైనను పుట్టినవానికి 
నింద వర్తిల్ల దనునర్ధము వ్యక్తమగును. మూండు నాలుగు పాదముల వలన పగత్పితరులైన 
పార్వతీ పరమేశ్వరుల సంతానమై దేవసేనాపతి యగు కుమారస్వామి యంతటి వానికే 
జన్మవిషయమున నిందతప్పనిచో నిశజెప్పెడిదేమి? అత(డు నింద్యుండైనచో నీతండు 
నింద్యు( డగు లెమ్మనునర్ధము తో(చును. అర్జునునితో కర్ణుడు పోరుచుండ౦గా నే 'ధర్మవిదు( 
డు ధర్మ ప్రసంగము! దెచ్చెనో, దేనివలన నింతటిరభస పుట్టెనో యామహానుభావు(డు 
కృపాచార్యుండు వుట్టినదెక్కడ? జిల్లుగడ్డిలో(గదా! అతను శూర్మాగణియైన కర్షుని( 
దెగనాడుచుండ.గా నుపేక్ష వహించిన మహాకీర్తి పరుండు శ్రేష్టుడు నైన దోణాచార్యుండు 
జన్మించినది కుండలో(గదా! ఇత్యాది విధముగా ధర్మపరుండు, మహా కీర్రిపరు6డు, 
వరు(డు అను కృప (దోణ విశేషణములు దుర్యోధనుని వెక్కిరింతకు వ్యంజకములు. 
ఇంతకు నవ్యరవ్యరనో పేర్కొననేల? ఉత్తమ క్షత్రియుల మనుకోనుచున్న మ జన్మములు 
మాత్రము శుద్ధమైనవా? అట్టి మీ రీతనిని నిందించుట యెంత అవివేక మనునర్ధము 
తందిపాదమున! దో(చును. ఇట్లు దుర్యోదనుని గర్వావుర్వము లిందం 
పతీయమానములగును. 

ఇట్లీ కుమారాన్త విద్యా ప్రదర్శన. కధాభాగమున నతిలోకవిద్యా ప్రదర్శన 
సందర్భమునందును, గర్జుని ప్రవేశము, పాండవులు దానిని నహింవకుండుట, 
దుర్వోఢను(డు దారనుజేయుటకై కర్టున కంగరాజ్య మిచ్చుట, కర్ణారునుల మాత్సర్యోదయము 
మున్నగు నంశములు ప్రాయికముగా విన్మయహేతువులై యద్భుత రసావహము 
లగుచున్నవి. దీనికి కర్ణార్దునాలంబనక యుద్ధవీర మంగము. 

తజువాతి దుపదరాజయ వృత్తాంతమున ప్రధానముగా అర్జునాద్యాలంబ 
నకమగు యుద్ధవీరము ప్రతీయమానమగును. 

ధృతర్మాష్టుండు ధర్మజుని యువరాజు జేయంగా నీసువహించిన దుర్యోధను. 
డు తండితో నిట్లు పలికెను ; 

“వీరులని పాండుసుతులకు వెజితు నేను; వెజచుటకు(దోడుగా నిష్ణ విథుండ వీవు 

పాండవజ్వేష్ణునకు( బీతి. బరమయౌవ రాజ్యమిచ్చితి కురువృద్ధరాజులొద్ద” 16.121 

ఇందు దుర్యోధనునకు తండియెడ( బుట్టిన యమర్షమును, యుధిస్టిరునకు 
రాజ్యమిచ్చుటచే( బొడమినశోకమును బతీయమానములగును. తండి నధిక్షేపించు టయు 
నిందు వ్యంగ్యము. 'విబు(డ నీవు' అనుటలో నీ ప్రభుత్వమును సరియే, నీవును సరియే. 

259 


భట్టారకుని భవ్యవాణి 

తన కొడుకులను గాదని యెవ్వండైన నిట్లితరుని కొడుకులకు రాజ్యమిచ్చు ప్రభువు 
లుందురా? అనునర్ధ్థము వ్యంగ్యము. “పాండవజ్యేష్టునకున్‌' అనుటవలన నీజ్యేష్ట 
వుత్రునిగతి యేమిచింతించితి వను ప్రశ్న వ్యంగ్యముగా నుదయించును. “ప్రీతిన్‌' 
అనుపదముచే నీవు వానికి రాజ్య మిచ్చుట యెవ్యరి యొత్తిడికో లొంగినందు వలన. 
గాదు. నీకుమారులయం దిష్టము లేక కోరి ప్రీతితో వానిని యువరాజు( జేసితి వను 
నర్థము న్నురిచును. “కురువృద్భరాజులొద్ద' ననుట వలన పెద్దవారందటు 
సాక్ష్యముండునట్లుగా నిపుడు కాదనుటకు(గూడ వీలులేని విధముగా మిక్కిలి నిపుణముగా 
నాతనికి యౌవరాజ్య మిచ్చితివి. ఆహా నీ పుత్ర (పేమ కొనియాడ(దగినదిసుమా? అను 
వెక్కిరింత స్పురించును. ఇదియంతయు దుర్యోధనుని మనోవేదన నభివ్యంజించుటకు... 
జక్క గానుపకరించును. 

పుత్రుని దుర్చోదలకు లాంగి ధర్మజాదులను హస్తిపురినుండి పంపివేయ 
నుంకించిన ధృతరాష్టుని చేష్టాదిక మిందు వర్ణింప(బడినది : 

“పాండుకుమారులం బిలువంబంచి సుహృన్నివహంబునొద్ద న 

పాండు దలంచి నిర్హభితబాషృకరాళకవోలయుగ్ముడై 

పాండుమహిశుకంటె నతిభక్తుల మిమ్మొక( డెను బంచెదం 

బాండుయళో ర్థులార; యిది పథ్యమకాంగం దలంపు6 డాత్మలోన్‌.”1.6.133 

ఈ పద్యమునందు( జెప్పంబడిన వాండు(దలంచుటయు, నిర్దళిబాష్పకరాళ 
కపోలయుగ్ముండగుటయు ధృతరాష్ట్రుని కౌటిల్యమును వ్యక్తపణచును. కోసితినుటకు 
ముందు మేకను చక్కనివచ్చికతెచ్చియిచ్చి మేవుటవంటి దీయభినయుము. మీ 
నాయనకంటె మీరే నాకెక్కువ భక్తు లనుటలో తన యాజ్ఞ నుల్లంఘింపరాకుండ( జేయు 
ప్రయత్న మభివ్యక్తమగును. “పాండుయశోల_ ర్థలార! అనునంబోధనముచే మీకు 
రాజ్యమునందు(గంటెను యశన్సునందే కోరిక యధికము కావున కీర్తినే యపేక్షించి 
నాయాజ్ఞను బాలింపు( డనునర్ధము లో(చును. మజియు పాండు శబ్దమునకు(గల 
అర్ధద్వ్యయన మర్పణశక్తినిబట్టి మీ తండ్రికీర్తివంటి స్వచృమైనకీర్తి నభిలషించువా రనునర్ధ 
మిట సంభావించినచో శబ్దశక్త్యుదృవాలంకారధ్య్వని సిద్ధించును. ఇదియు ధృతరాష్ట్రుని 
వంచనమునకు మిక్కిలిగా సహకరించును. 'ఇది పథ్యము కాం/గందలంపు( డాత్మలోన్‌' 
అనువాక్యార్థము అది యెట్టును పథ్యము కాదను ధృతరాష్టునియంతరాత్మఘోషము 
నభివ్యక్తముచేయును. లేదా ధృతర్మాష్టు(డు పాండుని( దల(చట, బాష్పసముద్గమము 
మున్నగునవి ని;ఃముగా నాతనికి. బాండునిపై, పాండవులపై( గల [_పేమమునే 
యభివ్యంజించు ఏనియు. జెప్పుకొనవచ్చును. పుత్రుని మాట కెదురుచెప్ప(జాలక యాత. 
డు చెందు వ్యథ ?।ది వ్యంజించుననియు నూహింపవచ్చును. ఇట్లిట రెండు ధ్వనులకును 


260 


భారత ధ్వని దర్శనము 
సందేహసంకరము, శబ్దశక్త్వుద్భవధ్యని ధృతర్నాష్టునివంచనమునకో, దుఃఖమునకో యను 
(గాహకము. 

ఈయాశ్వానమున( గుమారాస్త్రవిద్యాపదర్శన, దుపదపరాభవఘుట్టము 
లైనపిదప ధృతరాష్టుడు ధర్మజుని యువరాజు( గావించుటయు, దానికి సహింపని 
దుర్యోధను(డు ధృతరాష్టుని లొంగదీసికొని పాండవుల వారణావతమునకు( బంపుటలో 
నవలప్రయత్ను( డగుటయు, లాక్షాగృహదహనము, పాండవులు దై వవశమున 
పమాదమునుండి తప్పించుకొని యడవులపాలగుటయు, హిడింబానురవధయు, 
ఘటోత్కచోత్పత్తియు, బకాసురవధయు ననునంశములు కలవు. ఈవృత్తాంతము లందు 
(ప్రాయికముగా పాండవుల ధర్మానురక్తియు, ధార్తరాష్టుల యధర్మాసక్తియు(జక్కగా 
(వతీయమానములగుచున్నవి. ఇచ్చిన యౌవరాజ్యమునకు చేసేతుల వివూత 
మొనరించిన ధృతర్నాష్టునియెడ ధర్మజున కుదాసీనభావమే యుండుటయు, ఆతనియాజ్ఞ( 
దల దాల్చి వారణావతమున కరుగుటయు ననునంశము లాతని ధర్మాత్మత 
నభివ్యంజించును. లాక్షాగృహదహనము మొదలుకొని జరిగిన వృత్తాంతమునకు నాయకు. 
డు భీముడు. అందు తదాలంబక మగు నద్భుతరసము చక్కగా రూపొందినది. 
దహనక్రయకు సన్నద్భుడై వచ్చిన వురోచనుసం దదాశ్రితులను గృహముతోపాటు 
దహించివేయుటయు, నురంగమాగ్గమున( దల్లిని సోదరులను మోసికొని సురక్షిత 
ప్రదేశమునకు వెలువడుటయు, నిద్రావశులై యున్నవారికి నిదాభంగముకానీకయే 
హిడింబానురుని వధించుటయు, ఏకచక వురమున బకానురవధ గావించుటయు 
విన్మయకరవృత్తాంతములు. వినిచే నద్భత రనమాస్యాద్య మగుచున్నది. 
హడంబానురాగవృత్తాంతమునందలి శృంగారమును, విప్రగృహమునందు జరిగిన 
కుంతీవిపసంవాదమునందలి ధర్మప్రసంగమును అంగములు. విప్రబాలకుని ముగ్గవచన 
ములు హాస్యరసావిర్భావమునకు దోహదములు. అదియు( బిధానమగు నద్భుతమున 
కంగవేం. భీముహిడింబులయు, భీము బకులయు పోరాటమున నుదయించు 
యుద్ధవీరముకూడ నద్భుతరసమున కంగ ప్రాయమే. ఇల్లీ యాశ్వాసమున( బ్రాయికముగా 
నద్భుతరసము పోషింప(బడినది. (పధానకథానాయకులగు పాండవుల పారంభవృత్తాంత 
మద్భుతరసాన్వితమై యుండుట యనంతరకథావృత్తాంత శవణకుతూహలమునకు 
దోహదికారి కొవున నిం దద్భుతరసము నూహించుట సముచితము. 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము :- 
కుంతీదేవి కోడలికి గొడుకులు తెచ్చిన యాహారములవిభాగకమము నిట్టని 
వివరించెను : 


261 


భట్టారకుని భవ్యవాణి 
“వెడందయురంబును నన్నువ కడుపును దృఢకరినతనువు గల యాతనికిం 
దడర నొకపాలు పెట్టుము వడి నాగాయుతబలంబువా( డత డబలా!"1.7.224 
ఎడుగురు మొత్తము పంచుకొని తినవలనియన్నములో నగ మొక్కని 
కిడుటయు, మిగిలినసగము తక్కినవారు పంచి కుడువవలయుటయు ననుదానికి( గారణ 
మిందు వ్యంగ్యముగా( జెవ్ప(బడినది. భీముని యాకారవర్గనము చేయుటలో 
నింత పమాణములో నాహార మిడుటయందలి యౌచిత్యము వ్యక్తమగును. “వడినాగాయత 
బలంబువా( డత(డు' అనుటచే “నీతడు కేవలము తిండిపోతని భావింపకుము. మహా 
బలవంతు(డు. అతనిబలము మనకు పెన్నిధానము' అనునర్ధము వ్యంగ్య మగును. 
దీనివలన ద్రౌపదికి నంసారజీవితములో నేకష్టపాటువచ్చినను వారించి రక్షింప(గల 
మహాబలు(డు తనపతులలో నొకండు గల డను ధైర్యము కలిగించు కుంతీదేవి 
తాత్సర్యమును, ఆమె వాత్సల్యమును ప్రతీయమానములగును. 
పాంచాలి పంచభర్తక యగుటను వారింప(దలచిన దుపదుండు వ్యాన 
భగవానునితో నిట్లనుచున్నా(డు : 
“విమలమతి : యన్యులకు విష యమె ధర్మాధర్మనిర్ణయము సేయంగ ది 
వ్యమునింద : దీని సువిచా రముసేయుము ధర్మసంకరము గొకుండన్‌.” 
17250 
ఇందు ధర్మజుని వ్యంగ్యముగా( దప్పుపట్టు ద్రుపదుని యభిపాయము 
గమ్యమానమగును. .'విమలమతి” అనుపదముచే ధర్మాత్ముడేయయ్యు ధర్మజుండు 
ప్రకృతమున కామదోషదూషితు(డై విమలమతిత్వమును గోల్పోయి మాటాడుచున్నా( 
డను భావము వ్యక్తమగును. “అన్యులకు అనుపదమర్థాంతరనం|క్రమితవాచ్యమై 
పక్షవాతరహిత బుద్ధివై లోకమును ధర్మమార్గమున నడపింప(గల నీకంటె నన్యుల 
కనునర్ధమును బోధించును. 'దివ్యమునీంద్ర!' అనునంబోధనము నీయువదేశ 
మీధర్మజానకు ననుల్లంభ్ఫ్యము కావున నాతనికి. దగిన పాతోవదేశమును 
ప్రార్థనమునభివ్యక్తము సేయును. సువిచారము సేయుము అనుటలో నీధర్మ్శ్మజుడు 
యుక్తాయుక్షములు బాగుగా విచారింపక యిట్టి నిర్ణయమునకు వచ్చెను. ఆతనికి. దెలియ. 
జెప్పుటకై నీవు బాగుగా విచారింపు మనునర్థము తో(చును. “ధర్మసంకరము గాకుండన్‌' 
అనుటచే నీవిప్పుడు సరియైన నిర్ణయము చేయనిచో ఈధర్మరాజువలన ధర్మమునకు 
సాంకర్య మేర్పడుచున్నది. అది వాంఛనీయము కా దన్నభావము ధ్వనించును. 


2862 


భారత ధ్వని దర్శనము 
ఇట్టి యర్ధవిశేషము సంభావితమైనది కావుననే వెనువెంటనే ధర్మజు డొకింత 


కోపముతో “కృష్ణదైపాయనుసమక్షంబున” ద్రుపదునితో నిట్లనియెను : 

“నగియును బొంకునందు వచనంబు, నధర్మువునందు( జిత్తముం 

దగులదు నాకు నెన్నండును ధర్ము వవశ్యము; నట్ల కొవునన్‌ 

వగవగ మాకు; నేవురకు వారిజలోచనం గృష్ణ నిందగుం 

దగదను నీవిచారములు దక్కి వివాహ మొనర్పు మొప్పుగన్‌.” 1.7.252 

ఈయాశ్వానమున ధృష్టద్యుమ్నుదౌవదీసంభవకథనంబును, పాండవులు 
కృష్ణద్వైపాయనుని నందర్శించుటయు, గంగాతీరమున నర్జునుండు అంగారవర్శు 
జయించుటయు, తవతీనంవరణోపాఖ్యానమును, వనిష్టార్వోపాఖ్యానములును, 
(దౌపదీస్వయంవరమును, పంచేం దోపాఖ్యానమును, [దౌపదీవివాహము ననునంశములు 
గలవు. ఇందు ధృష్టద్యుమ్న (దౌపదీనంభవకథనమున అద్భుతరనము నెలకొనును. 
దుపదు(డొక ప్రత్యేక ప్రయోజన మపేక్షించి యజ్ఞము చేయనెంచుట, యాజోపయాజుల 
వృత్తాంతము, యజ్ఞనిర్వహణము, యజ్ఞకుండమునుండి జ్వాలాభీలాంగు(డు, 
కరవాలబృహచ్చాపధరు(డు, వరవర్శకిరీటాలంకారు(డు, రథారూఢుండు నగు నొకప్పుతు( 
డు పుట్టుటయు, సర్వ్యావయవ సౌందర్యవిలాసముతో నొక్కకుమారి యుదయించుటయు 
నాశ్చర్యకరములైన విషయములు. అంగారపర్ణవృత్తాంతమునందర్హునాలంబకమైన 
యుడ్గత్సాహముచే వీరరసస్ఫూర్తి గలుగును. తపతీ సంవరణోపాఖ్యానమున శృంగారరస 
ముప్పతిల్లును. వశిష్ట కథ అద్భుత రనోత్సాదకము. ఎడనెడ కరుణము దాని కంగము. 
కల్మాషపాదు(డు రాక్షసు(డగుట, ఆసందర్భమునందలి యాతని |ప్రవర్తనమును భయా 
నకరనము ననుభవింప(జేయును. బెర్వోపాఖ్యానమునందును భయానకాద్భుత రసములు 
పతీయమానములగును. 

స్వయంవరకథయందు మత్స్యయంత్రభేదన మాశ్చర్యావహము. తన్మూలమున 
జనించిన యుద్ధమునందలివీర మద్భుతరసమున కంగము. పాండవులు ద్రౌపదిని దల్లికి 
సమర్పించుటయు నామె మీరేవురు నుపయోగింపుడని నియోగించుటయు నాదిగా 
ప్రవృత్తమైన |దౌపదీపంచభర్తుకతాకథ యంతయు విస్మయ కారకమై యద్భుతరసమున( 
బాఠకుని ముంచియెత్తును. ఎడనెడ ధర్మవీరము దీనికంగము. పంచేం ద్రోపాఖ్యానము 
కూడ విస్మయజనకమే. ఇట్లీ యాశ్వాసమున ప్రాయికముగా పాఠకు( డద్బుతరసనిమగ్ను( 
డగుట గానవచ్చును. 


263 


భట్టారకుని భవ్యవాణి 
ఆదిపర్వము - అష్టమాశ్వాసము :- 
పాండవులపై దండెత్తి వారిని లోంగొందమన్న ఆలోచన రాగా దోణుండు 
దుర్యోధనునితో భీష్ముని వాక్యముల సమర్థించుచు నిట్లనెను : 
“బహుగుణ ముత్తమోత్తమము పథ్యము తథ్యము సాధుసమ్మతం 
బహితబలప్రమాధి విపులార్థయుతం బగుటన్‌ భవత్సితా 
మహువచనంబు' జేకొనుము; మానుగ వారలతోడ నీవు వి 
గహ మొనరింప నేమిటికి. గౌరవసౌబలకర్ణశిక్షలన్‌.” 1.3.34 
ఇందు బహుగుణ మిత్యాది విశేవణములు భీమ్మని వాక్యములను 
(దోసిపుచ్చరాకుండుట యందలి విశేషము నొత్తి చెప్పును. “భవత్‌పితామహువచనము 
అనుటచే నాతండు మావలె నీ కితరుండుకాడు. మీతాత; మీయందలి (పేమాదరములచే 
మీ కేయాపదయు రాకుండ. గాపాడుతాత్పర్యము గలవా(డు. అట్టి వానిమాట నీవు 
తప్పక చేకొనవలయు ననునొత్తిడి స్పష్టమగును. “వారలతోడ” అనున దర్భాంతర సంక్రమిత 
వాచ్యము. “మహాపర్మాకమవంతులు, సాధు సమ్మతులు, సద్గుణ గరిష్టులు, ఒకవేళ నీ 
మూర్ణతవలన యుద్దమే వచ్చినచో మిమ్మెల్ల నపగతదర్పుల' జేయ(గలవారు నగు 
వారలతో” ననునర్ధ మిట |పతీయమానమగును, “నీవు ను అట్టిదియే. స్వయముగా 
కార్యసాధకు(డవు కావు. వారితో మార్కొని పరాభవము నొందువా(డవు నైన నీవు విగ్రహ 
మొనరింపనేల? యను నర్ధమిందు (పతీయమానమగును. లేదా పినతండ్రి పుతులైన 
పొండవుల యెడ సౌదర్యము నెరపవలసిన నీవు విగ్రహమును కోరనేల? యను నర్థము 
గమ్యమాన మగును. 'కౌరవసౌబలకర్ణశిక్షలన్‌' అనునదియు నర్భాంతర సంక్రమిత వాచ్యమే. 
ఈ ముగ్గురు నీకు హితులు కారు. ఇచ్చకములాడి నిన్ను మెప్పింతురు. ఇట్టివారి 
యువదేశమును గొని వితామహువచనము నిరాకరించుటయా? అనునర్భము 
వ్యంగ్యమగును. వీరి యువదేశము గుణహీనము, అధమాధమము, అపథ్యము, 
అతథ్యము, దుష్టసమ్మతము, అహితబలపవృద్ధకము, అనర్థయుతము నుమా! 
అనునర్థము భీష్మవచన విశేషణములనుబట్టి నంభావ్యము. ఇట్టి నింద యిందు 
గర్భితముగా నున్నది కావుననే ఖడ్గవాదియగు కర్టునికి( గోపము వచ్చెను. కావుననే యాత 
డు భీష్మద్రోణులవాక్కుల నవకర్ణించి యిట్లు పలికెను : 
“ముదుసలులు తమ కిమ్ము(గా జదివికొండ్రు గాక; పతులకు హితమగు కర్ణమేల 
యొలసి చెప్పుదు రహితుల(గలిపికొనుట ధర్మువని; రిది నయవిరుద్ధంబుగాదె!” 
1.8.38 


264 


భారత ధ్వని దర్శనము 
కర్ణుడు గావించిన యధిక్షేపణమునకు |దోణు(డు చెప్పిన సమాధానము : 

“ఉడుగక యే మహితము బలి కెడువారము-నీవు హితవు క్రియగొనంగాంబ 

ల్కెడువాండవు - మాకంటెను గడుహితుండవు నీవకావె కౌరవ్యులకున్‌.”1.8.40 

ఇందు వ్యతిరేకలక్షణచే “మేము నీవలె నిచ్చకములాడము; చెవుల కప్రియమైనను 
హితమే పలికెదము; నీవు తాత్కాలికతృప్తికై యిచ్చకము లాడి రాజును వంచింతువు. 
నీవు కౌరవ్యులకు మిక్కిలి యహితుండవు' అను నర్థము [వతీయమానమగును. ఈ 
యర్థము 'నీవకావె!' అనుచోటి కాకువుచేత నుక్తప్రాయ మగుటచే నిది గుణీభూతవ్యంగ్యమున 
కుదాహరణమగును. 

“మూకంటెను గడు హితు(డవు నీవకావె కౌరవ్యులకున్‌' అను వాక్యము నందు 
భీష్ము(డు కౌరవ్యులకు పితామహు( డగుటచేతను, నేను గురువనగుట చేతను ప్రత్యేక 
పయోజనాపేక్ష లేమి జేసి మేము హితమునే యుపదేశింతుము. నీవన్ననో మైతి 
యను నెపమిడి అంగరాజ్యమును బొందినవా(డవు కావున దుర్యోధనునకు రుచింపని 
హితము 'చెప్పినచో మైత్రి చెడునను భీతితో హితమును జెప్ప(జాలవు. కాని నీదే హిత 
మనియు, మాది యహిత మనియు వాకొనుచున్నావు. ఇది యెంతయవివేకమో పరికింపు 
మనునర్థ్ధము గమ్యమానమగును. 

అర్జునుడు కవటయతిగా నున్న తన్ను! [(బకటించుకొని గాంధర్వవిధిని 
వివాహమాడుమని సుభద్ర నడుగగా నామె “లజ్ఞావనతవదన యయి' యిట్లనెను : 

“నన్ను నీనర్హు లెల్ల నిందున్నవారు; వార యెతీింగి చేయుదురు వివాహ; మనుచు 
వనజనేత కన్యాపురంబునకు( జనియె నరిగె, దనలతాగృహమున కర్దునుండు.” 
18.189 
సుభద అజ్ఞావనతవదనాత్యము సంలక్ష్యక్రమమున నర్జునునియెడ నామెకు( 
గల యభిలాషమును వ్యక్తపజచును. నన్ను నీనర్హులెల్ల నిందున్నవారు) “వార యెణీ(గి 
చేయుదురు వివాహము అనుటవలన నామె వినయాభిజాత్యసంరక్షణ తాత్పర్యము 
అభివ్యక్తమగును. “వనజనే|త' అనుపదము అర్జునుండని యెజు(గుటవలన నామె 
హృదయమునందు వెల్లివిరిసిన యానందవిశేషము కన్నులలో నభివ్యక్తమగుటను 
సూచించును. “కన్యాపురంబునకు( జనియె' ననుటలో లజ్ఞాభరముచే ప్రియుని యెదుట 
నిలువ(జాలని తారళ్య మభివ్యక్తమగును. ఇట్లీ పద్యమున సుభదార్జునుల పరస్పరాను 
రాగము ప్రతీయమానమగును. 

జరిత పిల్లలతో నేమాయెనో యని చింతించుచు( దనతో( బసంగించిన 

మందపాలునితో లపిత యిట్లు పలికెను : 


265 


34 


భట్టారకుని భవ్యవాణి 
“నా యొద్దన ప్రార్థించిన వాయుసఖుం డపుడు నీకు వరదుం డయి శా 
ర్‌జ్లేయుల నలువుర గాతును ధీయుత యని పలికె; మజచితే మునినాధా!” 
18.317 
“ఆలికి నెయ్యుండవయి దాని యోగక్షేమం బరయం దలంచి తది వులుం 
గెట యేనియుం బజఖుచుంొ కేమయ్యెడు వగవకుండు మనిన.....” 18.376 
ఇందు లపిత సపత్నీమాత్సర్యము చక్కగా నభివ్యక్తమగుచున్నది. 'నాయొద్దన' 
అనుటచే నిది నేనెఖు(గనిదా? తల్లి పుట్టిల్లు మేనమామ యొద్ద. బొగడి నట్లు నన్నే 
వంచింపనేల? అను నభిపాయము వ్యంగ్యము. 'మజచితే” అనుటలో నీవు మజచి 
యగ్నిదేవుండు మజచెనేమో యని యాత్మదోషము నాతని కంట(గట్ట నేల? యను 
నభిపాయము వ్యంగ్యము. “వరదుడు అనుటచే దేవత్వము గలిగి వరమిచ్చినవాండు 
మజిచునా? వరమిచ్చినవానిని [క్రూరాత్ముండని సంభావించుట పాడియా? యనునర్థము 
తోచును. “మునినాథా!” అను సంబోధనము మౌనివర్యునకు భార్యాపుత్రవ్యామోహము 
సముచితమా? యను నధిక్షేపణము నభివ్యంజించును. “అలికి ననుటలో నీకదియే 
ప్రియమైన భార్య. నేను గాకపోతి నన్న కోపశోకొోక్తి వ్యంగ్యము.. ఇట్లు సపత్నీ మాత్సర్య 
మీలపితావాక్యములందు పన్ఫుటమగుచున్నది. 
ఈయాశ్యాసమునందు( బాండవుల కర్ణరాజ్యము సిద్ధించుటయు, నారదుని 
పోత్సాహమువలన వారు భార్యయందు సమయక్రియ నొందుటయు, నర్జును తీర్థ 
యాతలును, వివాహములును, ఖాండవవనదహనమును ప్రధానాంశములు. 
ఇందు నమయవరిగహణ వృత్తాంతము వారి సాభ్మాతధర్మానురక్తిని, 
నియమశీలము నభివ్యంజించుచు ధర్మవీరమును నెలకొల్పుచున్నది. తీర్థయాత్ర యందు 
పాయికముగా ధర్మవిర శృంగారములు పెన(గొని యున్నవి. నుభదా వివాహ 
వృత్తాంతమున శృంగారరసము ప్రధానము. ఖాండవ వన దహన వృత్తాంత మద్భుత 
రస సమన్వితము. ఇందింద్రునకు( గృష్టార్జునులతో నైన యుద్ధమున వీర రసస్ఫూర్తి 
కలదు. అది యద్భుతమున కంగపప్రాయమే యని చెప్పనొప్పును. 
సభాపర్వము - ప్రథమాశ్వాసము :- 
సభాలాభముచే యుధిష్టిరునకు( గలిగిన వైభవ మెట్టిదియో యీ క్రింది 
పద్యమున కవి వర్ణించెను. 
“మదమాతంగతురంగకాంచనలసన్నాణిక్యగాణిక్యసం 
పదలోలిం గొనివచ్చి యిచ్చి ముదమొప్పం గాంచి సేవించి ర 


266 


భారత ధ్వని దర్శనము | 
య్యుదయాస్తాచల సేతుశితనగమధ్యోర్విపతుల్‌ సంతతా 


భ్యుదయున్‌ ధర్మజు. దత్సభాస్థితు జగత్పూర్లప్రతాపోదయున్‌” 2.119 
కృష్ణుడు సభానిర్మాణమును గూర్చి మయునికి వక్కాణించుచు నది సకల 
క్షీతిపాలసేవ్య నున్ఫిర విభవాభిరాము(డైన యుధిష్టిరునకు యోగ్యమై నదిగా 
ముండవలయుట సూచించెను. సభాలాభమువలన నిట్టి అక్త్షణము ధర్మజునియందు 
సమ్మగ మయ్యెనని యిందు. జెప్ప(బడినది. ఉదయాస్తాచల సేతుశీతనగమభ్యోర్వీపతులు 
జలాత్మారముగా( గాక ముదమొప్పంగా వస్తువాహనాదుల నొసంగి ధర్మజుని సార్వభాముని 
సేవించినట్లు సేవించిరి. ఇట్లు సభవలన( దత్సాామి కింత ఘనత వచ్చె నన6గా( 
దన్నిర్మాణచాతుర్మీపశంస మాటల కలవికాని దయ్యె ననుట వ్యంగ్యము. ధర్మజుండు 
సహజముగా సంతతాభ్యుదయు.డే. ఇప్పుడు తత్సభాస్థితు(డై జగత్పూర్డపతాపోదయు( 
డయ్యెను. ఇది రాబోవు రాజసూయ యాగమునకు పూర్వ రంగమైన రాజకోటిని జయించి 
సార్వభౌము6 డగుటను సూచించును. 
కుశల |పశ్న లడిగి నారదుడు ధర్మజుని మంతుల నియామకమును గూర్చి 
యిట్లు ప్రశ్న చేసెను : 
“అనఘుల శాస్త విధిజ్ఞాల ననురక్తుల( బితృపితామహక్రమమున వ 
చ్చిన విపుల మంతుల(గా నొనరించితె కార్యసంపయోగము పొంటెన్‌.” 
2127 
ఇందు మంతియయినవా( డెట్టిలక్షణములు గలవా(డై యుండవలయునో 
వ్యంగ్యముగా6 జెప్పబడినది. అతడు పాపరహితుడై యుండవలయును. శాస్త 
విధానముల నన్నింటిని బాగుగా నెణి(గినవాడై యుండవలయును. తాను సేవించు 
రాజానడ([దకరణజిద్ధగ ననురక్తు(డ యుండవలయును. ఆనువంశికముగ నీలక్షణములు 
రక్తములో జీర్ణించినవా(డగుట మేలు. విప్రుండనుట వలన “జన్మనా (బావ్మాణో జ్లేయః, 
నంస్కారాద్ర్రాజ డచ్యతే, విద్యయా యాతి వివత్వం, |తిభిః శ్యోతియ డచ్యతే” అను 
నభియుక్తోక్తిని బట్టి పరిపూర్ణ విద్యావంతు(డు కావలయు ననుట వ్యంగ్యము. అపుడే 
పూనిన కార్యము ఫలవంత మగుననుట యిందు తోచును. 
అమాత్యపురోహిత దండనాయకాదులను గురించియు, నృపధర్మములను 
గూర్చియు పృచృచేసిననారదునకు ధర్మజుండు చెప్పిన సమాధానము : 
“నా యథాశక్రింజేసి యన్యాయపథము( బరిహరించి మహాత్ములచరితలందు 
బుద్దినిలిపి మీయుపదేశమున శుభంబు లయినవానిననుష్టింతు. వియముతోడ.” 
215/7 
267 


భట్టారకుని భవ్యవాణి 
నారదు( డడిగిన సుమారు ముప్పది (ప్రశ్నలకు ధర్మజు(డు చెప్పిన సమాధానమిది 
యొక్కటియే. ఇది ధర్మజుని వినయమును, శక్తి సామర్ధ్యములను సువ్యక్తము చేయును. 
“యథాశక్తి ననుటలో శుభకర్మానుష్టానమునందలి ధర్మజుని గాఢశీల మభివ్యక్తమగును. 
“అన్యాయపధము. బరిహరించి యనుటచే 'జానా మ్యధర్శం న చమే నివృత్తిః అనునట్టి 
దౌర్చల్యము లేక యన్యాయమార్గమును బరిహరించుచున్నా నను నర్థము తో(చును. 
“'మీయుపదేశమున' అను వదముచే నిట్లిట్లు పవర్తిల్తుచుంటివా? యని మీరు 
నన్నడిగినను నిట్లిట్లు నడవవలయుసుమా! అని యుపదేశించుటయే మీ యభిప్రాయ 
మని నేనె(తీ(గితి నని చెప్పుట వ్యంగ్యము. “పియముతోడి ననుటచే నిది కేవలము 
కర్తవ్యమను దృష్టితో(గాక దానియందు (పేమాదరములుంచి యాచరింతు ననునర్ధము 
వ్యంగ్యమగును. 
తండి వనువున రాజనూయ యాగముచేయుట కుత్సహాంచియు( 
బ్రజాసంక్షయ మగునని సంకోచించుచున్న ధర్మజునితో ధామ్యప్రభృతు లిట్లనిరి : 
“చేయుము రాజసూయ మెడసెయక; దానన చేసి దోషముల్‌ 
వాయు నిలేశ! భూప్రజకు(; బార్థివులెల్ల భవుత్రతాప ని 
ర్లేయులు; సర్వసంపదలు సేకొనంగా. దతీయయె(; గౌరవా 
మ్నాయలలామ! నీ కెనమె మానవనాథులు మానుషంబునన్‌.” 2.1.98 
ఇందలి 'దాననచేసి దోషముల్‌ వాయు నిలేశ భూపజకు' అనువాక్యమున 
రాజసూయ యాగమువలన నీ వేదోషములను శంకించుచున్నావో యవి వాయుట కదితప్ప 
వేణుమార్గములే దనునర్థ్ధము ధ్వనించును. “ఇలేశ!' అనుసంబోధనము (ప్రజాదోష 
వరిహారము నీకర్తవ్యమునుమా! అనునర్థమును వ్యక్తముచేయును. “పార్థివులెల్ల 
భవ|త్రతాపనిర్దయులు” అనుటచేత రాజసూయ యాగనిర్వహణమునకు( గావలసిన 
లక్షణములలో నొకటియగు సార్వభౌమత్వము నీకు సిద్ధించియే యున్నదను నర్థము 
గమ్యము. “సర్వనంపదలు సేకొన6గా. దజియయ్యె” ననుటచే సంపద లల్పబుద్ధుల 
కడ(జేరి నివృయోజనములుగా నున్నవి. వానిని నీవు "చేకొని యాగ మొనరించి 
యోగ్యలకు వంచిపెట్టి 'ఆదానంపొా వినర్లాయు నతాం వారిముబావివ' 
అనున్యాయమును నిరూపింపు మనునర్థము స్ఫురించును. “నీ కెనయె' అనునది యర్జ్థాంతర 
సంక్రమిత వాళ్యము. సర్వనద్గుణ గరిష్టుండవు, మహాపరాక్రమవంతులగు 'సోదరులు 
కలవా(డవు, నవ్వజగన్నియామకు(డైన శ్రీకృష్ణ భగవానుని యండదండలు గలవా, 
డవు నైన నీకు రాజు లొక లెక్కయా? యనునర్థ మిట వ్యంగ్యము. 
268 


ఖారత ధ్వని దర్శనము 

తాను నిర్దోషి యని పలికిన జరాసంధునితో( గృష్టుండిట్లనెను : 

“కులరక్షార్థ మభిలనృప కులోద్వహునియోగమున నకుంఠితశత్రు 

ప్రళయ విధాయులమయి యిం దులకున్‌ వచ్చితిమి దుష్టదూషణబుద్ధిన్‌.” 

2.1188 

ఇందలి 'కులరక్షార్థము' అనుపదముచే మాపూన్మి పరహితాచరణమునకు 

కాని స్వార్థపరము కాదు కావున దోషజుష్టము కాదను భావము ప్రతీయమాన మగును. 

“అభిలనృపకులోద్వహునియోగమునన్‌' అను పదముచే మాకు సర్వరాజకోటియందును 

శేష్టుండైన మహారాజుననుజ్ఞ యున్నది కావున మాచేయువనికి రాజులెల్ల హర్షింతు 

రనునర్ధము సిద్ధించును. "అకుంఠిత శత్రు ప్రళయ విధాయులమయి' యనుటచే నే 

నకుంరితు(డను, నన్నెవ్వరేమి చేయ(గల రను గర్వము నీకు6 గలదు. అట్టి శతువ 

వగు నీకు (ప్రళయము చేయ(గల సామర్థ్యముతో వచ్చితి మనునర్గము తో(చును. 

“ఇందులకున్‌ వచ్చితిమి దుష్టదూషణబుద్దిన్‌ అనుటచే నీవే దుష్టు(డవు. మేము చేయ! 
బోవు సంహారకాండ త్వల్లక్ష్యమే యనునర్ధము వ్యంగ్యము. 

ఈ సభాపర్వ ప్రథమాశ్వాసమున ధర్మజునకు నభాలాభము, నారదు(డు 
రాజసూయ (పేరకు( డగుట, ఇందాదుల సభలవర్ణనము, జరాసంధ వధ, పాండవుల 
దిగిజయము, ధర్మజుండు రాజనూయము చేయుట యను వృత్తాంతములు 
ప్రధానములు. నారద ధర్మజ ప్రసంగమున ధర్మనీతి వాక్రాచుర్యము కన్పట్టుచు పరిపాలనా 
విషయకములగు ననేకోపదేశములు ప్రతీయమానము లగును. జరాసంధోపాఖ్యానమున 
జరాసంధుని జనన వృత్తాంత మద్భుత రసావహము, తటువాతి యాతనివధను 
వర్ణించుఘట్టము వీరరససమంచితము. పాండవుల దిగ్విజయ వృత్తాంతమునందును 
వీరరసమే గోచరించును. మాహిష్మతీపురమునందు నీలునితో సంభవించిన యుద్ధమున 
నాతని కగ్ని సహాయు(డై సహదేవుని నిలువరించుటయు నాతని పార్థనచే నతండు 
పాండవ సేనకు భయము పాచుటయు నద్భుత రసమును బుట్టించును. అది వీరమున 
కంగ పాయము. రాజసూయ యాగమునకు చోదనము, ధర్మజుండది నిర్వహించుటయు 
మున్నగు వృత్తాంతమంతయు ధర్మాచరణోత్సాహ సమన్వితమై ధర్మవీరమును స్ఫురింప. 
జేయును. 
సభాపర్వము - ద్వితీయాశ్వాసము వలా 

కృష్ణుని కర్ణ్యదానము తగదని నిందించి నభను వీడిపోయిన శిశుపాలుని 
బట్టువజిచుచు ధర్మజు. డిట్లు వచించెను : 

“గురుండని సమస్తలోకో త్తరుండని నీకంటె వృద్ధతములైన నరే 

శ్వరు లచ్యుతునర్చన నెడం గర మభినందింప నీకు. గాదనదగునే.” 2.2.20 


269 


భట్టారకుని భవ్యవాణి 
“నీకంటె వృద్ధతములైన నరేశ్వరులు' అనుటచే సభలోనున్న రాజుల కందజి 


కవమానము ఘటిల్లిన దని నీహృదయమును వారి కన్వయించితివి కాని వారి కట్టి 
యభిపాయ మున్నట్లు తోంచదు. వారందటు నీకంటె నెన్నో రెట్లు గొప్పవారు. వారిదృష్టిలో 
నీవు చాల బాలు(డవు (తమప్పత్యయ మిట వ్యంజకము). వారెంతయో సువిచార 
శీలముకలవారు (వృద్దశబ్దమిట వ్యంజకము). నీ కట్టిది లేదు. వారందటు మోమాట 
పడికాక ప్రీతి పూర్వకముగా నచ్యుతుని యర్చనను నెడ(దలో మిక్కిలి యభినందింపంగా 
అల్పజ్ఞుండవు, ఆలోచనారహితు(డవు, అసూయా గ్రస్తు(డవు నగు నీవు కాదన్నచో నేమియగు 
నను నర్ధమిట ప్రతీయమానమగును. వృద్ధతములైన నరేశ్వరులు కూడ సవ్యాజముగా 
కృష్ణుని వూజార్హత నంగీకరించినవారు కారు. బుద్దిబలముచే నాతని గురుత్వమును, 
సమస్త లోకోత్తరత్యమును నిశ్చయించుకొనియే యాతని యర్చన నభినందించి రను నర్థము 
'గురు(డని”, “సమస్తలోకోత్తరు(డని' యను వాక్యభాగములవలన( బ్రతీయమానమగును. 

శిశుపాలుని. బట్టువజచుచున్న యుధిష్టిరునితో భీష్ము( డిట్లు పలికెను : 

“వాలీతదుర్ణయుండు శిశుపాలుడు బాలుడు; విని నేల భూ 

పాలక! నీకు. బట్టుపణుపన్‌; మణీ ధర్ము వెఖుంగ వీనికిం 

బోలునె రాగకోపపరిభాత మనన్మున కల్పరాజ్యల 

క్షీలలనాంధబుద్ధి కనిమిత్తమహత్పరివాద శీలికి న్‌?” 2.2.22 

ఇందు “'భూపాలక' అనుసంబోధనము సాభిపాయము. నీవు మహారాజవు. 
వి(డు పాలిత దుర్ణయు(డు. కావున వీనిని శిక్రింపవలయును. లేదా బాలుండు కావున 
వివేకరహితుండై పప్రల్లదములాడుచున్నా(డు, వీనితో నేమియని యొప్పరికింపవలయును. 
అట్టి స్థితిలో వీని ననునయింపనేల? యను నర్ధ మిట దోంచును. “నీకు అనునదియు 
నర్ధాంతర సంక్రమిత వాచ్యరూపమున( బైయర్థమునే ధృఢమొనరించును. శిశుపాలుని 
రాగకోపపరిభూత మనస్కతాదులను బేర్కొని యిట్టివి గల వీనికి ధర్మువెజు(గ(బోలునె? 
యని ప్రశ్నించుటచే ధర్మ మెట్టివానికి. దెలియనగునో యను విషయము వ్యంగ్యము. 
ఎవని మనస్సు రాగ కోపములు పెట్టు త్రిప్పులకు లోనుగాదో, ఎవని కల్ప సంపదవలన( 
గనుగాననిస్ళీతి యుండదో, ఎవ(డు నిస్కారణముగ( బెద్దలను నిందించు శీలము 
లేనివాండో యట్టవా(డే ధర్మము నెజు(గు నర్దత గలవా డనునర్ధ మట న్ఫురించును. 
ఇందలి అంధపదము లాక్షణికము. దీనివలన కంటికి/గల ఆంధ్యము లోకాలోకన 
సామర్థ్యము నెట్లు హరించునో యట్లే బుద్దికి సరియైన నిశ్చయము చేయంజాలని స్థితి 
ధర్మువు నెజు(గు సామర్థ్యమును హరించును. అట్టివానికి( దెలియంజెప్పినను దెలియదు 


270 


భారత ధ్వని దర్శనము 
సుమా! కావున వీనిని బ్రతిమాలి చెప్పనలసినయవసరము లేదు, విరమింపు మనునర్థము 
పతీయమానమగును. ఇట్లు శిశుపాలునినై చ్యము నెడ భీష్మునికి. బొడమిన జుగుప్పాదిక 
మిందభివ్యక్తమగును. 

శిశుపాలుడు యుద్ధసన్నద్ధుండు కాగా నభయంతయు మహాసాగరమువలె 
సంక్షుభితమాయెను. యుధిష్టిరుండు సభాక్షోభమువారింపు మని భీష్ముని( బార్థింప(గా 
నాత( డీతనితో నిట్లుద్దాటించెను : 

“నీయజ్ఞమునకు విఘ్నము సేయంగనోపుదురె యొరులు జితదైత్యుండు నా 

రాయణు(డు యజ్ఞపురుషుం డ జేయపరాక్రముండు దీని జేకొని కావన్‌.” 

. 2237 

ఇందలి “అజేయపరాక్రము(డు', “జితదైత్యుండు' అను విశేషణములచేత 
మహోద్ధతులగు దైత్యుల ననేకుల జయించిన మహానుభావు(డు శ్రీకృష్ణునకు ఈ 
సభాక్షోభమునకు( బాల్పడిన దుష్టు లొక్కలెక్కయా? ఇందసుర భావముగలవారి నెల్లర 
నాత(డొక్క(డే జయింప(గల(డు. అతని పర్మాకమ మెట్లివారికైన నెందజణకునైన 
అజేయముసుమా! కావున నీవు బెగడొందనవసరములే దనునర్ధము వ్యంగ్యమగును. 
'యజ్ఞపురుషు? డనుటచే నట్టివాడు చూచుచు( జూచుచు యజ్ఞ భంగము నుపేక్షించునా? 
యనునర్థము స్ఫురించును. “చేకొని అనుపదముచే నాతండు నీయందలి యాదరాభిమాన 
ములచే నీయజ్ఞము తనదియే యన్నట్లు భావించి స్వీకరించెను. అట్లివాండు దీని 
నొప్పరికించునా? యనునర్ధము వ్యంగ్యము. “ఒరులు' అనుచోటి బహువచన ప్రత్యయము 
వ్యంజకమై శత్రువు లెందళైనను శ్రీకృష్ణుని శక్తికి అగ్నికి శలభములవలె మాడిపోవుదురు 
గాన యజ్ఞభంగము చేయ(జాల రనునర్థ్ధము వ్యక్తమగును. 

శిశుపాలుని అధికముగా నున్నయవయవములు కృష్ణు. డెత్తికొనినంతనే యణ' 
గిపో(గా సాత్త్వతి భయసంభమములతో నతనితో నిట్లనెను : 

“కుపథ పవృత్తుండయి వి; డపనయమున నీ కనిష్టు( డయినను గరుణా 

నిపుణుండవై నీమజిందికి నపరాధశతంబు సైపుమయ్య యుపేందా!”2.2.59 

ఇందు "నాపుత్రునకు' అనక 'సమజ!దికి' అనుటలో వీనిని సంరక్షించు బాధ్యత 
నీదే, ఎలయన వాండు నీవాండే నుమా! అనునభిపాయము వ్యంగ్యమగును. 
. కుపథృపవృత్తుడయి యపనయమున ని కనిష్ణుడయినను నపరాధశతము సైపు 
మనుటలో మాతృవాత్సల్య మెంతగంభీరమైనదో యను నంశము తోచును. 
"కరుణానిపుణు(డవై' యనుటవలన సాధుజనసంరక్షణ విషయమున నీవు చూపు కరుణకు 


271 


భట్టారకుని భవ్యవాణి 
నైపుణ్య మక్కరలేదు. ఇట్టి దుష్టుని సంరక్షించుటయందే నిపుణమగు కరుణ కావలయును. 
అట్టివానిని( గాచినప్పుడే నీకీర్తి యినుమడించు ననునర్థము వ్యక్తమగును. “ఉపేంద్రా! 
అనునంబోధనము కూడ నీవు కేవలము నా మేనల్లుండ వను భావముతో. గాక 
సాక్షాదవతారపురుషు(డ వను భావముతోనే ప్రార్థించుచున్నాను. సర్వసమర్భు(డవైన నీ 
కీతని( గాచు టెంతవని? యనునర్భమును వ్యంజించును. ఇట్లీ వద్యమున 
సాత్త్యతిహృదయమునందలి భీతియు దైన్యము నభివ్యక్తమగును. 
శిశుపాలుడు “అవివేకాన్సదులైన పాండవులు, మోహాంధుండు భీష్ముండు, 
నీవును సంగ్రామమున నెదుర్కొను౮” డని కృష్ణునితో గర్వించి పలుక(గా కృష్ణుండాతని 
పూర్యాచరితపాపముల నెల్లవారికి నిట్లు తెలియజేసెను : 
“పాగ్ట్యోతిషంబున భగదత్తుపయి నేము వోయిన నీత డన్యాయవృత్తి 
నిట బాలవృద్ధులకెల్ల భయంబుగా ద్వారకావురి. గాల్పె; వీరులైన 
భోజరాజన్యులు పొల(తులతోడ రై వతకాదిం గ్రీడాభిరతి. [బమత్తు 
లయియున్నవారల ననయుండై వధియించె; దేవాభు( డగు వసుదేవు చేయు 
నశ్వమేధమునకు నభ్యర్పితంబైన హయము నపహరించి యజ్ఞమునకు 
విఘ్నమాచరించె ఏ౭ డతిపాపుండై; బభుభార్య6 దనకు భార్య. జేసె.”2.2.65 
ఇందు వర్ణింప(బడిన శిశుపాలుని దుశ్చేష్టితములలో వాని పరాక్రమహీనతయు, 
దౌష్ట్యమును పరిహాస గర్భితముగా( జెప్ప(బడినవి. “ఇట బాలవృద్దుల కెల్ల భయంబుగా” 
ననుటలో నెదుర్కొని యుద్ధము చేయంజాలనివారి నెన్నుకొని పర్మాకమ వంతులెవ్వరు 
లేనిసమయమున నెత్తి వచ్చిన మహావీరుం డీదుష్టుం డను పరిహాస మభివ్యక్తమగును. 
పాప మా భోజరాజన్యులు పాల(తులతో రైవతకాద్రియందు. గ్రీడాభిరతితో నుండి 
యుద్ధమునకు సంసిద్భులుకాని స్థితి యందుండ(గా నట్టివారియందు పరాక్రమము 
ప్రదర్శించిన పరమశూరు. డిత( డనువెక్కిరింపు రెండవ యంశమున నభివ్యక్తము. 
తనకు బంధువై దేవాభు(డైన వసుదేవుండు యజ్ఞము చేయుచుండ(గా సంరక్షింపవలసిన 
బాధ్యత గల వీ(డు హయము నపహరించి విఘ్నమాపాదించెను. ఇది యొకటి వీ( 
డనర్చిన నత్కార్నము. ఈయన్నింటికంటె ఘోరమైన పాప మితరుని భార్యను దనకు 
భార్య జేసికొనుట. ఇట్లు వీ(డనేక మహాపాతకము లొనర్చెను. కావున అవశ్యవధ్యు( 
డను శ్రీకృష్ణుని యభి ప్రాయమిట వ్యంగ్యము. ఈ పేర్కొన్న యంశముల చేత శిశుపాలుని 
యాతతాయిత్వము ప్రతీయమానమై యిట్టి పాపాత్ముని. జంవుట మీకందణకు 
హితకరమైన విషయము నుమా! అని హెచ్చరించుట యభివ్యక్తమగును. 
272 


భారత ధ్వని దర్శనము 
ఈయాశ్వాసమున శిశుపాలవధ యొక ఘట్టము. ఇందు శ్రీకృష్ణుని కర్ణ 
మిచ్చుటచే నీసువహించి (పల్లదములాడిన శిశుపాలు€ డాతని చక్రాభివాతముచే 
సమయుట విషయము. ఇందు |పాయికముగా ర్మౌదాద్భుత రసములు సమకక్ష్యలో 
నెలకొని శ్రీకృష్ణుని దుష్టశిక్షణ శిష్టరక్షణ యను ధర్మముల కంగములై విలసిల్లినవి. 
శిశుపాలుని విజృంభణము, భీముని కోపాటోపము, సహదేవుని యౌద్ధత్యము, శిశుపాలుని 
యుద్దాహ్వానము, శ్రీకృష్ణుడు వాని తలను ఖండించుట యను విషయములు 
రౌద్రరసజనకములు. శిశుపాలుని జన్మ వృత్తాంతము, వాండొనరించిన పాపములు 
మున్నగునవి విస్మయ హేతువులు. వధ ధర్మ సంస్థాపనార్థము చేయబడినది కావున 
శ్రీకృష్ణాలంబకమైన ధర్మవీర మిందు సంభావింపనగును. ఎత దున్ముఖముగనే తక్కిన 
వృత్తాంతమంతయు( |బవర్తిల్లుటచే నిది యంగిగా భావింపనవకాశము గలదు. 
మయనభయందు' దనవడిన యవమానాదికము నభివర్జ్ణించి శకుని 
యుపాయమున కంగీకరింపు మని తండిని. బార్థించిన సుయోధనునితో నాత(డిట్లు 
పలికెను : 
“ధీరమతి విదురుతోడ వి చారింతము; వాడు నయవిశారదు(డు; కళా 
పారగుండు; దీర్గదర్శి; య పారహితారంభు. డుభయపక్షంబులకున్‌.”2.2.124 
ఇందు విదురునికి [పప్రయుక్తములైన విశేషణము లన్నియు ధృతరాష్ట్రుని 
యెదలోని భయసంకొచములను, కపటనితిని నభివ్యక్షము చేయును. ఇట్టిట్టి(వాడైన 
విదురునితో విచారింపక మన మీ కార్యమునకు దొరకొనినచో మనకోరిక నెజివేజదన్న 
భీతి యిందు న్ఫురించును. ధీరమతి కావున వా(డు తన బుద్ధివిశేషముచే మన 
కాపట్యమును పసికట్టి సాంగనీయండు. నీతినిపుణు(డు శకుని కలండుగదా యందు 
వేమో యాతని మించిన నయ్మప్రాగల్భ్య్యముగలవా డీత( డనునర్థము 'నయవిశారదుం 
డనుపదముచే స్పురించును. ఎట్లో ద్యూతమునకు( బాండవుల నొప్పించినను నిత(డు 
కళాపారగు(డు కావున ధర్మజుని పక్తమవలంబించి ద్యూతమాడినచో జయము 
శంకాస్పదమగును. మనకడ నుండి వారిపక్ష మేల యవలంబించు నని తల(పకుము. 
వాండుభయవక్షములకును అపారమైన హితమునే చేయు న్వభావముగలవా(ండు. 
మనయింట.6 గుడిచి కూర్చున్నమాతమున మనయందు! బక్షవాత ముంచునని 
భావింపకుము. మనకైనను జూదము మేలుకాదని వాండెంచినచో మనయాట సా(గదు. 
రాంబోవు మలుగీళ్ళన్నియు మునుముందే విచారించి కనిపట్ట(గల దీర్చదర్శిత్వము 
వానికి. గలదు. కావున నిట్టి వానితో విచారించి వాని నంగీకరింప(జేయనిచో కార్యము 
273 


35 


భట్టారకుని భవ్యవాణి 
చెడు నను ధృతర్మాష్టునియభిప్రాయ మిట వ్యంగ్యము. ఇట్లనుట కుటిలత్వముచేతనే 


యనుటకు వేజుచోట [ప్రమాణము గలదు. విదురుడు ధృతరాషునివలన విషయమెజి( 
గి నేను దీని నంగీకరింపనని నప్రమాణముగా నుగ్గడింప(గా ధృతరాష్టు6 డేమనెనో 
పరిశీలించినచో నాతని కౌటిల్య మెట్టిదో తెలియును : 

“పుతుల కేలభేద మగు భూనుత! యేనును నీవు జాహ్నవీ 

పుత్రుడు నుండ6గా నహితమున్‌ భయమున్‌ దొరకొన్నె నాకు నా 

పుతులకుం బసాదకృతబుద్ధులు వేల్పులు గాన దీనికిన్‌ 

మిత్రనిధీ! యొడంబడుము; మిన్నక సంశయమందనేటికిన్‌” 22.133 

ఈపద్యార్థమువలన ద్యూతమును వారించుటలో ధృతర్మాష్టునకు తాత్పర్యము 
లేదనుట సువ్యక్తము. పాండవులు బలవంతులు గావున విదురుడు నీతికుశలు(డు 
కావున వీరివలన సూటిగా పమాదమురాకుండ( జూచుకొనుటకే యాతని ప్రయత్న 
మంతయు ననునంశ మీపద్యమువలన( దెలియుచునే యున్నది. కావున పైకందమున 
భావించిన వ్యంగ్యార్థము నిరాధారము కాంజాలదు. 

ఈపద్యమునందు ధృతరాష్టుని ప్యుతవ్యామోహజనిత బుద్ధిదోష మంతయు 
వ్యక్తమగును. తనతో పాటు విదురగాంగేయుల |గహించుటలో నేదేని ప్రమాదము వచ్చినచో 
వీరిరువురు నాకండగా నుండి రక్షింపరా? యనునర్థము ధ్వనించును. “పసాదకృతబుద్ధులు 
వేల్పులు" అనుటచే నొకవేళ మనకు చేజాజీపోయినను దైవము మనల నాదుకొనునులె 
మ్మిపుడు పుతులసంబరమును నిష్కారణముగా వారింపనేల? యను భావము ప్రతీయ 
మానమగును. 'మిత్రనిధీ! అను సంబోధనముచే నాయందు నీకు. గల మైత్రిచే నీవు 
కాదనవలదు సుమా! అను ప్రార్థన మభివ్యక్తమగును. 'మిన్నక సంశయ మందనేటికిన్‌' 
అనుటవలన ని వకారణముగా శంకించుచున్నావు. అట్లు శంకించుట మనదోషమే కాని 
వారు పాపము చిన్నవారు. వారి కెపమాదము ఘటిల్లదు లెమ్మనునర్థము స్ఫురించును. 
బుజూవర్తను(డగు విదురుని దుష్టకార్యమునకు బలవంతముగా నొప్పించు ధృతరాషుని 
ప్రయత్న మీపద్యమున నభివ్యక్తమగును. 

ద్యూతకీడకు( దన్ను. బురికొల్పుచున్న దుర్యోధనునితో ధర్శజు6 డిట్లనెను : 

“కుటిలమార్గులైన కుత్సితకితవుల తోడ గడ6గి జూదమాడ(జనదు 

దానంజేసి యర్థ్ధధర్మవివర్షితు లగుదు రెట్టివారు జగములోన” 2.2,167 

ఇందలి 'కుటిలమార్గులయిన కుత్సితకితవులతోడ' అనునది లోకసాధారణము 
గా( జెప్పినట్లున్నను వ్యంగ్యముగా నది తనతో నివుడు ద్యూతమాడ(గడ(గిన 

274 


భారత ధ్యని దర్శనము 
దుర్యోధనాదులను బరామర్శించును. “మీరు కుటిల మార్గులు. కుత్సిత కితవులు. నే 
నెంతద్యూత |పియుడనయ్యు మీతో నాడుట తగదు. దీనివలన నే నర్ధధర్మ వివర్దితుండ 
నగుదును' అను ధర్మజుని భావ మిట వ్యంగ్యము. ఈయధిక్షేపణము సూటిగాంబోయి 
శకునికి( దగిలినది. కావుననే యాత. డానిందను భరింపలేక దుర్యోధనుండు ధర్మజునకు. 
దగిన ప్రత్యుత్తర మీ(జాల(డని భావించి తాను కల్పించుకొని యిట్లు పలికెను: 

“ద్యూతకలాకుశలుండగు నాతండు లొకజ్ఞుండడును మహామతియును వి 

ఖ్యాతుండు నగు సత్‌క్షతియ నితివిదుండు దగునె దాని నిందింపంగన్‌.” 

22169 

ఈశకుని వాక్యములలో ధర్మజుని వెక్కిరించు వైఖరియు నాతడు జూడమాడక 
తవ్పని వరిన్మితిని గల్పించుయత్నమును బతీయమానములగును. ఇదియు( 
బైయుధిష్టిరుని వాళ్ళమువలె లోకసాధారణముగా నన్నట్లే యున్నది కాని “యింతవజకు 
నిన్ను మేము ద్యూతకలాకుశలు(డనియు, లోకజ్ఞా(డనియు, మహామతియనియు, 
విఖ్యాతు(డనియు, నన్నింటికిమించి, నతక్షతియుడనియు సంఖావించుచుంటిమి. 
ఇట్టివా( డెవ్వ౦డును ద్యూతమును నిందింప(డు. నీవు నిందించుచున్నావు. దీనిని బట్టి 
నికు ద్యూతకళయందు. గౌశలములేదనియు, లోకజ్ఞుండవు కావనియు, నల్పమతివనియు, 
విఖ్యాతు(డవుకావనియు, నుత్తమక్షత్రియనీతి యొట్టిదో నీకు( దెలియదనియు సంభావింప 
వలసి యున్నది” ఇత్యాదినింద అభివ్యక్తమగుటకే శకుని యీ వాక్యమును |బయోగించెను. 
ధర్మజుడు తప్పించుకొనుట కి(క నవకాశము లేదు. దీనిపై నగ్నికాజ్యాహుతివలె 
'జూదంబున కీవోడుదేని యుడుగు' మనియు శకుని పల్కెను. ధర్మజుండిట్లు ద్యూతక్రియకు 
బద్భుడు కావలసివచ్చు నేర్పాటును వ్యంగ్యముగా శకుని చేసెను. 

భీమసేను(డు |దుపదరాజనందనకు దుశ్నాసను(డు చెసిన యవమానమును 
గాంచి యిట్లు పలికెను : 

“కురు వృద్దుల్‌ గురువృద్ధబాంధవు లనేకుల్‌ సూచుచుండన్‌ మదో 

దురు(డై |దౌపది నిట్లుచేసిన ఖలున్‌ దుశ్ళాసనున్‌ లోకభీ 

కరలీలన్‌ వధియించి తద్విపులవక్షశ్రై లరక్షాఘని 

ర్‌రయుర ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగాకృతిన్‌.”2.2.233 

ఇందలి మహాప్రాణాక్షర బాహుళ్యమును, దీర్చ సమాసములును నసంలక్ష్య 
క్రమమున భీమసేనాలంబకమగు రౌద్ర రసమును వ్యంజించును. “ఇట్లు చేసిని అనునది 
చేసిన పని యవాచ్యతను వ్యంజించును. “'ఉర్వీపతి నూచుచుండన్‌' అనుటలో 


275 


భట్టారకుని భవ్యవాణీ 
నెవనిపేరణమున నీఖలు( డింతటి నీచకృత్యము నాచరించెనో వాండు నిస్సహాయు+డై 
నిష్కియు(డై కేవలము చూచుట మాత్రమే చేయుచుండగా, నాస్వాదింతు ననునర్ధ్థము 
వ్యంగ్యమగును. “అనిన్‌, అనుటవలన మీరు తుచ్చులు, ధర్మపాశబద్భులమై 
పరాక్రమ్మపకటన చేయ(జాలని స్థితిలో నున్న మ మ్మవకాశమును వినియోగించి వంచనతో 
హింసింప(గల్లితిరి. మే మట్లుగాక ధర్మయుద్దమున, పర్మాకమమును బకటించి యెవ్వరు 
నాక్షేపించుటకు వీలులేని విధమున వర్తింతు మను నర్థము వ్యక్తమగును. “ఉగాకృతిన్‌ 
అనుచోట శబ్దశక్తివలన ఉగ్రుని యాకృతి వంటి యు[గ్రమైన యాకృతితో ననునర్ధము 
వ్యక్తమై నాచేయు సంహారము ప్రళయస్వరూపము వంటిదై యెవ్వరికి మాన్పజాలనిదగు 
ననునర్ధము వ్యక్తమగును. “వక్షక్రైలరకౌాఘనిర్‌యురము” అనుచోటి రూపకము రక్తము 
(ప్రమాణాతిశయమును దెలువుచు నేకొంచెమో యాస్యాదించినచో నాకోప మెట్లు తీజును? 
వాని కొండవంటి గుండెలోనుండి వచ్చు రక్తము నంతటిని పీల్చివేయుదు నను రూపమున 
భీమునికోప త్మీవత నభివ్యంజించును. “ఆస్వాదింతు' నను [క్రియాపదముచే నది నాకు 
మిక్కిలి యిష్టమైన పానీయమువంటి దగుననునర్ధము స్ఫురించును. ఇట్లీ పద్యమున 
భీమసేనుని నిరవధికమగు కోపోద్వేగము చక్కగా వ్యంజింప(బడినది. 

నేను దాసినా? అదాసినా? యని కోపదుఃఖములు పెన(గొన నడిగిన ద్రౌపదితో 
భీష్మాచార్యు(డిట్లు పలికెను : 

“అవ్వా! నీ ,వళ్ళంబునకు నుత్తరం బయ్యుధిష్షిరుండు సెవువలయు' గొని 
నాండు ధర్మనూక్షత యెవ్వరికిని నెఖుంగ గహనంబు దీనిఫలంబు వేగంబ యిక్కురుకు 
అవాంనను లనుభఖభవింతురు” 2.2.245 

ఇందు వ్యంగ్యార్థభావన కెంతయు నవకాశము గలదు. భీమ్ముండు 
ఈసందర్భమున ధర్మనిర్ణయము చేయ(జాలక కాక, చేయనిష్టపడక యిట్లు పలికెను, 
అతని ధర్మాభిజ్ఞతకు మహాభారతమున( గొల్లలుగా నుదాహరణములు గలవు. కావున 
నిట నిట్టి యర్ధమును వ్యంగ్యముగా భావించుకొనవలయును. “అమ్మా! నీవడిన యాయ 
వస్థకు నోటితో నుత్తరమీ(గాదు. ఈ యుధిష్టిరుండు తన పేరును. సార్థక మొనరించి 
మిమ్మిట్లు చేసిన యీనీచులను దారుణముగా వధించుటయే సదుత్తరము” అనునర్థమిట 
వ్యంగ్యము. ఈయభ్మిపాయము “దీనివలంబు వేగంబ యిక్కురుకులపాంనను 
లనుభవింతు' ( నువాక్యమువెలన ధృఢమగుచున్నది. మజియు నిందలి పాపఫలంబను 
భవింతు రనుదానిచే భీష్ము(డు ద్రౌపదీపశ్నమునకు వ్యంగ్యముగా సమాధానము చెప్పుట 
మైనది. కురుకులపాంసనులదే యధర్శము; నీవు దాసివి కావు; కాని నే నీవిషయము 


276 


భారత ధ్వని దర్శనము 
చెప్పియేమి? చెప్పక యేమి? దీని కీదుష్ణులను యుద్ధమున నంహరించుటతక్క 
వేణునిష్కృతి లేదుసుమా! అనునర్ధము వ్యంగ్యము. దీనివలన భీష్ముని హృదయమున 
గౌరవులయెడ? గలిగిన [కోధాతశయమును, |దౌపదియందును, బాండవుల యందును 
గల సానుభూతియు, వారి దుఃఖమువలన6 గలిగిన దుఃఖోద్వేగమును 
వ్యక్తములగుచున్నది. 

దుర్యోధనుని మనఃపరితాపాభివర్ణనము మొదలుకొని యాయాశ్వ్యాసమున జరిగిన 
కధాభాగమంతయు, ద్యూతము, అనుద్యూతము, పాండవవనగమనము ననునంశములతో 
నిండినది. దుర్యోధనుని వాక్కులయం దీర్వాసూయలు పెన(గొని పాండవులయం దాతనికి( 
గల క్రోధామర్శముల నభివ్యక్తము చేయును, ద్యూత (ప్రనంగము ధర్మజాలంబకమగు 
ధర్మాభిరక్షణోత్సా హము నభివ్యక్తము చేయుచు ధర్మవీరమును బుట్టించును. ద్రౌపదీ 
పరాభవఘట్టము జుగుప్పావహమై బీభత్సరసోత్సాదకమగును. |ద్రౌపద్యాలంబకమగు 
కరుణము దాని కంగము. అనుద్యూతవనగమన వృత్తాంతములయందు ధర్మవీరమే 
(ప్రధానమై కరుణము, రౌదము (పాండవుల చేష్టాదికవర్ణనమునందు) మున్నగు రసముల 
నంగములుగా |గ్రహించును. మొత్తముమీద “ధర్మజుని చెల్లి యుండియు సైరణ సేయు" 
స్వభావమును, మాటకు కట్టువడి యుండుటయు నెల్లయెడల గోచరించుటచే 
నీయాశ్వానమున శిశుపాలవధానంతరము జరిగిన వృత్తాంతమునందు ధర్మవీరమే 
యంగియని చెప్పనొప్పును. 
అరణ్యపర్వము - ప్రథమాశ్వాసము : 

అరణ్యవాసమున కరిగిన పాండవు లేమిసేయువారని ధృతర్మాష్టుండు విదురు 
నడుగగా నత(డాతనితో నిట్లు పలికెను : 

“దేవమూర్తులు పొండుపుత్రులు ధీరచిత్తులు; వారి పెం 

పీ వెబుంగనివాండవే ధరణీశ! వాయుసుతుండు గాం 

డీవియున్‌ భుజవికమపప్రకటీకృతుల్‌ వివిధాస్తవి 

ద్యావిశేషులు వైరివీరుల౯ దక్కనిత్తురె పోరులన్‌,” 3.1.46 

ఇందలి పాండవవిశేషణములు వారి కన్యాయము చేయరాకుండుటను, జేయ( 
గా నగ్నుపతిఫల మెట్టిదగునో యనునంశమును ప్రతియమాన మొనరించును. “వారు 
దేవమూర్తులు, కావున వారిని వంచించుట దైవవంచనమువంటిదై నిష్కృతి తలెనిదగును. 
వారు పొండుపుత్రులు. అన(గా గుడ్డివాడగు నిన్నన్నయను భక్తితో నారాధించి రాజ్యూమున( 
బ్రతిష్టించి నీకున్నతి నాపాదించిన సీతమ్ము(డు పాండుని పుత్రులు, మణీయు వారు 


277 


భట్టారకుని భవ్యవాణి 

ధీరచిత్తులు. నీకృతఘ్నతను సైచి నీ చిత్తము వచ్చినట్లే ప్రవర్తించి నీవు చేసిన మహాక్రూర 
నికారమునకు ప్రతిక్రియ నాచరింపక యెప్పటికైన నీకు పశ్చాత్తాపము కలుగదా? అను 
ధైర్యమును వహించియున్నారు. ఇంతకు నిదియంతయు నీకు తెలియనిది కాదు. తెలిసి 
తెలిసి సింహపరాక్రములైన వారి కపకృతి( గావించితివి కావున నీపాపఫల మనుభవింపక 
తప్పదు. అందు వాయుసుతుండును, గాండీవియు( గలరు. ఒకండు తన దేహబలముచే 
తమ కెగ్గొనరించిన వారి నూది వేయును. ఇంకొక(డు తన యప్రతిమానధనుర్విద్యా 
వైభవముచే శతువుల. గాలి వేయును. కావున పదునాల్గవయేట నెట్లును దప్పని 
యుద్ధమున నీపక్షమవలంబించువైరు లెంతవీరులైన నెందజైనను మిగులరు. 
'ఈవిజృంభణమంతయు సోరులందు జరుగును గావున వారిని మీవలె నధర్మచిత్తులని 
యెవ్యురం నంభావింవంజాలరు' అను నీవఎుదలగు నర్భవిశేమ వంంతయుు 
నిందభివ్యక్తమగును, 

మజీయు విదురుండు ధృతరాషునితో నిట్లనెను : 

“అతిశయితొమరోత్తము!. డహర్పతితెజుం డజుతశతు. డూ 

రితుం డజితుండు నీసుతులు సేసినయెగ్గు దలంపం డాతనిన్‌ 

ధృతి నభిషిక్తు. జేయుము పప్రతిపకులోద్వహ! యిట్లయైన ని 

కృతమున( గౌరవాన్యయ మకిల్పిషకీర్తి. (బకాశితంబగున్‌.” 3.1.51 

ఇంత పరమ|కూరముగా వారిని హింసించిన పిదప ధర్మజునకు రాజ్యమిచ్చినచో 
నధికార బలమున నాతడు నన్నును నాపుతులను చితవధ గావింప(డా? యనుశంక 
నికుదయింపనక్కరలేదు. ధర్మజుండు దేవతల నతిక్రమించిన సత్స్యభావముగలవా( 
డు. కావున( బగగొనండు. “అహర్పతితేజు(డు' కావున తుచ్చభావ మాతని దరింజేరదు. 
అజాతశత్రుండు కావున నీవును నీప్పుతులును జేసిన యెగ్గులను క్రమింప(గల(డు. “ఊర్జితు( 
డు” కావున బంధుజినపీడాకరు(డు కానోపండు. '“అజితుండు” కావున రాజ్యమును యోగ్యము( 
గా పాలించు సామర్థ్య మాతనికి( గలదు. అంతేకాదు ఒకవేళ నీవు రాజ్యమీనిచో తన 
పరాక్రమముచే విజృంభించినచో నీవా రాతని నేమియు! జేయ(జాలరు. ఇట్టి మహాత్ము( 
డు కావున “ధృతిన్‌" నన్నేమి చేయునో యను భయమునకు తావులేని ధైర్యముతొ 
నాతని నభిషిక్తు నొనర్పుము. నీవు పతీపకులోద్యపు(డవు. కావున కులనాశనము కాకుండ 
రక్షింప నెంచినచో నిట్లు చేయుట నీ కవశ్యకర్తవ్యము. చేయనిచో కులమంతరించు 
ప్రమాదము కలదు. ఇట్ల య్రనన్‌ - ఇది తప్ప వేటుమార్గాంతరము లేదు. కావున 
ధర్మజు నభిషిక్తు. జేయుము - ఇత్యాద్యర్థ విశేష మిట ప్రతీయమానమగును. 


278 


భారత ధ్వని దర్శనము 
ద్వైపాయన (ప్రేరణచే దుర్యోధనునికి హితోపదేశము సేయయూని వచ్చిన 
మైతేయుని ధృతర్మాష్టు( డెటనుండి వచ్చితి రని యడుగ నాత( డాతనితో నిట్లనెను : 
“అలఘుతపోభరంబున జటాజినముల్‌ ధరియించి రూక్షవ 
ల్కృలములుగట్టీ కూరలును గాయలు( బండులు భోజనంబుగా 
నలయక కామ్యకం బను మహావిపినంబున నున్న పొండవే 
యులకడనుండి వచ్చితి గురూత్తమ! నిసుతు నిన్ను6 జూడంగాన్‌.”3.1.94 
'నీతమ్మునిపుతులు నీవనుభవించునట్టి భోగభాగ్యములే యనుభవింప( దగినవా 
రెట్టిదయనీయన్మితిలో నున్నారో భావింవుము. అయినను వారుత్తములు కావున 
మహావిపినమునందు క్షతియజాత్యుచితముగాని తీరున జటాజినములు ధరియించుట 
మున్నగునవి చేయుచును అలయకయే యున్నారు. అట్టి మహితాత్ముల కడనుండి, 
వారి కట్టి దారుణపరిస్థితి గల్పించిన నీ కుమారుని, నిన్నును జూడ(గోరి వచ్చితి” ననునర్థ 
మిట వ్యంగ్యము. “కురూత్తమ' అను సంబోధనము సాభ్మిపాయము. ఈ వంశమున 
నుత్తము(డవు కావలసిన నీవిట్టి నిచకార్య మాచరింప( దగునా? అనునర్భ మిందు 
వ్యంగ్యము. “పాండవేయులకడనుండి నీ సుతు నిన్ను(. జూడ(గా వచ్చితి ననుటలో 
పరమయోగ్యులైన పాండవులను జూచితిని. ఇప్పుడు మీయోగ్యత యెట్టిదియో చూతు 
నన్న అధిక్షేపణము వ్యంగ్యమగును. ఇట్టి యధిక్షేపణము సూటిగా తగిలినది కావుననే 
ధృతరా[షు డిట్లనుచున్నా(డు : 
“అనిన నవనతాస్యుండయి ధృతరాష్టు(డి ట్లనియె; నెట్లు సెప్పుండయ్య; యందు. 
బాండవులకు - సత్యభాషణులకు( గుశ లంబె? వార లిట దలంతురొక్కొ?” 


“అమితభుజశక్తి నంతక సము లప్పాండుసుతు లిందు సౌఖభ్యాత స్నే 
హమునకు విచ్చేదముగా సమయాతికమముసేయ సమకట్టరుగా!గ”3.1.95, 97 
ఇందు ధృతరాష్టుని 'యవనతాస్యతి తాము పాండవులకు! జేసిన యెగ్గు 
మహర్షి కసహ్యమాయెనని తెలియుటచే( గలిగిన సిగ్గును సంలక్ష్యక్రమమున నభివ్యక్తము 
చేయును. “సత్యభాషణులకు' అనువిశేషణము వారాడిన మాట తప్పి క్రోధాతిరీకమున 
మాపై నెత్తి వచ్చుటకు( జింతింపరుగదా! అనురూపమున ధృతరాష్ట్రుని భీతి నభివ్యక్తము 
చేయును. “ఇట తలంతురొక్కొ' యనునదియు నాభీతిని ద్విగుణీకృతముగా వ్యంజించును. 
'అమితభుజశక్తిన్‌', “అంతకసము' లను పదములు పాండవులన్నచో ధృతరాష్షు 
నకు( గల భయాతిశయము నభివ్యంజించును. నౌభ్యాతస్నేహ మనుమాట 
ధృతరాషు నికాపట్యమునకు మచ్చుతునక. మేము వారి కెట్టి యపకారము చేసినను 


279 


భట్టారకుని భవ్యవాణి 

వారు మాయం దపకార బుద్దిని వహింపరా దనునర్ధ మట తోను. 'సమకట్టరుగా' 
అనుట సమకట్టకుండునట్లు భగవంతు(డు చేయు(గాక యను నాశాభావము నభివ్యక్తము 
చేయును. 

పై ధృతరాష్టుని కుశల |ప్రశ్నముసకు మైత్రేయుని సమాధానము : 

“వనుదెంచి మహామునివరు లనవరతము వారలకు బబియంబొనరంగ దీ 

వనలీగి జేసి కుశలమ మనుజేశ్వర! వారు ధర్మమతియుతు లగుటన్‌.”3.1.99 

ఇందు పాండవులకుశలమునకు సుదీర్భమైన వాక్యమున( గారణమును చెప్పెను, 
“చనుదెంచి' - మహామునివరులు పాండవులయందలి ప్రీతితో వారికి వారే వచ్చి 
దీవనలిత్తురు. వారి దీవనల కొజకు ధర్మజూ(డు వారిని వెదకికొనుచు( బోనక్కరలేదు. 
“'మహామునివరులు” - వారు చాల గొప్పవారు, ఎవరో యొక రిద్దజు కారనేకులు, కావున 
వారిదీవనలు వ్యర్థములు కానో(పవు. అట్టి యమోఘములైన యాశీస్సుల బలముగల 
పాండవులకు ఏమి కొజంత యుండును? 'ఈగింజేసి' - నీ యట్టి కుత్సితు లెంద 
తెన్నియపకృతుల( గావించినను వారికి మహర్శులయండదండ లుండును గావున వారికి 
సర్వదా క్షేమమే యగును. “కుశలమ” - ఎకుశలములేకుండ నీవుచేయనెంచితివో 
వారాకుశలము సమృద్దిగా గలిగియున్నారు. వారు ధర్మమతి యుతులగుటన్‌' - ధర్మో 
రక్షతి రక్షితః" అను న్యాయము ననునరించి వారి ధర్మమువలననే వారి కిట్టి వైభవము 
ఘటిల్లినది. అంతేకాని మహర్షులకు వారియందు నిర్వ్యాజముగా [పేమ పుట్టలేదు. పరిశేష 
న్యాయమున 'మి రధర్మమతియుతులగుటచే ధర్మదోహులైన మికు పరమబహ్మణ్యుల 
యాశీర్చలముండదు. కావున వినాశము తప్పుదు” అనునర్థ మీ పద్యమున నభివ్యక్తమగును. 

భీమసేనుని |కోధోక్తులకు ధర్మజుండు సమాధానము చెప్పుచు నిట్లు పలికెను: 

“అలఘగుణంబులం దధికుండైనమహాత్ముండు రాగకోపమా 

యలంబడీ యక్షమావివశుండై యచిరాంశులతావిలాసచం 

చలయగులక్ష్మ కాసపడి సత్యము ధర్మువు6 దప్ప సత్ప్సభా 

వలి దగువారియొద్దం దగువాండయి సద్విధి నుండనేర్చునే!” 3.1.259 

అలభ్యములైన గుణసముదాయముచేత నమానులలో నుత్తమళ్లికు(డై 
మహాత్మత గాంచినవా(డు, తుచ్చములైన రాగకోపముల మాయలలో6 బడుటయే దోషము. 
దానివలన ప్రత్యక్షముగా6 గలుగు మొదటి నష్టము క్షమానాశము. దానితో తనవశము 
దనకు దప్పును. పోనీ, వ్రతము చెడినను ఫలము దక్కెనని తృప్తి పడుటకును వీలులేదు. 
ఏలయన, దక్కెడు ఫలము లక్ష్మి. అది యెట్టిది? అచిరాంశు విలాసచంచల. క్షణకాలమైన 


280 


భారత ధ్వని దర్శసము 
నిలుచునను నమ్మకము లేదు నరికదా, నశించుట మాతము నిశ్చితము. ఇట్టి 
యతిచంచలమైన తుచ్చ ఫలమునకై బలి పెట్టవలసిన విషయములో అమూల్యము 
లైన నత్యధర్మములు. ఇవి నిత్యములు. అనిత్య వస్తు ాప్తికై నిత్య చన్తు వినాశ 
మభిలషణీయమా? ఇది యుభయభష్టతకు( జక్కని మార్గము కదా! ఇట్టు చేయువాని 
నెవ్వరైనను సమాదరింతురా? - అనునరద్దము ఈ పద్యమున వ్యంగ్యమగును. 

ఊర్వశి దివ్యవిలాస విభమములతో చక్కగా నలంకరించుకొని తనకడకు రా( 
గా నర్జును( డిట్లు పలికెను : 

“నను బుత్తస్నేహంబున మనమున మన్నించి శుభసమ్మగునిం జేయం 

జనుదెంచి తీవు ముదమున జనయితీ! యేం గృతార్థజన్ము(డ నైతిన్‌.”3.1.359 

ఊర్వశివేషము, రాకలోనితీరు, విలాసాదులు నర్జునున కామెరాకయందలి 
కటమును జెప్పకయే చెప్పినవి. కావుననే యామె కామతీవత నడ్డుకొనం దలంచి 
యామె తన కోరికను విప్పి చెప్పకమున్నే తానే (ప్రసంగ మారంభించెను. ఈ పద్యము 
నందలి వాక్యార్థము నియభిప్రాయమును నేనెజింగితి నది కొనసాగ దని వ్యంగ్యముగా 
నర్జునుండు చెప్పుట నభివ్యక్షము సేయును. “జనయితీ అను సంబోధనమును, 
'పృుతస్నేహంబున' అను పదమును నియందు నాకు కామవికార ముదయించుట 
యసంభవ మనునర్థమును వ్యంజించును. 'శుభసమగుని. జేయం జనుదెంచి తీవు' 
అనుటలో నట్టిదానికై రావలసిన సీ విట్లి దానికై వచ్చు టెంత గర్యమో యూహింపు 
మనునర్థమును వ్యంజించును. “ఏం గృతార్థజన్ముండ నైతిన' అనుట దివ్య విలాస 
విభమములతో( జనుదెంచి నాన్మిగహమును బరీక్షింప నెంచిన నిన్ను జనయితి! అని 
సంబోధించి యట్లు చూడ(గలిగితిని గావున నేను కృతార్ధత నందితి ననునర్థ్గమును 
స్ఫురింప(జేయును, 

పాండవవనవాసాయాస పారంభఘట్టము నభివర్ణించిన యీయారణ్య పర్వ 
పధమాశ్యాసము నందు ధర్మజు( డతథిజనాభ తర్పణావకాశము లేమికి వగచుట మున్నగు 
విషయములు అతని ధార్మిక జీవనము నభివ్యక్తము చేయును. దీని కాతని దుఃఖము 
వలన( గలుగు కరుణ రసమంగము. కిమ్మిరవధ ఘట్టము వీరరసోత్సాదకము. రౌదము 
దాని కంగము. కృష్ణవాంచాలాభిగమనవృత్తాంతము ఇష్టజనసే హోభిలాషజనిత రతి 
నభివ్యక్తము చేయును. అర్జునుని తప ఆదికము, పాశుపతాస్ర సంపాదనము, కైరాతము 
ననువృత్తాంతము లద్భుత రసావహములు. వీరాదిక మట నంగము. ఊర్యశిశాపవృత్తాంత 
కథనము అర్హునుని మనోధైర్యమును వక్కాణించుచు ధర్మ్శవీరము నభివ్యక్తము చేయును. 


281 


36 


భట్టారకుని భవ్యవాణి 
నడుమ కృష్ణుడు ధర్మజునకు. జెప్పిన సౌొంభకాఖ్యానము వీరాద్భుత రససమ్మిశితము. 
అరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము :- 
దేవదూతయై తన యంతఃపురమునకు వచ్చిన నలుడు దమయంతి కెట్లట్లు 
కాననయ్యెనో యీక్రింది పద్యమున వర్ణింపంబడినది : 
“దమయంతి మనోభవనిభు నమరేంద్రప్రతిము దినకరాభు సుధారుక్‌ 
సము వరుణసదృశు ధనదో పము నశ్విసమాను నిషధపతి. జూచి నలున్‌.”3.2.41 
ఇందలి నలవిశేషణమువలన( |బథమవీక్షణమునందే యాతడు దమయంతి 
హృదయమున నెట్లు హత్తుకొనిపోయెనో న్వయంవరమున నామె యిందాదుల( 
దిరస్కరించుట యందలి యౌచిత్య మెట్టిదియో వ్యంగ్యముగా( జెప్ప(బడినది. మనోభవ 
నిభు( డనుటచే ననన్యరూప లావణ్యములును, అమరేంద్ర |పతిము( డనుటచే త్రిభువన 
పాలనదక్షతయు, దినకరాభు( డనుటచే పట్టశక్యము కాని తేజోవిశేషమును, సుధారుకృము( 
డనుటచే( జల్లనికాంతి విశేషమును, వరుణసము( డనుటచే జలాధిదేవతయగు వరుణుని. 
బట్టి యూహింపదగు౭ గాంభీర్యమును, ధనదోవము( డనుటచే నైశ్వర్యమును, 
అశ్విసమాను( డనుటచే నాయురారోగ్య వైభవమును నలునియందు దమయంతికి గోచరించె 
ననునర్థమిట వ్యంగ్యము. ఈ గుణసమాహారముచే నాత(డు దేవేంద్రాదులకంటె నధికు6€ 
డను నర్భము [వతీయమానమగును. వరుని విషయమున నన్వేషింవ(దగం 
సర్వలక్షణములును దమయంతికి నలునియందు( (బథ మవీక్షణముననే గోచరించె 
ననునర్ధము కూడ నిందు దో(చును. 
ఇందాదులలో నొక్కని వరింపుమని నలు(డు కోరగా దమయంతి నేను 
నీధనమను, నాయందు( బతిబుద్ధి గౌవింవుము, కొనిచో (పాణపరిత్యాగము చేసికొందు' 
నని పలికెను, అప్పుడు నలు(డిట్లు పలికెను : 
“భూరిసత్తులు సర్వలోకవిభుల్‌ విభూతిసమృద్దు లి 
ద్ధోరుతేజులు నిన్ను గోరుచునున్నవా రమరోత్తముల్‌; 
వారిపొాదరజంబు. బోలనివాని నన్ను మనుష్వు నం 
సారి గోరంగం జన్నె నీకు. బసన్నులై సుర లుండగాన్‌”. 3.2.49 
“నిన్ను(గోరెడివారు సామాన్యులు గారు. అమరులు. మరణము లేనివారు. అందు 
నుత్తములు కావున నీకు నమరత్వ మొనంగి శాశ్వతమైన సుఖమును సంధానింతురు. 
భూరిసత్తులు గావున వారివలన నీ కపరిమిత సౌఖ్యము సమకూరును. సర్వలోక విభులు 
కొవున నీ కగ్మువాభవము మెరలేనిది. వభూతినమృద్భులు గావున నీవు కోరిన భోగముల. 
282 


భారత ధ్వని దర్శనము 
గాదనక తీర్తురు. ఇద్దోరుతేజులు గావున మీదాంపత్యమున కెట్టివాండు నేయాపదయు( 
జేయ(జాల(డు. అంతేకాదు, వారు తమకు. దామై నిన్ను గోరుచున్నారు గావున నీ 
వను[గహించినచో నిన్ను( బువ్వులంటబెట్టి పూజింతురు. ఇంక నేనో, వారి పాదధూలికిని( 
బోల(జాలనంతటి తక్కువవాడ(ను. మజియు మనుష్యుడను. ఎనాటికో యీశరీరమును 
విడువక తప్పని పరిస్థితి గలవా(డను. మజియు సంసారిని కావున నావలన నీకు సాపత్న్య 
దోషము వాటిల్లును. కావున నన్ను( గోరుటమేలా? వారికిని నాకును హస్తి మశకాంతరము 
గానవచ్చుచునే యున్నది గదా! అనురూపమున నలుని చిత్తశుద్ది యిందభివ్యక్త మగును. 

పతి తన్ను విడిచిపోయెనని యెజీ(గి దమయంతి భయశోకవ్యాకుల చిత్తయై 
యిట్లు విలపించెను : 

హా మహారాజ! మహామహీరక్షణ దక్షదక్షిణబాహుదండ! దండి 

తారాతి! నిషధరాజాగణి! నన్నిట్లు వీతదయుండవై విడిచి చన6గ6 

దగునె? నీవెన్నండు ధర్ముపు దప్పని వాండవు - సూనృతవతరతుండ- 

వోడకుమని నన్ను నూజడ(బలికిన పలు కిట్లు మఖవంగ. బాడియగునె? 

పొదలలోన డా(గి పొడసూప కిల్లేల యున్నవాండ! విట్టి యుగభావ 

మేల నీకు వలసె; నెటవోదు; నింకెట్లు గాంతు నిన్ను నుగకాననమున!” 3.2.82 

ఇందు “హా మహారాజి అనుసంబోధనముచే నట్టి నీభార్య కిట్టి దయనీయ 
సతి యోగ్యమా? అను భావము వ్యంగ్యమగును. 'మహామహీరక్షణ దక్షదక్షిణ బాహుదండి 
అనుదానివలన ననంత మగుభూభారమును వహింప(గల నీకు ధర్మపత్ని భరింప( 
జాలనిదైనదా? యనునర్థము తోచు(ను. దండితారాతి అనునది యేశత్రువో నిన్ను నానుండి 
వేటు చేసెనని సంభావింప నవకాశము లేదు. నీయంతనీవే నన్ను వదలితి వనునర్ధమును 
వ్యంజించును. “నిషధరాజ్నాగ్రణి అనునది నీకీర్తి ప్రతిష్టల కిట్టిసేత సముచితమా! 
అనునర్ణమును న్ఫురింప(జేయును. “నన్నూజిడ( బలికినపలు కిట్లు మజవంగ( 
బాడియగునె' అని నలునిపోక మజివుగా భావించుట వతియెడ దోషభావనా 
వైముఖ్యమును వ్యంజించును. “పొదలలోన డా(గి పాడసూప కిట్లేల యున్నవాండవు' 
అనుటచే నాశాబంధమును సడలనీని 1 ప్రయత్నము వ్యక్తమగును. “ఎటవోదు నింకెట్లు 
గాంతు నిన్ను" అనుట యెటకైన6 బోవుట నిన్ను( గాంచుటకేగాని నన్ను రక్షించుకొనుటకు( 
గాదను నర్ధమును వెలయించును. “ఉగకాననముని అనుటచే దారితోంపదు, క్రూర 
మృగములు నన్ను మింగవచ్చును, దావాగ్ని భస్మీకరింపవచ్చును. ఆటవికులవమానము 
చేయవచ్చును. మున్నగు భావములు స్ఫురించి యామెభీతిని, నిస్సహాయ స్టతిని 

283 


భట్టారకుని భవ్యవాణి 
నభివ్యంజించును. ఇట్లిందు దమయంతీ హృధ్గతశోకము నలునిసామర్థ్యన్మరణము, 
తనగతికి( గలిగిన నిర్వేదము, దైన్యము, త్రాసము మున్నగు వ్యభిచారి భావములచే 
పుష్టమై శోకరసముగా నాస్యాదసీయమగుచున్నది. 
విదర్శేశ్వరుండు నలురాజ్యభ్రంశము విని కూంతురు నల్లుండు నెటవోయిరో 
యెందున్నవారో యని శంకించి - 
“వారల రోయంగ6 బంచె న పారబలుం డిష్టులైనబాహ్మణుల సదా 
చారుల విద్యాంసుల స త్కొారంబుల. దనిపి వారి. గడునెయ్యమునన్‌.” 
3.2.139 
ఇందలి “అపారబలు(డుి, “కడునెయ్యమునన్‌' అనుపదములవలనను, 
బాహ్మణవిశేషణములవలనను విశేషార్థ (ప్రతీతి యొదవును. అపారబలు( డనుటచే 
నలదమయంతులయన్వేషణ సామర్ధ్య మభివ్యక్తమగును. 'కడునెయ్యమునన్‌' అనుటచే 
మహారాజు తమయం దంతనెయ్యము, చూప(గా వారు శ్రమకోర్చి యెటైన కార్యము 
సాధించివచ్చు దీక్షగలవారగుట స్ఫురించును. “ఇష్టులైన' అను విశేషణముచే వారు 
చిత్తశుద్ధితో కార్యము తమదియే యన్నట్లు వర్తిల్లుదు రను నర్ధమును, 'సదాచారులన్‌' 
అనుటచే అంతఃపురాదులయందును ప్రవేశింప నర్హులగుదురను నర్ధమును, విద్వాంను 

లనుటచే తమ పాండిత్య కౌశలాదులచే నలదమయంతుల యన్వేషణమున' స. 

గల రనునర్ధమును బ్రతియమానములగును. 

(1) “పియమున దమయంతి పునః స్వయంవరము సేయంగడంగి సకలక్షత్తా 
న్వయవీరుల రావించిన నయనిధి బుతుపర్షు( డొక్కనాటన వేడ్కన్‌” 

(2) “వినవె శతయోజనంబులు సనుదెంచె నయోధ్యనుండి సరి నిందుల కా 
తని రథనొరధథినై య నును వచ్చితి నతనితో మనోవేగమునన్‌."3.2.16 /, 366 
ఇందు నలుడు దమయంతి నధిక్షేపించు టభివ్యక్తమగును. “ప్రియమునన్‌' 

అనుపదము భర్తృమతియు, సుతవతియు నగు నింతి కేవలశారీరక సుఖము నపేక్షించి 
మిక్కిలి పియముతో రెండవ న్యయంవరము చాటించిన దిది యెంత హేయమో 
యూహింపు మనునర్ధమును వ్యంజించును. “పునఃస్వయంవరము” అనుమాట రెండవ 
పెండ్లి యన్నట్లు లఘుభావద్యోతకము. “సకల క్షత్రాన్వయవీరులన్‌' అనుటచే పాపము 
పూర్వము వివేకములేక యితరుల గుణగణముల విచారింపక నలు(డే కావలయునని 
పట్టుదల వహిం+) పెండయాడి పడరానిపాట్లు పడినది. ఇపు డట్టి పారపాటు రాకుండుటకై 
యోగ్యతము నన్నుకొనుటకై క్షత్తాన్వయము నందలి వీరుల నెల్లర రావించినది 


284 


భారత ధ్వని దర్శనము 
అనువెక్కిరింత అభివ్యక్తమగును. రెండవపద్యమునందలి “యేనును వచ్చితి నతనితో 
మనోవేగమునన్‌' అనువాక్యమువలన నిట్టి యసాధారణ చరితము గల యిల్లాలి నెప్పుడు 
చూతునా? యను నుత్కంఠతో మనస్సు (వాలిన ట్లిట వ్రాలితి ననునర్ధము వ్యక్తమగును. 
ఇట్లభివ్యక్షమగు నధిక్షేపణమువలన దమయంతియెడ నలునకు6 దత్కాలమున 
నుదయించిన యమర్ష మభివ్యక్తమగును. 

ఈనలొపాఖ్యానమున (ప్రముఖమైనది విపలంభశృంగారము. హంసచెే( గలిగిన 
వినుకలి వారిరువురకు ననురాగాంకురముల మొలకెత్తించినది. భావనచే నది పబలమైనది. 
స్వయంవర వృత్తాంతమున నది పుష్పించి ఫలించినది. కలిమాయ దానిని తాత్కాలికముగా 
ఛేదించినది. దమయంతి పడిన పాట్లస్నియు నలలాభమునకి యగుటచేతను, నలు 
డు తత్తత్సందర్శ్భములందు దమయంతిని దలంచి కుందుట మున్నగు వృత్తాంతముల 
చేతను వారిరువురివిపలంభము చక్కగా( బోషింపంబడినది. పునన్సమాగమావకాశము 
ధృఢముగా నుండుటచే కరుణరసము నిట శంకింపరాదు. కాని దమయంతి పడినపాట్లు, 
ఆమె నలునికై చేయు కృషి మున్నగువానియందు కరుణ మున్నను నది (పధానమగు 
వివలంభశ్ళంగారమున కంగ ప్రాయమే. కర్కోటకవృత్తాంతము, దమయంతిని 
పామ్ముమింగుట, బోయ యామె క్రోధాగ్ని జ్వాలల కాహుతియగుట మున్నగు నంశములు 
విస్మయ హేతువులై యద్భుత రసోత్పాదకము లగును. ఇదియును విప్రలంభ 
శృంగారమున కంగమే యగును. ఇట్లు పరమసుకుమారమైన విప్రలంభశృంగారమున 
కనుగుణముగా నిందు శార్జూల మత్తేభవృత్తములు చోటు చేసికొనలేదు. (“నన్నయగారి 
పసన్నకధాకలితార్థ యుక్తి” యను [గ్రంథమున కవినమాట్‌ విశ్వనాధ వారీయభి 
పాయమును నూచించిరి.) ఈయుపాఖ్యానము మహాభారత [గంథమునందలి 
యాకర్షణీయరసవద్దట్టములలో నెన్నికగన్నది. 
అరణ్యపర్వము - తృతీయాశ్వాసము :- 

రోమపాదుడు వేశ్యాంగనలను బుష్యుశృంగుని( దోడ్కానివచ్చుటకు( బంపెను 

“అవేశ్యాజను లధికర సావహభక్ష్యములు విలసదనులేపనమా 
ల్యావళులు( గొనుచు నరిగిరి నావాశమమునకు నమరనారులలీలన్‌.” 3.3.95 

ఇందలి “అమరనారు' లను వదము వారి సౌందర్యవిలాసాదికముల 
నుగ్గడించునదియే యైనను అప్పరసలెట్లు దేవేంద[పేషితలై మహర్షులతపముల( జెటిచి 
యిందునకు( బీతి నొనర్తురో యట్లే వీరును బుష్యశృంగుని బహ్మచర్యమును విటీచి 
రోమపాదునకు( బీతింగూర్తు రను Tr నూచ్యార్థనూచనగా 
వ్గంజించును. ' 


285 


భట్టారకుని భవ్యవాణి 

“అభినవయౌవన విలాసభాసినియయిన వేశ్యాపుత్తిం గాంచి బుష్యశృంగుడిట్లు 
పలికెను” : 

“ఎందుండివచ్చితి బుషికుమార; యే నెన్నండు నిట్టి 

సుందరాకారు మునిసుతు నే(దొల్లి చూచియెజుంగ; 

నిందుండు మీ; వని కృష్ణమృగచర్మకృతకుశాసనము 

నందుండ(గా బనిచె బుషి యను బుద్ది నత్తన్వి( బీతి” 3.3.97 

ఈపద్యమున రెండవ వాక్యమున అస్మదర్ధక సర్వనామము ద్విరావృత్తమైనది. 
అది అపూర్వవ్యక్తి దర్శనమువలన( గలిగిన బుష్యశృంగుని మానసమునందలి తత్తరపాటు 
నభివ్యక్తము చేయును. పద్యమునందలి ప్రనంగమంతయు నాతని మౌగ్ధ్యమును 
([బతీయమానమొనరించును. 

ఈ బుష్యశృంగచరితము విసయజనకమై యద్భుత రసము నాస్యాదింప( 
జేయును. ఊర్వశి(గనిన విభాండకునకు రేతస్థ్రలనమగుట, బుష్యశృంగుని యసాధారణ 
పవర్తనము, తదాగమనముచే నంగదేశమున వర్షము సమృద్ధిగాగురియుట మున్నగునవి 
విస్మయోద్దీపకములు. వేశ్యలవిలాసాదికములు, తత్కాలమున నిర్వికారచిత్త వృత్తిత్వమును 
భజించి శాంతరనమును న్ఫురింపంజేయు బుష్యశృంగునిమౌగ్ధ్యము నభివ్యక్తము 
చేయుటకు మాత్రమే యుపయుక్తములైనవి కావున నచట శృంగారమనుట కవకాశము 
లేదు. కావున నీకథాంశమున నద్భుతరన మంగి యని చెప్పనొప్పును. 

పరశురాముడు కార్తవీర్యుని. జంపుట : 

“బలిమి నశేషలోకపరిభావిమహాద్భుత శౌర్యసంపదం 

బొలుచు సహసబాహుకరముల్‌ కులిశాతినిశాతబాణధా 

రల నతివీరుండై తునిమి రాము డరాతులకున్‌ భయంబుగా( 

గలహములోన వాని నతిగర్వితు. జంపె. బరాకమోన్నతిన్‌.” 3.3.150 

ఇందలి మొదటిపాదమునందలి నమానముచేతను, వరశురాముని 
బాణములకు జెప్పంబడిన కులిశాపమ్యమువలన స్ఫురించు హస్తముల పర్వతకాఠిన్యము 
చేతను, ఎదుర్కొన నేయొక్క(డును సాహసింపలే డను నర్ధమును న్ఫురింప(జేయు 
“నరాతులకున్‌ భయంబుగాి నను వాక్యభాగముచేతను, అతివీరు(డై యను 
విశేషణముచేతను పరశురాముని |క్రోధశౌర్యములు చక్కగా తోంచుచున్నవి. 

ఈయాశ్వాసము నందలి పరశురామోవాఖ్యానమున పాయికముగా రౌదరసము 
ప్రధానమగుచున్నది. జమదగ్ని భార్యను పుత్రుచే వధింపించుట, కార్తవీర్యుండు జమదగ్నిని 
286 


భారత ధ్వని దర్శనము 
సంహరించుట, పరశురాము(డు కార్తవీర్యుని వధించుట మున్నగు నంశములు [కోధమును 


బరిపోషించి రౌద్రరసము నావిష్కరించును. 
తన యాహారమును విడువు మనిన శ్యేనములో శిబి చక్రవర్తి యిట్లనుచున్నా(డు: 
“పాణభయమున వచ్చియిప్పక్షి నన్ను నాశయించె; నాశితు నెట్ట యధము( డయిన 
విడువ(; డనినను నేనెట్లు విడుతు దీని; నాశితత్యాగ మిది ధర్మువగునె చెపుమ!” 
3.3.232 
ఇందలి “నేను అనుపద మర్ధాంతరనసంక్రమిత వాచ్యము. ఉత్తము(డను, 
నిత్యసత్యధర్మనిర్మలు(డని నీచే( |బశంసింపబడినవా(డను నగు నేను అధములును 
జేయనిపనిని( జేయ(గలనా? అనునర్ధము వ్యంగ్యము. 
ఈశిబిచక్రవర్తియుపాఖ్యానమున దానవీరము ప్రధానరసము. శిబిచక్రవర్తి 
శరీరమునైన( 'ద్యజించుట కిష్టపడుటయు నాశిత త్యాగమునకు నిష్టపడకుండుటయు 
నిందు చక్కగా తెలియవచ్చుచున్నవి. 
భీమాహవపిశునములైన మహోత్సాతములు గాంచి ధర్మజుండు భీమసేనుం 
గానక “తానపోయెనా? నీ వెటకేని. బంపితివా?' అని ద్రౌపది నడుగ నామె యాతని 
కిట్లనెను : 
“ధరణీశ! నీకు నాయిచ్చిన పసిండితామరపువ్వు 
గురువాయువశమున వచ్చినను దానుగొని యిట్టి పువ్వు 
లరుదు గాన కుజింగటం గలిగెనేని యర్ధిం దెమ్మనిన 
నరిగె నీశానుదిక్కునకు నీయనుజు( డనిలవేగమున.” 3.3.373 
ఈ |దౌపదీవాక్యములు, చేసినయపరాధ మెట్టికీడు( దెచ్చునో, యేమగునో, 
ధర్మజు( డేమనునో యనునామె భీతిశంకాదైన్యాది భావముల నభివ్యక్తము చేయును. 
“అరుదుగాన' అనుటచే నెక్కువగా నెందేని దొరకెడి వైనచో నేను గోరెడిదాననుగా 
ననునభిపాయము వ్యంగ్యమగును. 'కుఅంగటం గలిగెనేని అనుటవలన దూరమైనచో 
భీముని నేనును బంపియుండెడి దాననుగా నను భావము వ్యక్తమగును. “ఎని” అనుదానిచే 
దొరకినచో తెమ్మంటినిగాని తప్పక తేవలయునని నేను నిర్బంధింపలే దనునర్థము 
పతీయమానమగును. “అనిలవేగమునన్‌' అనుటచే రెండవ యాలోచనమునకు( దావీక 
యడిగినదే తడవుగ నాత(డరిగెను. లేనిచో వారించి యుండెడిదాన నను భావము తో. 
చును. “అర్థిన్‌' అనుట ఎదో యొక కోరిక యిన్ని నాళ్లకు( బుట్టెను. క్రమియింపు 
మన్నపార్థనము నభివ్యక్తము చేయును. ఇట్లీ వాక్యార్థమువలన ద్రౌపది ఆత్మదోషపరిహార 
287 


భట్టారకుని భవ్యవాణి 
ప్రయత్నము సువ్యక్తమగును. 
కనకకమలములకై చెప్పకయే పోయివచ్చిన తమ్మునితో ధర్మజు డిట్లు పలికెను: 
“చనునె నీకు నిట్టి సాహసక్రియ( జేయ, నెల్లవారికంటె నెజుకగలవు, 
గురుభుజుండ నాకు గూర్తేనిచేయకు మయ్య యిట్టి చెయ్యు లనఘ! యింక.” 
3.3.377 
ఇందు “ఎల్లవారికంటె నెజుకగలవు' అనునది సుకుమారమైన మందలింపు 
నభివ్యక్షము చేయును. అందజకంటె నెబుకగలవా(డు సాహసములాచరింప.డు. 
నీవాచరించితివి కావున నీయెజుక శంకనీయము సుమా! అనునర్థమిట వ్యంగ్యము. 
“గురుభుజుండ' అనునదియు నట్టిదియే, భుజబలమును నమ్మి సాహనములకు( 
బూనినచో (ప్రమాదము రావచ్చు నను నర్ధము వ్యంగ్యమగును. 
ఈసౌంగంధికాపహరణ వృత్తాంతమున భీమసేనాలంబకమగు ఉత్సాహము 
వీరరసముగా( బరిణతమై యాస్వాదనీయమగుచున్నది. హనూమద్భీమ సేనసమాగమ 
సందర్భమున నద్భుతము స్ఫురించును. అది వీరమున కంగము. 





288 





అరుణాంశురాగరుచులు 





కవితయములో. కాలమును బట్టి మూ(డవవా(డును గ్రంథక్రమమును బట్టి 


రెండవవాండును నగు నెజయ అరణ్యపర్వశేషమును నన్నయ 'రచనయకా” పూరించెను. 
అతని రచన కవీందకర్ణవుట పేయుము. త్రివేణీసంగమమున సరస్వతీ నదివోలె అతని 
రచన నన్నయతిక్కనల కవితాసవంతులలో లీనమై [పనరించెను. అతని భారత 
భాగములోని ధ్వని విశేషములను ముఖ్యములైనవానిని దిక్రదర్శనముగా నీయధ్యాయమున 
ననుశీలింతము. 
అరణ్యపర్వము-చతుర్జాశ్వాసము :- 

పరీక్షిత్త నునూర్యవంశపురాజు మృగయార్థ మరిగి యొకకన్య గాంచి యామెతో 
నిట్లనెను : 

“ఎవ్వరిదాన వంబుజదళేక్షణ! యేకత మిట్టులేల నీ 

వివనభూమియందు( జరియించెదు నావుడు( దండిపంపునం 

దివ్యకనభూమియందు' జరియించెద సద్వరుంగోరి కన్య నే 

నెవ్వరిదానంగావలయు నేర్పడ( జెపుమ రాజనందనా!” 3.4.324 

ఇందు రాజుయొక్కయు నాకన్యయొక్కయు నంభాషణములు వారిరువురి 
పరస్పరానురాగము నభివ్యక్తము చేయును. “అంబుజదళేక్షణ' యను నంబోధన 
మామెసొందర్యమును వక్కాణించును. రాజునభిలాషమును, నామె తదేకమగు నీక్షణమును 
దెలుపుచు నామెయనురాగమును వ్యంజించును. “ఎకత' మనుపదముచే నీవు సిగ్గుపడక 
నీయభిపాయమును సూటిగా వచింపు మనునర్ధము తోచును. నీవు అనుపద మర్జాంతర 
సం[క్రమితవాచ్యమై యతిలోక సౌందర్యవతివి, మహారాజ్జీత్వమునంద(గల యోగ్యతగల 


289 


37 


భారత ధ్వని దర్శనము 
దానవు నగునీవు అనునర్థ్ధమును వ్యంజంచును. “ఇట్టులేల ..... చరియించెదు' అనుటలో 


నన్ను వివాహమాడినచో నీవిట్లు చరింపనక్కరలేదుకదా! యనునర్ధమును గూడ 
నంభావింవనగును. ఆవెయిచ్చిన నమాధానము గూడ వ్యంగ్యవిలని తవేం. 
“తండ్రిపంపునన్‌' అనుదానివలన తన శీలమును వక్కాణించు తాత్పర్య మభివ్యక్తమగును. 
“నే నెవ్వరిదాన(గావలయు' ననునెదురు ప్రశ్నలో నీదాననుగాంజాలనా? యనుపపగల్బ 
వాక్యము వ్యంగ్యమగును. “ఎర్పడంజెప్పుమ!” అనుటలో నీయభిపాయమును మాటల 
మాటున దాపనేల? స్పష్టముగా. జెప్పరాదా! యను భావము వ్యక్తమగును. ఇట్లు 
వారిరువురి యనురాగ మిట వ్యంగ్యముగా. జెప్ప(బడినది. 

తన నాభికమలమున నున్న చతుర్ముఖుని వేయనుంకించిన మధుకైటభులతో 
విష్ణువు “మీకు గోరినవర మిచ్చెద. గొనుం'” డనెను. అపుడు వారు “మేమే నీకిత్తు' మనిరి. 
అంత నారాయణు( డిట్లు పలికెను : 

“సత్యవతులార! వరం బత్యంత ప్రీతి మిమ్మునడిగెద; లోక 

ప్రీత్యర్థముగా నాచే మృత్యువునం బొందు. డిపుడ మీర లిరువురున్‌.” 3.4.395 

ఇందలి 'సత్యవతులార!' అనుసంబోధనము ఆడినమాట( దప్పవలదు సుమా! 
అను నెచ్చరికను వ్యంజించును. “అత్యంత పీతిన్‌' అనుట నేను మీవలె( జే( 
జిక్కి నయవకాశమును జాజవిడుచుకొను స్యభావముగలవా(డను గాను; సద్వినియోగము 
చేసికొందు; నను భావమును వ్యంజించును. “లోకప్రీత్యర్థముగాన్‌” అనుటచే నిది 
నాస్వార్థమునకు(గాదు, లోకమున కంతటికి బీతిసంధించునది కావున మీకీయక తప్పదను 
నర్థము స్ఫురించును. “మీర లిరువురున్‌' అనుటవలన మీయిద్దజిలో నేయొక్కండు 
జీవించినను లోకము బాధింపంబడుట తప్పదను నర్థము వ్యక్తమగును. 

ఈయాశ్వాసమున ప్రారంభమున భీముండు గావించిన యక్షులతోడి యుద్ధము 
వీరరసాత్మకము. అట్లే యింద్రకధితార్దునకృత నివాచకవచాదివధవృత్తాంతమును 
విరరనస్ఫోరకమే. అజగరోపాఖ్యాన మద్భుతరసావహము. వైవన్వతుచరితమును 
కల్పాంతాదివృత్తాంతకథనమును విసయసంధాయకములు. తక్కిన వామ్యాశ్వహరణేంద 
ద్యుమ్నోపాఖ్యానదుంధుమారచరితములును సహృదమునకు విస్మయమునే సంధించును. 
కావున నివియును నద్భుతరనసంధాయకము లగుచున్నవి. 
అరణ్యపర్వము - పంచమాశ్వాసము :- 

తనపతికి సేవచేసివచ్చుటచే జాగైనదని విన్నవించు పతివతాతిలకమునకు( 
గౌశికు(డిట్లనెను : 


290 


ఆరుణాంశురాగరుచులు 
“నీమగం డంత యెక్కుడె; మనీషులు భూసురు లింత తక్కువే; 


కోమలి! యేల యిట్లు గడుగొవ్యునం గానవు; లోకవంద్యులన్‌ 

భూమిసురేందులన్‌ దివిజపుంగవు6 డాదిగ భక్తిం గొల్పుచో - 

నేమిట నొక్కొవారు గడు నెల్లిదమై రిటు నీకు నిచ్చలున్‌.” 3.5.16 

ఇందలి “నీమగండు, అంత, ఇంత, ఎక్కుడె, తక్కువె యనుపదములు 
కౌశికుని కోధమును జక్కగా వ్యంజించుచున్నవి. 'కొవ్వునన్‌ అనుపద మత్యంత తిరస్కృత 
వాచ్యమై 'వివేకమేకొంచెమును లేనితనమున ననునర్ధ్థమును వ్యంజించును. తిలోకాధిపతి 
యగుదేవేందునికి. గూడ నారాధ్యులైన భూమిసురేంద్రులు కనీస మొక యూరికి(గూడ 
' నాధిపత్యము లేని మర్త్యభామవగు నీకేల యెల్లిదమైరి యను రూపమున “నీకున్‌ అనుపద 
మర్ధాంతరసం[క్రమితవాచ్యమగును. 'నిచ్చలున్‌' అనునది కోపాతిశయమును వ్యంజించును. 
ఎట్లన తన కామెవలన నేదేని నిరాదరణము జరిగినధన్నచో నది యీనా(డు మాత్రమే 
కా(గా 'నిచ్చలున్‌' అనువదమును వాడుట “యిది నీస్వభావమే నుమా! కావున 
నుపేక్షింపరాని” దను రూపమున( గోపమును |బస్సుటీకరించును. “'మనీషులు” అనుపద 
మహంకార స్ఫోరకము. తనకు వైయక్తికముగా జరిగినదనుకొను నవమానమును 
జాతిపరముగా సమన్వయించుటలో నాతని [కొధము హద్దుమిణీ యుచితానుచితముల 
గుర్తింపనీనిస్థితి కాతని( గొనిపోయిన దనునంశము ప్రతీయమానమగును. ఇట్లి పద్యమున, 
గౌశికుని క్రోధావివేకములు అసంలక్ష్యక్రమమున( బతీయమానములగుచున్నవి. 

కౌశికునితో నాపతివత యిట్లనెను : 

“నీ వతికోధనుండవగుటయు నెజుంగుదు; నీకోపంబున నొక్కకొక్కెర నిహతం 
బయ్యెగాదె; యిది మదీయపాతివత్యమహిమంబేసి గాంచితిం; గాన |కోధంబు 
గొనియాడుట లగ్గుగాదని యిట్లనియె:” 3.5.22 

ఇందు ప్రస్తావింప(బడిన కొక్కెర వృత్తాంతము సన్ననిపరిహాసము నభివ్యక్తము 
సేయును. దీనికి ముందొక పద్యమున 'నొకండు కోపించి పయోధిజలము లపేయము 
లగునట్లు చేసెను. ఇంకొక( డలిగి దండకవిషయమును దగ్గము గావించెను. మఖజీయొక( 
డు బాహ్మణోత్తముల నందజి మిషవెట్టి మింగు వాతాపిని [మింగి జీర్ణించుకొనెను' అని 
చెప్ప 'సవొక్కకొక్కరను జంపతి వనుటలో నట్టివారికస నీకు నెంతయంతరమో యూహంపు 
మనునర్ధము వ్యక్తమగును. నీవు నికోపముచే నల్పజీవి యగు కొక్కెరను మడియింప(గా 
నేను నా పాతివత్యమహిమచే దానిని. జూడకయే యెజీ(గితిని గావున నెవ్వరిగొప్ప 
వారిది కాన కోపముచే నన్ను( దూలనాడ వలదుసుమా! యను నర్ధ్థమిట వ్యంగ్యము. 

291 


భారత ధ్వని దర్శనము 

ధర్మవ్యాధోపాఖ్యాన ముత్తమధర్శ్మ ప్రబోధము. మానవుండు న్వధర్మానుష్థాన 
తత్పరు(డగుటయు, మాతావితృ చరణశుశూషా పరతంతు(డగుటయు నెంతటి 
ఘనస్థితిని( జేకూర్చునో యిందు! జక్కగా వక్కాణింపంబడినది. ధర్మపరతంత్రు(డైనచో 
శూద్రుండును గురుపీఠము నధిష్టింస(గల్గుననియు, క్రోధాధిదుర్లుణ భూయిష్టుడైనచో 
[బాహ్మణు(డును “శిష్యుడే యగుననియు నిందు వ్యంగ్యముగా నీతి |పతిపాదింప( 
బడినది. 

మహామునులందజు మహాసేను నతిభక్తిం బూజించి కృతాంజలులై యాతని 
మహత్త్యమును గొనియాడి యింద్రపదవిని బొందుమని ,ప్రార్ధించిరి. అత. డింద్రుని 
కర్తవ్యము లేవి యని వారి నడిగెను. వారు చెప్పిరి. అప్పు డిదియంతయు విని యింద్రు€ 
డతనితో నిట్లనెను : 

“అనునెడ నిందు డిట్లనియె - నట్లయినం గడులెస్స; దేవ! నీ 

వనిమిషనాయకత్వమునయం. దభిషిక్తుండవై ముదంబుతో 

నను( బనిగొమ్ము; నీదుకరుణన్‌ దొసంగెల్లను దీజియుండెదన్‌; 

ఘనతరశౌర్యసారుండవుగావున నర్హు6డ విందలక్ష్మికిన్‌.” 3.5.226 

ఈ పద్యమునం దిందుని మానసవేదన యభివ్యక్తమగుచున్నది. ఇందలి 
'అట్లయినన్‌' అనువాక్య భాగమునకు పూర్వవాక్యముతో సూటిగా సంగతి లేదు. పూర్వ 
పద్యమున నింద్రుని కర్తవ్యము లుగ్గడింప(బడినవి. అట్టియెడ 'నట్లయినన్‌' అను చేదర్ధక 
క్రియతో( బనియేమి? దానిని బట్టి యింద్రుని మనస్సులోని యభిపాయము నిట 
నిట్లాకేపించుకో(దగును. “ఓమహాసేనా! లోకో త్తరపరా[క్రమముగలిగి పుట్టిన యైదవనాటనే 
నీవు నన్ను గెలిచితివి. కావున నీవువోమునులందజు నాముందే నావదవి 
'నధిష్టింపవలసినదిగా నిన్ను. బ్రార్థించుచున్నారు. అన(గా నే నాపదవియందుండుట 
వారికిష్టము లేదు. కావున మంచిదే, నీవే యా యింద్రపదవి యందుండి సంతసింపుము. 
ఇంతవజకు నిందు(డనై యున్ననన్ను( బనిగొమ్ము. అపుడు ఏరు నిరూపించిన 
నాయనమర్థత యనుదోషము తీజిపోవును. ఇంతకును నీవు నాకంటె నధికమగు 
శౌర్యసారముగలవా(డవు గదా! కావున బలవంతునిదే రాజ్యము. కానిమ్ము” 
ఇత్యాదిరూపమున నింద్రుని యమర్షము, కుమారుని, మునులను నేమియు సూటిగా 
ననలేక బాధపడుస్థితియు నభివ్యక్తములగుచున్నవి. 

ఈయశ్వ్యానమున ధర్మవ్యాధోపాఖ్యానము తటువాత కుమారస్వామి 
వృత్తాంతము రవిన్తరముగా వర్ణింవ(బడినది. అందాతని యతిలోక వీరగుణ 

292 


అరుణాంశురాగరుచులు 
సామర్థ్యములు చక్కగా వ్యంజింప(బడినవి. అతని యవతారకథనమునకు పూర్వ రంగమైన 


యగ్ని వృత్తాంతమున శృంగారరన మించుక నృశింప(బడినది. అనంతరకథా 
వృత్తాంతమున అద్భుతరసమును, మహిషాసుర వధఘట్టమున వీరరౌద్రములును నెలకొని 
యున్నవి. 
ద్రౌపది సత్యభామకు పతివతాధర్మము లెటీ(గింప(బూని యిట్లనెను : 
“పతిమనసు నాంచికొనియెడు చతురోపాయంబు నీకు జపలాకి! సుని 
శితమతి( జెప్పెద విను, మూ ర్షితమును ధర్మాన్వితము సుశీలంబునుగాన్‌.” 
3.5.313 
“పతిమనసు నా(చికొన(దల(చినచో నామార్గ మూర్ణితమును ధర్మాన్వితమును 
నుశీలమునుగా నుండవలయునే కాని యింతకుమున్ను నీవనినట్లు మంత 
తంతౌషధములు పనికిరావు సుమా!” అను నెచ్చరిక యిందు వ్యంగ్యము. దాంపత్య 
జీవితమున ధర్మశీలములే వాంఛనీయములు గాని తుచ్చసుఖములు గావను నర్థము 
ధర్మాన్విత మిత్యాదిపదములచే నభివ్యక్తమగును. “చపలాక్షి!! అను సంబోధనము 
సాభిపాయము. అక్షులయందలి చాపల్యమంద మేయగునేమో కాని యది మనసునకు 
దిగిన ప్రమాదకరమగు నను నర్ధ మిట సంభావింపవచ్చును. 
సత్యాదౌపదీసంభాషణ ఘట్టమున దపద్యాలంబకమగు ధర్మజీవన విధానము, 
పతివతాశిలమును జక్కగా నభివ్యంజింవంబడినవి. [దౌపది శ్రికృష్టుని మహిషి 
కుపదేశముచేసె నన(గా నెంతవారయినను తమయున్నతికి( దామేకారణము కావలయు( 
గాని యాశయమహత్వ మంతగా నుపకరింప దనునర్థ మిట వ్యంగ్యమగును. 
నమంగు(డు తనకథనమును ముగించిన వెంటనే కర్ణసౌబలులు గోగణ 
రక్షణమునకు భవత్సూను నియోగింపుమన(గా ధృతరాషు(డు గొండొకవిచారించి యిట్లనెను: 
తగు గోరక్ష్రయొనర్ప; దుష్టమృగవిధ్వంసంబు నూహింప మే 
లగు; నైనన్‌ - విను; డవ్వనాంతరమునం దాసక్తిమై నున్న వా 
రు గరిష్టాత్ములు పాండురాజతనయుల్‌ రూఢప్రతాపాఢ్యు ల 
ట్టగుటన్‌ మీ గమనంబు నామది బ్రియంబై తోంప దెబ్బంగులన్‌.”3.5.362 
' ఇందు 'వినుండు' అనునది తాను జెప్ప(బోవునంశము గౌరవము నభివ్యక్తము 
చేయును. పాండురాజతనయులు అనునది మీ రకారణముగా శత్రుత్వము వహించినవా 
రనునర్భమునందు( బర్యవసించును. గరిష్టాత్ము లనుటచే వారు తమంతతాము మీ 
కేయపకృతియు. గావింపరు, కాని పరిశేషన్యాయమున మీరు నిచాత్ములుకావున వారికి( 
293 


భారత ధ్వని దర్శనము 
గీడుచేయ6బోవుదు రనునర్ధము వ్యక్తమగును. అట్లగుచో వారు రూఢప్రతాపాఢ్యులు కావున 


ద్య తమునాండువలె నే* డొప్పురికింపరు. మీపాగరణ(గింతురు. మీ కట్టిదగుట 
యిష్టములేని నామది నది ప్రియమై తోంప దనునర్భము వ్యంగ్యము. ఈ యర్థము 
ముందు(బద్యమున వివరింవ(బడినది కావున నిది గుణీభూత వ్యంగ్యమున 
తుదాహరణమగును. 

“వనమునకే(గి వందురినవారని వారల మీరవశ్వముం 

జెనకందలంతు; రప్పురుషసింహులు భూరితపోనిధుల్‌, మనం 

బున గలుషించిరేనియుం దపోమహిమన్‌ మిము నిర్హహింతురొం 

డే నతులితాస్ర్రశక్తిని వడిం దునుమాడుదు రాజి నందజన్‌.” 3.5.363 

చిత్రసేనుండు దుర్యోధనుని సపరివారముగా( బట్టుకొనిపోవుచుండ(గా మిగిలిన 
దుర్యోధన సైనికులు ధర్మజాని(జేరి యిట్లు |పార్థించిరి : 

“ఘనబాహాబలదుర్నివారమహిమన్‌ గంధర్వవీరుల్‌ సుయో 

ధను దత్కాంతల( దత్సహోదరుల బంధప్రాప్తలంజేసి కై 

కొని వే పోవుచునున్నవా రదె రిపుక్షోభంబుగావించి నీ 

యనుజ్యవాతముం గావవే కరుణనిండారంగ రాజోత్తమా!” 3.5.402 

ఇందలి 'గనబాహాబలదుర్ని వారమహిమన్‌” అనుపదముచేతను, “గంధర్వవీరు' . 
లనుపదమునందలి ఏరశబ్ద తదృహువచనములచెతను దుర్యోధనసైనికులు తమ 
యోటమిని కొంత నమర్జించుకొను తాత్పర్య మభివ్యక్తమగును. వీరెంతవారైనను, 
ఆవలివారు గంధర్వులు, దివ్యలక్షణాపేతులు, అందును విరులు, మజియు 
బహుసంఖ్యాకులు. అంతేకాక వారి బాహాబలము మిక్కిలి గొప్పది. కావున వీరు వారిని 
గెలువలేక పోయిరి అను నర్ధమిట వ్యంగ్యము: 'వే' అనుపదముచే శత్రువులు వేగముగా! 
బోవుచున్నారు కావున మీరు వేగముగా కార్యోన్ముఖులు కావలయును. లేనిచో వారెందు( 
బోయిరో తెలియక తజువాత విక్రమించినను |[బయోజనముండ దనునర్భము 
వ్యంగ్యమగును. “అదె” అని చూపుటలో విషయమును మీరే (ప్రత్యక్షముగా? జూచి యొక 
నిశ్చయమునకు రావచ్చు ననునర్ధము స్ఫురించును. “రిపుక్షోభంబుగావించి అనుటవలన 
మిరు విజృంభించినచో తప్పక జయము లభింపగల దను నాశాభావ మభివ్యక్తమగును. 
'సియనుజవాత'” మనుటలో వారు నివారే కావున నీకు రక్షింపకతిజదను మృదువైన 
యొత్తిడియు, జాలిపుట్టించు తాత్పర్యము నభివ్యక్తములగును. “కరుణనిండారంగన్‌ 
_ అనుటిచే నికు దుర్యోధనాదులు చేసిన యెగ్గు స్మరించుట కిది సమయము కాదు. 
294 


అరుణాంశరాగరుచులు 
కృపయే చూపవలయు నను భావము తోయను. 'రాజోత్తమా!' అనుసంబోధన మిట్లు 
చేయుట యుత్తమరాజధర్మము, నీవంటి మహనీయు( డీధర్మము నుపేక్రింప( డను 
నర్థ్భమును వ్యంజించును. "కావవే యనుట వారిప్రార్థనా దైన్యమును బ్రతీయమాన 
మొనరించును. 
అర్జును డనేకగంధర్యశతసహ స్త ౦బులతో యుద్ధము చేసిన విషయ మ క్రింది 
పద్యమున వర్ణింప(బడినది : 
“కదిసి యర్జునుతేరు భగ్నముగా నొనర్పందలంచి పె 
ల్లొదవి ఖేచరకోటి క్రమ్ముటయుం బురందరనందనుం 
డదయు౯డై పదిలక్షలం బళయాగ్ని కల్పుల దివ్యులం 
గదనశూరుల నిర్రహించె. బకాండదివ్యశరార్చులన్‌.” 3.5.420 
ఈ పద్యమునందలి గంధర్యవీరుల విశేషణములు వారి యసాధ్యత్వమును 
వ్యంజించుచు నట్టివారిని సాధించిన యర్జునుని పరాక్రమ మెంత ఘనమైనదో యను 
విషయమును వ్యంగ్యముగా నిరూపించును. తనపై( (గమ్మినది ఖేచరకోటి. విశాలమైన 
యాకసమున శృతుబాణముల( దప్పించుకొనుచు వీరవిహారము చేయును. వారును దివ్యులు 
- మానవులకంటె శక్తిసావుర్యవు' లదికముగా( గలవారు. నర్వ్యనృవ్షిని 
భస్మీపటలముగావించు ప్రళయాగ్ని వంటివారు. అంతేకాక కదనశూరులు. అట్టివారిని 
పదిలక్షలను నిర్దహించె నన(గా నర్జునుని పరాక్రమ మనిర్వుచనీయ మనునర్ధమట 
వ్యంగ్యమగును. 
ఘోషయ్మాతకథ ధర్మజాని దయావీరమునకు మచ్చుతునక. తన కనుక్షణ 
మపకృతి( గావించినవాండును, తా ననుభవించు దుర్గతికి హేతుభూతు(డైనవాడును, 
తన్ను( బరిహసింప నెపమిడి వచ్చినవాడును నగు దుర్యోధను(డు గంధర్వులకు( 
బట్టువడ(గా విని జాలిదల(చి తమ్ముల నొప్పించి వానిని బదికించిన కరుణాసింధువు 
ధర్మజు(డు. ఇందు గంధర్వులు దుర్యొోధనాదులతో( జేసిన యుద్ధమునందును అర్జునాదులు 
గంధర్వులతో( జేసిన యుద్ధమునందును వీరరసము స్ఫురించును. అది దయావీరమున 
కంగషాయము. 
అరణ్యపర్వము - షవ్రాశ్వాసము :- 
దుర్యోధను(డు తనకు సంభవించిన భంగపాటు కర్టునకు వినిపించుచు నిట్లనెను: 
“అకటకట! యిట్టి కష్టము నకు వచ్చితినయ్య యేను, నన్నటె వైరి 
(ప్రకరము లనిం బట్టిన గృప నొకరుండు విడిపించె దైవమోపదె యెట్లున్‌.” 
3.6.20 


295 


భారత ధ్వని దర్శనము 
ఇందలి “'యకటకట! అయ్య! అటె!? అనునవి దుర్యోధనుని దైన్యశోకముల 


నలక్ష్యక్రమమున వ్యంజించును. “ఎను, నన్ను అనునవి యర్భ్థాంతర సంక్రమిత 
వాచ్యములు. అభిమానధను(డను, నీవంటిమహావీరునకు( దలంచినంతనే రాజ్యమీ( 
గలవా(డను, నత్కీర్తికి నెలవగు నుత్తమక్ష్మతియకులమున( బుట్టినవా(డను, 
మహాధనుర్ధరు;డను, బలరామునియొద్ద గదాయుద్ధము నేర్చినవా(డను - నగు నే నిట్టి 
కష్టమునకు వచ్చితినా? నీవంటి యోధ్యాగ్రేసరుండును, బలపరాకమ నంపన్నులైన 
నూర్వురుతమ్ములును, నితరయోధవరులును సంరక్షించునన్నా వైరిపకరము లని 
బట్టుట? యనునర్ధము లిట వ్యంగ్యములు. ఒకరు( డనుటలో ధర్మజుని యెడ నిప్పటికిని 
నాతనికి(గల లఘుభావము వ్యక్తమగును. ఇదియు నర్భాంతర సంక్రమిత వాచ్యరూపమున 
మనము చేయు వంచనకు. బ్రతీకారము చేయలేక దిక్కులేక యడవులందు నవయుచు 
కందమూలాదు లశనముగా జీవయాత్రగడుపుచు ననామకు(డై బదుకు చున్నవా( డొకరు( 
డు కృపతో నన్ను విడిపించుటయా? ఇంతకంటె మానహానికరమగు విషయమేముండు 
నను నర్భము వ్యంగ్యము. ఇట్లు దుర్యోధ నాలంబకమగు నుత్కటళోకదై న్యము 
లిందభివ్యక్తములగును. 

పరమనిర్వేదపరు(డై (పాయోపవేశమునం గృతబుద్దియైన దురో $ధనునితో శకుని 
యిట్లు వక్కాణీంచెను : షస 

“కడ(గి బుద్ధిబలంబునంద యకంటకంబుగ( జేసి యే. 

బుడమిరాజ్యము సర్వముం దగ బుచ్చియిచ్చిన నిమ్ములం 

గుడువనేరక దీని నిచ్చట గూలందన్ని శరీరమున్‌ 

విడుతు(గా కని నిశ్చయించెదు; వెజ్టివైతె నరేశ్వరా!” 3.6.32 

ఇందలి 'అకంటకముి, 'కుడువనేరకి, 'కూల(దన్ని' - యనుపదము లత్యంత 
తిరస్మృత వాచ్యములు. దీనివలన, నీకు( |[బధానశ్మతువులై యజేయులైన పాండవులను 
బుద్ధికౌోశలమున నోడించి సాధించిన యీ రాజ్యమును నిష్కారణముగ నోటిముందున్న 
కూటిని( గూల(దన్నికొనుకూళవోలె, విడిచినచో వెజ్జీతనమగును గదా! నావడిన 
శమయంతయు వ్యర్థమొనరించుచున్నావు గదా! ఇట్లు చేయుట నీ కుచితముగాదు 
సుమా! అను నరము వ్యంగ్యమగును. 

ఈయాశ్వాసమున 55వ పద్యమువజకు దుర్యోధనాలలబకమగు శోకము 
కరుణముగా రూపుకట్టుచున్నది. అయినను (బతినాయకగతమగుటచే నిది సహృదయుని 
సానుభూతిని జూజు(గొన(జాలదు. కావున నీ ఘట్టమున కరుణ మాభాసమయ్యెనని 

296 


అరుణాంశురాగరుచులు 
భావింపనగును. దుర్యోధన పాతాళగమనాదికము విస్మయావహము. తజువాతి దగు 


వ్రీహిదోణాఖ్యానము విస్మయజనకమై యద్భుతరసము నాదవించును. 

సైంధవు(డు సింహాగారంబు సాచ్చువృకంబునుంబోలె. బాండవనివాసంబు 
నొత్తెంచి పాంచాలిం గని యిట్లనియె : 

“వామాక్షి! నీకు గుశలమె? నీ మన సెవ్వారియందు నిత్య పేమం 

జై మెజయు - నట్టి సొబగులు నీ మగ లేపురకు నిపుడు నెమ్మదియె మదిన్‌?” 

3.6.160 

ఇదియంతయు వ[కభాషణము. “వామాక్షి!? అనునంబోధన మామె 
సౌందర్యపశంస చేయుచు( దన కామెయెడ నుదయించిన యభిలాషము నభివ్యక్తము 
సేయును. “నీమన సెవ్వారియందు నిత్య(పేమంబై మెజయు' ననుట వెక్కిరింత. వారు 
దరిదులు. అవసరమైనచో ద్యూతమున నిన్ను బణముగా! బెట్టుటకైన శంకింపరు. 
అట్టి వారియందు నీకు( |బేమముండునా? ఒకవేళ నేకొంచెమో యున్నను నది 
నిత్యమగునా? ఊరక నివు వంచనకై వారియందు( [బెమమున్నట్లు మెజయింతు వంతియ 
యనునర్గ మిట వ్యంగ్యము. “సొబగులు” అనునది వివరీతలక్షణచే రూపహిను 
లనునర్థమున( బర్యవసించును. 'సిమగ' లను పదము కర్మవశమున వారు మగలైర 
కాని ప్రియులు కారు సుమా అనునర్థ్ధమును వ్యక్తము చేయును. 'ఎవురకున్‌ అనుట 
యామె యనేకభర్తకత నధిక్షేపించుటకు( బ్రయుక్తమైనది. అగుచు నిట్టి నిన్ను నావంటివా( 
డితరుండు కామంచుట దోషముకాదను భావమును వెలయించును. “ఇపుడు అనునది 
యర్జాంతర సంక్రమిత వాచ్యము. రాజ్యసుఖములు నశించి యడవులల్‌' బడరానిపాట్లు 
పడుచు భార్యవగు నీకు నిత్యదుఃఖముల సమకూర్చుచున్న యీ సమయమున నను 
నర్ధమును వ్యంజించును. “నెమ్మదియె మదిన్‌ అనుట వారి కెక్కడి నెమ్మది యనునర్థమున( 
బర్యవసించును. ఇల్లి పద్యమున సైంధవుని నీచ స్వభావమంతయు సువ్యక్తమగుచున్నది. 

సైంధవుని కుటిలభాషణమునకు ద్రౌపది యిచ్చిన ప్రతివచనము : 

“స్థిరమతులైన పార్గులకు సేమమ, నీకు ననామయంబె భూ 

వర! తగవిందవైతి గుణవర్యుల యింటికి; నట్లు గావునం 

బరువడి నాసనక్రియయు( బాద్యము గైకొను మాదరంబుతో; 

సరస కురంగమాంసముల. జలుము భోజనకృత్య మిత్తటీన్‌” 3.6.162 

సైంధవుని వికారబుద్ధి నవగతము చేసికొని తగిన పప్రత్యుత్తరము దౌపది 
యిచ్చుచున్నది. (పపారంభముననే న్ఫీరవుతు లను విశేషణము సపేర్కొనుటలో 


297 


38 


భారత ధ్యని దర్శనము 
వారెట్టివారైననేమి నాయందు! జెదరని మతికలవారు కావున నాకెట్టి లోపమును లేదు. 
భర్తలయైశ్వ్యర్యాదు లశాశ్వతములు, అనురాగము శాశ్వతము. కావున నాకట్టిది గల 
దనునర్ధము స్ఫురించును. 'అనామయమె అనునది పైకి కుశల ప్రశ్నమువలె( గాన్పించినను 
యౌగికార్ధ సంభావనచే నీకేమి రోగముపుట్టలేదు గదా! వెజ్టితనము! దోప మాటాడుచున్నా 
వసునర్థము సంభావ్యము. మతియు “బాహ్మణం కుళలం వృచ్చేజ్‌ క్షతబంధు 
మనామయమ్‌” ఇత్యాది మనుస్కృత్యుక్త న్యాయము ననుసరించి నీకు క్షత్రబంధువు 
వలె మౌాటాడుట తగునా? యను నర్థము కూడ నిట వ్యంగ్యమని యూహింపనగును. 
“ుణవర్యులయింటికి విందవైతి అనుటచే గుణములచే విశిష్టులైనవారి యింటికి నతిధిగా 
వచ్చి యసభ్యప్రసంగము చేయటేల? మర్యాదాతి క్రమణము సేయక సామాన్యాతిథివలె 
నర్భ్య పాద్యభోజునాది నత్కారముల నంది చనుమను నర్థము వ్యంగ్యమగును. ఇట్లు 
ద్రౌపది యాతిథేయ (ప్రవర్తనమునకు లోటు రానీక సైంధవుని కుత్సితవాక్కులకు 
సముచితమగు సమాధాన మొసంగుట యిందు వ్యంగ్యమర్యాదతో( జూప(బడినది. 

ఈ సైంధవ పరాభవ ఘట్టమున సైంధవుని ద్రౌపదీగతాభిలాషరూపవిప్రలంభ 
శృంగారాభాసము చక్కగా వ్యంజింప(బడినది. పాండవవీరుల విజృంభణము రౌదరసము 
నావిర్భివించును. సైంధవపరాభివఘట్టము హస్యరనాత్పాదకము. తిదాలంబకమగు భీత 
దాని కంగము. ఇదియంతయు( బాండవాలంబకమగు యుద్ధ ధర్మాది విరరసమున 
కంగపాయము. 

శూర్పణఖాపేరితుడై రాముని సాధింప నెంచీన రావణు(డు మారీచునితో 
నిట్లు పలికెను : 

“వినవె; రాముండన6గ నొకడు విపులదరృహృదయుం.డై 

మన ఖరుండు లోనుగా సమగ్రశౌర్యులైన య 

ద్దనుజవరుల( దునిమి యిపుడు దండకస్థలంబునం 

దొనర నిర్భయత్వమొప్ప నున్నవాండు మెటియై.” 3.6.318 

ఇందు రావణుని క్రోధార్భటియు; ననవానమును రామునియందం( 
బగదీర్చుకొనవలయు నను తొందరయు నభివ్యక్తములగును. ఉత్సాహవృత్తము దాని 
కెంతయు నభివ్యంజకము. *వనవె' అనుట ఇంత ముఖ్యమైన వార్త సీవింకను వినలేదా? 
ఇపుడైన నవధాన బుద్దితో వను మను నెచ్చరిక నభివ్యంజించును. "ఒకడు. అనుపద 
మాత డొక యపసిద్దుండు అయినను నెంత దుష్కార్యమాచరించెనో చూడు మను 
భావమునకు( |బత్యాయకము. “మని అనునది ఖరాదులు నాకెట్టివారో నీకు నట్టివారే. 


298 


అరుణాంశురాగరుచులు 
వారిని వధింప(గా నావలె నీవును విజృంభించుట నముచిత మను నర్భమును 


వ్యంజించును. 'నిర్భయత్యమొప్ప నున్నవా౮౦ డనుటచే మన ప్రతాపాతిశయము నెటు( 
గక ధీరు(డై యహంకారముతో నిర్భయముగా నున్నా(డిది మనకు సహ్యమగునా? యను 
నరము తో(చును. “ఇపుడు అనునది ఇది యెన్నడో జరిగినదికా; దిప్పుడే జరిగినది, 
ఉపేక్ష చేసినచో నింకెన్ని జరుగునో - యను నర్థమును వ్యక్తము చేయును. 'ఒనరన్‌' 
అనుట యాతని ధైర్య గరిమను వెక్కిరించుట నభివ్యక్తము చేయును. 'దండకస్లలంబునం' 
దనుట మన తావుననే మనకు నపకృతి గావించి యింకను నిందే యున్నవా( డాతని 
ధైర్య మెట్టిదో యూహింపు మను నర్జమును దోంపంజేయును. “నమ్మగశౌర్యులైన 
యద్దనుజవరులన్‌ అను పదములందలి 'సమగ్రశౌర్యులు , “అ, “వరులు” అనునవి 
ఖరాదుల పరాకమాతిశయమును, అవధ్యత్వమును వక్కాణించుచు నట్టివారిని(. జంపినవా! 
డు నిన్ను నన్ను నింకను మనవారలగునితరులను జంపకుండునా? కావున మనము 
విజృంభించి పగదీర్చుకొనక తప్ప దనునర్థమును బ్రతీయమాన మొనరించును. 
తన్ను( గామింపుమని యడగిన రావణునితో సీతాదేవి యిట్లనెను : 
“ఇట్లాడ నర్హమే; యే నేడ - నీ వేడ; నక్షతతారాగణంబుతోడ 
నాకసంబంతయు నవనిషై, గూలిన, వసుమతి వ్రస్సన, వనధులెల్ల 
నింకిన( జందదినేశ్వరు లన్యోన్య విపులతేజంబులు వీడువడిన 
నే నేలయన్వుని నెదలోనం గామింతు() గరిణి యేనాట సూకరముం గలియు; 
మహితకమలమధుర మధురసాస్వాదన పరవశాత్మయైన |భ్రమరకాంత 
రిత్తబుద్ధి - నకట  రేంగుపువ్వులరసం బానునెట్ట్లు, బేలవైతిగాక.” 3.6.341 
ఇందలి “యేనేడ?” 'నీవేడ?” అనువాని యందలి “ఏను”, “నీవు అను పదము 
లర్భాంతర సంక్రమిత వాచ్యములు. ఉత్తమవంశమున బుట్టి, యుత్తముని( జేపట్టి 
యాతనితో నవినాభావ సంబంధముతో నానంద సామాజ్యసింహాసనాధిష్టితనై కలలోనైన( 
బరపురుష సంగమమును భావింపని యచ్చాచ్చశీలముగల నేనెక్కడ? నిచుండవై పశువువలె 
పరకాంతాసంగమవాంఛ పాపమని భావింపక వంచనమెయివచ్చి దౌష్ట్యము నెజపుచున్న 
నివెక్కడ? అనునర్ధమిట వ్యంగ్యము. యే నేడ? నివేడ? అనుటవలన నాకును నికును 
హస్తి మశకాంతరముగల దనునభిపాయము వ్యంగ్యము. మహితకమల మధురమధుర 
సాస్వాదనపరవశాత్మయైన (భమరకాంతగా( దన్ను బోల్పుకొనుటచే శ్రీరామచందుని 
భార్యయై తా ననుభవించు పరమసుఖము ప్రతీయమానమై రే(గుపువ్వుల రసమువంటి 
నీరసస్థితిగల నివంటివాని నూహించుటయు( జేయ(జాలని పారవశ్యమున( దానుండె 
299 


భారత ధ్వని దర్శనము 
నను భావ మభివ్యక్తమగును. “కరిణి, 'నూకరము' అను వద్యములు తన 


యౌత్మాన్నత్యమును. వాని యశుద్ధచరితమును సువ్యక్త మొనరించును. మణీయు( 
దిర్యక్కుల నిట దృష్టాంతీకరించుటచే వివేకశూన్యములై నతిర్యక్కులే యిట్టి మహోదాత్త 
చరితముగలవి కా(గా పరమ వివేకవతినై దుర్లభమగు మానవ జన్మము నొంది 
యుత్తమగతినందుటకు యతించునేను శీలమును జెజచుకొందునా? అనునభిపాయము 
వ్యంగ్యము. అట్లే నీ యిప్పటి |పవర్తనము తిర్మకృవర్తనముకంటె నీచతర మను 
నభిపాయము గూడ సంభావింపనగును. 'నక్షతాతారాగణంబుతోడి నిత్యాది మిధ్యాధ్య 
వసిత్యలంకారము తన హృదయ స్ట్యైర్యమెట్టి ప్రళయ సన్నివేశములందును విచలితము 
కానోప దను నర్థమును వ్యంజించును. 

ఈయాశ్వాసమున రామాయణ కథ దృష్టాంతముగా( గొంత చెప్పబడినది. 
ఇందు రామవనవాస గమనవృత్తాంతమున నాతని ధర్మాచరణోత్సాహమును, సీతాహరణ 
కథనమున( గరుణమును, రామదుఃఖమున( గరుణమును, వాలిసుగీవ యుద్ధమున 
విరమును, (ిజటస్వప్న వృత్తాంతమున నద్భుతరసమును, రావణొక్తుల విని సిత దుః 
భించునప్పుడు కరుణమును బతీయమానములగును. 
అరణ్యపర్వము - సప్రమాశ్వాసము :- 

హనుమంతుడు దాను గాంచిన సీతాదేవి స్థితిని రాముని కిట్లు వర్ణించెను : 

“కన్నీరు జడిగొని క్రమ్మం బా౭కెక్కిన కమకపోలభాగములు గలిగి 

యవశమై యొజంగిన యంగవల్లికపాంత నున్న భూమీరుహం బూతగాంగ 

వెడలు నిట్టూర్పుల వేండిమి. బడిన న య్యధరపల్లవము గారాకు. బోల 

దల(పులసందడి దందడించినతాల్మి గదిరి శిరఃకంపగతుల. బెరయ 

నున్న పుణ్యమూర్తి నుత్తమ సౌందర్య నవనతాస్య నార్తయైన దాని! 

గని విదేహతనయంగా నెణింగితి నేను హారఘుప్రవీర! యనుచు నడర.”3.7.28 

ఇందు సీతాలంబకమగు కరుణము - అథవా విపలంభ శృంగారము చక్కగా 
నభివ్యక్తమగుచున్నది. కన్నీరు జడిగొనుటచే నార్తినిర్వేదములును, అవశత్యము, 
భూమీరుహము నూతగొనుటలచే శమజాడ్యములును, అధరపల్లవము గారాకు( బోలుటచే 
విరహ జ్వరతీవ్రతయుః జెప్ప(బడినవి. తల(పుల సందడి 'స్కృతి యను వ్యభిచారిని, 
జెప్పును. తాల్మి గగురుట ధృతిని వక్కాణించును. “హా రఘు |పవీర!’ అనుట దిక్కులేదన్న 
భావముతోడి దైన్యమును సూచించును. ఇట్లీ విభావాది సామగిచే విపలంభశృంగారము 
కరుణరసనమ్మిశిలమై యాస్వాదనీయమగుచున్నది. 

30౮ 


అరుణాంశురాగరుచులు 
అంగదుడు శ్రీరాముని పంపున రాయబారమే(గిన విధము ; 


“అంకాద్యారము దుర్నివారముగ నుల్లాసంబునం జొచ్చి ని 

శృంకుండై సురశ్శతుసైనిక సహ్మసంబుల్‌ దనుం జూచి యా 

శంకం బొంద6గ లీలమైం జని సుహృత్సంఘంబు గొల్వన్‌ నిరా 

తంకుండై కొలువున్నదైత్యు. గని యుద్యన్మూర్తియె యిట్లనున్‌”. 3.7.59 

ఇతరుల కపవేశ్యమైన లంకాద్వారమును దుర్నివారముగ నుల్లాసముతో( 
జొచ్చుట, నిశ్శంకుండగుట, దేవతలను హతమార్చు రావణుని సైనిక సహ్మసములు 
దన్ను జూచి యాశంకము నొందుట, సుహృత్పంఘము గొల్వ(గా నిరాతంకు(డై 
కొలువున్న దైత్యుని గని యుద్యన్మూర్తి యగుట అను నీవర్ణనముచే నంగదుని ధైర్యము, 
నిర్భీకత, సాహనము, ఆత్మవిశ్వాసము, శరీరబలము మున్నగునవి యప్రమేయము 
లను నర్ధము పతీయమానమగుచున్నది. 

కుంభకర్ణునిపై సుగీవు(డు విజృంభింప(గా నాతనిస్థితి య్మోక్రింది పద్యమున 
వర్ణింపబడినది : 

“కని స్ముగీవు(డు బిట్టదల్పుచును వేగంబార దైత్యేందు మా 

ర్కొని సాలంబున వాని యౌ(దలం గడున్‌ ఘోరంబుగాయ బూన్మి వే 

సిన న్యావేటున నిద్రదేజి కడకం జేదోయి సారించి య 

మ్మనుజాశుండు కపీందుం బట్టి రభసోన్మాదంబుమై నార్చుచున్‌.” 3.7.103 

కవిసినవా(డు సుగీవు(డు. వా(డును వేగంబార(గా(గవిసెను. ఆయుధమా - 
సాలము. కొట్టినది యౌ(దలపైని. అదియును గడు(బూన్న్మితో, ఘోరముగా ఇంతఘోరముగా 
నెంతో పయత్నముతో నంతటివీరుండు సాలముతో వేసిన దెబ్బకు( గుంభకర్ణునకు 
నిదదేజినద(ట. దీనిచే నాతని యసదృశని ద్రాతశయము, దేహదార్‌ఢ్యము, బలసంపద 
మున్నగునవి యెంత ఘనములో యూహించుకొనవలయుననుట యిట వ్యంగ్యము. 

ఈ సప్రమాశ్వానమున మిగిలిన రామకథయందు( |బధానమైనది యుద్ధ 
వర్ణనము. అది వీరరసనమంచితము. సీతావరిత్యాగవుట్టము రాముని రాజధర్మ 
పరిపాలనము నందలి యభిరతి నభివ్యక్తము చేయును. మొత్తమికథ ధర్మజునకు 
సీతారాములు పడన కష్టపాటును వక్కాణంచి యాతని నూరార్చుటకై చెప్పబడిన దగుటచె 
నిందు ప్రధానము కరుణరసమని సంభావింపనగును. 

పతి పాణముకాక యేదేనివరము( గోరికొమ్మనిన యమునితో సావిత్రి యిట్లు 
పలికెను : 

3౮1 


భారత ధ్యని దర్శనము 

“అనవుడు మదరాజసుత పాంజలియై సమవర్తితోడ ని 

ట్లను; రిపుకోటిచే నపజయంబునుబొంది వనాంతరంబునం 

దనవరతవతాభిరతుండైన మహాత్ముడు సాళ్వభూవిభుం 

డనఘుండు లబ్ధచక్షు. డగునట్టులుగా6 గరుణింపచే దయన్‌.” 3.7.225 

ఇందలి 'అనవరతవతాభిరతుండు, “మహాత్ముడు, '“అనము(డు అను 
విశేషణములు ద్యుమత్సేనుని యర్హతల నుగ్గడించుచు మామామకు నీవిచ్చు వరము 
పాతతానుగుణమేకాని యస్థానపతితము కానోప దను నభిపాయమును ప్యంజించును. 

సావితి యమధర్మరాజును సత్యవంతుని ప్రాణముల వరమడుగుట యీ క్రింది 
పద్యమున( జెప్పంబడినది : 

“పతిరహితంబు దుస్తహము; భర్శవినాకృతయైనకాంత దూ 

షిత యగు సర్వమంగళవిశేషములందును; గాన మ్యత్రియుం 

డతులితకీర్తిశాలి సుగుణాఢ్యుండు సాళ్వసుతుండు లబ్బజీ 

వితుండుగ నిమ్ము ధర్మపదవిపరిరక్షణ! పుణువిక్షణా!” 3.7.249 

సాళ్యసుతు(డు మృత్రియు( డగుటచే నీవు నాసేవకు సంతసించితివి కావున 
నంత మాత్రమునకే వరమీనక్కరలేదు. స్వయముగా సత్యవంతు(డును అతులిత కీర్తిశాలి, 
నుగుణాఢ్యు(డు గావున వరదానయోగ్యుండె నుమా! అనునర్థమిట వ్యంగ్యము. 
'ధర్మపదవీపరిరక్షణ!' అను నంబోధనము నీవిట్టి వరమిచ్చుట ధర్మ పరిరక్షణము 
చేయుటయే యగు ననునర్దము నభివ్యంజించును. 

సావిత్యువాఖ్యానము పరమపాతివత్యమాహాత్మ్యమును |బతిపాదించునది 
యగుటచే ధర్మవీర మిందు బండినదని తల(పనగును. సావిత్రి యల్పాయుష్ము( డని 
తెలిసితెలిని సత్యవంతుని వివాహమాడుట, మృతిదినము సమిపింప(గా నతికష్ట 
సాధ్యమగు వ్రతము నవలంబించుట, భర్తతో వనమే(గుట, యముని మెప్పించుట 
మున్నగు నంశములను బట్టి యామె ధర్మరక్షణోత్సాహము రసీభవించుచున్నది. మజియు 
యముడు వరములడుగు మన(గా మొదట నత్తింటిసొభాగ్యము నరసికొని పిదప( 
బుట్టింటి ముచ్చట దీర్చుటలో నామె పత్యనురాగ మెంతదృఢమైనదో సువ్యక్తమగుచున్నది. 

[బాహ్మణారణిని సాధించుటకై పాండవు లేవురు( బడినపాటు వ్యర్థమయ్యెను, 
అంత నకులు(డు మనకిట్టి కష్టము లేల వచ్చెనని ధర్మజు నడిగెను. ఆయన 
వూర్వకర్మకృతమున వచ్చె ననెను. భీమార్షున నవాదేవులు వరున(గా నాండు 
ద్యూతావసానమున నీచముగా( (బ్రవర్తించిన యాంబికేయులను, నిచొక్తులాడిన కర్ణుని, 


302 


అరుణాంశురాగరుచులు 

నీచద్యూతము( గల్పించిన శకునిని నంహరింపకుండుటవలన మన కీకష్టములు 
వచ్చెననిరి. ఆ సందర్భమున - 

soe అని యిట్లందటు నన్నితెణంగుల( బలుకుచుండ నజాతశతుండు 
నకులుం జూచి భవదీయ సోదరు లత్యంతపిపాసితులై సవారు. నీ విమ్మహీరుహంబెక్కి 
జలంబులున్న యెడ యరయు మనినన్‌........” 3.7.390 

వారు తమతమ యభిప్రాయములను జెప్పుచుండ(గా ధర్మజుండు “భవదీయ 
సోదరు లత్యంతపిపాసితులై యున్నవా' రనుట వ్యంగ్యముగా వారి కొకచుజిక వేయుట. 
“వీరు పిపాసితులై యనుచిత (ప్రసంగము చేయుచున్నారు. అది మానవలయునన్న 
వీరి పిపాస యణంగవలయును. నాయనా! నకులా? నీవు వీరికి నీరము( దెచ్చియిచ్చి 
నాపై విజృంభింపకుండ( జేయుము' అనునధిక్షేపణ మిట వ్యంగ్యము. భవదీయ 
సోదరు లనుట యాదరమును సాధించు ప్రయత్నమును వ్యంజించును. 

_ సావిత్యువాఖ్యానానంతర మిందు6 జెప్ప(బడిన కర్ణచరితము తదాలంబకమగు 
దానవీరమును బతీయమాన మొనరించును. వచ్చువా( డిందుండు, వంచన చేయునని 
నూర్యునిచే( (బబోధింవంబడియు( గవచకుండలముల నీ(బూనుట యాతని 
దానోత్సాహమును జక్కగా వ్యక్తము చేయును. కర్టోత్పత్తి కథన మద్భుత రససమన్వితము. 
దుర్వాసుని ప్రవర్తనము, కుంతి యాతని మనసునకు వచ్చునట్లు పరిచర్య గావింప( 
గల్గుట, వరపదానము, ఆమె సూర్యునారాధించుట, కన్యయగు నామెకు( బుతోదయము, 
ఆవెం యాతని విడచుట, అత(డు రాధాతిరథుంలకు దొర కుట మున్నగు 
వృత్తాంతమంతయు విన్మయావహము. కుంతీవిలావము కరుణరసోత్పాదకము. 
ఆరణేయము, యక్షవశ్నములు - ననుభాగము ధర్మజుని ధర్మరక్షణ తాత్పర్య 
ధర్మజ్ఞత్వలోకజ్ఞత్వములను వ్యక్తము సేయును. ఇందు ధర్మవీరము సంభావ్యము. 





303 


భారత ధ్వని దర్శనము 


అష్టమాధ్యాయము 


తిక్కనార్యునిదివ్యవాణీ్‌ 





తిక్కన సోమయాజి 'బహుళాంధధోక్తిమయ [వ్రవంచ మవానీయ స్థీతికీ మూలమై 
నిలిచిన కుండలీందుడు.” ఆయన రచించిన భారత భాగము కవితావిరాట్స్వరూపము 
వంటిది. అతని రచన వ్యాకరణస్తూతమువలె అల్పాక్షరత, అసందిగ్గత, సారవత్త మున్నగు 
లక్షణములతో విలసిల్లును. స్థాలీపులాక న్యాయముగా నాతని రచనాభాగము నందలి 
ధ్యని విశేషములను దర్శింతము. 
విరాటపర్వము - (ప్రథమాశ్వాసము ఫా 

పాండవుల వనవాసగమ్యనుష్టానము సవిస్తరముగా విన(గోరి జనమేజయు( 
డు వైశంపాయనున కిట్లనియెను : 

“మహితసముజ్జ్వలాకృతులు మానధనుల్‌ జనమాన్యు లంగనా 

సహితముగాంగ నేమిగతి సమ్యగుపాయనిగూఢవృత్తిమై 

నహితుల కప్రభేద్యముగ నాపదుమూండగునేండు మత్సితా 

మహులు చరించి రంతయు( గ్రమంబున నాకెజబు(గంగ6 జెప్ప్పుమా.”4.1.44 

ఇందలి మొదటి నాల్గు విశషణములును బాండవుల యజ్ఞాతవాసములోని 
దుష్కరత్వమును జక్కగా నభివ్యక్తము చేయుచున్నవి. మహితసముజ్ఞ్యలా కృతులు కావున 
నెంతగా వేషము మార్చినను నెచట నున్నను ఆకృతివిశేషమే వారిని( బట్టి యిచ్చును. 
మానధనులు కావున నీచవృత్తి నవలంబించి జీవించుట దుష్కరము. ఒకవేళ నట్లు 
జీవితము గడపుచున్నను నేదైన మానాపహారక నన్నివేశము తటన్థపడినచో వారు 
దొరకిపోవచ్చును. జనమాన్యులు గావున వారెట్టి హీనదశలో నున్నను జనులు వారిని 
సన్మానించుటచే శతువులు గుర్తించుట కవకాశము గలుగును. అదియునుగాక 


304 


భారత ధ్వని దర్శనము 
సర్వజనమాన్యులు సేవకాది వృత్తి నవలంబించుటయు, దానియందు నిరుషదవముగా. 
బవర్తిల్లి కాలము పుచ్చుటయు నెంతయు. గష్టసాధ్యము. కేవలము మగవారైనచో 
నెట్లో కష్టమున శతూపాయములను నేర్చుమెయి వారించుకొందు రనుకొనినను 
అంగనాసహితుల కది మణింత శమసాధ్యము. అయిదుగురు పురుషులతో గూడిన 
యొకయంగన యనులెక్క యెట్టివార్తికైనను బాండవుల స్థితిని వ్యక్తము చేయును. అంతేకాక 
అంగన - 'అభిలలావణ్యవుంజము మెల(తగొ” నైనదని సంభావింప(బడు లావణ్యవతి 
(అంగాత్సల్యాణే) అజ్ఞాతవాసము చేయుట యతిదుష్కరము. ఇట్లు జనమేజయుని 
(పశ్నయందలి పాండవ విశేషణములు పైయర్ధ విశేషములను వ్యంజించుచు జనమే 
జయుని యౌత్సుక్యమును |బతీయమాన మొనరించుచున్నవి. 

మిక్కిలి యలసత నొందిన ద్రౌపదిని మోచితెమ్మని నకులనహదేవులకు( 
జెప్ప(గా వారు సిద్ధపడకవో(గా ధర్మజా డర్దునున కిట్లు చెప్పెను : 

“ఇమ్మదిరాక్షి డస్పె మన కీనడుమన్‌ విడియంగ నొండుచో 

టిమ్మును గాదు నిక్కమున కేమును డస్పితి మట్టుకాన నీ 

వెమ్మెయినైన దీని భరియించి పురంబు సమీపభూమికిం 

దెమ్మని చెప్ప నాత(డును దెచ్చె బియంబున6 బుష్పకోమలిన్‌.” 4.1.154 

“మదిరాక్షి యనుశబ్దము ద్రౌపది యక్షిగతాలనత్వమును వక్కాణించుచు 
“చూడుము - పాపము (శ్రమతో గనులు మూతలుపడిపోవుచున్న వను నర్ధమును 
వ్యంజించును. “నిక్కమున కేమును డస్సితి” మనుటవలన దౌపదీవహనమునకు( దాము 
జాలనివారగుటయు నాతనికి మోవక తప్పదనియు వ్యంగ్యముగా6 జెప్పంబడినది. “ఆత( 
డును దెచ్చె [బియంబున6 బుష్పకోమలిన్‌ అను వాక్యమునందలి (పియశబ్ద మాతనికి 
[దౌపదియెడ( గల యనురాగాతిశయమును వ్యంజించును. “పుష్పకోమలి” యను పదము 
ధనంజయు( డామెను బరువుగా భావింపక పూలమాలవలె చులకనగా ననాయాసముగా 
మోచితెచ్చె ననునర్ధమును వ్యంజించును. 

కంకభట్టుగా నున్న ధర్మజుండు విరాటునితో నిట్లు పలికెను : 

“నృపనయవిద్యకుం దగిననే ర్పలవడ్డది కొంతకొంత; ధ 

ర్మపరులసంగతిందగిలి మచ్చికనుండుదు6 బేరుకంకు.; డే 

వపుంగొలువైన నాకు నిలువన్‌ మదిగొల్పదు; కొన నిన్ను భూ 

మిపతులలోన సాధుజనమితు(డునా విని కొల్వవచ్చితిన్‌.” 4.1.197 

ఇందు “నృపనయవిద్యకుందగిననేర్పలవడ్డది” ఆను వాక్యముచేత నీకు 
రాజనీతికి సంబంధించిన విషయములందు సాహాయ్యము చేయయగల ననునర్ధము 


305 


39 


తిక్కనార్యుని దివ్యవాణి 
వ్యంగ్యము. 'ధర్మపరుల సంగతిందగిలి మచ్చికనుండుదున్‌' అనుటచే నన్ను స్వీకరించిన 
నావలన నీకెట్టి ప్రమాదమును రాదను నర్థము వ్యంగ్యము. “ఏవపు(గొలువైన నాకు 
నిలువన్‌ మదిగొల్పదు” అనుటవలన నీవు నాకెన్నటికి నేవపుబనుల( జెప్పకుండవలయు 
ననునర్థము భాసిల్లును. “భూమిపతులలోన సాధుజనమిత్రు(డు నావిని కొల్వవచ్చితిన్‌" 
అను వాక్యమువలన నేను సాధుజను(డను. కొల్వవచ్చినను నాయందు మై తినేకాని 
పభుత్యమును నెజపకు మనునర్ధము వ్యంగ్యము. మజియు “రాజులందఅలో నీవు 
సాధుజనమిత్రుండి వనుటచే, కావుననే మజీయొకని యొద్దకు(బోక నిన్నే యాశ్రయించితి 
ననునర్ధము వ్యంగ్యము. 

. విరాటపర్వ |పథమాశ్యాసమున( బాండవులు అజ్ఞాతవాస చర్యను నిర్ణయించుకొని 
తమతమవృత్తులలో( గుదురుకొనుట విషయము. ఇందు ప్రధానముగా పాండవులు 
నియమపాలనము చేయుటకు నిర్ణయించుకొనుటచే ధర్మవీరము సంభావ్యము. వారివారి 
పూర్యచరితముల( దలంచి ధర్మజూ(డు దుఃఖపడుటలో కరుణ రనమించించుక 
యనుభూయమానమగును. విరాటుని కొల్వున భీమసేనాదుల వాక్యము లొకింత హాస్యరస 
సంధాయకములు. 
విరాటపర్వము - ద్వితీయాశ్వాసము :- 

బలవంతమగు కామవేదన కగ్గమయి యుక్తాయుక్తవివేకజ్ఞానము నశించి 
వదరుచున్న కీచకునితో సైరంధ్రి యిట్లు పలికెను : 

“దుర్వారోద్యమబాహువిక్రమరసాస్తోకపతాపస్సుర 

ద్గర్వాంధ|పతివీరనిర్మధనవిద్యాపారగుల్‌ మత్పతుల్‌ 

_ గీర్వాణాకృతు లేవు రిష్ణునిను దోర్లీలన్‌ వెసంగిట్టి గం 

ధర్వుల్‌ మానము బాణముం గొనుట తథ్యం బెమ్మెయిం గీచకా!” 4.2.55 

ఇందలి పూర్యార్థము సంఘటనయునందలి రేఫవకార సంయుక్త పాసమును 
దన భర్తలు చేయు నంహారకాండ తీవత నసంలక్ష్యక్రమమున వ్యంజించును. 
“గీర్యాణాకృతు' లను పదమువలన వారు నీ కగపడకయే రూపుమాపుదురు. అందజతోడిగా( 
దల(పకు మన్నభావమును దోంపంజేయును. ఏవు రనుటచే నేయొక్క(డో యైనచో 
నేటుతప్పవచ్చునని నీ వూరట చెందునవకాశము లేదు. ఐదుగు రొక్కుమ్మడి విజృంభించి 
నిన్ను వధింతు రనునర్థము తోచును: “ఇష్ట అనుటచే 'నేను నిన్ను. బొందుటయే 
పరమార్థముగా భావించితిని. అది సిద్ధించిన పిదప నేమైనను సరియే” అనుకొందువెమో, 
యంట్లు జరుగదు. నీవొకవేళ బలాత్కరింవ(దలంచితివేవూ? ఇవుడే - 


306 


భారత ధ్వని దర్శనము 
బలాత్కరించులోపలనే వారు నిన్ను బరిమార్తు రను నర్థము వ్యంగ్యము. “నినున్‌ 
అనుపదము తుచ్చుండవు,నీచకాముకుడవు, ధర్మబలము లేనివాండవు నగు నిన్ను 
ననురూపమున నర్భాంతర సంక్రమిత వాచ్యమగును. “దోర్లీలన్‌ అనుపదముచే నీవంటి 
సింహబలు లెందజైనను వారిని సంహరించుట వారికొక [క్రీడా ప్రాయ మనునర్థము 
వ్యక్తమగును, “మానము బాణమున్‌ అనుక్రమముచే నూరక గుట్టు చప్పుడు గాకుండ 
నిన్ను జంపుట కాదు. ఏ దుర్మానము వాటించి విజ్ఞవీ(గుచున్నావో దానిని ముందు( 
బోనడచి పిదప నీపాపమునకు( బ్రాయశ్చిత్తముగా( బ్రాణము గొందు రనునర్థము 
గమ్యమానమగును. తాను సేవకవృత్తి యందుండి తనదేవికి సహోదరు(డైనవానిని 'కీచకా!' 
యని పేరుపెట్టి సంబోధించుటవలన వానియెడల( దనహృదయమున నుద్బుద్ధము 
లైన కోపము, ఏవగింపు, లెక్కలేనితనము మున్నగుభావము లభివ్యక్తములగును. 

కీచకుని దురాగతమును జూచి వానిని, వాని దుండగమును నహించిన 
విరాటుని వధియించుటకై సన్నిహితమైన యున్నత వృక్షమును బెకలించుటకు సన్నద్దు( 
డై యనుజ్ఞకా యన్నట్లు తనవైపు చూచిన భీమసేనునితో ధర్మనందను డిట్లనుచున్నాడు: 

“వలలుం డెక్కడంజూచె; నొండెడ నఘేవ్యక్షాజముల్‌ పుట్టవే; 

ఫలితంబై వరశాఖలొప్పంగ ననల్పప్రీతి సంధించుచున్‌ 

విలసచ్చాయ నుపాొశితప్రతతికిన్‌ విశ్రాంతి కావింపంగా6 

గల యీభుజము వంటకట్టియలకై ఖండింపంగా నేటికిన్‌.” 4.2.136 

ఇందు [బన్తుతవృత్తాంతముచే మణీయొక [వన్తుత వృత్తాంతము 
గమ్యమానమగుట యనులక్షణము గలదు గావున నిట( బస్తుతాంకురాలంకారము 
వాచ్యముగా6 గలదు. దీనిని బట్టి భావింపదగు నర్భవిశేష మెంతయో కలదు. 
పద్యారంభముననే వలలు(డనుట నీవు భీమసేను(డవు కావు, వలలు(డవు, 
అజ్ఞాతవానము చేయుచున్నాండవు. ఒడలుమజిచి నమయభంగ మాచరింపకు 
మనునర్థము నభివ్యక్తము చేయును. “ఒండెడన్‌' అనుటచే నిది కోపప్రదర్శినమున 
కుచితమైన దేశముకాదను నరము తో(చును. “ఆసేవ్యక్షాజముల్‌ పుట్టవే అనుటచే 
మనల నాదరించి మనుగడ జూపిన మత్స్యపతి మనకు సేవ్యుండు; కావున నీ కోపమున 
కాత(డర్షుడుకా( డనునర్థ్భము వ్యంగ్యము. మజియు నసేవ్యక్షాజసదృశుండగు కీచకు( 
డు వేజుచోట దొరకినచో వధించుట నాకును సమ్మతమే - యనునభిపాయము కూడ 
నిట ధ్యనించును. “వలితంబైై' యిత్యాది విశేషణములవలన 'నీవిరాటు(డు 
సద్గుణవంతుడు; పుతమిత్రబంధుజనసహితముగ మనకు సాహాయ్యము చేయుచున్నవా( 

307 


తిక్కనార్యుని దివ్యవాణి 
డు, దుష్కర మైన యీయజ్ఞాతవాసమున మనలను దనకొలువులోనిడుకొని మహోపకారము 
చేసి మన కనల్పప్రీతి సంధించుచు( దన సౌజన్య మను విలసచ్చాయయందు మనవంటి 
యాశ్రితుల కెందజికో విశ్రాంతి నొస(గుచున్నా(డు.' అను నర్థము వ్యంగ్యమగును. 
“ఈభూజము' అని చూపి చెప్పుట లోకోపకృతియే తన కర్తవ్యముగా నాచరించు నీయుపకర్త 
కపకృతి( జేయవలదను నర్ధమును వ్యంజించును. 'వంటకట్టియలకై' యనుట కీచకు( 
డు వంటకట్టెల వంటివా(డు. వానిని నిగూఢముగా విణీచి (వోవులు పెట్టుము. కాని 
తగు దేశకాలములను గుర్తింపు మనునర్ధమును స్ఫురింప(జేయును. “ఏటికిన్‌' అను 
నాలోచనా సూచ్మిపశ్నము నానిర్దేశముకంటె నీయాలోచనమునకు ఎక్కువ (ప్రాధాన్యము 
'గలదు. కావున వివేకముతో( బ్రవర్తింపు మనునర్ధమును వ్యంజించును. 
ఈపై యర్థమంతయు నుత్తరపద్యమందలి “నిగూఢభాషణముల నను 
పదముచే నుక్త ప్రాయమై గుణీభూత మగుచున్నది. 
అవమానపడి ద్రౌపది మగలను సభ్యులను తీవ్రదృష్టితో. జూచి యిట్లనెను : 
“నిఖిలధర్మాధర్మనిపుణంబులైన శు ద్ధాంతరంగంబుల నతిశయిల్లి 
శిష్టసంరక్షణ దుష్టనిగహముల నీతిపాటింపంగ నేర్పుగలిగి 
సకలశస్తాస్తసంచయముల. బరమాద్భు తంబుసేయు పరిశమంబు తాల్చి 
దుర్రమపప్రతిభటమర్హన క్రి డమై. జతురులునానెందు నుతికినెక్కి 
యున్న గంధర్వు లేవురు నన్ను నిట్టు లొకండు పజుపంగ నూరక యునికిచూడ 
నచ్చెరువుగాదె యెవ్వరియాండ్రు రింక6 బరిభవంబున(6 బొందక (బదుకువారు.” 
4.2.140 
ఇందు సీసచరణములు నాల్గింటియందును గ్రమముగా ధర్మజభీమార్జున 
యములు పేర్కొన(బడిరి. పేర్కొన్న వారిలక్షణములచే ననురక్షయగు నిల్లాలి నుపేక్తించుట 
శుద్దాంతరంగ లక్షణమా? దుష్టనిగహము చేయకుండుట నీతియా? శస్తాస్తసంచయముల 
విజ్ఞానము వరమాద్భుతము చయుటకి కాస వడ6తస గావాడుటకు6 గాదా? 
దుర్దమప్రతిభటమర్దన [క్రిడతో( జతురులని నుతిగొని తుదికి భార్యను నీచునినుండి 
కాపాడలేకపోవుటయా? అను నధిక్షేషణము వ్యంగ్యమగును. “ఎవు' రనుపద మొక(డుకా 
డిద్దజుకా దైదుగురుంటిరే; మీలో నేయొక్క(డును నాభంగపాటునకు( బతిక్రియ 
చేయరాదా? యమనర్ధమును వ్యంజించును. "నన్ను, ననుపదము ఉత్తమశిలను, మి 
కను(గుభార్యను, మీకష్టసుఖములలో సమానభాగస్వామినినై యున్నదాననగు నన్ను 
ననునర్ధమును వ్యంజించును. “ఇట్టులు' అనుపదము తాను బడిన యవమాన 
308 


భారత ధ్యని దర్శనము 
మెంతనికృష్ణమైనదో తెలువుట నభివ్యంజించును. “ఒకడు. అనుటచే మీ శక్తి 


సామర్థ్యములలో నావగింజంతయు శక్తిలేని నీచు(డీ కీచకు(డు. అట్టివాం డిట్లు సేయ! 
గా నొప్పరికించుటయా? యను నర్థము ప్రతీయమానమగును. 

శోక [కోధములు మనను న్నుదిక్తము సేయ(గా నుచితానుచితములు 
సంభావింప(జాలని ద్రౌపది సభలో నిందావాక్యము లాడుచుండ(గా గంభీరతాఖని యగు 
ధర్మరా జామెతో నిట్లు పలికెను : 

“జననాయకుండు నీసభవారు నీదగు తెజంగెల్ల నెతీంగిరి! యింక 

మానక యీ పలుమాటలాడ(గనేల; చనుము నీవు సుధేష్టసదనమునకు; 

నీపరాభవమున( గోపింపనేరరే - గంధర్వులకు( దతీకొదుగాక; 

సమయమెయ్యదియేని. దమకును నికు గ ల్లీనయట్టులై నను గినియ రిచట( 

గాన నాధుల దూజంగ6గొదు వినుము సతికి దానెంతవడియును సభలలోన. 

దడవుగా నిల్పి యిట్టు లుదగ్రవృత్తి శంకచెడి ధిక్కరింపంగ6 జనునె- చెపుమ.” 

4.2.148 

ఇందు 'మానక-యీపలుమాటలేల? చనుము. నీవు సుధేష్ణసదనమునకున్‌' 
అనుటలో నెక్కువ మాటలాడినచో నెక్కువకాల మిట నున్నచో నజ్ఞాతవాసపు గుట్టు 
రట్టగును గావున( ద్వరగా నిటనుండి కదలుట లెస్స యను భావము (పతీయమాన 
మగును. “నీ పరాభవమున( గోపింపనేరరే గంధర్వులకు( దజిగాదుగాక! అనుటచే( 
దజియైనపుడు మేలుగీడులారసి కార్యమునకు( దప్పక దారకొందుము. ప్రస్తుతము నీవు 
కొవముడివికొని ని స్థానమున కరుగు మను ననునయుము వ్యక్తమగంను. 
'నమయమెయ్యదియేని” అనుట మన నమయము మాట మజచితివా? యను 
నభిపాయమును వ్యక్తపఅచును. ‘కినియరిచటన్‌' అనుటచే మేము పగదీర్చుకొన( 
దలంచుటయే లేదనుకొనుము. ఇచట గినియము, తజియైనపుడు తప్పక పగదీర్తు 
మనునర్ధమును వ్యక్తము సేయును. “సతికి? దానంతవడియును' ఇత్యాద వాక్యముచే 
నీయవమానము దుస్సహమని మేమెజింగితిమి కాని దానివలన వివేకము గోల్పోయి 
యనేకులున్న యా నభలో నెక్కువ కాలము నిలిచి కోపము( (బకటించినచో 
మనగూఢవర్తనము బట్టబయలగును. కావున సమయమును స్మరించి యుదగ్రవృత్తి 
నవలంబింపక యిటనుండి వెడలిపామ్మను నర్థము వ్యంగ్యమగును. 

ఈయాశ్యాసమున( |బారంభమున విప్రలంభశృంగారాభాసమును, అంతమున 
వీరరౌదాద్భుత రసములు, నడుమ నడుమ హాస్యరసమును ప్రతీయమానములగును. 

309 


తిక్కనార్యుని దివ్యవాణి 
కీచకుడు ద్రౌపదిని గాంచుట, మదనవికారము లాతనిని పైకొనుట మున్నగు సంశములు 
వివలం౦ంబ శృ౦0గారమును బుట్టించును. కాని యుది యనుచితవముగా 
పవర్తితమగుటచేతను, అనురాగ ముభయనిష్టము కాకపోవుటచేతను ఆభాసమగు చున్నది. 
ద్రౌపది భంగపాటును నామెదుఃఖమును గరుణరసోత్సాదకములు. సంకేతించి పోయిన 
పిదప కీచకు(డు పడిన పాటులు, చేసిన చేష్టలు హాస్యరసము ననుభవింప(జేయును. 
భీమసేనునితోడి యుద్ధమున వీరరసమును, కీచక సంహార ఘట్టమున రౌద్రరసమును, 
భీమసేనుని విజృంభణమున నద్భుత రసమును జనించును. 
విరాటపర్వము - తృతీయాశ్వాసము ఫా 
కీచకుని మరణవార్త విని యుపకీచకులంద టజొక్కుమ్మడి విజృంభించి 
ద్రౌపదిని కీచకశవముసైవైచి కట్టికొనిపోవుచుండ(గా నామె విలపించుచు నిట్లనియెను : 
“తొడంగినపని చలంబెడపక యతిదుష్క రంబైనం గడతేర్చు ప్రభువులార! 
పేన6గిన వైవస్వతునినైనం గడిమిమై |వేల్మిడిం బరిమార్చు వీరులార! 
శరణార్థి యగు దుష్టశాత్రవునైనను గరుణ రక్షించు సత్పురుషులార! 
యర్థికిం బాణంబులైనను డాంపక తమకీంచి యిచ్చు నుదారులార! 
నాథులార! గంధర్యరత్నంబులార! నన్ను నుపకీచకులు తమ యన్నశవము 
నందు బంధించికొని వెస నరుగుచున్న వారు: రక్షింప వేగ రావలయు మీరు.” 
4.3.22 
ఈ పద్యమునందలి సంబోధనముల సముదాయము ద్రౌపది శోకాతిశయమును 
చక్కగా వ్యంజించుచున్నది. మజియు నిందు బేర్కొన్న యంశము లన్నియు 
వ్యంగ్యార్థవిలసితములు. “తొడ(గినపని...' ఇత్యాది ప్రథమాపాదార్ధముచే ప్రారంభించిన 
దుష్టసంహారకాండ యింకను ముగియలేదు, కావున వేగమ వచ్చి యాపని ముగింపు 
డను నర్థము తో(చును. ద్వితీయపాదార్థముచే నీయుపకీచకసంహారము మీకొక లెక్కలోనిది 
కాదు. కావున త్వరగా విజృంభించి శతువును రూవుమావు(డను నరము 
పతీయమానమగును. తృతీయపాదార్థముచే శరణార్థియగు దుష్టశాతవునైనను గరుణతో 
రక్షించు సత్సభావముగల మీరు మీకనురక్తురాలను, భార్యను, ఉపేక్ష చేయరానిదానను 
అగు నన్ను రక్షింప వేగ రండను నర్థము వ్యక్తమగును. చతుర్ధపాదార్థముచే నుపకిచకులతో( 
బోరినచో ప్రాణాపాయము ఘటిల్లునను వెజంపు లేక నన్ను మిరు తప్పక రక్షింతురను 
ధైర్యముతో నున్నదాననను భావము వ్యంగ్యమగును. 'గంధర్యరత్నంబులార!' యనుట 
మీ రీమిషతో వచ్చి నన్ను రక్షించి వీరిని శిక్షించినచో అజ్ఞాతవాసమునకు భంగము 
రాకుండ( గాపాడుకొనవచ్చు నను నర్థము వ్యంగ్యమగును. 


౮10 


భారత ధ్వని దర్శనము 

ద్రౌపదీ విలాపము విని క్రోధరౌద్రములు పెన(గొన నుపకీచకసంహారమునకై 
వచ్చిన భీమసేనుని యాకృతిని కవి యిట్లు వర్ణించెను. 

“వికట భూకుటి ఘోరఫాలకలి తస్వేదోద్భటుండుం, జల 

ద్వికృతోష్టద్వయుడుం, (బ్రవర్థనదశావిర్భావసంభావితాం 

గకుండుం, జిత్తవిదాహదోహలసమ[గకోధవేగుండు లై 

బకవిధ్యంసకు( డయ్యెడన్‌ నిలిచె శుంభన్నూర్తి విస్ఫూర్తితోన్‌.” 4.3.25 

ఇందలి సమాసద్దెర్భ్యమును, పరుషాక్షరబాహుళ్యమును, నంయుక్తాక్షర 
సమాహారమును భీమసేనాలంబకమగు భయకారిత్వమును రౌదరసముగా నిరూపించు 
చున్నది. స్వేదోదృవము, చలద్వికృతోష్టములు మున్నగునవి యనుభావములు. 
బకవిధ్యంన కుండను వద మభిప్రాయగర్శితము. ఇప్పటి యీ భీమసేనుని 
విజృంభణమువలన నుపకీచకులు బకాద్యసురులవలె (బకశబ్దమిట భీమనిహతులగు 
నితరులకు నువలక్షణము) నామమాత్రావశిమ్మలగుదురను నభిపాయుమిందు 
వ్యంగ్యమగును. శుంభన్మూర్తిపద మాతని థైర్యగరిమ నభివ్యక్తము చేయును, 

'సింహబల ప్రభృతి కీచకవిధ్వంసంబునం దెలివొంది పొంచాలి మందమంద 
యానంబునం బురంబుసొచ్చి రాజవీథీ నరుగుదెంచునప్పుడు” : 

“మనకీచకులకెల్ల మారియై పుట్టిన సుదతి పోయెడునని చూచువారు - 

నద్దిరా నికు [గొవ్వజుగదె6 జూతు గా కని తలసూపక యడంగువారు - 

నలవోక గను(గొని యంతరంగము బిట్టు బెదర మాజుమొగంబు పెట్టువారు- 

నెదురుగా వచ్చిన నెంతయేనియు దవ్వు గలుగ వేజటొకతోవం దొలంగువారు- 

ముట్టంబడి మేనంగంపంబుపుట్ట నొది(గి యుండువారు( గరంబున నుదర మప్ప 

ళించి యమ్మరొరక్కసి యంచునుల్ల ములుకువారునై పురజనంబులు తలంకి.” 

4.3.37 

ఈ పద్యమునందలి జనుల ప్రవర్తనము హాస్యరసోత్సాదకము. ఒక స్త్రీని, 
గాంచి తటస్థులగు జను లిట్లిట్లు బెగడొందుట పాఠకునకు నవ్వు పుట్టించును. ఏలయన 
వారిభీతి నిర్దేతుకము. ఆమె తన కపకృతి( గావించిన కీచకాధముల మడియింప(జేసీనది. 
ప్రస్తుతము ప్రసన్నముగా నున్నది. తా మామె కపకారము చేయుటగాని, చేయ(దల' 
చుట కాని జరుగదు. కాన భయపడుటకు హేతువు లేదు. ఇట్టి పరిస్థితిలో వారు భయపడి 
చూచుట, చూచువాని నదలించుట, మార్మొగము పెట్టుట, [తోవ(దాల(గుట మున్నగు 
వికారములు హాస్యరసము నుదయింప(జేయును. తరువాతి పద్యమునందలి అన్నెల( 


311 


తిక్కనార్యుని దివ్యవాణి 
తుకయంతరంగమున నిండినహాస్యరసంబు' - ఇత్యాదిచే నిది చెప్పంబడుటయునైనది. 
ఈయాశ్వాసమున నుపకీచక వధ వృత్తాంతము అద్భుత రౌదరసాన్వితము. 
దౌపద్యాలంబకమగు శోకము కరుణముగా రూపొంది పధానముగ సంభావితమగు 
రౌద్రమున కంగపాయమగును. కీచకశవదర్శన సమయమున బంధుజనులు పడు 
విస్మయము, ఉపకీచకులు దౌపదిని( గట్టుకొని పోవునప్పుడు భీమసేనుని విజృంభణము 
నందలి కోపమును అద్భుతముగా, రౌద్రముగా రూపొందుచున్నవి. ద్రౌపదిని గాంచి 
పురజనులు పొందిన యులుకుపాటు హాస్యరసము నుత్సాదించును. 
దక్తిణగోగహణ వృత్తాంతము వీరరసావహము. అజ్ఞాతవాసము చేయుచున్న 
పాండవులను గనిపట్టవలయునని దుర్యోధనాదు లుత్సహించుట, సుశర్మగో గ్రహణమున 
కుజ్టూ(తలూగుట, విషయమెజి(గ౧ి విరాటుడు వుతసోదర సమేతుడై యుద్ధమున 
కరుగుదెంచుట, ప్రవర్తిల్లిన యుద్ధము - వీని వలన యుద్ధవీర మనుభూయమానమగును. 
సుశర్మ చే(బట్టువడి ధర్మజుని (పేరణమున భీమనకుల సహదేవులచే విడిపింపంుడిన 
విరాటు(డు తనకు రాజ్యమిత్తు నన(గా ధర్మజూ(డు కైకొనకుండుటయు, బంధితు(డగు 
సుశర్మను సరథగజాశ్వంబుగ విడువుమని యాతడు విరాటుని! (బార్ధించుటయు 
ననునంశములు ధర్మజాలంబకమగు ధర్మదయులను రసీకరించుటచే నందు 
ధర్మదయావీరములు ప్రతీయమానములగును. 
విరాటపర్వము - చతుర్థాశ్వాసము :- 
బృహన్నలను సారథిగా. జేసికొని యుద్ధసన్నద్యండై వచ్చిన యుత్తరునకు( 
గానవచ్చిన కౌరవ రాజ్యసైన్య మిట్లభివర్ణింప(బడినది : 
“అభినవజలధరశ్యామంబులగునెడ లాకుజొంపంబుల ననుకరింప 
సాంధ్యరాగోపమచ్చాయంబులగుపట్లు కిసలయోత్కరముల (గేణి్‌సేయ 
రాజమరాళగౌరములగుచోటులు తజచు( బూంబొదలచందంబునొంద 
హారిదరుచిసమానాకృతులగు రావు లడరెడుపుప్పాడులట్లు మెజయ 
గలయ నెగసి ధరాధూళి లలితవనము దివికి నలింగా(పువోయెడు తెఅ(గు తాల్ప 
గోగణము ముంగలిగ నేలగోడివడ(గ నడచు కౌరవరాజసైన్యంబు( గనియె” 
4.4.50 
ఈ పద్యమునందలి ధూళి నుపమించినతీజు దాని యతివిశాలత్వ సమున్న 
తత్యములను బతీయమాన మొనరించుచు( గౌవరసేన మహత్త్యము నూహింప( 
జేయుచున్నది. కైకొనిన పద్యముకూడ సుదీర్గమైనదై పై యూహకు వ్యంజకమగుచున్నది. 


312 


2వారత ధ్వని దర్శనము 
“దివికి. గాపుపోయెడు తెజ(గుతాల్వి ననునది ధూళి యాకాశమున సుదూరముగా 


వ్యాపించెనను నర్థమును దెలిపి సేనాబాహుళ్యము నభివ్యంజించుచున్నది. దానికి 
నేలగోడివడ(గ' నను నతిశయోక్తియు సహకారకమగుచున్నది. ఇట్లీ పద్యమంతయు. 
గౌరవసేన మహత్యము నభివర్ణించుచు( [బథమదర్శనముననే యుత్తరుని మనసున 
నుత్తలపాటు గలుగుటలోని సామంజస్యమును వ్యక్తము చేయుచున్నది. 

దూరమునందే సేనాపారావారము గని భీతిలిన యుత్తరు(ండు రథము 
మరలింపుమని యడుగ బృహన్నల యిట్లు పలికెను : 

“అసదృశలీలంబాల్పు రథికావలిమీందంజనంగ వెజ్జినే; 

మసలక యామిషంబుగొని మార్గముపట్టిన తుచ్చసైన్యమున్‌ 

వెసంజనిముట్సీ గోధనము వేగ మరల్తముగాక; యిమ్మెయిం 

బసు లటు వోవంగా మరల. బాడియె?నీకు నరేంద్రనందనాగ 4.4.57 

ఇందు “నీకు' అనుపదము వ్యంజకము. ఏ నీవు అంతిపురములో స్రీలకడ 
వౌరుషోక్తులాడితివోో యే నీవు సారథ్యమునకు( నేను దగనని సంభావించితివో, యే నీ 
పసులను శత్రువర్గము గైకొని పోవుచున్నదో యట్టి నీకు మరలంబాడియా? యను నర్ధ 
మర్థాంతర సంక్రమిత వాచ్య రూపమున సిద్ధించును. మజియు ప్రధానవ్యక్తివగు నీవు 
సేవకు(డవగు నన్ను ధీరునిగా( జేసికొనవలసి యుండగా నీవే భీతుండవైనచో నెట్లను 
నర్ధముకూడ నిట వ్యంగ్యము. నీవు సామాన్యు(డవైనచో పోనిమ్మని యొప్పరికింపవచ్చును. 
కాని భూపాలకుని పుత్రకు(డవై, యుత్తమ క్షత్రియ కులంబున జనించి ప్రజాసంరక్షణ 
తత్పరు(డవు కావలసిన నీవు నీధనమును రక్షించుకొను విషయమునందే యసమర్గు( 
డవైనచో నీ నరేంద్రత్వ మేపాటిదో యూహించుకొను మను నర్థము “నరేంద్రనందనా!” 
యను సంబోధనముచే. బ్రతీయమానమగును. మజియు నీవు విక్రమించి శతువుల 
రూపుమాపి గోవులను మరలించినపుడే నీ తండి యానందము నొందునుగాని యిభైనచో 
నాతనికి నీ వానందనంధాయకు(డ వెట్లగుదువను నర్భము కూడ నిందు. 
బ్రతీయమానమగును. తుచృసైన్యమున్‌ అనుటచే నీచూపునకు( బెద్దగాం గానవచ్చినను 
భయపడ(దగినది కాదు. కావున ధైర్యముగా నుండు మను నర్థము తో(చును. 

పలాయమాను(డగు తన్నర్జునుండు పట్టుకొన(గా నుత్తరుని యవస్థ యీక్రింది 
పద్యమున వర్ణింపబడినది : 

“వెలవెలంబాజుచు వెగడొందు.; బెదవుల తడియాజ నెంతయు. దల్లడిల్లు; 

జల్లన నంగంబు లెల్ల నిండంజెమర్చు( బదములు( గరములు గుదియవడకు; 


313 


40 


తిక్కనార్యుని దివ్యవాణి 
హృదయంబు తటతట నదరంగ౦ బెలుకుజు; దీనదృష్ణుల మోము. దేజిచూచు; 
నెలు(గు గద్గదిక( దొటిల నేడ్చు; విడుమని (ప్రార్ధించు మాట గీడ్చాటు తోయప; 
నిష్కశతశుద్ధ హేమంబు నిర్మలోజ్ఞ్య లాష్టవైడూర్యములు దురగాఢ్యరథము( 
గరటిీ దశకంబు నొకయూరు6(బురముచొచ్చి నప్పుడ యిచ్చెద నీ;కనునార్తుండగుచు.” 
4.4.80 
ఇందు( బోరునకై వచ్చి పరసేన(గాంచి భీరువై పాఖెడు నుత్తరుని శోకము 
కరుణముగా( బర్యవసించును గాని యది బీరమును జూపనెంచి వచ్చినవానియం 
దనుచితముగా( |బవర్తిల్లి యాభాసమై హాస్యముగా( బరిణమించుచున్నది. వెలవెల? 
బారుట, తల్లడిల్లుట మున్నగు ననుభావములును, గ్లాని త్రాసార్తాది వ్యభిచారి భావములును 
నిందు( జక్కగా వర్ణింపబడినవి, గీత పద్యమున నుత్తరుని లఘు స్వభావము చక్కగా 
వ్యంజింప(బడినది. తానీ(బూనిన వస్తాదికమున కొక్కొక్కదానికి లెక్క చెప్పుట, మజల 
నింటికేగినపిదప( గాదందునని నీవు శంకింతువేమో యట్టిదాని కవకాశము లేదు. 
పురముచేరిన వెంటనే యిచ్చివేసెదను గదా! అని నొక్కి చెప్పుటకైన అవధారణార్థకాకార 
(ప్రయోగము మున్నగునవి మానముకంటె( [బాణ మధికమను వాని సిద్ధాంతమును 
వ్యంగ్యముగా( బ్రతిపాదించును. “శుద్ద, 'నిర్మలోజ్ఞ్యల', “తురగాఢ్య' అను విశేషణము 
లావలివ్యక్తి కాశంబుట్టించు ప్రయత్నము నభివ్యక్తము చేయును. 
మోహరంబుదెస ననాదరంబుచేసి గోవులపజ్జంజనుచున్న కిరీటిని. గాంచి 
సురనదీసూను(డు కురువీరులతో నిట్లనియె : 
“చిరకాలమునకు( గంటిమి నరు; నక్కట వీండు సజ్జనప్రియుండు సుహృ 
త్పరతం తుడు బాంధవహితు. డరిభీకరు. డిట్టివార లవనింగలరే!”4.4.256 
చిరకాలమునకు( గంటి మనుటచే భీమ్మని కర్షునుని బహుకాలముగా( 
జూడవలయునను వాంఛ కలదనునంశమును, దానిచే నాతని కాతనియెడ(గల 
_(పమాతశయమును వ్యంగ్యములగును. అక్కట యనునపాత మాశ్చర్యానందముల 
నభివ్యంజించును. సజ్జనప్రియు(డు మున్నగు విశేషణములచే నాత(డు దుర్దనులగు 
ధార్తర్శాష్టుల నొప్పరికింప(డనియు, శతువులకు( గాలయము(డగుననియు, బాంధవుల 
కెంతగా హితు(డైనను వారు శత్రుత్వము వహించినచో భీకరు(డై చీల్చి చెండాడునే కాని 
యౌదాసీన్యము వహింపండనియు నర్థము తోంయను. 
ఈయాశ్వాసమున నుత్తరుని ప్రవర్తనము హాస్యరసము నుప్పతిల్లంజేయును. 
ఎదిరిబలమెజు (గక యుద నన్నద్శండగుట, న్రీనమాజమున బీరములాడుట, 


314 


భారత ధ్వని దర్శనము 
బృహన్నలను లఘు బుద్ధితో( జూచుట, కౌరవ సేనను జూచినంతనే భయపడుట, 
రథముడిగ్గి వరువెత్తుట, యర్జునుని నమ్ముటకు వివిధముల్లైన |పశ్నములను 
గురిపించుట, దేవదత్తము పూరింప(బడ(గా మూర్శనొందుట మున్నగు నంశములన్నియు 
క్షతియున కనుచితములై నవ్వు పుట్టించును. తక్కిన కథాభాగమునందు( (బ్రధానముగ 
నర్జున పర్మాకమాతిశయము నాతని యుద్దత్సాహము ననునంశములు పతీయమానము 
అగుచున్నది. కర్ణునిమాటలయందు ధనంజయునిపై నతనికి(గల స్పర్దయు, గురుభీష్ముల 
వాక్యములందు( గౌరవ పాండవులయందు సమానములగు (పేమాదులు మున్నగునవి 
యభివ్యక్తములగును. కావున నట ధర్మవీరము రూపుదిద్దుకొనును. 
విరాటపర్వము - పంచమాశ్వాసము :- 

కౌరవసేనలోని యెన్న(దగినవారి నొక్కరి నొక్కరి నుత్తరునికి. బరిచయము 
చేయుచు( గర్గునిజూపి యర్జునుఃడనిన పలుకులు : 

“యోధా గేసరు( డిద్ధతేజుండు - రణోద్యోగానురక్తుండు - దు 

స్సాధ|పకమబాహువీర్యు(డు - కురుక్షాపాలవాల్లభ్య ల 

క్షీధామాత్ముడు - జామదగ్న్యకలిత ్రేష్టాస్తవిద్యాఢ్యు. డీ 

రాధేయుం డొక చీరికింగొనండు వీరవాతముం బోరులన్‌”. 4.5.11 

తనకు నిత్యపప్రతిద్వంద్వియును, తన్ను సాధించుటయే (ప్రధాన లక్ష్యముగా( 
గలవాడును నగు కర్ణుని. బరోక్షమున నింతగా. (బశంనించుట యుర్జునుని 
హృదయౌన్నత్యమును జక్కగా నభివ్యంజించును. అందును బెక్కువిశషణములు 
పర్మాకమాతిశయద్యోతకములగుటయు నాతని నిండు మనన్వును [బతీయమాన 
మొనర్చును. మజీియు నిది యాత్మశ్ళావవయం౦దు6 బర్యవనించుననుటయు 
సంభావింపనగును. ఇంతటి పర్మాక్రమోపేతుని(గూడ నింతమంది మహావీరులతోపాటుగ 
గెలుతును జూడు నాపరాక్రమాతిశయ మను నర్థము నిట నూహింపవచ్చును. 

అర్జునుడు భీష్మునితోడి యుద్ధము నారంభించు సమయమున భీష్మార్దునుల 
శంఖనాదములను గబ యిట్లు వర్ణించెను : 

“శాంతనపుండు నప్పు నిజశంఖము కౌరవరాజసైన్యముల్‌ 

సంతసమంద నొత్తుచు నసం,భ్రమలీల నెదుర్కొనంగ దు 

రాంత భుజాబలప్రకటదర్పమెలర్ప నరుండు నొత్తె ది 

గ్రంతి నికాయ కర్ణపుటదారణవిత్తము దేవదత్తమున్‌.” 4.5.164 

శాంతనవు(డు కౌరవ సైన్యము మ్మాతము సంతసమందునట్లుగా శంఖమును 
బూరింప(గా నర్జును(డు దిగ్గంతినికాయకర్ణపుటదారణ విత్త మైన దేవదత్తము నొత్తెను. అన 


319 


తిక్కనార్యుని దివ్యవాణి 

గా భీష్ముని శంఖనాదము తన పక్షమువారగు కౌరవులకు మాత్రమే తృప్తికరముకా(గా 
నర్జునుని శంఖనాదము భూమికెల్లలయందు నిలిచిన దిగ్గజముల కర్ణరంధ్రములను గూడ 
భేదింప సమర్థమైనది. కావున కైముత్యన్యాయముచే సమీపగతులైనవా రాధ్వని కెంత 
భీతిల్లిరో యనునంశ మభివ్యక్తమగును. ఇట్లీ యిరువిధముల శంఖనాదములచే 
భీష్మార్డునుల శక్తి సామర్ధ్యము లందలి తారతమ్యమును యుద్దఫలితమును వ్యంగ్యముగా 
స్ఫురించును. 

వికర్ణు(డెక్కి వచ్చిన పేరెన్నికగన్న మదహస్తి నర్జును(డు గూలనేసిన విధము : 

“ఫాలకుంభసంధింబడి వాలమునదెస నుచ్చిపోవుటయును నుర్వి యదువం 

గూలె నగ్గజంబు కులిశచండాహతి. బడు మహానగంబు భంగి తోంప.”4.5.194 

ఇందర్జును(డేసిన బాణముచే నేనుగు మొగముకడనుండి వాలపదేశము 
వణకు రంధ్రమేర్పడునట్లయ్యెనన్న విషయముచే దానికి. |గౌంచపర్యతసామ్యమును 
దద్భేదన మొనరించిన యర్జ్హునునక్కు గౌంచదారణు(డగు కుమారస్వామి సామ్యమును 
వ్యక్తములై యర్జునుని యతిలోక పరాక్రమమును వ్యక్తము చేయుచున్నవి. 'హస్తిపురి( 
బేరుగల మదహస్తి' యే యిట్లయ్యెనన్నచో తదితరములగు గజాశ్వసుభటవర్గముల పాటు 
వర్ణీంపనేల యనుతిరున నర్థాపత్త్యలంకార మిట వ్యంగ్యమై యర్షునాలంబకమగు 
వీరోత్సాహముచే స్ఫురించు వీరరసమున కలంకారముగా నెలకొని యలరించుచున్నది. 
ఉపమాలంకారము కూడ నిట వ్యంగ్యము, 

అర్జునుని బాణతీవ్రతకు నిలువలేక పాజిపోవుచున్న దుర్యోధనునితో నర్జును( 
డట్లాడెను : 

“క్షతియు౯ డోడునే తగదు కౌరవరాజ! యొకండ నే. బృథా 

వుతులలోనం బిన్న నిను బోరికిం బిల్వంగ మానినాంగ ని 

ద్భాత్రిం బసిద్ధికక్కి బలదర్పసమగ్రుండవైన నివు నీ 

మితులుంగూడ నిట్లయిన మెత్తురె వత్తురె కొల్వ భూభుజుూల్‌.” 4.5.203 

ఇందలి 'క్షత్రియు( డోడునే' అను వాక్యముచే నీవిట్లు ప్రాణరక్షణకై పాజినచో 
నీక్షత్రియత్యమే లోకులచే శంకింపంబడు ననునర్ధము వ్యంగ్యము. “కౌరవరాజ' 
అనుసంబోధనము మహోన్నతమగు కురువంశమున నీచు(డవు నీవు పుట్టి కులగౌరవమును 
జెజుచుచున్నా వనునర్థము వ్యంగ్యము. 'ఒకండన్‌, నేన్‌, పృథాపుతులలోనంబిన్న' 
ననుటచే నీవు ఖీ; ్నదోణాదిమహావీరుల సహాయ సంపదలు గలవాండవు, నూర్గురుసోదరుల 
కగజొండవు నై యిట్లగుట వాడయా? యను నర్థము వ్యంగ్యము. మానినా(గ 


316 


భారత ధ్వని దర్శనము 
నిత్యాదికముచే నిట్రైనచో నీవు అభిమానవంతు(డ వగుట యెట్లు? నీకు( గలిగిన ప్రసిద్ధి 


యంతయు దబ్బజసుమా అనునర్ధము వ్యంగ్యము. “బలదర్పసమగు(డవైన నీవు” 
అనుటచే నీ బలదర్పములు మంట+గలిసె నింక నేనింతవా(డ నని భమవడకు 
మనునర్థము వ్యంగ్యము. 'నీమ్మితులు' అనుట ప్రధానముగా గర్జుని సూచించును. 
ఎవనిపై నీకు. బరమవిశ్యానముగలదో వాండు, చూడు, మేమయ్యెనో యట్టివాండు 
నీకు మిత్రుండగునా? ఆపన్ను(డవగు నిన్ను విడచి పాణీపోవుచున్నా(డు, వీ(డు మితుడా? 
యనునర్ధ మిట వ్యంగ్యము. 'వత్తురె కొల్వ భూభుజుల్‌ అను వాక్యముచే నొకవేళ 
వచ్చినచో నిన్ను ఛికొట్టుటకు వత్తురనునర్ధము వ్యంగ్యము. 
ఈయాశ్వాసమున 220 వ పద్యమువజికు నర్జునుండు, “భీష్మ దోణకృపాది 
ధన్వినికరాభీల' మైన కౌరవసేనతో నసహాయశూరు(డై పోరినపో రభివర్దింప(బడినది. 
ఇది యర్జునుని యసమానయుద్ధ వీరమునకు శిఖరాయమాణమైన సన్నివేశము. ఇందు 
వీరరౌదాద్భుత రనములు చక్కగా వ్యంజింప(బడినవి. అర్జును( డేకవీరు(డై 
యింతమందిని గెలుచుటయు, నడుమనడుమ సారధి బెగడువడుచుండ(గా నతని 
నూరడించుచు( దానే సారథ్యమును గూడ నిర్వహించుచు యుద్దము సల్పుటయు 
విరర్మౌదాద్భుతముల నుప్పతిల్ల(జేయును. ఇందు దిక్కనామాత్యుని రసప్మదచన 
యద్భుతావహము. అర్జునునివిక్రమకేళి విస్మయావహముగా వర్ణింప(బడినది. 
జయించివచ్చిన పుతు నభినందించి విరాటు( డతనితో నిట్లనియె : 
“దోంణుడు భీష్ముడుం గృపుండు దోణసుతుండును గర్హుండుం బశు 
(తాణపరాయణత్వమున దర్పసముజ్ఞ్యలభంగి నుల్లస 
ద్పాణపరంపరల్‌ కురియ బార్థివుండున్‌ వెనుదన్నిచూడ న 
క్రీణజవంబునం గవియుసేనకు మార్కొన నగ్గలించితే.” 45.279 
ఈ ప్రశ్నలో విరాటుని పుతపరాక్రమశ్రవణజనితాశ్చర్య సంభమానందాదులు 
మిక్కిలిగా నభివ్యక్తములగుచున్నవి. ఒకడు చాపాచార్యు(డు, మజియొకండు 
పరశురామునంతటి వాని నోర్చిన మహాధానుష్కు(డు. వేజొకండు ధనుర్విద్యాపాటవమున( 
బేరెన్నికగన్నవాండు, ఇంకొకండు తండ్రికడ నెల్లయుద్ధ విద్యల నారితేణీన వాండు, ఇతరు! 
డు అన్రవిద్యలొ నర్జునునంతటి "మేటి. ఇట్టివారెల్లరు పట్టుదలతో, పట్టుపడిన 
పశుసమజమును రక్షింపవలయునను దీక్షతో నెదిరిపక్షమున యుద్ధము చేయుచుండిరి. 
అదియును నుదాసీన భావముతో(గాక దర్పసముజ్ఞ్యలభంగితో, బాలుడు వీనితో నేమి 
యనక యుల్లసద్బాణముల, నొండురెంటిని గాక పరంపరలను, పయోగించుట కాక 


317 


తిక్కనార్యుని దివ్యవాణి 
వర్షమువలె( గురియంగాా నిదియంతయు( జూచుచు సైనికుల నుతాహపజచుచు( 
గురుసార్వభౌాము(డుండ(గా నే కొంచెమును దజు(గని జవముతో నొక్క పెట్టునవచ్చిమూ( 
గుసేనకు మార్కొన(గా నీవు సాహసించితివా? యని శత్రుపక్షముయొక్క ప్రత్యంశము 
భీకరమగుటను విరాటుండు భావించువైఖరియు నట్టిదానిని నిలువరించి జయముగొని 
గోగణమును సాధించి నాప్కుతు(డు తెచ్చె నన్న పరమానందమును నీపద్యమునం 
దభివ్యక్తములు. 
ఈయాశ్వానమునందలి మిగిలిన కథాభాగవముంత యు బాండవులు 
విరాటాదులకు( ద మ్మెతి(గించుకొనుటయు, విరాటు(డు కృతజ్ఞతాపూర్ణమానసు(డై తన 
కూ(తు నుత్తర నర్జునునకు భార్యగా నీ(గోరుటయు నర్జును( డామెను గోడలిగా6 గైకొనుటయు 
నుత్తరాభిమన్యుల వివాహమహోత్పవమును నను నంశములతో6 బరిసమాప్తమగును. 
ఇందు( [బాయికముగా నద్భుతరసము తోంచును. విరాటుని విస్మయ మిట ప్రధానమై 
గోచరించును. ఉత్తరాభిమన్యుల వివాహ వృత్తాంతమున నభిలాషరూపవిప్రలంభ 
శృంగారము పుష్టినందెను. ఎడనెడ6 బాండవుల ధార్మిక ప్రవృత్తి పస్తూయమానమగుచు 
ధర్మవీరము గూడ గోచరించును. ఇట్లీ విరాటపర్వ మించుమించుగా సర్వరసములకు 
నెలవగుటచేతనే తిక్కనామాత్యుండు దీనిని నానారసాభ్యుదయోల్లాసి యని కొనియాడెను. 
ఇందు శాంతరసముకాక తక్కినరసములన్నియు గోచరించుట యందందు వివరింప! 
బడినది. 
ఉద్యోగపర్వము - [ప్రథమాశ్వాసము :- 
'పాంచాలపతి వయోజ్ఞానవృద్భుండైన తన పురోహితుం గురుపలిపాలికిం 
బుచ్చువాండ్డై యతని రావించి" యిట్లు పలికెను : 
“హితుండవు; మతిమంతుండవు;చతురవచనకోవిదుండవు; సమయజ్ఞాండ; వు 
న్నతవంశవర్థ్ధనుండ; వింగితవేదివి; నెచ్చెలివి; సుకృతి; వట్లగుటన్‌," 
వ,1.53 
ఇందు రాయబారికి( గావలసిన లక్షణములన్నియు వ్యంగ్యముగా( జెప్ప( 
బడినవి. రాయబారి ఎవరిపక్షమున రాయబార మరుగుచున్నా(డో, వారి హితమునే మతి( 
దల(పవలయును. బుద్ధిమంతు(డై సమయోచిత ప్రజ్ఞను బ్రదర్శింపవలయును. మాటల 
నేర్పుతో( గార్యమును సానుకూల వటువవలయును. నమయము నెౌణ్‌(గి 
పవర్తింపవలయును. తనవంశ గౌరవమునకు యోగ్యముగా మెలంగవలయును, 
కతుపక్షమువారి హృదయములందలి భావము నెటీ(గి యుక్తి పత్యుక్తుల నెజపవలయును. 
318 


భారత ధని దర్శనము 
నిండైన స్నేహమునకు భంగము రానీరాదు. తన పుణ్య పవర్తనమువలన చిత్త బుద్ధితో 
(బవర్తించి కార్యసాధన మొనర్పవలయును. దూత యిట్లు మెలంగవలయు ననునర్థ 
మిట వ్యంగ్యము. లేదా నీ విట్లిట్లు [ప్రవర్తించి యాపని సఫలమొనరింపు మను ప్రార్థనయు 
నిట వ్యంగ్యము. 
సాహాయ్యమర్థించుటకై యరిగిన అర్జునదుర్యోధనులు కృష్ణునికడ ప్రవర్తించిన 
విధము ; 
“అతడు పవడీంప మును కౌరవాదినాథు( డరిగి తలయంపిదెస నున్నతాసనమున 
నుండె. బదపడి కొల్బడయొద్ద కల్లం జని వినముండై నిలుచుండె సవ్యసాచి.” 
5.1.65 
అతడు కౌరవాధినాదధుండ నను నవాంకారముగలవా(డు, కావుననే 
లీలామానుషవి[గహు(డైన శ్రీకృమ్ణునితత్త్యృమెబణు(గక దురభిమానమే గెలువ(గా( 
దలయంపికడ నున్నతమైన యాసనము నధివసించి యుండెను. అర్జునుండు తన 
ధనుర్విద్యాప్రాభవాదికము చేతను, నారాయణునితో నిత్యసఖ్యముచేతను దుర్యోధనునికంటె 
సన్నిహితుడే యయ్యును కాల్కడయొద్దకు, నిదించుచున్నవానుదేవునకు( దన 
యడుగుల సవ్వడి నిదాభంగహేతువగునను భీతిచే, నల్లన - చప్పుడు కాకుండ( జని 
నిద్రించుచున్న నమయముగదా నాహృద్భావము చూడవచ్చెనా యనక చిత్తశుద్దితో 
విసము(డై మెల్కొనునంతకు భయభక్తులతో సలిచయేయుండెను. ఇట్లీ యిరువురికస 
గృష్టునియెడ(గల భావము లెట్టివో యీ పద్యమున వ్యంగ్యముగా జెప్పంబడినవి. 
నిదురమేల్కొని, వచ్చిన కార్యము చెప్పుడని యడిగిన కృష్ణునితో ధార్తర్మాష్టు( 
డిట్లు పలికెను : 
“ము న్నేను గానవచ్చితినిన్ను; సుజనులైనవారు నెమ్మిని మునుమున్‌ 
గన్నందగ( గైకొండు; నమున్నతసాజన్యసారయుతు(డవు నీవున్‌' 5.1.70 
ఇందు “సుజనులైనవారు..... నమున్నతసౌజన్యసారయుతు(డవు" అను 
వాక్యము కృష్ణునికి ముంగాళ్ళకు బంధము వేయుదుర్యోధనుని ప్రయత్నము నభివ్యక్తము 
. చేయును. “నీవు ముందుగా నాకోరిక నెజవేర్పనిచో నీవు నుజనుండవు కా(జాలవు. 
సమున్నత సౌజన్యసారయుతు(డవని ప్రసిద్ధికెక్కిన నీవు సౌజన్యమును గోల్బోనిష్టపడక 
నాకోరిక తీర్చి నీప్రసిద్ధిని నిల(బెట్టుకొనుము'. అను దుర్యోధనుని యభిప్రాయ మిట 
వ్యంగ్యము. 
శల్యుండు ధర్మజునకు సహుషునికథ వివరించి తుది కిట్లనియె : 


319 


తిక్కనార్యుని దివ్యవాణి 

“కారవనాథు6౬ డానహుషుకైవడి నాశముంబొందు; వాసవ 

శ్రీరమణీయు.డై జయముచేకొని ధర్మజు. డంబురాశివే 

లారశనాన ముజ్వ్వలవిలాసమనోహరమేదినీవధూ 

సారసమ్మగ్రభోగముల నన్నుతికెక్కెడు( దాను దమ్ములున్‌.” 5.1.210 

ఇందు దుర్యోధనునకును ధర్మజునకును బద్యమున వినియోగించిన 
పదజాలము, వాని ప్రమాణమును వ్యంజకములై దుర్యోధనుని వైభవము నల్పత్వమును, 
ధర్మజుని రాజ్యభోగముల విస్తృతిని వ్యంగ్యముగా వక్కాణించుచున్నవి. 

ఇచ్చకములాడి పో(జూచిన సంజయుని మాటలకు( గనలి ధర్మజు(డు తనవారి 
పరాక్రమమును, దుర్యోధనాదుల తులువతనమును వక్కాణింప(గా నంజయు( 
డిట్టనుచున్నాండు : 

“పొందొందంగ6 దలంచితి నీవిందుశిశిరమైన విమలహృదయంబున; వా 

రందజకును సేమం బిటముందరలేకున్న నేండు మొదలుగం గలుగున్‌.” 

5.1.283 

ధర్మజుండింతవజణకు నాడినమాటలలో( బొందుప్రనక్తియే లేదు. అట్టియెడ 
సంజయుడు నీవు పొందొంద(గ(దల(చితివి కావున నింతకుముందు వారికి సేమము 
లేకున్నను నేటినుండి కలుగుననుట వక్రోక్తి. దీనిని బట్టి “నీవు పొందునేకోరి నీవారైన 
ధృతరాష్టాత్మజూలను, వారిపక్షమువారిని( గాపాడుట లెస్స. అట్లు చేయనిచో నీయిందు 
శిశిరమైన విమల హృదయమునకు మలినత యేర్పడు నది యభిలషణీయము 
గాదుసుమా!' అను నర్థము వ్యంగ్యమగును. ఎదిరి వ్యక్తిలో తత్కాలమున లేని భావమును 
బశంసించి వశీకరించుకొను తాత్పర్య మిందు వ్యక్త మగును. 

సంజయుడు ధర్మజుని శక్తి సామర్థ్యముల నగ్గించుచు నిట్లాడెను : 

“పెట్టనికోట నీకు హరి భీముడు నర్జ్దునుండున్‌; రణంబునం 

దొట్టినమంట లాకొల(ది యోధుల సాత్యకియున్‌ విరాటు(డుం; 

జుట్టపుమేరు పుగ్రరణశోభితు. డీదుపదుండు; నిన్ను ని 

ట్టట్టనవచ్చునే సురలకైనను; నొల్లవుగాక చివ్వకున్‌.” 5.1.297 

మహా పరాక్రమవంతులైన యిందజయండదండలుండియును నీవు చివ్వకు 
నొల్లవుగాక అనుటలో నూరక యేల వీరి సామర్థ్యము నూహించి యిప్పుడు రణమునకు 
సిద్ధపడి నీ కీర్తి ప్రతిష్టల మంట(గలిపికొనెదవు? ఇప్పుడు నెప్పటివలె యుద్ధముమాట 
మజచి శాంతు(డవై యుండి కీర్తినిలుపుకొను మనునర్ధము వ్యంగ్యమగును. 

320౮ 


భారత ధ్యని దర్శనము 
పై సందర్భమునందే కొరవ. సేనను గూర్చి సంజయు(డిట్లు పలికెను : 


“దోణు(డు భీష్ముడుం గృపుండు దదోణసుతుండును గర్దశల్ఫ్యులుం 
(బాణము లాసుయోధనునివాలివయండు; నిజానుజన్ము ల 
క్లీణపరాక్రముల్‌; సుతు లజేయులు; బాహ్లికసోమదత్తు లా 
స్థాణునకైన నోడరు; వశంబె జయింపంగ వారి నేరికిన్‌.” 5.1.299 
ఇందు ధర్మజుని బెదరించుతాత్సర్య మభివ్యక్తమగును. పాణము లా 
సుయోధనుని పాలివయం' డ్రనుటచే దుర్యోధను. డెట్టివా(డైనను వీరందజు ప్రాణములు 
డా(పక యుద్ధమొనర్తురు. వాని [ప్రవర్తనమునకు నేవగించి యుద్ధము మనః పూర్వకముగా 
జేయరని నీవు సంభావింపకు మనునర్థము తోంచును. బాహ్లికసోమదత్తు లాస్థ్రాణునకైన 
నోడరనుటచే వారిముందు మీరెంత? యనునర్థము గమ్యమానమగును. 'వశంబె జయింప( 
గ వారి నేరికిన్‌' అనుటచే నట్టివారితో నీవు యుద్ధము చేసి యోడుటయే తప్ప 
పొందులాభమేమో నీవే యూహించుకొను మనునర్థమభివ్యక్తమగును. 
కౌరవ పాండవుల తారతమ్యమును శ్రీకృష్ణు(డిట్లు రూపించెను : 
(1) “రోషమయమహాతరువు సుయోధనుం; డురుస్కంధ మందులోన( గ౧ర్జు; ఉలయిం 
గొమ్మ సౌబలుండు; కుసుమఫలములు దుశ్ళాసనుండు; మూలశక్తి తండి” 
(2) “ధర్మజుండు ధర్మతరు; వర్దునుండు ఘనస్కంధ; మనిలసుతుండు శాఖ; కవలు 
పుష్ప ఫలము; లేను భూసురులును వేదములు. దదీయమైన మూలచయము.” 
(3) “ఈ రెంటియందు నరసి-యసారంబిది - గాఢనసారసహితంవిది-నా 
నేరవలయు; నదియునుగా కేరూపం బయ్యెనేని నిసెమిటికిన్‌.” 
5.1.355,356,357 
అసలే రోషమయమహాతరువు కావున దోషైకాత్మకము. స్కంధము దుర్వినీతు( 
డగు కర్టుడు, అలరుగోమ్మ కుట్‌తలోపాయవపరాయణు(డగు నొబలు(డు, కుసుమ 
ఫలములు వారియాజ్ఞల నాచరణలో( బెట్టునిచుడు దుశ్శాసను(డు. ఇదియంతయు( 
గాంచి యు పేక్షించెడుతండ్రి - జన్మముచే చర్మచక్తువులను, పుత్రవ్యామోహముచే బుద్ది 
విశేషమును గోల్పోయి హితాహితముల నెటబు(గ(జాలనిస్థితిలో నున్నవాడు - మూల 
శక్తి, ఇట్టి పట్టులేని, దైవబిలములేని, దైవముచే( దిట్టువడిన్మ లోకులకు విషపాయమైన 
యీవ్యక్ష మెంతగొప్పదియైనను నిలువ(గలుగుట యెట్లు? ఒకవేళ నిలిచినను దానివలన 
నేరికి బయోజనము? పనికిమాలిన యీ వృక్షమును, ధర్మతరువును జూచినతజువాతనైన 
లోకులు ఛేదింపకుందురా? 


321 


41 


తిక్కనార్యుని దివ్యవాణి 

ఇంక రెండవపక్షమన్ననో - ధర్మజుండు ధర్మతరువు. 'ధర్మో రక్షతి రక్షితః 
అను న్యాయము ననుసరించి దానికి క్రతియుండదు,. దానికి దైవమానుషబలములు 
సమ్మగముగా(గల వర్మాకమనిధి యర్జునుండు న్మంధము. మూర్తిభవించిన బల 
పౌరుషములైన భీముడు దానికి( గొమ్మ. తదాజ్ఞావశవర్తులైన కవలలు పుష్పఫలములు. 
సర్వజగ దక్ష్రణవోషణములకు( దగిన శాసనము లొనరించెడు వేదములు, వాని నాచరణలో( 
బెట్టుటకును, బెట్టించుటకును యోగ్యులైన భూసురులును సర్వజగన్నియామకు(డై 
ధర్మసంస్థాపనమే కర్తవ్యముగా నవతరించిన తానును (శ్రీకృష్ణుడు) మూలచయము. 

పైవృక్షమునకు మూలము కర్మవశమున జాత్యంధం(డగుటయే కాక 
ప్రవర్తనముచే, కుత్సితమైన పుతవ్యామోహముచే జ్ఞానచక్షువుగూడ -మూ(తవడి, 
యుక్తాయుక్త వివేకమెలణు(గని చీకురాజు. అందును నొక్క(డు. ఈ వృక్షమునకో - లోకుల 
జ్ఞానచక్షుర్వికాసమునకు మేలిబాటచూపు వేదములును, వానిని నిరంతరము చదివి, 
చదివించి, యందలి ధర్మముల నాచరించి, యాచరింపించెడు భూసురులును, సాక్షిభూతు( 
డై తత్తత్క్మర్మఫలదాతయై దుష్టశిక్షణ శిష్టరక్షణముల( గావించు శ్రీకృష్ణుండును - 
ఈయన్నింటి నమాహార రూపము మూలచయము. ఇట్టి దానికి క్రతి యెవ్వ(డు 
చేయనోపును? పై వృక్షమును (రోషమయమును) గాపాడ( జాలువా( డెవ్వడు? కావున 
మూడవపద్యమున వ్యంగ్యముగా( జెప్పబడినట్లు మొదటిది యసారము. రెండవది 
గాఢసారసహితము. ఇది యెజు(గక యెవ్వండేని యజ్ఞానముతో( |[బవర్తించినచో నాఫల 
మాత(డే యనుభవించును గాని వేజొక విధముగా జరుగదను నర్థ్భమీపద్యములం 
దభివ్యక్తమగును. 

ఈయుద్యోగపర్వప్రథమాశ్వాసమున నుత్తరాభిమన్యుల వివాహమునకు విచ్చేసిన 
వపభంవర్గమంతయు( బాండవుల కర్తవ్యమునుగూర్చి చర్చించుటయు, సైన్య 
సమీకరణమును, దుపదపురోహితునియు, సంజయునియు రాయబారములును జెప్ప( 
బడినవి. ఇందు సాత్యకిపలుకులయందును నట్లే సంజయునితో ధర్మజవాసుదేవులు 
నొక్కి వక్కాణించిన యుక్తులందును రౌద్రరసము |బతీయమానమగును. శల్యు౦డు చెప్పిన 
వృతాసురవధాదివృత్తాంతము, సహుష చరితమును అద్భుతరనోత్పాదకములు. అందు 
నహుషునిశచీకామము, బుషివాహను(డగుట, మున్నగు నంశములు జుగుప్పును 
గలిగించును. సంజయ రాయబారఘట్టము రాజనీతి లోతులను వ్యక్తము చేయును. 
ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము :- 
దూతగా ధర్మజునికడకే6గి తిరిగివచ్చిన సంజయుడు ధృతర్శాష్టునితో నిట్లు 
వచించెను :- 


322 


భారత ధ్యని దర్శనము 

“దేవర పంపంగా6 జని యుధిష్షిరునింగని వచ్చినాండ; నా 

భూవిభు. డపమేయగుణపూజ్యుండు మీకు నమస్కరించె; సం 

ఖావనచేసె నా; కిచటి బంధులనెల్లం దలంచె; మీ సుఖ 

శ్రీవిభవంబులున్‌ సుతులసేమము నన్నడిగెం బసన్నుండై.” 5.2.3 

ఇందు సాధారణ కుశలపశ్నములు వాచ్యముగానున్నను వ్యంగ్యముగా దౌత్య 
ఫలితము యుధిష్టిరు. డనుసాభ్మిపాయవిశేష్యము చేతనే చెప్పబడుచున్నది. ధర్మజుండు 
యుద్ధమునందే స్థిరుండై యున్నాండు సుమా! అను నభ్మిపాయ మిట వ్యంగ్యము, 
“అపమేయగుణపూజ్యులే డనునదియు సాభిపాయమే. అతండట్టివాండు కావుననే 
మనసులో నూహించుటకైన వెగటుగా నుండు కీడులాచరించిన మీకును నమస్కరించెను. 
అట్టి మీచే+ బంపంబడిన నాకును సంభావనము చేసెను. మీపాపములనన్నింటిని 
జూచుచునూరకున్న బంధులనెల్ల పృచ్చ చేసెను. నిత్యము వారి వినాశమునే కోరు మీ 
సుతుల సేమమును [బసన్నుండై యడిగెను. కావుననే యాత(డపమేయ గుణపూజ్యా( 
డగుచున్నా( డనునర్ధము వ్యంగ్యమగును. 

ఆఅర్జునుండు చెప్పిన మాటలుగా సంజయుడు ధృతరాషునితో నీమాటలాడెను: 

“పాండుని యగ్రనందనుండు పాలడుగం దగ నీ(డయేని మా 

కొండననేల; మేలది; సుయోధను. డింతకుమున్ను పెక్కు లు 

ద్దండత( దాను జేసిన నిధంబులకెల్ల మెజుంగు పెట్టిన 

ట్లుండెడుంగాక యేనును వృకోదరుండుం బియమందునట్లుగాన్‌.” 5.2.134 

ఇందలి 'పాండుని యగ్రనందను(డు అనుమాట సాభిపాయము. నిజమునకు 
రాజ్యాధికారము పాండునిది. అంధుండగుటచే ధృతరామ్మ (డు జ్యష్య(డయ్యును 
తదధికారమును గోల్పోయెను. పాండురాజు సొభాతముచే నాతని రాజుగా(జేని 
యారాధించెను. మజీయు నాత(డు మహాపరాక్రమముతో దిగ్విజయమొనరించి 
సామాజ్యాధివత్యమును గలుగ(జేసెను. అతని య్మగనందను(డగు ధర్మజుండు 
ధృతర్మాష్టునిచేతనే యువరాజుగా జేయ(బడెను. అత(డు కుమారులందజికు నగ్రజా( 
డు. అట్టివాని కడుగకయే రాజ్యమీవలసియుండగా నందు గొంతభాగ మడిగినను 
నీకుండుట యెంతదోహమో భావింపుండను నర్ధమిట వ్యంగ్యమగును. పాలిచ్చుట వారికే 
మంచిది. ఈకున్నచో వారు మామా ప్రతిజ్ఞలు తీర్చుకొనుట కవకాశము నొస(గినవారగుదురు, 
మేము వారిని చీల్చి చెండాడి (ప్రియమందుదుము. మాకదియే మేలుకదా! కావున మేము 
యుద్ధమున కిష్టపడకయో వెజచియో యుసేక్షవహింతుమని వారు భావింపకుందురుగాక 
యనునర్థ మిందు వ్యంగ్యమగును. 

323 


తిక్కనార్యుని దివ్యవాణి 
నేను కౌరవులకు హితమే యాచరించుచున్నానను కర్ణుని మాటల కసహ్యపడి 
గాంగేయు(డు ధృతర్వాష్టునితో నిట్లనియెను : 
“ఒక్క6 డొకం డనేకవిధయుద్ధజయంబులు కొన్నవారు వా; 
రెక్కడ నేమిచేసె నిత; డీతని తమ్ముని. గూలనేసి యు 
క్కెక్కినపార్గుపై గవిసెనే; పసులాతండు గ్రమ్మణింపంగా 
నక్కడలేండె వీండు; భవదాత్మజు. గోల్పడె ఘోషయాత్రలోన్‌,” 5.2.162 
పొండవులం దొక్క(ండొక్క6 డనేక విధయుద్భములలో జయం౦ంబులు 
గొన్నవారనుటచే నందజు(గూడి యనల్పమగు సహాయసంపదతోనున్నయిత్తటీ వారికి 
జయమగు ననుటలో నందియమేల యనునర్భము గమ్యమానమగును. అనేక 
యుద్ధములనికాక యనేకవిధయుద్ధము లనుటచే వారికి. దెలియని యుద్ధ పద్ధతి 
నవలంబించి గెలుతుమనుటకు వీలులేదు. వారన్నింటియం దారితేజినవా రనునర్థము 
వ్యంగ్యమగును. ఇక నీత(డన్నచో చెప్పికొనందగిన విజయమొక్కటియు లేనివా(డు, 
పైగా దనయెదుట( దమ్ముని( గూలనెయంగా6 'బతిక్రియ నాచరింపలెనివా( డితరుల 
నెట్లు కాపాడును? ఈతని పరాక్రమమెట్టిదో యెవ్యరెణు(గరు? నిన్నటి యుత్తర 
గోగహణమునందు(గాని యంతకుముందటి ఘోషయాతలో(గాని పాండవుల గెలుతునని 
వీరములాడు నీత( డున్నపుడేకదా యోటమిగలిగిన దనునర్ధము వ్యంగ్యము. ఘోషయాత్రలో 
భవదాత్మజు( గొల్పడె ననుటచే తనవృద్దికి. గారణమై సర్వదా రక్షించు దుర్యోధనుని 
గంధర్వులు తన్నుకొనిపోవుచుండ(గా నుపేక్షించిన యత(డు హితు(డో, పగను దల( 
పక అవమానము చెయవచ్చిన వానిని( గాపాడి సంరక్షించిన పాండవులు హితులో 
ఆలోచింపుండు. ఇట్టి పరిస్థితిలో నీత(డు “పతికి( బుతులకును మనుమలకు హితంబ 
యొనరనడతు' నను టెంతసత్యమో పరికింపు మనుట వ్యంగ్యము. 
హితముపదేశించు భీష్మదోణులవాక్యముల'. బెడచెవినిడి ధృతర్మాష్టుండు 
సంజయు నిట్లడుగుచున్నాండు : 
“థర్మవుతున కిక్కడి తల6ంపుభంగి యెట్టులుండు! నిసైన్యంబు లెల్ల(గూడి 
యునికివినియెనే? యెవ్యరిగొని యతండుకౌరవులమింద నెత్తిరాగలుగువాండు?” 
5.2.168 
ధృతగ్మొష్టుని దుర్యోధనపితృత్వ మిపద్యమున( జక్కగా వ్యంజింప(బడినది. 
కడచినరాత్రియ(:తయు మనోవేదనతో నిద్రలేక కుంది పాండవులశక్తి సామర్థ్యములను 
విదురునివలన .ఎని బెదరి నివు చెప్పినట్లె పాండవులతో సంధిచేయుదునని మాటయిచ్చి 


324 


భారత ధ్వని దర్శనము 
తెలవారుసరి కాహితమును గంగలో(గలిపి యిట్లనుచున్నా. డన(గా దుర్యోధనునికంటె 
దుష్టత్వమున నీత(డు రెండాకులెక్కువ చదివె ననుట వ్యంగ్యము. ఈ సై న్యంబులెల్ల 
గూడి యునికి వినియెనే' అనుటలో ధృతరాష్టునకు సంఖ్యాబలమునందే విశ్వాసముగాని 
వైయక్తికశక్తియుక్తుల నాతడు నరకుగొనండనుట వ్యంగ్యమగును. 'ఎవరిగొని...” 
ఇత్యాదివాక్యమువలన నమన్త్నభూచకమున కు సార్వభౌములమైన మవ 
యందరాశయింతురుగాని దరిద్రాగేసరచక్రవర్తులగు వారల నెవ్వర్శాశయింతురను 
దురభిమానము వ్యంగ్యమగును. “ఎత్తిరాం/గలుగువాండు' అనుచోటి కలుగు ధాతువు 
ధర్మజునికి మాపై నెత్తిరాగల సామర్థ్య మెక్కడి దనునర్ధమును వ్యంజించును. ఇట్లు 
ధృతరాష్టుడు తన నిజస్వరూపమును విస్పష్టముగా వ్యంజించెను గావుననే “నంజయు 
డు వెచ్చనూర్చి అీచ్చవడి మూర్చవోయినచందంబున డెందంబు మొగుడం జేన్టలు 
దక్కి యుండాను."” 
_ భీముని యాటోపమునకు బెదరిపోయిన తండ్రికి రదైర్యముచెప్పుచు 
సుయోధనుం డిట్లు పలికెను : 
“అతండు వడిన వెండి యాసేనం గోల్లలసేయ నొకండు లేమి సిద్ధ, మింత 
యెతీ(గి వెజచికాదె యేనూళ్ళులై ననుదమకు( జూలుననియె ధర్మసుతుండు.” 
5.3.219 
ఈవద్యము క్షమియించువాని(గని చాలమివెట్టు వానిన్వభావమును, 
సుధీగుణమును దురితారూఢముచేయు వానిభావమును జక్కగా నభివ్యంజించును. 
ఒకటిరెండు మారులు వారిపర్మాక్రమము చవిచూచి చావుదప్పికన్నులొట్టవోయెనను 
సామెతకు లక్ష్యప్రాయు(డైన దుర్యోధనుడు ధర్మజుడు వెజచి యైదూళ్ళడిగె ననుటలో 
నాతని దురఖిమాన మెట్టిదో, తెలిసితెలిసి నిప్పుతో. జెలగాటమాడి యాత్మవినాశము 
కోరితెచ్చుకొను స్వభావమెట్టిదియో యీపద్యమున నభివ్యక్తము చేయంబడినది. 
ఈయాశ్యాసమున ధృతరాషునకు( జిత్త స్వాస్థ్యము లేనియెడల విదురు(డాతనికి 
హితముపదె శించుటయు, సంజయుడు దూతగానే(గి వచ్చి పాండవులసంగతులు 
వక్కాణీించుటయు, బంధుజనులందటు దుర్యోధనుని నంధికొడ(బడుమని యనేక 
విధముల నొక్కిచెపుటయు నాతడు వినక యుద్దమునకు నిశ్చయము చేయుటయు 
వ్యాసగాంధారులుకూడ( జెప్పిచూచుటయు ననునంశములు వివరింపంబడినవి. ఇందు 
విదురనీతి పరమరమణీయమై యెల్లవారికిని జక్కని యుపదేశమొస(గుచున్నది. అంతేకాక 
యందలి వద్యములన్నియు బాండవకౌరవుల గుణవిశేషములను మిక్కిలిగా 


ఏ25 


తిక్కనార్యుని దివ్యవాణి 

వక్కాణించుచున్నవి. తక్కిన కధాభాగమునందంతటను దుర్యోధనుని మౌర్థ్యము, 
ధృతర్మాష్టుని పుత్ర వ్యామోహము, భీష్మాదులహితైషిత, విదుర సంజయుల నిష్కళంక 
[పభుభక్తి, కర్టుని న్వామిప్రియత్వము మున్నగుభావములు వ్యక్తము చేయబడినవి. 
అనర్థబహుళమగు యుద్ధమును విడువనిపట్టుదలతో నవలంబించిన దుర్యోధన ప్రవర్తన 
మిందు జుగుషప్పాకరము. కర్ణాదులుకాక తక్కిన తదీయులెల్లరు బహువిధములుగా నాతనిని, 
వంశమును గాపాడుటకు( జేయుపయత్నములందు ధర్మవీరము నంభావ్యము. 
ధృతరాష్టుని యస్థిరచిత్తవృత్తి యందం దాశ్చర్యమును గలిగించుచుండును. విదుర 
సంజయుల మోమోటమిలేని హితోక్తులుగూడ విసయజనకములు. అట్లే కర్ణదుర్యోధనుల 
మౌర్థ్యముకూడ నబ్బురమే యనిపించును. 
ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము :- 

కౌరవులను నిర్హాక్రిణ్యముగా వధించుటే కర్తవ్యమని బోధించుచు( గృష్టుండు 
ధర్మజానితో నిట్లనెను : 

“మీతండికి భీష్మునకుం జేతోముదమొదవ భక్తి సేయనతగునీ; 

కొతలకు నేను జని విఖ్యాతంబుగ నీదునినయ మఖివర్ణింతున్‌.” 5.3.38 

కృష్ణు(డిట్లనుటలో నీవినయాదులను బెద్దలు శంకింతురేమో యను నను 
మానముతో నీవు యుద్ధమునకు సిద్ధపడకున్నావు. నీమంచితనము లోకమునకు, 
జాటుటయే సీయభిముతము. దాని కనుకూలముగనే నేను [బయత్నింతును, కాని 
ముఖ్యమైనది యుద్ధము సుమా! దృష్టి దానిపై గేంద్రీకరింపుమను నభిప్రాయమును, 
ధర్మజుని మెత్తగా మందలించు వైఖరియు నభివ్యక్తములగును. 

ధర్మజాదులు సంధియే కార్యమనుచుండగా సహింపని ద్రౌపది శ్రీకృష్ణునితో 
నిట్లనుచున్నది : 

“అంతలుచేసి పోనడిచి యక్కట సంజయుచేత(జెప్పి పు 

త్రెంతురే; యిట్టియూజటమదిం వియమందె యుధిష్టిరుండు తా; 

నంతన యూళులేవురకు నైదు సుయోధనుండిచ్చునొక్కొ; యీ 

కంతకృపావిహీనమతి నాతండునొంచునె యన్నదమ్ములన్‌.” 5.3.101 

ఇది ద్రౌపది [పారంభవచనము. ఇందలి మొదటి వాక్యమున అంతలు, 
అక్కట అనునవి వ్యంజకములై యామె హృదయమున రగుల్కొనుచున్న శోకకోపముల 
నభివ్యక్తము చేయుచున్నవి. అంతేకాదు, వాక్యవైఖరియె యిట విలక్షణముగా నున్నది. 
'పుత్తెంతురె అను క్రియ కిట కర్తవాచకపదము లేదు. అట్లు లేకుండ వాక్యమును 
రచించుట యొకవిధమగు వ్యవహారము. వారు చెప్పకున్నను దెలయంజాలినవారు, 


326 


భారత ధ్యని దర్శనము 
అవాచ్యులు, నీచులు మున్నగు నర్ణమిట వ్యంగ్యమగును. చెప్పి అనుటయు 
విశేషార్ధద్యోతకము, ఎమి చెప్పిరో చెప్పంబడలేదు. అనగా నా చెప్త్తుట మనకెంత 
దోహకరమైన విషయము, ఆది మన కపేక్షింప(దగినదియా? దీనికొజకా మనము 
పదుమూ(డు వత్సరములు పడరాని పాట్టుపడి నియమపాలనము చేసినది? ఇత్యాదిభావ 
మందభివ్యక్తమగును. ఇట్లీ ప్రధమ వాక్యమున ద్రౌపదికి ధృతర్మాష్టులయందు. బెల్లురే( 
గిన కోపాసహ్యములు ప్రతీయమానములైనవి. రెండవ వాక్యమున మదిం బియమందె 
యుధిష్టిరుండనుటలో మనబంగారము మంచిదికానిచో కమసాలి ననవలసిన పనియేమి? 
యన్నట్లు ఈ మహానుభావుండు వారుచేసిన దోహమునకు హృదయపూర్వకమైన 
ప్రియమును బొందెను. ఈతని యుధిష్టిరత యర్ధవంత మెట్లగునను నధిక్షేపణ 
మభివ్యక్తమగును. 'అంతన యూళులేవురకు నైదు సుయోధను(డిచ్చునొక్కొ' అను 
వాక్ణమున సుయోధనశబ్దమర్థాంతరసం[ కమితవాచ్యము, మొదటినుండియు(బగ వహించి 
కుయుక్తులతో ప్రాణములు తీయుటకును వెజవనివాండు, కపటద్యూతము కల్పించి 
నిలువనీడ లేకుండ. జేసినవా(డు, పట్టుదలతో నజ్ఞాతవాసభంగము కావించి శాశ్వతముగా 
నిడుమల(బడ(ద్రోయనెంచినవా(డు, తల(చుటకు వీలులేని వస్తావవారణాది 
నీచకృత్యము లాచరించి నంతనించిన తుచ్భు(డం నుయోదను( డీయన 
యూజఅటవహించినంత మ్మాతమున జాలిదల(చి యైదూళ్లైనను నిచ్చుననుకొనుట 
యెంతభాంతి యనునర్దమిట వ్యంగ్యము. తుదివాక్యము నిండైన యధిక్షేపణమును 
వ్యంజించును. అవును పావము మీరన్నచో నాతనికెంతకృవ! ఏమైనను 
అన్నదమ్ములుగదా! అత(డు మిమ్ములను నొంచునా? అతని కృపావిశేషము నింతవజకు 
మన మనుభవించుచునే యున్నాముగదా! అను వెక్కిరింత యిందభివ్యక్తమగును. ఇట్లు 
దుర్జాంతమగు |దౌపద్యమర్ష మీ పద్యమున నభివ్యక్తము చేయంబడినది. 

తాను జప్పవలసినవిషయములు చెప్పి - 

“దోవది బంధురమ్మయిన కొమ్ముడి గ్రమ్మునవిడ్చి వెండ్రుకల్‌ 

దా వలచేతంబూని యసితచృవింబొల్పు మహాభుజంగమో 

నా విలసిల్లి వేలంగ మనంబున బొంగు విషాదరోషముల్‌ 

కావంగలేక బాష్పములు[గ్రమ్మంగ దిగ్గునలేచి యార్తయై.” 5.3.114 

ఇందు ద్రాపద్యాలంబకములగు శోకక్రోధములు చక్కగా బుష్టములై 
కరుణరననమాస్వాదనము గావించుచున్నది. క్ర్రొమ్ముడిగ్రమ్మున విడ్చుట, 
వెండ్రుకలువలచేత( బూనుట, బాష్పములుగ్రమ్ముట మున్నగు ననుభావము లిందు( 


327 


తిక్కనార్యుని దివ్యవాణి 
జెప్ప(బడినవి. నిర్వేదము, ఆర్తి, దైన్యము, ఆవేగము, ఉగ్రత్వము మున్నగు వ్యభిచారి 
భావము లిందు( దోయను. అసితచ్చవి(బొల్చుమహాభుజంగమో - యనునట్లు వెండ్రుకలు 
వేలుటయు( దత్కాలకోపాతిశయమును, అవకాశమున్నచో తన కపకృతి(గావించినవారిని 
గాటువేసి కసిమనంగవలయునన్న౦త తీవక్రోధమామెయందు నముద్భ్ఫూతమాయె 
ననునంశము నభివ్యక్షము చేయును. దిగ్గన లేచుటయు లోనున్నకోపతీవ్రతను 
వ్యంజించును. 
శ్రీకృష్టుండు ధృతరాష్టభవనమున కరుగునపు డంగనాజన మిట్లు భావించిరి : 
“పాణంబుతోంగూడ రక్కసిచన్నుల పాలుదావిన ప్రొఢబాలు(డితండె, 
(వేల్మిడి. జాణూరు విజిచి లోకముల మె చ్చించిన యాజగజెట్టి యితండె, 
దుర్వృుత్తుండగుకంసు(. దునిమి యాతనితండీ( బట్టంబు6గట్టిన ప్రభు వితండె; 
సత్యభామకు బారిజాతంబు పై (గల కోర్కిదీర్పిన రసికుం డితండె; 
వెన్నలును గోపికాచిత్తవృత్తములును నరసి ముచ్చిలనేర్పిన హరియితండె; 
శ్రుతిశిరోభాగముల6 దన సుభగచరణ సరసిజామోదమును గూర్చు చతురు(డి త(డె” 
5.3.175 
ఇందు మొదటిమూడుపాదములును శ్రీకృష్ణునియవతార ప్రయోజనమును 
వ్యక్తము చేయుచున్నవి. దుష్టశిక్షణముగావించి ధర్మనంస్థావనముగావించుటయే 
యవతారపయోజనము. మజియు రక్కసిచన్నులపాలతోపాటు ప్రాణములను గొనుట, 
చాణూరు విఖిచి జగములమెచ్చించుట యనునంశములందు సమగ్రమైన వీర్యమును, 
యశస్సును గమ్యమానములగుచున్నవి. కంసుని6 దునిమి యాతని తండ్రిని. బట్టంబు( 
గట్టి ననుటచే నాతని శిష్టనంరక్షణసామర్థ్య మభివ్యక్తమగుచున్నది. నత్యకు( 
బారిజాతముపై(గల కోర్కి( దీర్చినరసికు( డనుటచే భువియందే కాక దివియందు నాతని 
కెదురులేదను నర్థమును, రసికతవలన సమగ్రమైన సంపద్విశేషము నభివ్యక్తములగును, 
వెన్నలును గోవికాచిత్తవృత్తములును ముచ్చిలనేర్చిన హరి యనుటచే నాతని 
భక్తసులభతయు సర్వేశ్వరత్వము నభివ్యక్తములగును.' శ్రుతిశిరోభాగముల ' నిత్యాదికముచే 
నాతని జ్ఞానవిజ్ఞానము లభివ్యక్షములగును. ఇట్లీపద్యమున - 
“ఐశ్వర్యస్య సమగ్రస్య - వీర్యస్య - యశస - శ్రియః 
జ్ఞానవిజ్ఞానయో శ్చాపి - షణ్లాం భగ ఇతిరణా.” 
అను శ్లోకమున6 జెవ్ప(బడినలక్షణములన్నియు( జెప్పంబడి శ్రీకృష్ణుని 
పరమాత్మత్వము ప్రతీయమానము చేయంబడినది. వాచ్యమగు నుల్లేఖాలంకారముచే 
జనమునకు(గల భగవద్రతి యభివ్యక్తమగుచున్నది. 


325 


భారత ధ్వని దర్శనము 

కుంతీదేవి శ్రీకృష్ణుని. బాండవులకుశలముల నిట్లడిగెను : 

“దానదయాపరుండయిన ధర్మతనూభవుసేమమెట్లు; పం 

చాననవిక్రముండగుబకారికి భద్రమె; యస్రశస్తవి 

ద్యానిపుణుండు క్రీడి సుఖితయా; వినయాభరణుల్‌ కవల్‌ సమా 

ధానసమేతులే; యకట ద్రౌపది సాధ్వి; సుఖంబె దానికిన్‌.” 5.3.166 

ఇం దాయావిశేషణములు సాభిప్రాయములు. దానదయాపరు(డు ధర్మజు 
డనుటచే నిపుడు సమస్తము కోల్పోయి దానమునకు దయాదానమునకు నవకాశములేక 
యెంతగా దుఃఖపడుచున్నాండో కదా! అనునభ్శిపాయము వ్యంగ్యము. పంచాననవిక్రము( 
డగుబకారికి ననుటచే పరాక్రమైకజీవియై బకాదిదుష్టరాక్షసుల హతమార్చిన వాయునందను' 
డిపుడు నిష్కియు(డై యెట్లుండెను? అనునర్ధము వ్యంగ్యమగును. “అస్తశస్రవిద్యానిపుణు( 
డు క్రీడి సుఖియా” అనుటవలన హరునోర్చి హరిని మెప్పించి పాశుపతాది దివ్యాస్రముల( 
బడసిన, దివ్య కిరీటముగల యర్దునుని కెంతటి దుర్గతిపట్టిన దనుభావము వ్యంగ్యము. 
వినయాభరణుల్‌ కవలనుటచే వరమనుకువూర మూర్తులు, వినయమేకాని, 
యౌద్ధత్యమెజు(గని సాధుశీలురు నైన చిజు(తవారు నిష్కారణముగా( బడరానిపాట్లు 
పడవలసివచ్చెనుగదా! అను భావము వ్యంగ్యము “అకట ద్రౌపది సాధ్వి' అనుటలో 
మహారాజుబిడ్డ సద్గుణవతి, ఉత్తమస్వభావ అయిన కోడలి కెంత కష్టములు వాటిల్లిన 
వనునర్భము వ్యంగ్యమగంను. ఇట్లీయంర్భ విశేషములన్నియు కుంతి శోకము 
నభివ్యంజించుచున్నవి. 

కృష్ణుడు వచ్చి తన్నూజడించుచుండ.గా( గుంతి యతనితో. దనయులకు( 
జెప్పవలసినమాటలుగా( గొన్నిచెప్పుచు నిట్లాడెను : 

“భుజబలమున జీవించుట నిజధర్మము; మెత్తంబడుట నింద్యము; మాదీ 

ప్రజలకు6 జెప్తుము; ద్రుపదాత్మజ( గార్యంబడుగు మనుము తగ నందజితోన్‌.” 

5.3.200 

ఇందు(దుదివాక్యము విశేషార్ధద్యోతకము. “మీకేదికార్యమో యేదకార్యమో 
యెట్లును నిర్ణయించుశక్తిలేదు. మేము పురుషులము, స్వయంనిర్ణయశక్తి కలవారమను 
నహంకారమును వదలి యేమిచేసిన మేలుగలుగునో యది ద్రౌపది నడిగి తెలిసికొను( 
డు. ఆమెకు(గల వివేకము మీకు లేకపోయెనుగదా!' అనునభిప్రాయమును, గుంతికి 
దౌైపదియెడ(గల యుదాత్తభావమును నిందభివ్యక్తములగును. 

శ్రీకృష్ణుడు ధృతరాషునితో సంభాషించుట కిట్లారంభించెను : 

“జననాథ! నియెటుంగని పనులుగలవె యైన దగవృుం బరమహితంబున్‌ 

దనవారికిం జెప్పన తగు నని వచ్చితి భారతాన్వయము ప్రియమొందన్‌.” 


329 
42 


తిక్కనార్యుని దివ్యవాణి 
5.3.257 
జనులందజకు( బ్రభువవై యాదర్శప్రాయముగా ఉండవలసిన ఓమహోరాజా! 
నీవట్టున్నావేమో నీ మననును బరీక్షించుకొను మనునెచ్చరిక “జననాథ! అను 
నంబోదనమునం దభివ్యక్తవుగును. “నీయెజుంగనివనులుగలవా అనుట 
యువచారవాక్యము. నీయంతట నీవెజి(గినచో నేనింత కవ్చవడి రావలనీన 
పనియేముండును? నిజమున కన్నియు నెజి(౧ యందజికు హితముగా( బ్రవర్తింప 
వలయునన్న జ్ఞానము నీకు లేకపోంబట్టి నారాక యవసరమయ్యె ననునర్గము ఇందు 
వ్యంగ్యము. “పరమహితము( దనవారికి( జెప్పన తగు' ననుటచే నేను నీకెవ్యరు( గూర్చు 
జాలని పరమ హితము! గూర్చుటకే వచ్చితిని గాని యపకారము చేయననియు, నీవా 
డననియు విశ్వసించి నాపలుకు లాలింపు మనునర్ధము వ్యంగ్యము. 'భారతాన్వయము 
ప్రియమొందన్‌' అనువాక్య భాగమువలన నిది మాకుటుంబవ్యవహారము నికిందు 
జోక్యమేల? యనకుము. ఈ నా ప్రయత్నమువలన గలుగు మహావ్రయోజనము 
మీవంశమున కంతటికిని సంబంధించినది. కావుననే యత్నించుచున్నాను. కావుననే 
యిది స్వార్థముతో( బక్షపాతముతో( జేయుప్రయత్నమని శంకింపకు మనునర్థము 
వ్యంగ్యమగును. మటీయు నా యత్నము నీకును నీకుమారులకును బ్రియము గాకున్నను 
దక్కిన సీయన్వయమంత టి కిని( బియము నంధానించు ననునర్ధము రూడ నిట 
సంభావ్యము. నియన్వయ మనక భారతాన్వయ మనుటలో నివు నిపూర్వుల గొప్ప( 
దనమును స్మరించియైన నీచబుద్ధిని విడనాడవలయు ననునర్ధము ప్రతీయమానమగును. 
కృష్ణు డాసందర్భమునందే మజీయు నిట్లనెను : 
“ఎజు(గవె యజాతశత్రుని నెఖీయును ధర్మంబు సత్యనిష్టయు? మిము నె 
త్రెజ(గున ననువర్తించెనొ యెజుంగవె? తగు చేవ గలుగు టెజుంగవె యధిపా?” 
5.3.2786 
ఇం దజాతశత్రు వనువిశేషణము సాభిప్రాయము. నీవును, నీ వారును 
సమ్మారణముగా నాతనియందు శత్రుత్వము వహించిర కాన యాతసకి మాత్రము నీయందు 
శత్రుత్వము లేదు. కావుననే యాతడు మీరు పెట్టిన కష్టముల నన్నింటిని సహించి తన 
మంచితనమును, ధర్మమును, సత్యనిష్టను గాపాడుకొనుచు మీహితమునే యభివాంఛించి 
సంధికై యత్నించుచున్నాండను నర్థము వ్యంగ్యము. మిము నెత్తెజ(గున ననువర్తించెనొ 
యని తగుచెవగలుగు బెణు(గవె యనుటలో మిమ్మనువర్తించుట పెద్దవారనుగౌరవము 
చేతను, సహజమైన సౌజన్యముచేతను మాత్రమేకాని యశక్తత వలన(గా దను విషయము 
నీవెు(గవా? యనునర్థము వ్యంగ్యము. ఎజు(గవె అను ప్రశ్నార్థకక్రియ పలుమాజు 
లావృత్తమై నీకు తెలియకేమి? తెలిసితెలిసి వినాశమును గోరితెచ్చుకొనుచున్నా వనునర్ధము 
వ్యంగ్యము. 


33౮ 


3 


భారత ధు? 


అర అ ట్‌ 
అ Slee 


ఈయాశ్వాసమున ధర్మజాదులు, ధృతరాష్టుకడకు దూతగానే(గు కృష్ణునితో( 
దమ తమ యభిప్రాయములను జెప్పుట, అతడు హస్తిన కరుగుదెంచి కౌరవులను 
సంధికై యొడంబజుపయత్నించుట, ఆతని మాటలకు గనలి దుర్యోధనాదులు 
బంధింపదొరకొనుట, కృష్ణుడు తన మహిమ. బ్రదర్శించి వారికి. దానెవరో తెలియ! 
జెపుట యనునంశములు గలవు. అభిప్రాయనివేదన ఛంట్టమున పాండవుల 
ధర్మాభిరతియు( గారుణికతము నభివ్యక్షములగును. శ్రీకృష్ణుని దౌత్యము 
అత్యద్భుతవాగ్యిన్యాననిధానమైై పాయికముగా నద్భుతరసమును, ధర్మవీరమును 
బ్రతీయమానమొనర్చును. దుర్యోధనుని ప్రవర్తనము జుగుపావహము, గాలవోపాఖ్యాన 
మద్భుతరసావహము. మొదటినుండి తుదివజకు నిందు6 బ్రధానముగా గోచరించు 
లీలామానుషవి గ్రహు(డు శ్రీకృష్ణుడు చేయవలసిన దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మ ప్రతిష్టాపన 
యనునవి నర్వత్ర ప్రతీయమానములగుచు ధర్మవీరము నాస్వాదింప( జేయును. 
అద్భుతాది రసములు దాని కంగములు. భూభారనిరసనము తన కర్తవ్యమే యైనను 
సాధ్యమైనంతవజకు( బ్రజానంక్షయముకాకుండ( జూడవలయు ననెడి శ్రీకృష్ణుని 
యభిప్రాయ మిందు! జక్కగా గోచరించును. 
ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము :- 
కృష్ణుండు దౌత్యమును ముగించుకొని వెడలునప్ఫు డాంబికేయు. డిట్లనెను : 
“వీరును6 బాండుప్పుత్రులును వేరముదక్కి పొసంగి మన్న్మికై 
పోరితమాడి యేనటులు బుద్దులు చెప్పినభంగియుం గులా 
చారము నిర్వహింప బలుచందములుం దగ దుఃఖపాటు నీ 
కౌరవజాతికిం దెలిసెంగాదె గదాధర! నీదు సన్నిధిన్‌.” 5.4.3 
“నీకు శుద్ధుండ నగుటయ నిఖిలబంధు మిత్రగురుజనకోటికి ధాత్రికెల్ల 
నంబుజాక్ష! నిర్దోషుండ నగుట గాన నాతెజుంగు ని వెటు(గుట నాకు. జాలు.” 
5.4.5 
ధృతరాషుని యీయభిప్రాయమంతయు విషకలుషితము. ఇచ్చకమునకై 
పుత్రుని. గొంతవణ కాత(డు మందలింపకపోలేదు. అందును బాండవులకు రాజ్యమిచ్చు 
సంకల్పముకంటె వారివలన భయపడియే సంధిచేయుమని కుమారునితో నెక్కువగా( 
జెప్పెననుటకు( జాలప్రమాణములు గలవు. ఆట్టియెడ “పొసంగి మన్మికై పోరితమాడి 
-బుద్ధులు చెప్పినభంగి, దుఃఖపాటు' మున్నగుపదములును నీవెణీ(గిన లోకమంతయు 
నెజీ(గినట్లే యను భావనమును ధృతర్వాష్టుని కావట్యము నభివ్యక్తము చేయును. 
ఎదుటివ్యక్తిని మోమోటవజిచి తనయభిప్రాయము నాతనిచే నంగీకరింప(జేయు 
వంచకటప్రవృత్తి యిందభివ్యక్తమగును. నిజమునకు ధృతరాషు (డే పాలువంచి 
యిచ్చుటకు. జిత్తశుద్ధితో సంకల్పించినచో దుర్యోధనుని యంగీకారముతో( బనియేలేదను 


331 


తిక్కనార్యుని దివ్యవాణి 
5.3.257 
జనులందజకు( బ్రభువవై యాదర్శప్రాయముగా ఉండవలసిన ఓమహోరాజా! 
నీవట్టున్నావేమో నీ మననును బరీక్షించుకొను మనునెచ్చరిక “జననాథ! అను 
నంబోదనమునం దభివ్యక్తవుగును. “నీయెజుంగనివనులుగలవా అనుట 
యువచారవాక్యము. నీయంతట నీవెజి(గినచో నేనింత కవ్చవడి రావలనీన 
పనియేముండును? నిజమున కన్నియు నెజి(౧ యందజికు హితముగా( బ్రవర్తింప 
వలయునన్న జ్ఞానము నీకు లేకపోంబట్టి నారాక యవసరమయ్యె ననునర్గము ఇందు 
వ్యంగ్యము. “పరమహితము( దనవారికి( జెప్పన తగు' ననుటచే నేను నీకెవ్యరు( గూర్చు 
జాలని పరమ హితము! గూర్చుటకే వచ్చితిని గాని యపకారము చేయననియు, నీవా 
డననియు విశ్వసించి నాపలుకు లాలింపు మనునర్ధము వ్యంగ్యము. 'భారతాన్వయము 
ప్రియమొందన్‌' అనువాక్య భాగమువలన నిది మాకుటుంబవ్యవహారము నికిందు 
జోక్యమేల? యనకుము. ఈ నా ప్రయత్నమువలన గలుగు మహావ్రయోజనము 
మీవంశమున కంతటికిని సంబంధించినది. కావుననే యత్నించుచున్నాను. కావుననే 
యిది స్వార్థముతో( బక్షపాతముతో( జేయుప్రయత్నమని శంకింపకు మనునర్థము 
వ్యంగ్యమగును. మటీయు నా యత్నము నీకును నీకుమారులకును బ్రియము గాకున్నను 
దక్కిన సీయన్వయమంత టి కిని( బియము నంధానించు ననునర్ధము రూడ నిట 
సంభావ్యము. నియన్వయ మనక భారతాన్వయ మనుటలో నివు నిపూర్వుల గొప్ప( 
దనమును స్మరించియైన నీచబుద్ధిని విడనాడవలయు ననునర్ధము ప్రతీయమానమగును. 
కృష్ణు డాసందర్భమునందే మజీయు నిట్లనెను : 
“ఎజు(గవె యజాతశత్రుని నెఖీయును ధర్మంబు సత్యనిష్టయు? మిము నె 
త్రెజ(గున ననువర్తించెనొ యెజుంగవె? తగు చేవ గలుగు టెజుంగవె యధిపా?” 
5.3.2786 
ఇం దజాతశత్రు వనువిశేషణము సాభిప్రాయము. నీవును, నీ వారును 
సమ్మారణముగా నాతనియందు శత్రుత్వము వహించిర కాన యాతసకి మాత్రము నీయందు 
శత్రుత్వము లేదు. కావుననే యాతడు మీరు పెట్టిన కష్టముల నన్నింటిని సహించి తన 
మంచితనమును, ధర్మమును, సత్యనిష్టను గాపాడుకొనుచు మీహితమునే యభివాంఛించి 
సంధికై యత్నించుచున్నాండను నర్థము వ్యంగ్యము. మిము నెత్తెజ(గున ననువర్తించెనొ 
యని తగుచెవగలుగు బెణు(గవె యనుటలో మిమ్మనువర్తించుట పెద్దవారనుగౌరవము 
చేతను, సహజమైన సౌజన్యముచేతను మాత్రమేకాని యశక్తత వలన(గా దను విషయము 
నీవెు(గవా? యనునర్థము వ్యంగ్యము. ఎజు(గవె అను ప్రశ్నార్థకక్రియ పలుమాజు 
లావృత్తమై నీకు తెలియకేమి? తెలిసితెలిసి వినాశమును గోరితెచ్చుకొనుచున్నా వనునర్ధము 
వ్యంగ్యము. 


33౮ 


భారత ధ్వని దర్శనము 
ధర్మసమ్మతమైనదని గుర్తించుటకు. దగిన శక్తి సామర్ధ్యములు గలవాండవు కావున కోపింపక 
ద్వేషింపక నా చెప్పుమాటల బాగుగా విచారించి నిర్ణయమునకు రమ్మను నర్థమును 
వ్యంజించును. 'మంత్రబలమున మార్తాండువరమునన్‌' ఆను పదములవలన నీపుట్టుక 
ధర్మబావ్యామైైనది. లోకనింద్యమెనది యని నీవు విచారింవంబనిలేదు, 
మంత్రబలమువలనను, లోకైక దీపకు(డైన సూర్యనారాయణుని యనుగ్రహము వలనను 
జన్మించిన నీవు దూష్యుండవుకావని విశ్వసింపుమనునర్ధము వ్యంగ్యమగును. నా జన్మము 
దూష్యము కాకున్నను నేను గన్యయగు కుంతికి. బాండురాజుతో సంబంధము లేని 
యపుడు పుట్టినవాండనుగదా పాండవు(డ నెట్లగుదుననియు శంకింప( బనిలేదు. ఏలయన 
ధర్మమార్గమును బట్టి నీవు క్షేత్రజా(డవు కనుక పాండురాజు నగ్రసుతుండవే యగుదు 
వనునర్ధము ధర్మమార్గంబిది యను దానిచే నభివ్యక్తమగును. “నాచేతనెజి(౧' యనుటచే 
నన్ను( బాండవులు మన్నింపవలదా? యని నంకోచింవకుము. వారి హితమునే 
కోరుదునని నాయందు నంపూర్ణమైన విశ్వాసముగల వారు తప్పక మన్నింతురను నర్థము 
గమ్యమానమగును. 'నీయడుగులకెణ(గి యనుటచే నూరక మన్నించుటే కాదు 
పరమభక్తిపరులై నిన్ను దైవ సమానముగా నారాధింతు రనునర్భము వ్యంగ్యమగును. 
వారట్లు విశ్వసించినను వారి వారు నన్నాదరింతురా? యనంబనిలేదు. అందజు నిన్ను( 
గొలుతురను నర్థము తరువాతి వాక్యమువలన( బ్రతీయమానమగును. ఉజ్వలు(డవగుదు 
వనుటలో నీ వీదుమ్హం౦డగు దుర్యోధనుని సేవించుదానికంటె( నధికముగా( 
బ్రకాశింతువనునర్భవలు తో(చును. ఇట్లు కృమ్మ(డం కర్ణావర్శనమునకు( 
జేయుమహాప్రయత్నమంతయు నిందభివ్యక్తమగును. 
కృష్ణుడాడిన మాటల కంగీకరింపని కర్టునితో నాత(డిట్లు వచించెను : 
“దయానాయాడిన మాట గైకొనవు, సంతాపంబు( దెచ్చుంజుమీ 
స్మయమెట్టుందుది; నీకు నర్దునునితో మాత్సర్యమైనం బరా 
జయమొండెన మృతియొండెయగాక గెలువన్‌శక్యంబె? పెక్కండ్రకిం 
తియకాలంబగునట్టె! నీ మనము శాంతింబొందంగా నేర్చునే” 5.4.47 
ఈపద్యమునందలి మొదటివాక్యముచేత నేనాడినమాటయెల్ల నిన్ను సంరక్షించు 
తాత్పర్యముతోనె గాని పాండవులు నికు వెజతురను తాత్పర్యముతో( గాదను నర్థము 
వ్యంగ్యము. 'నా' అనుపదము హితోపదేష్టను, నీమేలుగోరిన వాండనగు నామాట అనునర్ధ 
మున సం|కమితవాచ్యమగును. నేను రాధాతిరథుల నెట్లు వీడుదును, దుర్యోధను(డు 
నన్ను నమ్ముకొనియుండె నెట్లు వంచింతును? లోకము నన్ను జులుకనచేయదా? 
మున్నగు నీయభిప్రాయములన్నియు( గేవలము నీగర్వమునే తెలుపును గాని వివేకమును 
వ్యక్తపణపవనునర్థము “సంతాపంబు(దెచ్చుంజుమీ స్మయమెట్లున్‌' అనువాక్యముచే( 


తతత 


తిక్కనార్యుని దివ్యవాణి 
5.3.257 
జనులందజకు( బ్రభువవై యాదర్శప్రాయముగా ఉండవలసిన ఓమహోరాజా! 
నీవట్టున్నావేమో నీ మననును బరీక్షించుకొను మనునెచ్చరిక “జననాథ! అను 
నంబోదనమునం దభివ్యక్తవుగును. “నీయెజుంగనివనులుగలవా అనుట 
యువచారవాక్యము. నీయంతట నీవెజి(గినచో నేనింత కవ్చవడి రావలనీన 
పనియేముండును? నిజమున కన్నియు నెజి(౧ యందజికు హితముగా( బ్రవర్తింప 
వలయునన్న జ్ఞానము నీకు లేకపోంబట్టి నారాక యవసరమయ్యె ననునర్గము ఇందు 
వ్యంగ్యము. “పరమహితము( దనవారికి( జెప్పన తగు' ననుటచే నేను నీకెవ్యరు( గూర్చు 
జాలని పరమ హితము! గూర్చుటకే వచ్చితిని గాని యపకారము చేయననియు, నీవా 
డననియు విశ్వసించి నాపలుకు లాలింపు మనునర్ధము వ్యంగ్యము. 'భారతాన్వయము 
ప్రియమొందన్‌' అనువాక్య భాగమువలన నిది మాకుటుంబవ్యవహారము నికిందు 
జోక్యమేల? యనకుము. ఈ నా ప్రయత్నమువలన గలుగు మహావ్రయోజనము 
మీవంశమున కంతటికిని సంబంధించినది. కావుననే యత్నించుచున్నాను. కావుననే 
యిది స్వార్థముతో( బక్షపాతముతో( జేయుప్రయత్నమని శంకింపకు మనునర్థము 
వ్యంగ్యమగును. మటీయు నా యత్నము నీకును నీకుమారులకును బ్రియము గాకున్నను 
దక్కిన సీయన్వయమంత టి కిని( బియము నంధానించు ననునర్ధము రూడ నిట 
సంభావ్యము. నియన్వయ మనక భారతాన్వయ మనుటలో నివు నిపూర్వుల గొప్ప( 
దనమును స్మరించియైన నీచబుద్ధిని విడనాడవలయు ననునర్ధము ప్రతీయమానమగును. 
కృష్ణు డాసందర్భమునందే మజీయు నిట్లనెను : 
“ఎజు(గవె యజాతశత్రుని నెఖీయును ధర్మంబు సత్యనిష్టయు? మిము నె 
త్రెజ(గున ననువర్తించెనొ యెజుంగవె? తగు చేవ గలుగు టెజుంగవె యధిపా?” 
5.3.2786 
ఇం దజాతశత్రు వనువిశేషణము సాభిప్రాయము. నీవును, నీ వారును 
సమ్మారణముగా నాతనియందు శత్రుత్వము వహించిర కాన యాతసకి మాత్రము నీయందు 
శత్రుత్వము లేదు. కావుననే యాతడు మీరు పెట్టిన కష్టముల నన్నింటిని సహించి తన 
మంచితనమును, ధర్మమును, సత్యనిష్టను గాపాడుకొనుచు మీహితమునే యభివాంఛించి 
సంధికై యత్నించుచున్నాండను నర్థము వ్యంగ్యము. మిము నెత్తెజ(గున ననువర్తించెనొ 
యని తగుచెవగలుగు బెణు(గవె యనుటలో మిమ్మనువర్తించుట పెద్దవారనుగౌరవము 
చేతను, సహజమైన సౌజన్యముచేతను మాత్రమేకాని యశక్తత వలన(గా దను విషయము 
నీవెు(గవా? యనునర్థము వ్యంగ్యము. ఎజు(గవె అను ప్రశ్నార్థకక్రియ పలుమాజు 
లావృత్తమై నీకు తెలియకేమి? తెలిసితెలిసి వినాశమును గోరితెచ్చుకొనుచున్నా వనునర్ధము 
వ్యంగ్యము. 


33౮ 


భారత ధ్యని దర్శనము 

ఈయాశ్వానవున 272 వ పద్యమువజకు కృష్ణు(డు రాయబారము 
ముగించుకొని కర్ణావర్ణనమునకు యత్నించి వాండవుల కడ కరుగుటయు(, గుంతి కర్టుని 
రహస్యముగా జేరి జన్మవృత్తాంత మెజింగించుటయు, నుభయ పక్షములందును 
సేనాధిపత్య నిర్ణయము, భీష్ము? డుభయపక్షములందు నతిరధాదినిరూపణము గావించుట 
యను వృత్తాంతములు చెప్ప(బడినవి. కర్గ్టునితో( గృష్టుండును గుంతియును బాండవుల( 
జేరుమని యుపదేశించుట వారి జనసంరక్షణ తాత్సర్యమును వాత్సల్యమును నభివ్యక్తము 
చేయుచు ధర్మాభిరతిని ప్రతీయమానమొనర్చును. కర్ణుడు దాని కంగీకరింపకపోవుటలో 
నాతని థైైర్యగరిమయు(, గృతజ్ఞతయు, స్వామిభక్తియు నభివ్యక్తములగుచున్నవి. 
అతిరథాదినిరూపణమున కర్ణభీష్ముల వాక్కులలో శోకక్రోధములు ప్రతీయమానము 
లగుచున్నవి. ఆశ్వాసమున మిగిలిన భాగమంతయు సంబోపాఖ్యానముతో( గూడియున్నది. 

అంబను దనతమ్ముని కిచ్చి వివాహము చేయ(జాలనని పలికిన భీష్మునితో( 
బరశురాము( డిట్లనెను. 

“గురుండని నన్నెలుంగు; దనఘుండవు; నావచనంబునం దనా 

దరణముచేసి; తెన్నియొవిధంబుల6 బల్కెదు భక్తితోడ, నీ 

వెరవులతక్కు మీయబల వేగమ పెండిలిచేయు, మంతతో 

మరలు మదీయ కోపళిఖి; మానదు చేజొకచేయు. జేసినన్‌.”  5.4.307 

ఇందు గురు(డని నన్నెటుంగుదనుటలో నిజముగా నెణీ(గినచో గౌరవ మున్నచో 
నేను చెప్పినది చేయక ధిక్కరించుచు నిట్లాడుదువా? ఇదియంతయు నిచ్చకముసుమా! 
అనుఖావ మభివ్యక్షమగును. అనఘుండ వనుట వెక్కిరింత. గురుధిక్కారము చేసినవా( 
డెంతటి పాపాత్ము(డో యూహింపుమను నర్థమిందు గోచరించును. “నావచనంబునందు' 
అనుపదమునందలి 'నా' యనునది యర్థాంతరనంక్రమిత వాచ్యము. ఎనేను నీకు 
ధనుర్విద్యాప్రాభవము గడించిపెట్టీ యింతటివాని నొనరించితినో, యేనాయందు 
భక్తిభావముండవలయునో యట్టి నావచనమునందే యనాదరణము చూపితివను నర్ధమిట 
వ్యంగ్యము, ఎన్నియొవిధంబుల( బల్కెదు భక్తితోడ ననుట లేనిపోని టక్కరిభక్తి నటించి 
యిచ్చకములాడిన నేమి ప్రయోజనము. నాయుపదేశమును మన్నించిననే నాకు! 
బ్రీతిఘటిల్లు ననునర్ధ్థము వ్యంగ్యము. “ఈయబల' ననుటలో పాపము దిక్కులేనిది 
బలహీనురాలు, వివాహము లేనిచో నేమగునో యూహింపుమను ననునయము కొంత 
అభివ్యక్తమగును. 

అంబోపాఖ్యానము ధర్మయుద్భవీరాద్భుత రననమంచితము. అంబ 
వృత్తాంతము అందందు' గరుణమును గూడ(బుట్టించును, ధర్మనంరక్షణతత్పరు(డై 

తే35 


తిక్కనార్యుని దివకాజా 
దేవవ్రతు(డు గురుదేవునితో( బోరాడుట, కన్యాసంరక్షణతత్పరుండై గురుడు శిష్యుని 
గ్రూరముగా( బోరుట యనునంశములందు ధర్మవీరయుద్ధవీరము లభివ్యక్తవము ఆ 
ఈకథయంతయు భీష్మునిమహోదాత్తత నభివ్యక్తముచేయుటలో( బ్రయోజనవంతమగుూః 
అంబ తపమాచరించుట, శిఖండియగుట, స్రీత్వపురుషత్వముల వినిమయము మున్నా 
వృత్తాంతమంతయు నద్భుతావహము. 
భీష్మపర్యము - ప్రథమాశ్వాసము :- 
భీష్మమరణమును విని పలవించుచు ధృతరాషు(డిట్లు పలికెను. 
“అశౌర్యం బాసత్త్యం భాశీలం బాపరాక్రమాభీలత్వం 
బాశుద్ధవ్రతమెందు న నాశములని భీష్ముంబెద్ద నమ్మితిమిగదే.”. 6-1-5 
ఇందలి ప్రక్రాంతపరామర్శకము కాని తచ్చబ్దప్రయోగబాహుళ్యము భీషఎ, 
శౌర్యసత్యశిలాదికము ననిర్యచనీయతను వ్యక్తము చేయుచు ధృతరాష్టాలంబకమా 
శోకమును కరుణముగా ననంలక్ష్య క్రమమున( బ్రతీయమాన మొనర్ప్చుచున్న* 
ఆశౌర్యమన(గా నేది యిరువది యొక్క మారులు క్షతియనంహారము గావించి 
పరశురాముని జయించుట యందభివ్యక్తమై కీర్త నీయమైనదో, యేది కాశిరాజదుహితలు: 
దెచ్చునపుడు అసహాయముగా రాజలోకమునంతటిని నిర్దించుటకు వినియుక్తమై న 
యట్టిది నేడు శిఖండివిజృంభమున కగ్గమై వినాశము బొందెనా? యను నీమొదలా, 
భావము లిట ధృతరాష్ట్రుని శోకమును రసీభవింప(జేయును. 
మజియు ధృతరాష్టుడు సంజయునితో నిట్లనెను : 
“అత(డు నొచ్చిన తటి నడ్డంబు సొచ్చెద మని వచ్చువారు లేరైరె యచ, 
నడరివోరాడక యన్ని యక్షౌహిణు లొప్పరికించెనె యొకని గలన; 
నతని నోర్వంగ6 జాలవని నిశ్చయించితి మంతకు నోపెనే యరిబలముుల 
ద్రోణుండు. గృపుండును ద్రోణసుతుండును శల్యుండు గ్రేడించి చనిరె యుపుడ 
పాండుసుతులు శిఖండియు( జండశక్తి మెజియ నొక్కటం బై(బడ్డ వెజచి తా 
విడిచి నాపుక్రులందఖజువిజీగి యడవి( గలసిరొకొ; యాతనికింబడవలసె నకలు 
8.1.58 
ఇందలి ప్రథమాపాదార్థము పాపము వయోజ్ఞానవృద్ద్ధుండు సకలసేనాసంరక్ష 
తత్పరుండై యుద్ధము చేసిచేసి యలసి సాలయ(గా నతనిచే సంరక్షింపంబడు జా 
 డొక్క(డు నడ్డము రాకుండు టెంతశోచనీయ మను రూపమున ధృతరాష్టుని నిర్వేదవ 
నభివ్యక్తము చేయును. ద్వితీయపాదార్థముచే నొకరిద్దజైనచో సమాధానపడవచ్చున 
పదునొకం డక్షాహిణులసేనయు. బ్రధానవ్యక్తినే యొప్నరికించి ఆహా! ఘనవిజయ ము 


336 


భారత ధ్వని దర్శనము 
గొందురు గావలయు ననుదుఃఖసమ్మిశ్రితాధిక్షేపణ మభివ్యక్తమగును. త ఎతీయపాదార్థ్ధముచే 
శతుబలములయెడ( బొడమిన యీర్వాద్వేషము లభివ్యక్తమగును. చతుర్ద పాదార్థముచే 
దోణాదులయెడ నుదయించిన యేవగింవు వ్రనుటమగును. గీతవ్రథవు 
ద్వితీయపాదార్థములచే నందటు నొక్కుమ్మడి విజృంభించి యెవనింజూచినచో భీష్ము( 
డు యుద్ధవిముఖు(డగునో వాని ముందిడుకొని కూరముగా హింసించిరి కావలయు, 
లేనిచో నాతండు పడునా? యను శంకాదు లభివ్యక్తములగును. “తాతవిడిచి యనుటలో 
నెవ్వ్య(డోకాదు, తాత, తమహితము కోరి ముసలితనమున యుద్ధమున విజృంభించిన 
మహితాత్ము(డు. స్వార్థమించుకయు లేని యుదాత్త చరితు(డు - అట్టివానిని శతువులకు 
వధింపనప్పగించి చనుట యెంతనీచము! వీరిపరాక్రమము గాల్పనా? యను నర్థము 
వ్యంగ్యమగును. 'నావుతులందటున్‌' అనుటలో వందమందిలో. గొందటైనను 
పితామహుని(గూడి యుండ(జాలకుండిరా? ఎ యొక్కనికైన నిట్లు విడిచి చనుట 
హేయమనుభావము కలుగలేదా? అనురూపమున శోక కోధములభివ్యక్తములగును. “అడవి( 
గలసిరాకో యనుటలో భరింప శక్యముకాని కోపమభఖివ్యక్తమగును. “అతని” కనునది 
యర్థాంతర నంక్రమిత వాచ్యము. భీష్మాచార్యుని యవధృవ్వత్వాదు లిందు( 
బ్రతియమానములగును. 
కట్టాయితమైన కౌరవసేన యిట్లుపమింప(బడెను : 
“అమరుతొడవుల వజాంశు లంచపిండు కరణి, హరినీలముల. జేర్చుకాంతి యళుల 
పగిది, మాణిక్యరుచి పద్మభంగి మెజియ. గురుబలంబు గెందామరకొలని(బోలె.” 
8.1.96 
ఈ పద్యమునందు దుర్యోధనబలమునకు( జెప్పంబడిన కెందామర కొలని 
సామ్యమాసేన దర్శనీయతను, పైయాడంబరము నభివ్యక్షము చేయును. 
ఉద్యోగపర్వచతుర్థాశ్వాసమున 130వ పద్యమునందును ఈయాశ్వాసమునందే 131 వ 
పద్యమునందును బాండవసేనకు సముదసామ్యము చెప్పంబడినది. 
“పాండవసేన సముద్రంబు కాపువోవు చందంబయ్యె.” 4.130 
“అరదములు దీవులున్నత కరులు గిరులు హరులు విచికలు నుభటసము 
తృర ముగసత్తకములుగా శరనిధి గతిం బాండువుత సైన్యంబొప్పెన్‌.”6.1.131 
యుద్దారంభమునందలి యీరెండు పద్యములవలనను బాండవసేన బహుకాల 
మిడుమల(బడి, వంచనకులోనై కోల్పోయిన రాజ్యమును 'బాందుటకును, దమకట్టి 
యపకారముచేసిన శతువుల(గసిమసంగుటకును నుప్పాంగుచు కోభపడిన పాండవుల ' 


337 


43 


తిక్కనార్యుని దివ్యవా౯జే 

హృదయములవలె సముదముతీటున( బరవళ్లు దొక్కు చున్నదనియు, గౌరవసేన యాల్లో 
కష్టనష్టము లెజు6గనిది కావున స్తిమితమై యలంకృతమై యనుదిక్తమై దర్శనీయ మై 
యలరారుచున్నదనియు నర్థము వ్యంగ్యమగును. ఈ రెండుపమల తారతమ్యము చే 
యుద్ధ ఫలితముకూడ సూచింప(బడుచున్నది. 

ఈయాశ్యాసమున( [బారంభమున భీష్మమరణమును విని ధృతర్మాష్టుటయా 
శోకించు ఘట్టము కరుణ రససమన్వితము. ఇరుబలమును యుద్ధమునకు( దలపడు ఊఊ 
యందుత్సాహ మభివ్యంజితమగును. ధర్మజు(డు పాదచారియై భీష్మాదుల(గలసి వచ్చుతు 
వృదృజనమునెడ నాతనికి( గల గౌరవమును భీతిని నభివ్యక్తము చేయును. 
కడమయుధ్ధవర్ణ్షనమంతయు వీరరనస్ఫోరకము. ఇందు ప్రాయికముగా ద్వంద్వ 
యుద్దములు చెప్ప(బడినవి. వానివలన నాయావ్యక్తులకు(గల పరస్పరమాత్సర్య జిగీషలు 
చక్కగా నభివ్యక్తము చేయంబడినవి. యుద్ధారంభమున( జెప్పబడిన యర్జునుని మోహావిష్ణత 
పాండవుల హృదయ మార్దవమును, భగవంతుని దుష్టశిక్షణ శిష్ట రక్షణల తాత్పర్యము 
నభివ్యంగ్యమొనర్చును. 
ఖీష్మపర్వము - ద్వితీయాశ్వాసము :- 

తొలి(నాటి యుద్ధమున( దనసేనకు( గలిగిన వెనుబాటును దలంచి దూః 
భించుచు ధర్మజుడు కృష్ణునితో నిట్లనెను : 

“అలవియెజుంగనేరక మహాత్ముని లోకముతోడి పాటిగా 

దలంచితి; బేలనైతి; శరతాడనపీడితులైరి నీమజం 

దులు నమరాపగాతనయుతోడి రణంబునకున్‌ దిశాధినా 

ధులు నబమంగంజాలరని తోంచుచునున్నది నామనంబునన్‌.” 6.2.6 

ఇందు ధర్మజుని నిర్వెదమును, అధిక్షేపణమును, మీరింకను విజ్బృంభింవమ 
వలయునన్న ప్రార్థనయు నభివ్యక్తము లగును. “బేలనైతిన్‌ అనువాక్యము న 
మయందఅణమాట వన భీష్మునవజృంభణమును మున్న స్వయముగా నటు(గక మాసపయే 
వెజ్జినైతిని. నన్ను మీరిట్లు చేయుట న్యాయమా? యనుభావ మభివ్యక్తమగును - 
“శరతాడనపిడితులైరి నీమజందులు' అనుటలో మున్నెన్నియో బీరము లాడిన యీ 
వీరాగ్రేసరులు తొలితా(కునకే తట్టుకొనలేక పేడ(బొందిరి. ఇంక ముందున్న యుద 
సముద్రమునంతటి నెట్లు తరింతురోకదా! యనునిర్వేదము, ఒక విధమగు నెత్తిపొడుపును 
నభివ్యక్తములగును. నీమటిందులనుటలో నిది యంతయు నీపోత్సాహముచేతనే జరిగినయె 
కావున సర్వసమర్ధ్థుండవైన నీవు మనసిడి మమ్ము( బాలింపనిచో నిలువ(జాలమను నయ 


తేతేరే 


భారత ధ్వని దర్శనము 
మభివ్యక్తమగును. “నీ అను సంబంధార్ధకము బాధ్యత యంతయు నీదేసుమా! యను 
హెచ్చరిక నభివ్యక్తము చేయును. 'దిశాధినాథులును' అనుచోటి అపిశబ్బార్థకావ్యయము 
భీష్ముని పతాపాతిశయము నభివ్యంజించుచు ధర్మజుని భీతికి వ్యంజకమగును. 

ఉద్యద్విక్రమషప్ర క్రియతో రథము పజిపుము. భీష్మునియాటోపము నడంతును. 
ఖేచరులు వర్ణించునట్లు విజృంభించెద నని క్రీడి పలుకగా గృష్టు( డిట్లనుచున్నాండు : 

“గజిబిజిలేక యుబ్బక యఖండిత శౌర్యము నస్తవీర్యమున్‌ 

భుజబలముం బొగడ్తవడ భూరిపరాక్రమశాలి భేష్ము న 

క్కజముగ6 దాంకి యద్దెస నకంపితులై నడతెంచుశల్యకుం 

భజకురురాజు లచ్చెరువుపాటు భయంబును బొందంజేయుమీ.” 6.2.33 

“గజిబిజిలేక యుబ్బక యనుటలో నీమాటలలో నవి గోచరించుచున్నవి, 
వాని నవలంబింపకు మనుట వ్యంగ్యము. అది నిన్నాకమించినచో నఖండిత శౌర్యాదులు 
బెండువడు ననునర్ధము తో(చును. 'భూరిపరాక్రమశాలి' యనువిశేషణముచే నట్టివానిని 
జయించుటకు వేగిరపాటు, గర్వము మున్నగునవి తోడుడవు సుమా! మెల్లగా నాలోచించి 
నేర్పుమై గార్యము సాధింపవలయు ననునర్దము తోంచును. “అద్దెస నకంపితులై....' 
ఇత్యాదికముచే నీవొక్కభిష్ముని మాత్రమే గమనించితివి. అతనితోపాటు దోణశల్యసు 
యోధనులు సుస్థిరులై నడతెంచు చున్నారు. వారిని గమనింపుము. వారికి భయాశ్చర్యములు 
గలిగించు విజృంభణము నెజపు మను హెచ్చరిక తోచును. ఈయర్థ విశేషమిట 
సంభావ్యమను సూచన, అర్జునుడు తన్నుద్యద్విక్రమ పప్రకియతో రథమునడుపు మనః 
గా 'నచ్యుతుం డుచిత రయముతో' (34) నడపుటలో గోచరించును. 

అర్జునుని విజృింభణమునకు తనవారు భీతులుకా(గా దుర్యోధను(డు భీష్మునితో 
నిట్లాడెను : 

“తనభుజసార మేర్పడ(గ దర్పితుండై మనయందు జేయంగ 

ల్లననృెపకోటి నల్ల నవలీలమయిన్‌ మును మించి తుంచ న 

ర్జునుండదె నీవు సూడ; ననురూపమె నీకిది; మున్ను కర్షుభం 

డనముదొలంగంటేసి; తకటా యిటు లొప్పరికింపంబాడియే.” 6.2.41 

ఇందలి 'తనభుజనార మేర్పడ(గ ననుదానచే నాతండు తనభుజముల 
సారమంతయు |పదర్శించుచుండ(గా మనము మనసారమును గొంతయే [పదర్శనము 
చేయుచున్నా మనుదుర్యోధనుని యధిక్షేపణము వ్యక్తమగును. “అవలీల మెయిన్‌” 
అనునదియు నద్గిక్తేవ వ్యంజకవేం. వియుంతటి వువోదోర్విబవశాలితో( 


339 


తిక్కనార్యుని దివ్గువాణ్‌ 

బోరునవుడాతలివాండింతయో [పప్రయత్నముతో నొకింతసాధించినచో నమాధాన 
పడుటకైనను వీలగును గాని యది యేమియు లేక యవలీలగా మించి త్రుంచుట 
మీయౌదాసీన్యమును దెలుపుననునింద నభివ్యక్తము చేయును. నీవు సూడ ననుట 
సర్వసేనకు నంరక్షకుండవైన నీవు చూచుచుండ6గా నిటయ్యెనన్నచో నీవు మనః 
పూర్వకముగా నీ విధిని నిర్వహించుటలే దనునర్ధమును వ్యక్తము చేయును. ఇది 
యంతయు వంచన. సమర్శుండగు కర్ణుని యుద్ధమునకు రాకుండంజేసి నీ వుదాసీను( 
డవై నా కొంపముంవనెంచితి వనుధిక్కారము కర్టుభండనము(దొాలంగంజేసి తను 
వాక్యమున వ్యంగ్యమగును. ఇట్టి దుర్భరమగునింద యీ వాకములందు వ్యంగ్యముగా 
స్ఫురించును గావుననే భీష్ముడు “ఇతం డింత యొప్పనిపల్కుపల్కునే యని మనంబున 
గుత్సించెను. (42) 

శల్యనందనుండు ధృష్టద్యుమ్నునితో యుధద్ధంబు సేసిచచ్చుట :- 

“తలవయ్యలైన( [బాణం బులును గృపాణంబు విడిచి భువి దెల్లె నతం 

డలుకొంది కురుబలం బా కులతంబొందంగ. గొండ గూలినభంగిన్‌.”6.2.195 

ఇందు శల్యతన(యుడు తల్మవయ్యలైన పిదప( బాణములు పోయినవెనుక 
కృపాణము విడిచెనని చెపుటవలన నుత్తమక్షతియుని వీరత్వ మెంతవునమో 
యనునంశము వతీయమానమగును. అత6౦డు |పాణములు పోయినవిమ్మటనే 
యాయుధము విడుచు గాని వ్యతిరేకముగా జేయ డనియు. జేసినచో నది 
క్షత్రియత్వము గాదనియు నర్ధమిందు6 దోంచును. ఉత్తమవీరాగ్రేసరునకు ప్రాణముకంటె 
మానమే (పధానమను సామాన్యాంశ మిట న్ఫురించి యర్థాంతరన్యాసాలంకారము 
వ్యంగ్యముగా నుదయించును. అది వీరరససన్నివేశము నెంతయు నలంకరించును. 

వీరాద్భుత రసపవణమగు నీయాశ్యాసమున నందందు రౌదరసావిర్భావము, 
ముఖ్యముగా( బవమానసుతునిలోకోత్తర పరాక్రమాతిశయమును, నభిమన్యుని దుర్వారవీర 
విహారమును, భీష్ముద్రోణాదుల విజృంభణమును, వారి వారి శక్తిసామర్ధ్యములును జక్కగా 
వ్యంజింప(బడినవి. నడుమనడుమ ధృత రాష్ట సుయోధ నాలంబకమగం శోకము 
మూర్తికట్టుచున్నది. 
ఖీష్మపర్వము - తృతీయాశ్వాసము :- 

భీముగిచే నునాభాదిధార్రరా|ష్ణు లెనమండు మరణింప(గా సుయోధనుడు 
భీష్ము జేరి యిఃబ్ల పలుకును : 

“ఇమ్మెము( గిట్టి వాయుసుతు( డేపున( గోలుమసంగి పొంగి నా 

తమ్ముల జంపంగా నకట తప్పక చూచెదు గాని రోషశో 

340 


భారత ధ్వని దర్శనము 

కమ్ములు లేవు; తోడుపడంగాదని నిల్పితి! యున్నవారు నో 

క్కుమ్మడి(. జావంగోరి యిటు లూరకయుండితొ! కౌరవోత్తమాగ 6.3.77 

ఇందలి “కొరవోత్తమా' అనుసంబోధనము వ్యంగ్యముగా నింద నభివ్వక్తము 
చేయును. నీవారైన కౌరవులను వాయుసుతుండు చంపుచుండంగా నర్వసేనాధివత్యము 
వహించి యెందు6 గీడువాటిల్లునో యందు వాలి శతునంహారము చేయవలసి నీ 
వుపేక్షాపరుండ వైనచో నుత్తము(డ వెట్లగుదువు? నమ్మికొన్న మమ్మెల్లరం జంప(దల( 
చిన కక్రూరాత్ముండ వనునింద యిం దఖభివ్యక్తమగును. “ఇమ్మెయి" ననుపదము భీముని 

జృంభణ మనిర్వాచ్య మనునర్ధమును వ్యంజించును. “తప్పక చూచెదు' అనుట నింద 

నినుమడింప(జేయుటకు వ్యంజకము. “రోషశోకమ్ములులే' వనుటవలన నీవు మాయందలి 
బాంధవ్యమును గూడ విడనాడితి వను నర్థము వ్యక్తమగును. 'తోడుపడ(గాదని నిల్చితా, 
ఉన్నవారు నొక్కుమ్మడి( జావ(గోరి యిటు లూరకయుండితొ' యను నీవికల్పమువలన 
దుర్యోధనునికి భీష్మునియెడ నుదయించిన కోపము తీవ్రత యభివ్యక్తమగుచున్నది. 

పై యధికేపణమునకు భీష్ముడు చెప్పిన సమాధానము : 

“వీరస్వర్గము ధనముగ6 బోరుము; నీవింక నొండుబుద్దు లుడుగు; మేం 

బోరెద నోపిన మెయిం దెగి పోరంగ జయమైనదానిం బోందోచెదమే.” 6.3.81 

యుద్ద ఫలితమును ముందుగనే నేనును ద్రోణు(డును విదురుండును జెప్ప( 
గా వినక యిప్పుడు విచారింప(గా నేమియగు నని పిదప భీష్ముండిట్లనుటలో “ఈచచ్చిన 
నునాభాదులే కాదు. మిగిలిన నీసోదరులందఅతో నీవును జత్తువు. రాజ్యులక్ష్మికై 
దురాశవహించి సోదరులగు పాండవుల జంప(బూనిననికు ఈధన మెట్టును నిలువదు 
కావున మరణము నిశ్చయము. వీరన్వర్గమే నీకు గతి. వేజొకమాట పలుకవలనిన 
యవసరము లేదు” అను నర్థము వ్యంగ్యమగును. “ఏ౯ బోరెద నోపినయంతయు 
ననుటవలన నీవు పొందుపరాజయమునకు నీదుష్కర్మమే హేతువు కాని నా యసమర్ధత 
కారణము కా దను భావము వ్యంగ్యము. “తగిపోర(గ జయమైనదాస( బిరదిచదమ 
యనుటచేత యుద్ధమున జయాపజయములు దైవాధీనములు. జయమైనచో నెట్లు 
స్వీకరింతుమో యపజయమైనచో నట్లే యనుభవింపవలయు+ గాని నిందావాక్యములతో( 
బనియేమి? యనునర్థము వ్యంగ్యము. 

భీష్మాచార్యుని తుదిమూ(డు నాళ్ళయుద్ధముతోపా టాతనిపాటు నభివర్ణించు 
నీయాశ్వానము విరరౌదాద్భుతబీభత్సరననమన్వితమై యొప్పుచున్నది. అందందు 
దుర్యోధన ధృతరాష్టార్షునుల దుఃఖములు నిందు వర్ణితములై కరుణరసస్పర్శ్మయు' 

341 


తిక్కనార్యుని దివ్యవాణి 

గానవచ్చును. అర్జునుని వింటి నెర్పుచే శరతల్పగతు(డైన భీష్మాచార్యునికి. దలగడ 
యేర్పడుట, దివ్యజలోత్పాదనము మున్నగునవి యద్భుతరసజనకములు. యుద్ధమున 
గూలినవశుజననంభరాతముల వర్ణనము బీభత్సరనమును బుట్టించును. తన 
మృతిహేతువును భీష్ముండు చెప్పుట దానవీరమునకు( దలమానికము, భీష్మపతనముచే 
నెల్లరు దుఃఖించుఘట్టము కరుణోదంచితము. 
(దోణపర్వము య (ప్రథమాశ్వాసము వ్‌ 

భీష్ముడు మరణించిన పిదప గౌరవసేన యెట్లున్నదో యీక్రింది రెండు 
పద్యములు రమణీయముగా వివరించుచున్నవి. 
(1) “పతిరహితాత్మయైనసతిభంగియు, గోపకహీనమైనగో 

(పతతివిధంబు, సస్యవిధురస్థితియైనధరి తిచాడ్సు, ను 

ద్ధతహరిశూన్యమైనవసుధాధరకందర భూమిచందమున్‌ 

మతి మనకేన6 దోంచె బుధమాన్వ్యు(డు భీష్ముడు లేకయుండుటన్‌”7.1.16 
(2) “అంగద నాథు (మింగినవృకావలి దన్‌ వెసముట్టికొన్న స 

ర్వాంగములుం జలింప వెగడందుచు దిక్కులు సూచుచున్న సా 

రంగియ పోతె నుండె. గురురాజ! భవత్పుతుసేన భీష్ము నా 

జిం గబళించి పాండవులు జృంభిత వికమలీల౯ బౌల్పుటన్‌.”7.1.17 

కారవసేనయుం౦దు వతిరహితాత్మర్వైన నతిభంగి దోంచె ననుటచే 
సర్వశోభాదరిద్రాణమై యది యున్నదనియు, గోపకహీనమైన గోపతతివిధంబున నున్న 
దనుటచే నదవదలై యాజ్ఞలేక యలమటించుచున్నదనియు, నన్యవిధురస్థితియైన 
ధరిత్రిచాడ్పు దోంచె ననుటచే సంపద్విహీనమై చెలువే(దె ననియు, నుద్ధతహరి శూన్యమైన 
వనుధాధరకందర భూమిచందము దో(చె ననుటచే భీతిలేక యెవ్య(డేని చొచ్చి స్వాధీనము 
చేసికొనుటకు వీలైన స్థితిలో నున్నదనియు వ్యంగ్యార్థములు తోచును. ఈయుపమా 
నములచే( గౌరవసేన యెంత దయనీయముగా నున్నదో యభివ్యక్తమగుచున్నది. 
మటియు భీష్మునియాధిపత్యమున నది యెంతవైభవోపేతమై యొప్పెనో యనునంశమును 
నిందు. బ్రతీయమానమగుచున్నది. 

రెండవ పద్యమున దానిశోచనీయత మజియు( జక్కగా వ్యంజింపంబడినది. 
మొదలే సారంగి, బెదరుటలో, భీతిలో దానికదే సాటి, అందును నాడుది. అంతేకాక 
ఒకటో రెండో కాక ఒక మంద తోడేళ్ళు చుట్టుముట్టియున్నవి. ఎంత భీకరముగా. జంపునో 
చవిచూచుటకో యన్నట్లవి యింతకుముందే నాథుని [మింగి యున్నవి. ఆ దుఃఖమునకు 

342 


భారత ధ్వని దర్శనము 
గుములుటయా? ఈ రాబోవు ప్రాణనంకటమునకు6 దల్లడిల్లుటయా? ఇత్యాది 
వికల్పములు పెనగొన(గా సర్వాంగములును జలించుచున్నవి. ఆ భయమిట్టిదట్టిదని 
చెప్పుట దువ్కరము. ఎయత్యల్పావకాశమున్నను సంరక్షించుకొనుటకై దిక్కులు 
సూచుచున్నది. చూచుచుండుట వర్తమానమే యగుటచే దిక్కేమియు( దోంచనేలేదని 
భావము. అట్టి సారంగివలె నున్నది కురురాజసేన. ఈ యుపమాన మప్పుటికురురాజ 
సేన పరమదయనీయస్థితిని, రా(బోవు యుద్దఫలితమును మనోజ్ఞముగా( [బతీయమాన 
మొనర్చుచున్నది. 
ఈయాశ్వాసమున 81వ పద్యమునుండి 102వ పద్యమువజణకు దోణవధ 
శేవణజనితధృతరాష్టశోకము బహువిధముల వర్ణితమై కరుణరననమాస్వాదనము 
కలిగించుచున్నది. ద్రోణుని గుణకీర్తనము స్మృతి యను వ్యభిచారిని, ఇంక మన 
కెవ్వ్యరూ(త యనుటలో దైన్యమును, బాండవ పక్షవీరుల |పశంసచే గ్లానితాసములును, 
ఇంక నీవేమియు( జెప్పవలదనుటలో నింకేమి భయంకరవార్త వినవలసి వచ్చునో 
యనుశంకయును జెప్ప(బడినవి. ఆసమాలుట, వివశాత్మకుండగుట, వెచ్చనూర్చుట 
మున్నగునవి యనుభావములు. సామ్ముపడుట మున్నగునవియు నిట జెప్ప(బడినవి. 
ఈ సముదాయముచే( బ్రతీయమానమగు కరుణము సహృదయహృదయమును లో 
గొని యాతని. బరవశింప(జేయును. 
కొంతవడికి మనము( గుదుటపజచుకొని ధృతర్మాష్టుడు యుద్ధమెట్లు జరిగెనో 
చివరింపు మన(గా సంజయు( డిట్లారంభించెను : 
“అనిన సంజయు( డిట్లను నాంబికేయు తోడ నేను దెల్లంబుగ దోణుసమర 
మెజీ6గివచ్చితి. జెప్పెద నెల్ల దెలియ వినుము దిరమయి; మాటలు వేయు నేల?” 
71.103 
ఇందు సంజయుడు 'నేను దెల్లంబుగ దోణునమర మెణి(గివచ్చితి” నని 
చెప్పుటలో “ఇప్పుడే ఎమయినది? నీ వింకను దుఃఖింపవలసిన విషయము లనేకములు 
గలవు. అవియన్నియు సవిస్తరముగా వివరించెదను. గుండె దిటవు చేసికొను మను 
నెచ్చరిక యభివ్యక్తమగును. “ఎల్లందెలియ' వినుము అనుటవలన నంధికై చెప్పిన 
హెతవాక్యముల నాదరింపని ఫలముగా ప్రతినిమేషము నిట్టి దుర్వార్తలు వినవలసి 
వచ్చినది. సమాహితచిత్తు(డవై విని యాత్మకృతాపరాధమును ఇపుడైన గుర్తింపుమను 
నర్థము తోంచును. మాటలు వేయునేల? యనుటలో నెజి/గియెజీి6గి నీవారి 
పహృదయములలో. జిచ్చిడి యిప్పు డింతగా( బలవించుటవలన( బబయోజనమేమి 
కలదు? కావున నిబ్బరముగా నాలకింపు మనునర్థము తొడియెత్తిపొడు పభివ్యక్తమగును. 


343 


తిక్కనార్యుని దివ్యవాణి 

(దోణకర్టార్దున విక్రమము, నుశర్మాదంలవిజృంభణము (పధాసముగా 
వర్ణింపబడిన నీయాశ్వానము వీరరసఘట్టములలో( బేరెన్నిక గన్నది. ఇందందందు 
ర్మౌదాద్భుత రసములు అంగములుగా నిబంధీంప(బడినది. భగదత్తు నంకుశము. గృష్టు 
డు తనమేన(బట్టుట విస్మయజనకము. 386వ పద్యమున కీలాలజలమునం దేలిపోయెడు 
దేహములు మాంనచయములు మున్నగునవి వర్ణింవ(బడి బీభత్సరనమును 
బుట్టించుచున్నవి. అది యచట( గవిచే 'రౌద్రబీభత్సనర్తనరంగభంగి' ననుపదముచే 
వాచ్యము చేయబడినది. 
(దోణపర్వము - ద్వితీయాశ్వాసము :- 

లక్ష్మణకుమారు6డు అభిమన్యునితో యుద్ధమునకు వచ్చినప్పటిస్థితి నీక్రింది 
పద్యము వర్ణించుచున్నది : 

“అదలిచి లక్ష్మణుండు విజయాత్మజు. దా(కిన( జూచి యమ్ములం 

బొదవంగం బుతు. బెట్టి చననోపక క్రమ్మజురాజు6 గాంచి యం 

బుదములు గొండ పై నడరుపోలిక నన్నరుపట్టి నందజుం 

బొదువ నతండు ఘోరశరభూరినమిరమునం డెరల్పుచున్‌.” 7.2.88 

ఇందలి యువమాలంకారముచేత మేఘములెంత దట్టముగా. (గ్రమ్మినను 
బర్వతము నేమియు జేయంజాలనివిధమున నీవచ్చిపాదివినవా రెంతటిపోటరులై నను 
నిలువ(జాలరనునర్థమ్ము వ్యంగ్యమగును. కొండ అచలము, మేఘము వాయుప్రసారమును 
బట్టి నిత్యచలనశీలము. ఈయుపమానమునుబట్టి యభిమన్యుని ధైర్యస్టైర్యములు( 
బొదివినవారిచాంచల్యము నభివ్యక్తములై ఫలితమును వ్యంజించుచున్నవ. 

ఈయాశ్వాసమున 134వ పద్యమువజకు నభిమన్యుకుమారుని లోకోత్తర 
వీరవిహారనంరంభమును నాతనిమరణము నభివర్ణింప(బడినవి. కొండొకయెడ 
నాతనివిజృంభణము ధనంజయ విజృంభణాతిశయమై యత్యాశ్చర్యకమగుట యిందు. 
జెవ్ప(బడినది. ఈ ఘట్టము నందలి ప్రధానమగు వీరరనమునకు రౌద్రాద్భుత 
బీభత్సరసము లంగములుగా నిబంధింప(బడినవి. 

వుజీయు 226వ వద్యమునుండి 281 వజకుంగల వద్యములు 
కరుణరసోదంచితములు. ఆభిమన్యువధజనితార్డున శోక మిందు( గరుణరసమై నిండారినది. 
అర్జునుడు కుమారుని రూపలావణ్యగుణపరాక్రమాదుల( దల(చితలంచి పలవించుటయు, 
నాతని వధించినవారియుం 'దలుకవపొాంచి వడోద్య్య కుడ గుటయు, 
సైంధవసంహారమునకు( దబైతిజ్ఞపట్టుటయు ననునంశము లిందు రసాభ్యుచితముగా 
వర్ణింపబడినవి. 'యోధబృందమ్ములచేత మగ్గడుగదా' (235) ఇత్యాదికముచే శంకయు, 


344 


ే 


రత థ్యని దర్శనము 
ర మేనల్లు' (230) డిత్యాదికముచే స్మ ్రతియు, 'హంసతూలికపాన్పునందు( బాందెడు 
మేను కరినంపునేలతో గదిసె నేండు' (239) ఇత్యాదికముచే నిర్వేదాదులును, “హాయను 
ధర్మరాజతనయా యను' (242) నిత్యాదికముచే దై న్యార్త్యావేగచపలత్వాదులును జక్కగా 
వర్ణితములై గతం దోడ్పడుచున్నవి. నిట్టూర్పులు నిగిడించుట (245), 
'గద్గ్దదకంఠమును బొందుట' (250) చల్లనిడెందము సెదరుట, మూర్చిల్లుట, పరవశు( 
డగుట (274, 275) మున్నగుసాత్తికభావములును జెప్పంబడినవి. కుమారహంతలవధకై 
పట్టశక్యముకాని కోపము ప్రదర్శింప(బడి రౌద్రముగా నది తుదికి బరిణమించినది. 
ఇవి పధానమగుయుద్ధవీరమున కంగములు. 
(దోణాచార్యుండు సైంధవు నూజిడించుచు నిట్లు పలికెను : 
“శుతు అభ్యసించి తతుల క్రతువులు సేసితి కులంబు రక్షించితి నీ 
వితరులక్రియ మృత్యుభయా న్వితుండవు గాందగునె మేదినీవర! యింకన్‌.” 
7.2.297 
ఇందు నీవాయాపనులంజేసితి వనిపేర్కొనుటలో |బదికి సాధింపవలసిన దెల్ల 
సాధించినని కింక మృత్యువన వెజపేల? క్షతధర్మొచితముగా( బోరి యర్జునునిచేత( 
జచ్చుటవలన( గలుగుసుఖముకంటె భీతుండవై పాటీ (ప్రాణరక్షగావించుకొనుటవలన( 
గలుగు నుఖమధికమా! ఎట్లును నీకు మృతి దప్పదు, సిద్ధముగా నుండు మన్న ధ్వని 
గోచరించును. మేదినీవర! యనుసంబోధనముగూడ సాభిపాయము. రాజ్యమేలుచు( 
బజల కాదర్శప్రాయు(డవై యుండవలసిన నీవు పాణభీతిచే యుద్ధభూమిని వీడి చన( 
గోరు టెంతనీచమో యాలోచింపు మనుట యిందభివ్యక్త మగును. తజువాతి పద్యమున 
నీయర్థ మించించుక స్పృశింప(బడినది. 
“యాదవకారవవొండవు లాదిగం గల యభీలనృపులు నవ్యయవృత్తిన్‌ 
మేదిని నిలుతురె క్రమమున బోదురు గాకెల్లజనులు( బోవుతెరువునన్‌.” 
7.2.298 
అర్జునుని |పతిజ్ఞకు( జిడిముడిపాటుపడుచు సగము నిద్రలో లేచి దారుకునితో 
తాన సైంధవు( జంపుదు నందజు( గూల్తు ననుచున్న కృష్ణునితో దారుకు( డిట్లు పలికెను: 
“అలఘువిచార! యట్లతగు, నపవునిసేసెద, వంతసేయంగా 
వలయునె; యెవ్వ రక్కడ నవార్యులు |క్రీడికి? సారధిత్వముం 
దలకొని నీ వనూనశుభదంబగువర్తన మాచరింప నీ 
నిలుపును బార్జుచాలుటయు నేడుగదా భువనం బెణీంగెడున్‌.” 7.2.355 


ఓ 


ష్‌ 


tl. 


345 
44 


తిక్కనార్యుని దివ్యవాణి 

ఇందలి “యలఫమనీచార' యనునంబోదనము వ్యంగ్యార్థస్ఫోరకము. 
శస్తాస్త్రముల నంటనని మాటయిచ్చి యింత వఖకట్లె నిర్వహించుచున్న నీ వది మజచి 
శత్రుసంహారము చేయుటకు నిర్ణయించుట సముచితమా? ఇంత పెద్ద విచారము నీ కీ 
సమయమున నవలంబనీయమా? జాగ్రత్తగా నాలోచింపు మనునర్ధ మిట వ్యంగ్యమగును. 
'అంతసేయ(గా వలయునె యనుటలో నర్జునుని యందలి వాత్సల్యానురాగములచే 
నీవు యుద్ధమునకు సిద్దపడి మాటతప్ప నుంకించుచున్నావు. కాని నిజమున కంతగా 
విజృంభింప నవసరము లేదను నర్థము వ్యంగ్యము. “ఎవ్వరక్కడ నవార్యులు క్రీడికి' 
ననుటచే నిది యంతయు నీయాశంకావేగముల నభివ్యక్తము చేయునే కాని నీవు 
విజృంభణమునకు దొరకొనవలసినపనిలే దనునర్ధము వ్యంగ్యము. నివాతకవచపౌలోమకాల 
కేయాదిరాక్షససంహారము గావించి త్రిలోకాధిపతియగు దేవేంద్రునిమన్ననచే( |బశస్తమగు 
కిరీటము నొందిన క్రీడివిక్రమమునకు సైంధవ సంహార మొకలెక్కయా? యనునర్ధము 
'క్రీడి యనువదముచే నభివ్యక్తమగును. “సారడిత్వము౦ దలకొని నీవనూన 
శుభదంబగువర్తన మాచరింప' ననుటలో కర్తవ్య విస్మరణము గావింపకుము. నీవు 
సారథ్యమునే చేయవలయును గాని యుద్ధమాడరాదు. అట్లగుటయే అనూనశుభవర్తనము. 
లేనిచో ధనంజయునకు దుష్కీర్తి సంఘటిల్లు ననునర్ధము సంభావ్యము. 'నీనిలుపును 
బ్లార్జుచాలుటయు నేండుగదా భువనంబెటీంగెడున్‌ అనుటవలన నివియే లోక మెజు( 
గునట్లు చేయవలయును గాని విపరీతముగా! జేయవలదను (ప్రార్థన మిందభఖీవ్యక్త మగును, 
తయివాతి వచనమునందలి 'అని సవినయంబుగా( బలికి దనుజమర్దనుతమకంబు 
వారించె నను వాక్యముచేం బైవిశేషార్థభావనము కవికి సమ్మతమైన ట్లూహింపనగును. 

ఈయాశ్వానమున( దుదిభాగమున సైంధవు( డర్బ్హునువతిన విని 
కొందలమందుట, వానిని (దోణాదు లూరార్చుట, కృష్ణు. డర్జ్దునుని పపతిజ్ఞనుగూర్చి 
చింతాకులిత హృదయు(డగుట, దారుకు( డతని( దేర్చుట, కృష్ణార్జునులు 
శివాన్ముగహమున, బాశుపతమం|తోపదేశము కలయందొందుట యనుభాగములు చెప్ప( 
బడినవి. సైంధవవిలావము హాన్యరనజనకము. వీరదర్పము చూపనగువా(డు 
పరితపించుటచే నిది సంభావ్యము. కృష్ణుని వాత్సల్యమిందు( జక్కగా వ్యంజింప( 
బడినది. స్వప్న వృత్తాంత మద్భుతావహము. 
(దోణపర్వము - తృతీయాశ్వాసము :- 

(దోణుండు ధృష్టద్యుమ్నుని లక్షించి దొడ్డనారస మేయ(గా సాత్యకి దాని నడుమ 
నజకి నని విని ధృతర్మ్శాష్టుండు సంజయునితో నిట్లనెను : 


346 


భారత ధ్వని దర్శనము 

“పులివాతికండం గొనుగతి నలవున( బాంచాలతనయు నయ్యెడరునకుం 

దొలంగించిననాత్యకి పై నలుకవొడమకుండునెట్టు లాచార్యునకున్‌?”7.3.127 

ఇట నాచార్యునికి నలుక కలుగుమాట యెట్లున్నను శ్రతయగుధృతర్నాష్టునకు 
మాత మొడలుమండు నంతటికోపము కల్ళె నను విషయము ఈవాక్యమువలన 
నభివ్యక్తమగును. దోణవధార్థము జన్మించె నని చెప్పబడు ధృష్టద్యుమ్నుండు 
మరణించెనని సంతసించుట కుద్యుక్తు (డగుచుండ(గా నింతలో సాత్యకి యాతని రక్షించుట 
ధృతరా[ష్ణునకు దుర్భరమాయెను. సాత్యకిపై( గోప మడరెను. ఇంత మంచి యవకాశమును 
బాడుచేసిన సాత్యకిని ద్రోణు(డేమి చేసెనో చెప్పుము. వీనులారవిందు ననుధృతరాషుని 
యుత్సంఠ యిందభివ్యక్తమగును. 

అర్జుననిజృంభణ మీ క్రింది పద్యమున వర్ణింపబడినది : 

“నరుడు తనతేరువోయెడు తెరువునకై నంత సేనం దీవాస్తములన్‌ 

ధర6 గూల్పంగ నయ్యెడ న య్యరదము. గృష్ణుండు వజిపు టద్భుతమయ్యెన్‌.” 

73.141 

అర్జును(డు కూల్చిన సేనాసముదయముగల ధరపై. గృష్టుండు పజపుటద్భుత 
మయ్యెనన్న యీ విషయముచే( గైముత్యన్యాయము న్ఫురించి యర్జునవీర విహార 
మెంత యద్భుతజనకమో చెప్పనలవికా దనునర్ధము ప్రతీయమానమగును. 

మహోదాత్తవిక్రము(డగు నర్జును(డు ప్రతిజ్ఞానిర్వహణమునకై శతుసేనల6 బీను( 
గుతిప్పలుగా( జేసి వీరరసస్ఫోరకు(డగుట యీయాశ్వాసమున వర్ణింప(బడినది. అర్జును 
డు శత్రుసేనామధ్యమున రథ్యములకు నీళ్లు పట్టించి యాహారము తినిపించుచునే 
శత్రువాతము( దునుమాడుట యద్భుతరసము నాస్వాదింప(జేయును. పాంచజన్యారవము 
విని గాండీవగుణధ్యని వినరామికి వగచి సాత్యకి నర్జున రక్షణమునకు( బంపునప్పటి 
ధర్మజొక్తులు కరుణరసోదంచితములు. సైంధవ వధ యెంత దుష్కరమైనదో 
వ్యంగ్యముగా( జెవుటకో యన్నట్లు అది ముగింపక ముందే తిక్కనామాత్యు( 
డాశ్వాసమును ముగించుట యొక విధమగు శిల్ప విశేషమన(దగును. 
[దోణపర్వము - చతుర్థాశ్వాసము :- 

సాత్యకిచే నోడి పాజుదెంచిన దుశ్శాసనుని( గాంచి |ద్రోణాచార్యు( డిట్లు పలికెను: 


(1) “ఎమి యువరాజవిభునకు సేమమె? సైంధవుని నేమిచేసె నరుడు; నీ 
వేమిటి కిట్లీరథిక స్తోమముతో విటీగి తెందు( జొచ్చెద వింకన్‌.” 7.4.88 
(2) “అడుకులు దిన్నట్లగునే కడుపున గుట్టెత్తినపుడు గడు బజిచితి నాం 


347 


తిక్కనార్యుని దివ్యవాజు 
ఎల నుడిగి మడుగవలసె నిప్ప డొకసాత్యకిచేన్‌.” 
7.4.89 

ఈ పద్యములలో దుశ్శాసనుని యెడ |దోణునకు( గలిగిన యమర్శాసహ్యములు 
0గ్య (బడి నవి. 'యబవరాజవిభునకు' అనునది భరించరాని 
యవహేళనము. యుద్దమునం బాజివచ్చిన నీవు యువరాజవా? విభుత్వమన నింత 
నీచమైనదియా యనునర్ధమిట వ్యంగ్యము. “సేమమె యనుటచే పాజివచ్చి ప్రాణములు 
దక్కించుకొంటివి గదా! వీరత్వ్య మేమైన( గానిమ్మను వెక్కిరింత యభివ్యక్త మగును, 
“ఈరథికసోమముతో' ననుటలో నింత సహాయసంపత్తికలవా(డవే విజిగినచో నాంటరివైనచో 
నీపాటు చెప్పనేల? యయనునర్ధము వ్యంగ్యమగును. “ఎందుంజొచ్చెద వింకన్‌' అనుటచే 
నిప్పటికి నీవు చావు తప్పించుకొన్నను నీకది తప్పుదు. ఎందు. జొచ్చినను బాండవుల 
కోపాగ్ని నిను మండణెౌట్టు ననునర్ధము వ్యంగ్యము. రెండవ పద్యమునందలి యడుకు 
లిత్యాదికముచే నేదైన6 గార్యమాచరించునపుడు పర్యవసాన మూహించి చేయుట 
క్లేమదాయకము. మీరట్లు చేయక దుర్గర్వముతోః బాండవుల హింసించితిరి. దానిఫల 
మిప్పు డనుభవింపక తీఅదనునర్థ్ధము వ్యంగ్యమగును. “ఒకసాత్యకిచేన్‌ అనుమాట 
యందలి “ఒకి యనుపదైక దేశము సాత్యకియెడ గురునకు గల లఘుభావము 
నభివ్వక్తము చేయును. 

అర్జునసాత్యకులేమైరో తెలియక విచారించుయుధిష్టీరుండు భీమసేనుని వారికడ 
కంప నిశ్చయించి యిట్లు పలుక నారంభించెను : 

“భీము. జేర నరిగి బీభత్సు నీతమ్ము నని యెలుంగుగళమునందు. దగుల 

నశులొలుక మాటయటసెప్పలే డత డార్తి సూచియిట్టు లనియె నతండు” 

74.133 

అర్జక్తి గా( బలుకుట, యెలు(గుగళమునందు( దగులుట, అశులొలుకుట, 
మాట సెప్పలేకుండుట యనునీయంశములచే ధర్మజునిశోకోద్వేగము పరాకాష్టకు! దే( 
బడినది. దిసచ నాతనీనొదం వాత్సల్యము చిక్కగా. బ్రతియిమానమగుచున్నది. ఆ 
దినమంతయు నాతని కర్టునుడె మనమున నెలకొని యుండుట యందందు నిందువలె( 
జెప్ప(బడినది. తిక్కనాచార్యుని కవితయందలి రసైకప్రవణత కిట్టి పద్యములు మంచి 
యుదాహరణములు. 

భీమే నునియప్రతిమాన వీరవిహారము నాలకించి ధృతరాషుడు దుఃభఖించుచు 
సంజయున కిట్ల)౧యె : 

“వినక జరాసంధాదుల( దునుముట; మన దుర్ణయుండు దుర్శ్ముభఖు(డును భీ 


న్స్‌ 


న 
tr 
fs 
శ 
ty 
ts 
7 
నై 
£ 


348 


భారత ధ్వని దర్శనము 

మునితోడం బెనంగువా; దే మని కర్ణుని. గావంబనిచె నబ్బాలకులన్‌.” 7.4.207 

ఇందలి “జరాసంధాదులన్‌, “భీమునితోడన్‌' అనుపదము లర్జాంతరసం క్రమిత 
వాచ్యములు. మహాబలశాలి, క్షత్రియుల నందజి బంధించి దేవికి బలియొనంగ 
నుంకించినవా(డు, అసాధ్యుండు నగు జరాసంధు నొక్కనినే కాక యట్టివారి ననేకుల( 
దునిమె నని యిది భీమునిభీమత్వ (పతిపాదనమున( బరిణమించును. అట్లే యరిలోక 
భయంకరుడు, కురుకుమారుల నందఅ వధించు తీబోద్యోగముగలవాండు నగు 
భీమునితో? బెన(గుసామర్థ్య మల్పప్రాణులగు దుర్ణయదుర్ముఖులకు( గలదా? యను 
నరము వ్యంగ్యము. “మన అనుటయు వ్యంగ్యార్ధసంకలితమే. మనవారెట్టి శక్తియుక్తులు 
గలవారో మనకు( దెలియదా? తెలిసి తెలిసి.చంపుకొననేల? యనునర్ధమిట వ్యంగ్యము. 
“అబ్బాలకులన్‌ అనుచోటి “కి ప్రత్యయము వారి యల్పత్వహీనత్వముల వ్యంజించుచు 
ధృతర్మాష్టుని జాలి నభివ్యక్షము చేయును. “కర్మని గావంబనిచె” ననుటయు 
విశేషార్ధపత్యాయకమే. మాటిమాటికి యుద్ధమునకు దుర్యోధను నెగషదోయుచు మిమ్మెల్ల( 
గాతు నను కర్ణుని, విజయునికి( బ్రతిద్వంద్వియగు వీరుని, గాచుటకు బాలకులను . 
బంవుటయా యను నాశ్చర్యామర్శ్షము లిందభివ్యక్షములగును. 

సాత్యకి( జంప నుంకించిన భూరిశవునియెత్తిన చేతిని కత్తితోపాటు ఖండించిన 
యర్జునునితో నతండిట్లనియె : 

“నీదెసం జూడ నొండొకరునిం దగమార్కొని పోరుచుండ. బెం 

'పేది వినీచకర్మమున కియ్యకొనందగునే భవాదృశుం; 

డీ దురుపాయ మగ్గురుండొ యిందుండొ రుదుండొ నీకు. జెప్పె; దా 

మోదరు6 డింత పాపమున కోర్వంగంజేయునె నిన్ను నర్దునా” 7.4.268 

ఇందలి '“వినీచకర్మమున' కను పదమునందలి 'వి నను నుపనర్గయు 
సొమదత్తిహృదయమునందలి యేహ్యాభావము నభివ్యక్తము చేయును. ఈ దురుపాయ 
మిత్యాదివాక్యముచే జగత్పసిద్భ్దు(డగు ద్రోణాచార్యునకు శిష్యు(డవు, స్వర్గాధినేత పుత్రు( 
డవు, రుద్రుస యుద్ధకడచే మెప్పించి పాశుపతాస్రమును బడనన మహోదారు(డవు 
వైనని విట్టి నిచకర్మమునకు( జొచ్చినచో నికంటె వారి కెక్కువ యపయశస్సుఘటిల్లును 
గదా! ఇదియా నీవు వారి కిచ్చు గురుదక్షిణ? యను వెక్కిరింత యభివ్యక్తమగును. 

సైంధవవథైకలక్ష్యముగా సాగిన మహాభయంకర యుద్ధ వర్ణనము గల యీ 
యాశ్వాసము వీరరౌద్రాద్భుత బీభత్సరసముల సమాహారమై యెప్పుచున్నది. విజయ 
సాత్యకి భీమసేనాదు లీవైపునను, దోణాచార్యరాధేయాది రధికవరు లావైపునను వీర 
విక్రమ విహారము సల్పి వీరరస |పవాహమును వెల్లిగొల్చుట యిందు గోచరించును. 


349 


తిక్కనార్యుని దివ్యవాణి 

భీమసేనుని విజృంభణము రౌద్ర రసభరితము, అర్జునుడు కృష్ణుని యుపదేశమున 
సైంధవుని తలనజకుటయు, దానిని. బాశుపతాస్తప్రభావముచే వృద్ధక్షతుని తొడ పై( 
బడవైచి యాతనితల సూజుపణీయలగునట్లు చేయుటయు నద్భుత రసజనకములు. 
కవ! బరవశు(డై 'సకల భూతములు మహాద్భుత రసమున ముని(౧ నని వాచ్యముగా( 
జెప్పునంతటి రసవత్సన్నివేశ మయ్యది. భూరి శ్రవోవధ జుగుప్పును బుట్టించును. ఆంబికేయ 
గాంధారేయుల దుఃఖము కూడ నెడ నెడ గోచరించుచునే యుండును. కర్ణ సాత్యకుల 
విక్రమకేళియు నిందు( [బధానముగా( గానవచ్చును. 
[దోణపర్వము - పంచమాశ్వాసము :- 

1) శారద్వతుండు దనయమ్ముల మూర్చిల్లుట సూచి సవ్యసాచి వగవంగా( 
గృష్టు( డిట్లనుచున్నా(డు : 
1) కురుబలముందొడరి గెలువంగ సురగణములకైన నరిది శూరోత్తమ! నీ 

వురవడి గెలిచితి భాగ్య స్ఫురణంబును బాహుబలము. బొగడందగదే.”7.5.7 
2) “ఆవృద్ధక్షతుతపము వానిరి నోర్వంగ నీకు వచ్చినటులు వి 

రావహుని6 గర్గు నోర్వం గావచ్చిన. గాదె నాకు( గడుం బీతియగున్‌.”?.5.8 

ఈ రెండు పద్యములందలి ప్రశంసయు సాభ్మిపాయములు. కృపాచార్యు(డు 
మూర్శిల్లుటచే నర్జునుండు వగచుచున్నాండు. నాయనా! ఇది యుద్ధము, ఇందు 
బాల్సినుప్రతివ్యక్తియు( జావునకు( గాని చంపుటకు. గాని శంకింపరాదు. అవి అయినచో 
విచారింపరాదు. తదనంతర కర్తవ్యమేమో, హంతవ్యులెవరో యాలోచింపవలయు. గాని 
యిటైనచో నెట్లు? కావున మనసును (గుంగనికు మనునుపదేశ మిట వ్యంగ్యము. కావుననే 
ముందు బొగడికత్‌ విచారమేఘము నపనయించ రండవ పద్యమున( గర్తవ్యమును 
శ్రీకృష్ణుండు గుర్తునకు( దెచ్చుచున్నా(డు. శూరోత్తమ! అను సంబోధనముచే నీశౌర్యముచే 
శతువర్గము మడియంగా( జింతింపనేల యను భావము వ్యక్తమగును. 'భాగ్యస్ఫురణము, 
బాహుబలమును బొగడందగదే' యనుటవలన దైవమును నమ్మి భుజబలమును 
వినియోగించి శతుసంహారము చేయుటయే కర్తవ్యము కాని, విచారించుట కాదను నర్థము 
వ్యంగకమగును. దైవమును మెప్పించి తపోవిశేషముచె( దనయుని శిరః పాతనము 
చేయువాని శిరస్సు వ్రక్కలగునట్లు చేయనెంచిన వృద్ధక్షత్రునితపమునే భంగించిననీవు 
నిరంతరము నీకు( గీడురోయుకర్చుని. బడవేయకయే విచారముతో క్రుంగినచో ప్రయోజన 
మేమి మటిల్లును? కావున బనికిమాలిన విచారమును బరిత్యజించి నీకు నిత్య 
ద్రతిద్యంద్వియగు కర్టునివధ కాయతము కావలయును. అదియే నాకు 


350 


భారత ధ్వని దర్శనము 
బీతిసంధాయకము. కావున వంతరవంతేని మనమున రానీకు మను హెచ్చరిక రెండవ 
పద్యమున వ్యంగ్యముగా(దోచును, 

దుర్యోధను(డాడు కీడుమాటలకు మిక్కిలివగచి దోణాచార్యు( డాతనికున్న 
రూపు వివరించి తుది కిట్లనుచున్నా(డు : 

“భూసురభక్తియు వృద్ద పాసనముం గలిగి ధర్మపథవర్తన వి 

త్యాసక్తుండ వగు మనఘా! నాసుతు బోధింపు వగప్పునకు( జొరకుండన్‌.” 


7.5.40 
“నాచేత6 దెగని పాంచాలురు గలిగిరేనియు వారిం బోనీక పొదివి తెగ( 
జూచునది యని చెప్పుము.” ' 7.5.4 


దోణుని యా యుపదేశము సాభ్మిపాయము. నీకింత చేటుమూడునది భూసుర 
భక్త్యాదినుగుణ సంపత్తిలేని కారణమువలననే, గురు(డను, భూసురుండను, అధర్మమని 
యెజీ(గియెజీ(౧ నీకై పోరుచున్నవాండను నగు నన్ను6 దూలనాడితివి. నర్వవేద 
వేదాంతతత్త్యజ్ఞుండై నీహితము కోరి నిరంతరము పాటుపడిన గాంగేయుని, వృద్ధతముని 
నిరసించితివి. ధర్మమార్గమున సడిసన్నపాండవుల నెల్లహింసలకు లోనుగావించితివి. 
ఇ(కనైనను నిట్టి తుచ్చమార్గమును వదిలి వీని నవలంబింపనిచో నీకు [బదుకులేదు. 
కావున నీ నుఖమునకై వీని నాదరింపుము. నాకెట్లు నవసానకాలము సమీపించినది. 
నాకుమారు(డు నా మృతికి వగవకుండ బోధింపుము. అతనిచే నాశ్ళతువర్గము 
మిగులకుండ( జేయుము. నేను నీ కై మరణించియైన నీకు( |బియము. గూర్తు నను 
భావ మిందభివ్యక్తమగును. 

దోణు(డు దుర్యోధనుని దురుక్తులకు( గోపించి దుళ్ళాసనశకునికర్ణులంగూడి 
తాన యర్జునుని వధింతునన్న యాతనితో నిట్లాడెను : 

“కుడిచితి; కట్టితి; పెట్టితి; పుడమిసమస్తంబు నభిలభోగంబుల నె 

క్కుడుపేర్మి ననుభవించితి; తొడరుము వెజిపుడిగి పార్థుతోడం గుమారా!” 

7.5.277 

ఇందలి తొడరు మనువిధ్యర్థక [క్రియకు తొడరకు మనువ్యతిరేకార్థము 
వ్యంగ్యము. నీవేడ? పార్భండేడ? తొడరినచో( జత్తువనునర్భము వ్యంగ్యము. లేదా 
అనుభవింపవలసిన భోగములన్నియు ననుభవించితివి కావున నింక( జత్తు నను 
వెజపుమాని పార్థనితో. దలపడుము. తప్పక చత్తువు. చచ్చిన నేమి? భూమిపై నీవుం 
డవలసిన కారణము లేదుగదా! యనునర్ధము వ్యంగ్యము. పార్గునితో( బోరినచో నీకు( 


351 


తిక్కనార్యుని దివ్యవాణి 
జావుతప్ప దనుసూచన వ్యంగ్యము. 'వెజపుడిగి యనుటచే నింకంజూవనున్న నీకు 
వెజవదియేల? విశ్చంఖలముగా( బోరి వీరన్వర్గ మలంకరింవు మనునర్భము 
వ్యంగ్యమగును. 
(దోణధనంజయులు [బహ్మాస్రంబుల( [బయోగించినవిధము : 
“కితియుం బర్వతకొటియు న్వడంకె; నర్నిచ్చాయలయ్యెన్‌ దిశ 
ల్చతురంభోనిధులుం గలంగె; భయలోలంబయ్యె దేవవజం; 
బతిసంక్షోభంబు నొందె నొక్కమొగి సైన్యద్వంద్వమున్‌ |దోణు(డు 
ద్ధతి (బహ్మాస్త్రము మౌర్వితో నియతమం|తస్ఫూర్తి సంధించినన్‌.”7.5.297 
“అంతరంగమునం దొకయింతయేని యలుకులేక తనర్చి (బహ్మాస్తమునన 
వేడుకకు మరలించినవిధముదోంప నద్భుతంబుగ వారించె నర్దునుండు.” 
7.5.299 
దోణు(డు బ్రహ్మాస్తము నుధద్ధతితో. బయోగించుటకు మత్తేభమును, అర్జును( 
డు వేడుకకు మరలించిన విధమును జెప్పుటకు( దేటగీతిని కవి గ్రహించుట యిట 
వ్యంజకము. దోణాచార్యుని బహ్మాస్రపయోగము లోకభయంకర మయ్యె ననునంశమును, 
అర్జును( డద్దాని నవలీలగా మరల్చుట యనునంశమును నట నున్న యర్థము మాత్రమే 
కాక ఛందోగతి గూడ వ్యంజించుచున్నది. 
కృపాచార్యునివలన పితృవధవృత్తాంతము వినిన యశ్వత్భామను గూర్చి 
ధృతర్మాష్టుడు సంజయు నిట్లడిగెను : 
“వరదివ్యాస్రవిదుండు బాహుఘను( డశ్వత్థామ శ్రీరాముతో 
సరిసేయందగువా(డు దండితల పాంచాలాత్మజుం డట్లు ని 
ష్రురుండై పట్టె ననంగం దుంచె నన వించున్‌ వారితో. గూడ నా 
తురు(డై పోయెనొ పోక నిల్చి యలుకన్‌ దోర్హరృముం జూపెనో.”7.5.331 
ఇందలి యళ్వత్త్థావము విశేషణములన్నియు విశేషార్భస్నోరకములు. 
వరదివ్యాస్త్రవిదుడనుటచే నట్టి దివ్యాస్తములతో( దండ్రిని దుష్టముగా వధించినవారిని 
రూపుమాపలేదా? యనునభ్మిప్రాయము వ్యంగ్యమగును. బాహుఘను( డనుటచే చేతకానివా( 
డను నేనేమి చేయుదునని నిరుత్సాహ పడవలసినవాండు కాదనునభి ప్రాయము వ్యంగ్యము. 
“శ్రీరాముతో సరిసేయందగువా(డు' కావున. బితృభక్తితాత్సర్యముతో తప్పక పగదీర్చుకొను 


352 


భారత ధ్వని దర్శనము 
నను భావము వ్యంగ్యమగును. “పట్టెననంగ( ద్రుంచెననన్‌” అని రెంటిని విడివిడిగా6 


బేర్కొనుటచే నేయొక్కటి చేయుటయు దుస్పహమే కాగా రెండును జేయగా నుపేక్షించునా? 
యనునర్ణము వ్యంగ్యము. “వారితో(గూడ  ననుమాటచే నేమియు. బట్టనివానివిధమునం 
బోవుట యాత్మజున కుచితమెట్లగు ననునభిపాయము వ్యక్తమగును. ఇట్లు ధృతర్శాష్టుని 
మదిలోని యశ్వత్థామ చేయవలసిన శతువధ న్వరూపమంతయు నిందభివ్యక్తమగును. 
భీమ్మునివెనుక నంతవాండైన యన్తగురుని మరణము నఖివర్ణించిన 
యీయాశ్వానము వీరరౌద్రాద్భుత బీభత్సరనమయమై యలరారును. వుటోత్కచ 
విజృంభణమున రౌదము, |దోణుని ధృష్టద్యుమ్నుడు మడియించుటయందు 
బీభత్సము, నారాయణాస్త పయోగసందర్భమున నద్భుతము మున్నగునవి యిందు! 
దో(చును. దదోబణుని ధృష్టద్యుమ్ను(డు వధియించిన విధానమున కర్దును. డేవగించి 
పరమనిర్వేద పరు(డగు సందర్భము అతనిగురుభక్తి తత్పరత నభివ్యంజించును. అట్లే 
గురువుత్రుండు తండ్రి మృతివార్తవిని కోపదుఃఖములు పెనగొన విజృంభించుట రౌద 
వీరరసములను పితభిరతి నొక్కుమ్మడి నాస్యాదింప(జేయును. ఘటోత్కచ మరణమునకు. 
గృమష్టా6 డానందపడుట విన్మయజనకము. సాత్యకిధృష్టద్యుమ్ను లొకరి తప్పునాక 
రుటంకించి వరస్పరము శిక్షింపనెంచు భాగము భయానకరసమును బుట్టించును. 
వ్యాసాగవునము, నరనారాయణ వువాత్త్వృకథనము మున్నగు నంశములు 
శాంతరనవ్యంజకములుగా భావింపనగును. ఇట్లీ యాశ్వానమున నించుమించు 
రసములన్నియు మేళగించి సహృదయ హృదయానంద సంధాయకములగుచున్నవి. 
కర్ణపర్వము - [ప్రథమాశ్వాసము ఫా 
కర్ణుమరణవార్త విని శోకించు సందర్భమున ధృతరాషు( డిట్లాడెను : 
“పౌరుష మేటికి; దైవం బేరూపునం జూడ ఫలద; మే మందము; దో 
స్పారనితాంతోజ్ఞ్యలుడగు నా రాధేయుండు సచ్చె నద్దునుచేతన్‌.” 8.1.28 
ఇప్పటి ధృతరాష్టుని యభిప్రాయమును బట్టి రాధేయు.డు నిజమైన పౌరుషము 
గలవాడు; అర్జ్హును(డు సాధారణమానవు(డు. అతనికి దైవబలము తప్ప నాత్మబలము 
లేదు. ఇది ధృతరామ్హనిచిత్తమున కెంతయు నొవ్వు గూర్చినది. కావున. గర్జుని 
దోస్సారనితాంతోజ్ఞ్వ్యలునిగా విశేషించి యర్దునుని నిర్విశేషముగా( బేర్కొనెను. దీనివలన 
నాతనికి( గర్జునిపైై( గల గాఢాభిమానమును, నర్షునునిపై గలయనూయయు 
నభివ్యక్తములగు చున్నవి. 


353 


45 


తిక్కనార్యుని దివ్యవాణి 

కర్ణపర్వారంభము ధృతర్మాష్టాలంబకమగుశోక మువ్వెత్తుగా వర్ణించుచు'! 
గరుణరసజనక మగును. ఇం దాత(డు రాధేయునియోధాగ్రేసరతను దల(చిదల(చి దు; 
ఖపడుట, తనయునిదిక్కు మాలినతనమునకు వివశు(డై విలపంచుట, పాండవులు 
భీమ్మదోణుల వంచనమై వధించుట పేర్కొని యట్లే యీతని విషయమునందును 
నయ్యెనాయని శంకించుట, మూర్చమునుంగుట, తెప్పరిల్లుట, యుద్ధవృత్తాంతము 
కొంతవడి విననొల్లకుండుట మున్నగునంశములు కరుణరనవ్యంజకములై యలరు 


చున్నవి. 
దుర్యోధనుండు ధర్మజున కోడిపాణె నని విని ధృతరాష్టు(డు సంజయుని 


ట్లడిగెను: 

“సమరము పెంపుసెప్పెదవు; సంజయ! చెప్పవు నీవు నీమహీ 

రమణునిభంగి, ధర్మజుశరంబులచే విరథత్వమొంది మా 

నము జలముం దెగందొలంగెనా మగుడం బురికొంట లేదె: ని 

క్కము సెపుమా తనూజభుజగర్వవిహీనత నొంచెంజిత్తమున్‌.” 81.187 

ఇందలి నీవు, నీమహీరమణుని భంగి యనుపదముల వలన ధ ఎతర్వాష్టునికోప 
మభివ్యక్తమగుచున్నది. నేను విన నుత్సుకత వహించిన విషయము నెజింగి చెప్పవలసిన 
నీవు చవిగాని విషయములః జెప్పెద వేల? అలవుచలముల వహించి పాండవుల 
గెలుతునని తలంచిన నీరాజు విక్రమించెనా? లేదా చెప్పు మనునర్ధమిట వ్యంగ్యము. 
'మానము( జలముం దెగం దొలథెనా? యను ప్రశ్నలో నట్లుకాదని చెప్పుట నాశంసించు 
తాత్పర్య మభివ్యక్తమగును. 'మగుడం బురికొంటలేదొ యనుటలో లేకుండు టెంత 
యసహ్యమను భావమును వ్యక్తము చేయును. 

దుర్యోధనుండు మద్రపతిని గర్ణసారథ్యమునకై పార్థించుచు నిట్లనెను : 

“గురుండును భీష్ముండుం జనినం గొంచెపుమూ(కలతోడ నేను సం 

గరవిజయంబు గోరి భుజగర్వమునన్‌ సడిసన్నపాండుభూ 

వరనుతువర్గముం దొడరువాండనకా మది నిశ్చయించు టె 

వ్యరి(గొని? యింత నీ వెలుంగవా? నిను? గర్గునిం గాదె నమ్మితిన్‌?” 8.1.246 

భీష్మ ద్రోణులయనంతరము నిన్ను. గర్జుని. గొని నమ్మకముతో నంగర 
విజయంబు గోరుదు నను నీదుర్యోధనోక్తిలో మీరు వారిరువురికంటె వీరవరులు, వా ర 
జాలని విజయము మీరిత్తురను ప్రశంస తోంచి మదపతి వశీకృతు(డు కావలయునను 
సుయోధనుని తాత్సర్య మిం దభివ్యక్తమగును. నీ వెజు(గవా? యను టాతని నుబ్బించి 


354 


భారత ధ్వని దర్శనము 
కార్యము సాధించుకొనుట నఖివ్యక్తము చేయును. 'భుజగర్వమునన్‌ సడిసన్నపాండు 
భూవరసుతువర్గమున్‌' ఇత్యాదికముచే మీముందు అట్టి పాండవులు నిలువ(జాల రని 
ప్రశంసించుట తో(చును. 

విజయుని జయించుటయే వీరవతముగా జీవితలక్ష్యముగా( బాటించు కర్ణుని 
ప్రతాపమును, దక్కుంగలరథికుల యౌద్ధత్యము నీయాశ్వానమున వర్ణింప(బడినవి. 
ముఖ్యముగా ధర్మజుని యుధిష్టరత్వ మిందు సార్ధకమైనదని చెప్పనొప్పును. ఇట్లిది 
వీరరస్సపవణమై యలరారుచున్నది. కర్ణునికి సారథ్య మొనరించుటకై దుర్యోధనుడు 
మద్రపతి నభ్యర్థించుట, యాతండు కోపించుట, యీత6 డనునయించుట, యాతని 
నంగీకరింప(జేయుట యనువృత్తాంతమున దుర్యోధనుని కార్యసాధకత్వనై పుణి యభివ్యక్త 
మగుచున్నది. 
కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము :- 
నంకులనవురము సాగునవృటికి కర్ణుని విజృంభణము వీరర్గొద 

రసన్ఫోరకముగా నుండుట స్నీక్రింది పద్యమునందలి సమాససంఘటన యెట్లభివ్యక్తము 

చేయుచున్నదో కాననగును. మహాపాణసంయుక్తాక్రరబాహుళ్యము కూడ( దద్రసముల 
కిట వ్యంజకము. 

“బాణజ్య్వాలలు బెట్టు పర్వ గగనపక్షోభణజ్వాలతా 

క్యాణస్ఫూర్తి ఛటచృ్చృటారవముగా6 గర్గోగ్రదావాగ్ని య 

క్రీభోదగత వైదిసైన్యవనభస్మీభావనిర్వాహపా 

రీణంబై వెలుంగొందె నిర్దరులు వర్ణింపంగ నే ముబ్బంగన్‌.” 8.2.184 

ఈయాశ్వానమునందలికర్ణశల్యులవనంగములు జుగువావహములు, 
హంనకాకీయోపాఖ్యానము, అంగమద్రదేశాచారముల నుటంకించి వారు పరస్పరము 
నిందించుకొనుట మున్నగునవి యందం దేవగింపును గలిగించును. కర్టునివిశ్చంఖల 
విహార మిందు వీరరసోత్సాదకమై యొప్పుచున్నది. అట్లే భీమశ్వత్ధామాదులయుద్ధ 
విజృంభణమును రసోదంచితమై యలరారుచున్నది. భీము(డు కర్టు నోడించి మూర్చపుచ్చి 
నాలుకంగోయ(బూనుట రౌదరనసంజనకము. కర్ణునికి సారథ్యముచేయ నంగీకరించి 
యథేచృముగ నిందించుచు( గర్భ్ణమనశూలాయమానవాగ్యవహారము గలశల్యుని ప్రవర్తన 
మాతనికి( బాండవులయెడ(గలపీతి నభివ్యక్షము సేయును. ఆశ్వాసాంతము నందలి 
ధర్మజునోటమి జాలి( బుట్టించును. 


355 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము:- 
కర్గునిచే దుర్భరపరాభవము నొంది యొడలుమజచి సేమమరయవచ్చిన 
తన్ను( దూలనాడెడు ధర్మజానితలనజుక(బూనిన యర్జునునితో( గృష్టు( డిట్లనెను : 
“అనిన6 గృపాణంబుగొని సవ్యసాచి యవ్యిభు వేయందలంచినవిష్ణుం డెజింగి 
వాలు గేలనమర్పవలసినకత మేమి; కౌరవు లియ్యెడ లేరు; మనము 
ధరణీశ్వరునిసే మ మరయంగ వచ్చితి; మీతనికుశల మిట్లేర్పడంగ6 
గంటిమి; సంతోషకాలంబుగా కిది కోధకొలమె? వధ్యకోటి యిచట 


నేది గాంగ నలిగి తీ; వని పలికిన రూక్షభంగియగుకటాక్షదృష్టి 
యానరేందుమీ6ద నడరంగ నర్జును. డమ్మురారి కిట్టు లనియె నధిప!” 
8.3.67 
ఈపద్యము వ్యంగ్యముగా( గృష్టు డర్దునునకు( గార్యాకార్య వివేకము 
నుపదేశించుటను దెలువును. వాలుగేల నమర్పవలసినకత మేమి? యనుపశ్నలో 
తండ్రివంటివా( డవమానపడి కోపగించినచో శత్రువులకడ( దీయవలసినఖడ్గము నిచట 
దీయుట యెంత యవివేకమో యూహింపు మనునర్థము గమ్యమానమగును. 'కౌరవు 
లియ్యెడ లేరు' అనుటవలన వారు నీకు వధ్యులు, ధర్మజూ(డు కా(డు గుర్తింపు మనునర్ధము 
వ్యంగ్యము. “మనము ధరణీశ్యరునిసేమ మరయంగ వచ్చితిమి” అనుటచే 
మహాభయంకరమైనయుద్భములో( |బవర్తిల్లుచు వీలుకానియెడ వీలుచేని కొని 
పరమభక్తిగౌరవములతో నన్నసేమమరయుటకు వచ్చి యిచ్చట నతడు కోపించెనని 
నీవును వివేకము గోల్పోయి వధింప(బూనినచో భక్త్యాదులు మట్టిలో గలియవా? వధించి 
నీవు ఆదుఃఖమును భరింప(గలవా? అదియే లక్ష్యమైనచో ఈయుద్ధమేల? ఆత(డు 
ధరణీశ్వ్యరు(డు. కావున నేదియైన మాటాడ(దగును. సేవక్షపాయుడవైననీ వుద్ధతి 
చూపనగునా? ఇది సేమమరయువిధమా? ఇత్యాద్యభిపాయము వ్యంగ్య మగును. 
'వధ్యకోటి యిచట నేదిగా(గ నలిగితి వనుటలో ధర్మజు డేమనినను నీకు( బూజ్యూ్య( 
డేసుమా! యను హెచ్చరిక ప్రతీయమాన మగును. “ఈవు' అనునది వివేకముగలవా( 
డవు, ధర్మజనంరక్షణతత్పరు(డవు, శ్యతువధచేని యాతనికి మనఃపీతి 
గలిగింపవలసినవాండవు ననునర్థాంతరమున సంక్రమితవాచ్యమగును. 
ఈయ'+శ్వాసమున 52వ పద్యముమొదలుకొని 112వ వచనమువజకు గల 
భాగము రగవద్భట్టములలో మేలైనది. యుదిష్మిరుని తీవకోవము, 


356 


భారత ధ్యని దర్శనము 

అర్జునునిధర్మసంరక్షణ తాత్పర్యము, శ్రీకృష్ణునిమెల(కువతోడి శిష్ట రక్షణ ప్రావీణ్యము, 
పాండవుల సౌభ్యాతము, శ్రీవాసుదేవునిపాండవప్రీతి మున్నగునంశము లిందు( జక్కగా 
నభివ్యక్తములగును. ప్రతిపదమున నేమియనర్థము జరుగునో యె ట్లీఘట్టము గట్టెక్కునో 
యనునుత్క్మంఠ సహృదయహృదయమున నిండి వేద్యాంతరమును విగళితమొనర్చును. 
మొత్తముమీ(ద యుధిష్టిరార్డునులధర్మవీర మిందు వెల్లిగొనెను. 

113 నుండి 129 వజకు కృష్ణుండుచేసినయుపన్యాస మభిప్రాయగర్శ్భితము. 
ఎంత తేర్చినను నర్జునునకు ధర్మజు. బదరినవిషాదము మదిలో మెజమెజలాడుచునే 
యుండును. ఆతని నాశోకమునుండి కోపములోనికి( బరువెత్త(జేయవలయును. కావున. 
గౌరవులదౌష్ట్యము, కర్టునివై మనస్యము, భీష్మదోణాదులయాశితవాత్సల్యము మున్నగునవి 
యర్జునునకు(దెలియంజేసి యాతనిని కర్ణవధకు సిద్ధము చేయవలయును. లేనిచో నర్జునుడు 
నీరుగారిపోవునట్లున్నాండు. పార్థసారధి యీపయత్నవిశేషమంతయు నీవాగ్గాలములో 
నభివ్యక్తమగును. కావుననే కృష్ణుని వాక్యము లాలించి యర్జును( డుత్సాహము౮బూని 
తా నే మేమి చేయునో కృష్ణునితో నిట్లు చెప్పుచున్నాడు : 

“నీతోడ్పాటున నేం దివిష్టపముల ర్లెల్వంగ నూంింతు; నా 

చేతం గర్లుడు రూపుమాలి చను, మెచ్చింతున్‌ నినుం, జూడుమీ 

దైతేయాంతక! యంచు శేషనిభహస్తం బుద్ధతిం జాంచిని 

ర్ఫూతారాతిబలుండు పుచ్చికొనియెన్‌ దుర్తా్థంతకోదండమున్‌.” 8.3.130 

తనతో( బోరవచ్చినదుశ్శాసనుం గాంచి భీము! డిట్లు పలికెను : 

“అసభలోన6 గొన్నబుణమంతయు నీంగంగం గంటి వడ్డితో; 

బాస కొకింతయుం దొలంగంబాఅకు; తీర్చెద నిష్ణు; నేండునా 

చేసినపుణ్య మెవ్వరును జేయరు; నిన్నిటుసేరందెచ్చుటం 

జేసి విధాత నాకు గృపసేయుట గానంగవచ్చెందమ్ముండా [. 8.3.195 

ఇందలి “తమ్ముడా! యనునంబోధనము భీమసేనునిమహాకోధమును 
వ్యంగ్యవెొునర్చును. మనవున్నదమ్ముల మను భావము మీ కున్నయెడల 
నింతటియనర్థము జరిగెడిదా? వుట్టినదాది మమ్ము(బరిమార్చుటకు యావచ్చక్తిని 
వినియోగించి సాఫల్య మంద(జాలకపోయిరి. అది నేనిప్పుడు గాంతునను భావ మిట 
వ్యంగ్యమగును. “నా చేసినపుణ్య మెవ్వరును జేయ” రిత్యాదికముచే పగదీర్చుకొన 
గలుగుచున్న హేతువున భీము(డు పొందు నానందపారవశ్య మభివ్యక్తమగుచున్నది. 
“ఆసభలోనన్‌' అనునది వుస్తాపహరణాదిఘోరావమానముల నన్నింటిని స్మృతికి(దెచ్చుట 


357 


తిక్కనార్యుని దివ్యవాణి 
నధివ్ణుంజించును, 
193వ పద్యమునుండి 226వ వద్యమువణకు భీమసేనుండు చేనిన 
చుశ్ళాననవధ వర్ణింవ(బడినది. వరమభయంకరమ్రైనభీమసేనునివర్తన మిందు 
రసవంతముగా! దీర్చిదిద్ద(బడినది. రౌదరస మిందు మూర్తీభవించెనా యన్నట్లుండును. 
దుక్ళాసనుని వధించుట, జొమ్మగలంజేసి రక్తపానముచేయుట, చచ్చినవానితో వాండు 
చేసిన పావముల నుగ్గడించుట, స్రైరవిహారము నలువుట యనునీయంశములు 
రసావతారనమర్థములై యానందదాయకములగుచున్నవి. మార్కొనువా(డెవ్వ(డును లేక 
ప్రతీవీరు లందటు జిచ్చవడియుండుట తదాలంబకమగుభయమును వ్యక్తము చేయుచు 
రౌదము నలంకరించుచున్నది. 
రథచక్రము నెత్తునంత కేయకుండుట పాడి యనుకర్ణునితో నచ్యుతు( డిట్లు 
పలికెను : 
“ఎమీ | తగవును ధర్మము నీమనమున నేండ పుట్లెనే; గర్వమును 
దామదురభిమానము నె లా మజచితి; కర్ణ ! యా చలం బెటవోయెన్‌?” 
8.3.353 
వరులను నిష్కారణముగ హింసించునపుడు స్మృతికి రానితగవు ధర్మములు 
ప్రాణత్రాణపరాయణత్వమునకు నేండే పుట్టుట యెంత వింత? నీ వితరులయెడ వానిని. 
బాటించినచో నియందితరులు వానినింజూపుదురు. అట్టిది లేదు గదా! జీవితమంతయు 
గర్వము నుద్దామదురభిమానమును బూని నేండు చచ్చుచో వానిని మఅచి దీనుండ వైనంత 
మాత్రమున ని న్నర్దును( డొప్పరికించునా? ని చలమెట్టిదో యట్టిదే యర్జునుండు నీయెడ. 
బూనవలయు ననుకృష్ణునియభిప్రాయ మిట వ్యంగ్యము. అర్జునునకు( గ్రోపోద్రేకము 
కలిగించు కృష్ణుని తాత్పర్య మిందభివ్యక్త మగును. 

“కర్ణునౌ౦దలనె భారత సంహితనిల్సు” నని నడిసన్న మహావీరుని మహోదాత్త 
యుద్ధఎరము నాతనిమరణమును ట్రధానవృత్తములుగా నీయాశ్యాసము రూపుదిద్దుకొనినది. 
ఇందు గర్జార్డునుల పొరుషములు వీరుల కుత్సాహమును, భీరులకు భయానకరనమును, 
రా bere నొనాస్త్రే ప్రయోగదక్షత కలరి 

$ వివేకమును జర్చించి రన్నచో కర్ణార్డునుల 
యతిమానుషతత్త్య మభివ్యక్తమై ఎసన్మయజనక మగు చున్నది. కృష్ణునిమహత్త్వ మర్గునునిం 
ది. ఏమైనను నేకవీరు(డగుకర్షుని లోకోత్త ర 


358 





భారత ధని దర్శనము 
పరాక్రమాభీలత లిందు మూర్తీభవించి యాతనిదుర్నయమును దాత్మాలికముగా మజపించి 
సర్వ జనులసానుభూతిని సాధించుటకు హేతువులగుచున్నవి. యుద్ధవీరమున కీఘట్టము 
పరసీమ యననొప్పును. 
శల్యపర్వము - ప్రథమాశ్వాసము : 
దుర్యోధనమరణమును నంజయునిచె విని ధృతర్మ్నాష్టుడు విలపించు 
సందర్భమునందలి యొక పద్యము - 
“నిను; దురోధనదుశ్చ్ళా సనుల బలికి పలికి నిచ్చచావుగ నప్పా 
వనియలంచు! గాన నడవికిం జనుట మేలైనతెజంగు సంజయ! నాకున్‌.” 
. 9.1.32. 
ఇందు( బలికిపలికి యనుచోటిద్విరుక్తి పలుకుటలో భీమునికి. గల యిష్టమును 
ధృతర్నాష్టునకగుకష్టమును వ్యంగ్యముగా( దెలుపును. అత(డు పలికినపుడెల్ల తనకు 
జావైనట్లుండును. వారలు చచ్చినందుల కేడ్చుటయా? ఈనిచ్చచావున కేడ్చుటయా? 
ఇది చావుకంటెను నధికదుఃఖకారణము. కావున వనగమనము మేలైన తెజ(గను భావ 
మిట( దోయను. ఈ పద్యార్దమును బట్టి పాండవులకు( దాను చేసిన యెగ్గులును, 
పావనియన్నచో నతనికి( గలభయాతిరేకమును నభివ్యక్తములగును. 
ఈయాశ్వానమున మొదటి నలువదిపద్యములు కరుణరసావిర్భావకములు. 
సర్వ్యనాశనమయ్యెనని తెలిసి ధ ఎతరాష్టునితో షా టాతనివారందజు దుఃఖించు నిఘట్టమును 
రనవంతము. ముఖ్యముగా ధృతరామషునివిలాపము, అత(డొక్కొక్కరి సామర్ద్యము 
నుటంకించి యదియెల్ల నాజడియైవోయెనని చింతించు టయు. జక్కగా( జిత్రింప(బడినవి. 
ప్రతినాయక పక్షమువా(డైనను, దనయునిదుషృతులకు( దలయొగ్గి యనర్థమును 
గోరితెచ్చుకొనినవాండైనను ధృతర్వాష్టుడు అందందు సమభావమును బ్రదర్శించుటచే 
సానుభూతికి లక్ష్యమగుచున్నా(డు. కావుననే కరుణరసమును సంభావించుట. 
పరమశోకావృతచిత్తు(డై యున్న సుయోధనుని. గాంచి కృషార్దచిత్తుండైన 
కృపాచార్యు(డు మేలుమాటల( జెప్పుచు నిట్లు వ్రాక్రుచ్చెను; 
“జ్యారవము నాదముగ నతి ఘోరత వైరు లనుకరటికోటికి రయదు 
ర్వారంబగునర్దునకం రీరవము శితాస్త్రనఖపటిష్టతC జూపున్‌.” 9.1.47 
ఈ పద్యమునందలి సావయవరూవకమువలనను, రయదుర్వార మను 
విశేషణముచేతను భవిష్యద్యుద్ధమున( గౌరవవినాశ మెట్లనివార్యమో వ్యంగ్యముగా( జెప్ప 
బడినది. సింహమునకు గజమునకు జాతివైరము. అందు సింహవిజృంభణము గజమున 


359 


తిక్కనార్యుని దివ్యవాణి 

కనివార్యముగా మరణ హేతువు. సింహ మాకృతిలో6 బిన్నయైనను బరాక్రమములో మిన్న. 
గజమునకు సింహస్వప్నము కూడ మరణదాయకము. ప్రకృతపుసింహము శితాస్త్రనఖ 
పటిష్టత చూపనున్నది. ఇంక మనకు బ్రదుకులేకుండుట నిశ్చయ మనునభిప్రాయమిట 
వ్యంగ్యము. 

యుధిష్టిరుని శక్తి ప్రయోగముచే మద్రాధిపతి మడిసినప్పటి స్థితి యీ క్రింది 
రెండు పద్యములం దభివర్ల్ణింప(బడినది : 
(1) “క్రతమున ముక్కునం జెవుల( గన్నుల నొల్కెడు రక్త మంగ మా 

ఫ్లతముగ(6 జేయగా నతడు బోరగిలంబడియెన్‌ ధరం గర 

ద్వితయము సాంచి ధర్మజునిదిక్కుశిరంబుగ వజ్రదారుణా 

హతి( బడు భూరిభూధరమహత్తర శృంగముభంగి భూవరా!” 9.1.285 
(2) “భూమిమీ(6ద నిట్లు బోరగిలంబడి 

మద్రనాథు( డొప్పె మానవేంద్ర! 

లేమయురమునందు లీలమై వ్రాలిన 

ప్రాణనాథు6 బోల్పంబట్టుగాంగ.” 9.1.286 

బోరగిల(బడుట, కరదితయము సాంచుట, శిరము ధర్మజునిదిక్కగుట 
అనులక్షణములచే మద్రపతి తన్ను సంహరించుటకు( బరమేశ్వరు(డే యుధిష్టిర 
రూపమున వచ్చెనని గుర్తించెనో యనునట్లును, లో కకల్యాణార్థ మాత(డు చేయు సంహారము 
తన కభిమతమే యని చెప్పెనో యన్నట్లు నావ్టాంగదండ ప్రణామమాచరించి మృతిచెందె 
ననునుత్రేక్ష వ్యంగ్యమగును. 

భూమిమీ(ద బోరగిలంబడిన మద్రపతి లేమయురముననున్న ప్రాణనాథునివలె 
నుండె ననునీయుపమచే యుద్ధరంగమున( బడినశల్యు(డు ప్రాణములుపోవు తుది 
క్షణమున సైతము దుఃఖమును మననునకు రానీక పరమోత్సాహముతో( జచ్చిన 
న్వర్గకాంతలవరిష్య్వంగనుఖమందవచ్చునను నిండైన తృప్తితో. బోరె ననునర్థము 
ప్రతీయమానమగును. 

ఈయాశ్వానమున మద్రేశ్వరునియన మానవిక్రమము నమగ్రముగా వర్ణింవ( 
బడినది. యుధిష్టిరు( డెన్నడు లేని విధమున బోరి తన పేరు సార్థకముగావించుకొనెను. 
శల్యయుధిష్టిరనకులసహదేవుల యుద్ధోత్సాహమిందు వీరరనమై మించినది. నకుల 
నవాదేవులు శకునిని వారి వారిని నంవారించి తమ ప్రతావమును లోకఖ్యాత 
మొనరించుకొనుటయు నిందు వక్కాణింపంబడినది. 


360 


భారత ధ్వని దర్శనము 
శల్య పర్వము - ద్వితీయాశ్వాసము :- 
జలస్తంభనవిద్యచే ద్వైపాయనహ్రదమున డా(గియున్న సుయోధనునితో ధర్మజు 

డిట్లనుచున్నా(డు : 

“ఇటుతగునే సుయోధన: మహీవలయంబున నిట్టిదైన్య'మె 

చట వినం జూడంగల్సెనె) యసంఖ్యులు రాజులు నీకు. గాగ జ 

చ్చుటయును బంధుమిత్రులు విశుద్ధచరిత్రులు పోర నట్టు త్రుం 

గుటయును జూచి; తేమిటికిం గ్రుంకితి నీళ్ళను; జావుదప్పునే?” 9.2.54 

“'మహీవలయంబున నిట్టిదైన్య మెచ్చట వినంజూడ(గట్గెనో యను నీ పాక్యముచే 
నిప్పటి నీప్రవర్తనము పరమతుచ్చమైనది, అభిమానధను(డ వని పేరుగన్న నీకిట్టిది 
తగునా? యనునర్థ్ధము వ్యంగ్యమగును. అసంఖ్యులు, రాజులు... ఇత్యాదికముచే నెవ్యరో 
సామాన్యులు గారు, రాజులు, వారు నొకరో యిద్దలో కారు, లెక్కింపనలవికాని సంఖ్యలవారు. 
మజియు వారి చావు వారికేమైన( బ్రయోజనకరమా? కాదు. తోకచుక్కవలె లోకవినాశకారకు( 
డవైననీకొజుకై వారు నిర్విచారముగ( జావంగా నీవు బ్రదికియుండు టేమి పాడి? 
యనునర్ధము వ్యంగ్యము. “బంధుమిత్రులు, విశుద్ధచరిత్రులు అనుటచే నట్టివారిని 
బొట్టనిడికొని నీయట్టి యశుద్ధచరిత్రుండు జీవించుటయా? యను భావము వ్యంగ్యము. 
“'చూచితి” అనుటచే( జూచి నీవు నేర్చుకొనినదేమియు లేదు. నీవు కులఘాతకు(డవు, 
కృతఘ్నుడవు, మూర్చుండవు అను నీ మొదలగునభిప్రాయ మిందు వ్యంగ్యమగును. 

గదాయుద్ధము తనకు సమ్మతమని చెప్పిన సుయోధనునితో ధర్మజు. డన్న 
మాటలు, దానికి సుయోధనునిరోషావేశము నీక్రింది పద్యమున (జూడనగును : 

“అనుటయు( బొంగి ధర్మసుతు6 డాతనితో గద నొక్కరుండ నేం 

గొనియెద నీదు ప్రాణము లకుంఠితబాహువిలాసభాసినై 

యనవుడు( బుట్టలోపలి మహాభుజగేంద్రుండు రోంజునట్లు రోం 

జె నధిప! యవ్విభుండు దనచిత్తము నప్పలుకుల్‌ గలంచినన్‌” 9.2.94 

ఇంతవజకు ధర్మజూ(డు పలికిన పలుకులకంటె “గదనొక్కరుండనే. గొనియెద 
నీదు ప్రాణములు” అనువాక్యము సుయోధనునికి మిక్కిలి కోపహేతువైనది. దుర్యోధను 
డు గదాయుద్ధమున6 దనతో సాటియగువాండు లేండనియు, ధర్మజుండావిద్యలో( దనముం 
డెందుకు( గొరగాడనియు నను భావముగలవాండనుట యిందు వ్యంగ్యము. అట్టివా( 
డు తన్ను గదాయుద్దమున( జంపెద ననుట తన విద్యాప్రాభవము నవమానించుటగా 
భావించి మహాభుజగేంద్రుడు రోంజినట్లు రోంజెననుట సార్థకమగుచున్నది. 


361 


46 


తిక్కనార్యుని దివ్యవాణి 
గాంధారి నూజడింపః గరిపురి కరిగిన కృష్ణుండు ధృతరాష్టునితో మెల్లన నిట్లనియె: 
“అకట! కులం బకొరణమ యంతయు నాశము నొందె; నిట్టిదా 
నికి. జొరనొల్లరైరి మహనీయచరిత్రులు నాడు పాండవు; 
ల్పకలము నీవెజుంగుదు చలంబును నీసును దక్కి నన్ను సం 
ధికి నిటరా నొనర్చుట మదిం దలవోయు; మదెట్టిశాంతియో!” 
ఇందు, పాండవుల దినుమంతయు. దప్పులేదు, దోషమంతయు మీవారిదే. 


9.2.363 


కావునం జచ్చినవారికై దుఃఖించి చంపినవారిపై( గొపించి యిహపరములకు( జెడకు 
మనునుపదేశ మిందు వ్యంగ్యమగును. 

“ఇట్టిదానికి( జొరనొల్లరైరి మహనీయచరిత్రులు పాండవుల్‌' అనుమాటచే 
దుష్టాత్ములగు నీతనయులు( గర్జాదులు వారిని బలాత్కారముగా యుద్దములోనికి దింపి 
రనుట మీకు. దెల్లమేకదా! యనునర్భము వ్యంగ్యము. “సకలము నీ వెణుంగుదు 
వనుటలో. దెలిసితెలిసి నీవు పాండవుల పై( గోపింపనవసరములేదనునర్ధము వ్యంగ్యము. 
'చలంబును నీనును దక్కి" యనుటలో నట్లు దక్కుట యసాధారణ విషయ మనునర్ధము 
వ్యంగ్యమగుచు( బాండవుల యెడ దోష మాపాదించుటకు వీలులేదనునభిప్రాయమును 
వ్యక్తమునర్చును. 'మదం దలపోయుము' అనుటలో బాండవులమంచితినమే నీవ 
భావింపవలయు( గాని నీ కొడుకుల చావునకు హేతుభూతులై రని చింతింపంబనిలే 
దను నర్థము వ్యంగ్యము. “అదెట్టిశాంతియో' యనుటవలన వారి శాంతి యనిర్వచనీయ 
మట్టి దానిని విజిచి వారిని యుద్దమునకు. దెచ్చిన దోషమంతయు నీకుమారునిదే 
యనునర్భము వ్రతియమానమగును. ఇట్లే తటువాతిథ్రైదాటు వద్యములలో 
పాొండవులయెడ( గోపింపవలదను నుపదేశ మనేక విధముల బ్రతీయమానమగుచున్నది. 

సర్వకురుక్షేత్ర మహాయుద్ధమునకు నెవ్వనిమూర్థత్వము మూలకారణమో యట్టి 
సుయోధను€ డీల్గినవృత్తాంత మీయాశ్వాసమున వర్ణింపబడినది. భీమసేనాలంబక క్రోధ 
మిందు రౌద్రరసముగా మూర్తీభవించినది. శ్రీకృష్ణుని పాండవానురక్తి ప్రత్యక్ష స్వరూపముతో 
నిందు సాక్షాత్కరించినది. ఆ వాత్సల్యము నిరుపమానము. దుర్యోధనుని దుఃఖము, 
తన. పాండవుల పశ్చాత్తాపము మున్నగు భావము లిందు( జక్కగా 

మిక్‌ న్నవి. బలరామునితీర్ణయాత్రాభిరతియు నిందు సరసముగా వర్ణింప(బడినది. 
సౌప్రికపర్వము - ప్రథమాశ్వాసము :- 
స్‌ య నిశ్చయించినయశ్వత్థామకు( గృపాచార్యుడు హితబోధ( జేయుచు 


362 


ఖారత ధ్వని దర్శనము 

“క్రోధము లోభమున్‌ భయముం గూరినచిత్తముతోడ దుష్కియా 

సాధనవృత్తి దుర్దనుండు సజ్జను లాంగంగంయేయుకార్యముల్‌ 

బాధల బెట్టకున్నె; సిరిపాయ6గ6 జేయకయున్నె వానిణ దీ 

వాధినితాంతదు:ఖహృదయత్వము దేరకయున్నె వానికిన్‌” 10.136 

ఈ పద్యము వాచ్యముగా నీతిబోధగా6 గానవచ్చినను, అశ్వత్థామయప్పటి స్థితికి 
సంపూర్ణముగా నన్వయించి యుపదేశము నొస(గుచున్నది. తన తండ్రి మృతికి క్రోధము, 
జయమునెడలోభము, చక్కటి పరాక్రమమున. దన్ను బాండవులు సంహరింతురిమో 
యను భయము - ఈ మూడును నాతనిహృదయమును లో(గొని కపటోపాయమున 
నిద్రాసక్తులై యున్నవారిని దయాహీనత( జంప దలంపు( బుట్టించినవి. ఆమార్గము 
ధర్మవ్యతిరేక మని సజ్ఞను(డగుకృపాచార్యు(డు వారించెను. కాని యశ్యత్థామ చేయుటకే 
నిశ్చయించెను. 'ఓయీ! నీ యీ యకార్యమువలన, సిరిపాయును, యావజ్జీవము 
తీవ్రనితాంతదుఃఖహృదయత్వము గలుగును. ఒకింత వివేకముతో నామహాపదను 
వారించుకొనరాదా! యనుకృపాచార్యునుపదేశ మిట వ్యంగ్యము. 

ఈయాశ్వాసము రౌద్రాద్భుతభయానకరసములనమాహారము. మహాక్రార్యము 
మదలి వల్లువయ్ర యుప్పాంగనయశ్వత్భ్థామకిరాతకృత్యము లందు రసవంతముగా 
వర్ణింప(బడినవి. ఉలూకముచే నువదేశమునొందుటయే యాతనిక్రార్యమునకు 
వ్యంజకము. కృషపాచార్యుండు వ్యంగ్యధోరణిలో నాతనిని( దత్కాలమున శాంతు(జేసినచో( 
దజువాత నుద్దతి యడంగు నని చేసిన ప్రయత్నమున నాతనిధర్మబుద్దియు (31-44 
పద్యములలో) నభివ్యక్తమగును. అశ్వత్థామ చెదరని బుద్దితో( దన చేయ(బూనినపనిని 
స్థిరీకరించుట యాతనిదీర్హక్రోధమును వ్యక్తము చేయును. ఈ నందర్భమునందే 
పాండవులన్నచో నాతనికి( గలభయమును జెప్పంబడినది. భూతాకృతితో( దో(చినశివునితో 
నీత(డం పోరాడువుట్ట మద్భుతభయానకరనముల కిక్క. మజీియు నాత( 
డాత్మోపహారమునకు( దలపడుటయు, శివుడు సాక్షాత్కరించి ఖడ్గ మొన(గుటయు 
$నువృత్తాంతములు విస్మయమును బండించి యద్భుతరసమును నిండించును. ఆ 
విదవ నాత(డు చేనిన ధృష్టద్యుమ్నాదివధయంతయు( బరమభయంకరమై 
నయానకరసమును రౌద్రమును బుట్టించును. వానిబారింబడిన వారి యాక్రందనములు 
(రుణరసోత్సాద కములు. ఉపపాండవుల వధను ఎకవృత్తముననే నడిపి వారి 
ఏరాక్రమమును, వధయును సమానములన్నయంశమును గవి వ్యంజించెను. లయకాల 
ద్రంనివలె శత్రంశిబిరమునేవు( గొంచెము సేవున నుడివినయుశ్వత్థామా 


363 


తిక్కనార్యుని దివ్యవాణి 

లంబకమగురౌడ్రరసమిండు' బ్రధానము, తదితరము లన్నియు నంగములు. కృప 
కృతవర్మాశ్వత్థామలు తాముచేసిన వీర విహారము దుర్యోధనుని కెజింగించుటయు 
నాతనిని. బ్రశంసించుటయు మున్నగు వృత్తాంత మావీరుల కాతనియెడ6 గల ప్రీతిని 
వారి స్వామిభక్తిని వ్యంజించును. జయార్మలైన పాండవులు దుర్భయులై న 
భీష్మద్రోణకర్ణాదుల నెపమిడి చంపుట యనుపాపమునకు( బ్రాయశ్చిత్తకాండవంటిదీ 
యాశ్వాస కథాభాగము. ఎంతటివా(డైనను జేసిన పాప మనుభవింపకతీజి దనునంశ 
మిందువలన సహృదయపాఠకున కుపదేశముగా వ్యక్తమగును. అశ్యత్సామకు శివుని 
యనుగ్రహము గలుగుట యనునది కాలప్రభావమును వ్యంజించును. 
సొప్తికపర్వము - ద్వితీయాశ్వాసము :- 

ఉత్తర గర్భమునందున్న తనయున కాయువు నిత్తు నని కృష్ణు. డనగా నశ్వత్థామ 
యిట్లు పలికెను. 

“అనిన విని నగుచు( గులఅభజ తనయుం డిట్లనియె: నస్త్రదగ్గుని బ్రతికిం 

చిన మెల కొదె; నీవి న్ననువు నెజీంగెదము కొక - నరసఖ! దీనన్‌.”10.2.85 

ద్రౌణి నవ్వుటలో నాయస్త ప్రభావము నీచే. దిరోహితముకాంజాల దను భావము 
వ్యక్తమగును. 'అస్త్రదగ్గుస బ్రతికించిన మలకాద' యనుట పరిహసమును వ్యంజించును. 
“నీ విన్ననువు నెజింగెదముకాకి యనుట నీయాటలు నాకడసా(గ వనునర్ధమును దో(ప( 
జేయును. 'నరసఖి' యనుసంబోధనము నీ వర్షునున కెంత(గా సమప్రాణు(డవైనను ఈ 
విషయమున నాతనికి సహాయపడ(జాలవనురూపమున నశ్వత్తామదురభిమానమును 
వ్యంజించును. 

పరమనికృష్ణమార్గమున భవ్యచరిత్రులగు పాండవుల కపకృతి(. గావించిన 
యశ్వత్థామను బాండవులు సాధించుట యీయాశాానమున వర్ణితము. ఇంద 
'బ్రారంభమున( జచ్చినవారికై విలపించుపాండవులశోక ముత్కటముగా వర్ణింపబడినది. 
అది కరుణరసపరిపూరితము. అట్లే ద్రౌపదీదుఃఖమును. అది కొంతసేపటికి గ్రోధముగా 
మారి పాండవుల! బ్రేరేచినది. బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగోపసంహారకథనము అద్భుత 
భయానకరసముల( బ్రతియమానమొనర్చును. అశ్వత్థామవర్తనము జుగుప్పావహమై 
గోచరించును. అశ్వాసాంతమునందలి శివమహత్త్య ప్రతిపాదక కథాంశ మద్భుతరసా 
వహము. ముగి 5న మహాయుద్ధమున కిది యొక శాంతిపాఠమువంటిదిగా భావింపనగును. 
శ్రీకృష్ణుండు వెండవులను, ఉత్తరగర్భమును గాపాడువృత్తాంత మాతని భక్తరక్షణకళా 
పారీణతను, వువాత్త్వవల నబభివ్యక్తముచేయును. వరవునిగ్రవావరుడెన 


364 


భారత ధ్వని దర్శనము 
వేదవ్యాసమునీంద్రుడు గూడ నశ్వత్ధామకు శాపమిచ్చుట యనునంశముచే పవత 


ధర్మమార్గనిరతులు, వారి కేరును గీ డొనరించుట యధర్మమను నాతని తాత్పర్య 
మభివ్యక్తమగును. 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము :- 

సర్వవినాశమైవోయిన పిదప బట్టరానిదుఃఖమున( గుములుచు ధృతరాష్ట( 
డిట్లేడ్చెను : 

“సంధికి. గృష్టుండు సనుదెంచి పెక్కుభం గులంజెప్ప ఖష్ముండు గుంభజుండు 

నట్టు హితార్థులై యంతలంతలు మాట లాడిరి; జామదగ్బ్యాదులైన 

మునివరు లవ్విధంబున నొత్తిచెప్పి రా బుద్దులన్నియును దుర్చుద్ధినగుట( 

బాటింపనైతి; లోభమున( బాండునృపాలు పాలు తత్ప్సుతులకు6 బంచి యీని 

నాకతంబున. బొలిసిరి నందనులును జెలులు6 జుట్టంబులును సహాయులును; ధైర్య 

నెట్లు కలుగు; వైదికముల కెట్లు మనసు గొలుప్ర( బ్రాణంబుతో నెట్లు నిలువవచ్చు 11.112. 

ఈ పద్యమున ధృతరాష్రు(డు పరాకాష్టనందిన తన హృదయమౌర్ధ్యమును జక్కగా 
వ్యంజించి పశ్చాత్తాపమును వెలిగ్రక్కుచున్నాండు. వచ్చినవాడు సర్వలోకమునకు 
మానసీయు(డై హేతిమును గోరు కృష్ణుండు. వచ్చుటయు సంధికొజికి కాస చజిచుటకు( 
గాదు. తానై చనుదెంచుటలోనే యాతనియాత్మీయత యభివ్యక్షమగుచున్నది. అట్లు వచ్చి 
యెట్టైనను బొందుగూర్పవలయునని యనేక విధముల సామాద్యుపాయముల( బ్రయోగించి 
చెప్పెను. అట్లే తనకు( బితృస్థానీయు(డై తనహితము తప్ప స్వార్థ మావంతయు నెటు 
గనిపవిత్రచిత్తు(డు భిష్ము(డును, వెదధనుర్వేదముల నభ్యసించుటయే కాక కురుకుమారుల 
కందజకు నాచార్యకమును వహించిన ద్రోణు(డును, తనవలనను, దనతనయుని 
వలననుగలిగెడునవమానముల నన్నింటిని పరిగణింపక, యనిర్యచనియమైన విధమున 
హితమునే కోరి యంత లంతలు మాటలాడిరి. తమయంత తాము తపముచేసికొనుచు 
లోకవృత్తమును బట్టించుకొనవసరము లేని జామదగ్నా్యాదిమునులును నావంశము చెడుట 
కిష్టములేక అవ్విధంబున నొత్తి చెప్పిరి. ఇంద టీన్ని విధముల దనకై, తన కొడుకులకై 
చెప్పిన బుద్దులన్నియును దుర్చుద్దినగుటచే నాదరింపలిదు, దీనికంతటికి. గారణము 
సర్వవినాశహేతువగులోభము. ఆవలి వ్యక్తులు తనకు సంబంధములేనివారు కారు. 
తన తమ్మునిబిడ్డలె. తనకు రాజ్యమును గూర్చి భక్తి శ్రద్ధలతో నారాధించిన మహారాజు 
పాండునిసుతులు. ఇట్టియవివేకముతో నంద! జంపుకొని దిక్కుమాలిన పక్షి నైతినను 
పశ్చాత్తావ మిందు రమణీయముగా వ్యంజింపంబడినది. ఇందలి కృష్ణుండు 


365 


తిక్కనార్యుని దివ్యవాణి 


మున్నగుపదము లర్జాంతరసం క్రమితవాచ్యములు. అట్లు, అంతలంతలు, అవ్విధంబున 
మున్నగు పదములు వ్యంజకములు. ఈ సామాగ్రిచే బైయర్థమంతయు( బ్రతీయమాన 
మగుచున్నది. 
వీరరౌద్రబీభత్సాద్భుత భయానకరససమ్మిశ్రితమగు మహాభయంకర యుద్ధమునకు 
పిద్దించిన ఫలము కరుణశాంతరనప్రవణమగు స్రీపర్వము. రాంబోవు శాంత్యాను 
శాసనికపర్యముల కిది బీజప్రాయము. ఇందు ధృతర్మాష్టుని దయనీయమైన శోక మొకవంక 
కరుణముగా రూపాొందుచుండ(గా సంజయవిదురక ష్టదైకపాయనులమధుర సంలాపము 
లాచిచ్చు నార్చుటకైనయమృత సేచనమువంటివై శాంతరసస్ఫోరకములగుచున్నవి. 
సంజయునియూరార్చు లౌకికోపశమనవాక్యసమ్మిళితముకా(గా విదురోక్తులు సంసార 
గహనత మున్నగుభావములతో గూడి యెట్టివానికిని మోక్ష మార్గసందర్శకమగునిర్వేదమును 
బుట్టింప(జాలియున్నవి. ఇంక కృష్ణద్వైవాయనుండు సాక్షాదవతారపురుషుడు కావున నిటు 
లౌకికముగా నటు పారలౌకికముగా ధృతరాష్టునితత్కాలచిత్త వృత్తి కనుగుణమగు 
వాగ్విన్యానము నెజపి శోకామర్ష క్షాళన పూర్వకముగా వైరాగ్యబీజముల ధృత రాష్ట్ర 
హృదయక్షేత్రమున నాంటెను. కాని యాక్షేత్రము బీజప్రరోహజనకమగుటకు( దగిన విధముగా 
నార్టముకాలేదు. ఇంకను దానియందు శోకక్రోధాగ్నిజ్యాల లెగయుచునే యున్నవి. ఈ స్తీ 
పర్వమున మొదటి యాశ్వాసమున 94వ పద్యము వణకు జరిగినకధాంశ మీభావములతో 
నిండియున్నది. 

భీమునియినుపరూపును నులినులిగా నొనర్చిన ధృతర్మాష్టు(డు మెజమెచ్చునకై 
రోదనము చేయుచుండ(గా కృష్ణు(డతనితో నిట్లాడెను : 

“బలమున నీతో దొరయంగ నిల నెవ్వండు గలండు నీమహితభుజశాఖల్‌ 

తలంపంగ బ్రళయాంతకు దంష్టలు వీనిం దగిలి వశమె చాకుండంగన్‌?”11.1.134 

ఇది పైకీ ప్రశంసగాం గన్పట్టుచున్నను వ్యంగ్యముగా - నింద(గా బరిణమించు 
చున్నది. బలమున నీతో... ఇత్యాదివాక్యమువలన బుద్ధిబలముతో రక్షించు నేను లేకున్న చో 
న tse షష వారు. నీ వెంతటి పాపాత్ముం 
స స | వ. క వు భుజశాఖలు ప్రళయాంతకుదంప్ర 
లిట్టి నిన్ను గౌరవింతు రెంతటి చ. మ య. 

పరులో యనునర్థము వ్యంగ్యమగును. “వీని 


అనునది తక్కిన పాండవుల కొక 3 
బ్రతియమానమొనర్చును. 6 వుల కొక హెచ్చరికను 


366 


భారత ధ్వని దర్శనము 
నీ విత్రటి( గోపాయత్త చిత్తవై లాఘవమొందక మేదినివలె మేలైనయోర్పు 
నందవలయును నుమా! నీగురుసారధీరబుద్ధిని నుతించుజనమున కప్పుడు గాని 
తృప్తిగలుగ దని గాంధారి నూరార్చు కృష్ణద్వైపాయనోక్తులు మేదినీవృత్త గర్భితములై 
యుంట వ్యంజకము. క్ష్రమాగుణమున క్మాకాంతనుబోలు మను వ్యంగ్యార్థము నిట గవి 
ఛందస్సుచే వ్యంజించెను : 
మేదిని : 
“విను మిటు లేటికిం జనినవృత్త మూ(ది యల్లస్‌ జనము నుతించి నీదుగురుసారధీరబుద్ధిన్‌, 
నిను నతిశాంతచిత్త యని నిక్క మేను గందున్‌; మనమున నిట్టి నీకగునె మత్సరంబు వత్సా” 
111452 
గాంధారి, దుశాసనశోణితమానందగునా యని భీము నిట్లు ప్రశ్నించినది : 
“వెరి నని. జంపుదురు గాక; వ్రచ్చి నెత్తు రెత్తుకొని క్రోలు క్రూరాత్ము లెచటనైన 
నెన్న(డేనియు( గలిగిరే యీవుదక్క; నది వృకోదర! వృకవిధ మసురభంగి.” 
11.1.162 
ఇందు “ఎత్తుకొని యనుపదమున నారక్తము ద్రావుట నీకెంతయో ప్రీతి పాత్రమైన 
దనునింద యభివ్యక్తమగును. “వృకోదర' యనుసంబోధనము గూడ సాభిప్రాయము. 
అది యాతనియా(కలి, తిండిపోతు లక్షణముచే భక్ష్యాభక్ష్యనిర్ణయము చేయలేని క్రౌర్యము 
నభివ్యక్తము చేయును. “వృకవిధ మసురభంగి' యనుటచే నీవు క్రూరజంతువవో రాక్షసు( 
డవో కావలసినవా(డవు. మానవులలో! దప్పిపుట్టితి వనునింద వ్యక్తమగును. 
ధృతర్మాష్టుడు నపరివారముగా( బొలికలని కే(గుటాదిగా నీయాశ్వానము 
కరుణరనభూయిష్టము. ధృతర్మాష్టుడు అయోమయభీమరూపమును బొడిచేయుట 
గాంధారితో ధర్మజుండాడిన మాటలు గాంధారి కోవశాంతికి. జక్కని హేతువులై 
యలరారినవి. కుంతీ గాంధారీద్రాపదుల పరస్త్పరానునయములు కరుణరసమయములు. 
కృష్ణకృష్ణదై(పాయనుల యాశ్రితవాత్సల్య మనుపమానము. ధృతరాషు నికాపట్యము 
జాగుపావహము. 
స్రీ పర్వము - ద్వితీయాశ్వాసము : 
గాంధారి కర్టుని. గృష్టునకు( జూపి యిట్లు విలపించెను ; 
“పాండు పుత్రుల భుజాబలమున కులుకక యెవ్యరి ప్రాపున నెదురనడచి; 
దుర్వోధనుండు, గొంతితొలిచూలి కెవ్వండు హృదయశల్యంబయి నిదుర సెజుచు; 
నట్టికర్ణుండు మదాంధసింధురము బ లోద్ధతద్విరద మహోగ్రవిక్ర 
మమునం గీటడంగిన మాడ్కి నర్జునుబలు గడిమిచే6 దెగటార్నంబడియె; వీని 
367 


తిక్కనార్యుని దివ్యవాణి 

బాహువిలసనమున6 బడిన మహాయోధ వరు లనేకు; లితం డవార్యరోష 

దూషితుండు; పరుషభాషణశిలుండు; ధైర్యధనుండు; దానశౌర్యశాల.”11.2.86 

ఇందలి “వుదాంధనింధురము' అనుచోటి వుదాంధశబ్దముచే నా 
యాంధ్యమును దోషములేనిచో( దప్పక గెలిచియుండెడివా( డనునర్ధమును గాంధారి 
సంభావించె ననుట వ్యంగ్యము. మదాంధసింధురము, బలోద్ధతద్విరదమహో గ్రవి క్రమము 
అను విశేషణములలోని తారతమ్యమువంటిది కర్ణార్దునులలో( గల దనునర్ధముకూడ 
సంభావింపనగును. “వీని బాహువిలసనమున( బడిన మహాయోధవరు లనేకులు' అను 
వాక్యమునందలి విలననము, మహత్‌, వరులు, అనేకులు అనుపదములు కర్ణుని 
లోకోత్త రసామర్థ్యాభివ్యంజకములు. అవార్యరోషదూషితు(డు, పరుషభాషణశీలు(డునని 
రెండు దోమోద్దాటనలక్షణము లను, ధైర్యధను(డు, దానశౌర్యశాలి యని రెండు 
గుణప్రశంసారూపవిశేషణములను జెపుటలో నితనిలో గుణదోషములు సమానమైన 
పాళ్లలో నుండి కీర్తికిని వధమునకును గారణములైన వనునర్ధమును వ్యంజించును. 

ఈయాశ్వాసము బీభత్సరస మంగముగా నున్న కరుణరసముతో నిండారినది. 
చచ్చినవారియంగములు, రక్తనదులు, వానిని పీకికొని తిను పశుపక్ష్యాదులవిహారములు 
మున్నగునవి పేరు పిరున వర్ణింపబడినవి. అట్లే గాంధార యుక్కాక్క మృతపిరున 
ఘనత లను బేర్కొని వారి తత్కాలదీనావస్థల నుగ్గడించి వారివారు వారికై యేడ్చుధోరణులను 
బూన(గ్రుచ్చినట్లు వక్కాణించువైఖరి పాషాణములను గూడ? గర(గించునంతటి 
కరుణరసమును బ్రతీయమానమొనరించును. కుంతి కర్టు(డు తనపుత్రుడ(ని యెటీగింప( 
గా నెల్లవారి శొకములు దుర్శరములైనవి. ముఖ్యముగా ధర్మజుండు పాందిన 
వేదనాతిశయము నిరువమానము. ఇట్లియాశ్వానము కరుణరనము జాలువాటు 
పరమోదాత్తఘట్టము. 
శాంతిపర్వము - ప్రథమాశ్వాసము :- 

దేవలాదిమహామునివర్గములో ధర్మజుని నంభావింవవచ్చిననారదం( 
డందజయనుమతంబున నతనితో నిట్లని పలికెను : 

“గోవిందుం డనిశంబు శోభన మెదం గోరంగం బారుండు ద 

ర్పావేశోజ్ఞ్యలబాహుసారమ హనీయసూూర్తి శోభిల్ల గాం 

డీవోల్లాసవిభాసిమై సమరపాండిత్యంబు వాటింప సం 

భావింపన్‌ జగమెల్ల; రాజ్యమటు లొప్పుం గొంటె రాజోత్తమా?" 12.1.3 

గోవిందు(డు, భూమికి, వేదములకు, వాక్కులకు, నింకను నట్టి వానికి 

368 


భారత ధ్వని దర్శనము 
ప్రీతినంధాయకు(డు. తనకు. దానై నీశోభనము. గాంక్షీించుచున్నాండు. నీవెంత 
యదృష్టవంతు(డవో కదాయను ప్రశంస యిట దోంచును. ఆకోరుటయు నేదో 
యొకకాలమున( గా దనిశమును. కావున సర్వకాల సర్యావస్థలలో నీకేయాపదయు ఘటిల్ల 
దనునర్హము ప్రతీయమానమగును. అదియు నిచ్చకమునకు( గాక హృదయ పూర్వకముగా 
గోరు ననునర్ధ “మెదన్‌' పదము ద్యోతకముచేయును. ‘కోరంగన్‌' అనుటచే నీప్రార్థనపై 
నీయందనుగ్రహించుట కాదు. తనంతతానే పూని నీకు శుభమొడ(గూర్చు ననునర్ధము 
సిద్ధించును. ఈవాక్యభాగముచే నీ మహనీయత, పుణ్యాత్మతయు ననితరసాధారణము 
లనునర్ధ్భము వ్యంగ్యము. అట్లే భగవానుని భక్తసులభతయు నిందు వ్యజ్యమానమగును. 
దర్ప స్ఫూర్తి" యను పదము పార్టునియకుంఠితపరాక్రమమును దెలుపును. 
'గాండీవోల్లాసవిభాసి” యను విశేషణము శత్రుదుర్భేద్యత్యము నభివ్యక్తము చేయును. 
'సమరపాండిత్యంబు పాటింప' ననుట నీవుచేసిన సమరము దోషభూయిష్టము కాదను 
నర్ధ్థమునకు వ్యంజకము. 'సంభావింపన్‌ జగమెల్ల' అనుటచే యుద్ధమున భీష్మాదివధ 
మపకీర్తికరము కాదను నర్థము స్ఫురించును. జనులది దోషముగా భావించి నిన్ను 
నిందింపరని తాత్పర్యము “రాజ్య మిటు లొప్పంగొంబె యనుట నీవు రాజ్యస్వికారము 
చేయుట ప్రశన్తవున వషయము. ఎవీశంకలు మనమున సడుకొస బాధవడవల 
దనునర్థమును వ్యంజించును. రాజోత్తమా! యనుసంబోధనము దైవమానుషబలసంపన్ను( 
డవైన నీవు రాజులలో నుత్తము(డవు, కావున బ్రజలు నియేలుబడిని మన్నింతు రను 
నర్థమునకు వ్యంజకము. ఇట్లీ పద్యమంతయు రాంబోవు ధర్మరాజు హృదయావేదనను 
అంతర్ముఖులై గమనించి ముందే యుపశమనవాక్యములాడు బుషులయభిప్రాయమును 
నాతనియెడ వారికిగల ప్రితివిశషము నభివ్యక్తము చేయును. 

కర్ణునిమృతికి. గారణములను నారదుండు ధర్మ్శజునితో నిట్లు వచించెను : 

“వినుము-నరేంద! విప్ర డలివెన్‌; జమదగ్నిసుతుండు శాప మి 

చ్చె; నమరభర్త వంచనముచేసె; వరంబని కోరి కుంతి మా 

నె నలుక; భీష్ను6 డర్ధరథుంజేసి యడంచెం గలంచె మద్రరా 

జనుచితమాడి; శౌరి విధి యయ్యె; నరుం డని6 జంపెం గర్జునిన్‌.” 12.135 

ఇందు. జెప్పినకారణపరంపరచేత( గర్లుచావునకు నీవు కారణముకాదు. అత. 
డు నీయన్న యనువిషయ మెజు(గవు. శౌరి విధియై పూనంగా నాతనికి. జావకుండు 
వీలుగలదా? మణయు నత(డందజ కనిష్టుండగుబచ నాతనిభాగధయమ యాతని 
జంపెనని తలంపుము. దీనికై నివు విచారింపంబనిలే దనునర్ధము వ్యంగ్యము. మఖీయు( 

369 


47 


తిక్కనార్యుని దివ్యవాణి 
గర్జునియెడ ధర్మజునకు భ్రాతృగౌరవము! దొలగించు నారదుని తాత్పర్య మిందు. దో 


చును. పరశురామునికడ విద్యాభ్యాసవృత్తాంత మెణి(గించి “యివి మీయన్నపోయినపోకు" 
లనుటయు నీభావమును సమర్ధించును. 

ధర్మజునితో ననిలతనయు( డిట్లు పలికెను : 

“నీ వడవికరుగ నొడంబడి నీవెనుకన వచ్చునప్పుడు నిందింతురు మ 

'మ్మీవెజ్టు లితని మాన్సం గా వల(తురు గారీ యని జగజ్జను లధిపా!”12.1.65 

ఇట 'నీవెనుకన వచ్చునపుడు' అనుటలో నీ వింతకుముందు “ఏనాల్ల మహిమీర 
కైకొనుం' (45) డంటివి; మేమంత యవివేకులమును స్వార్థపరులమును గాము. మాకు 
నీతోడిదే లోక మనునర్థ్ధము ప్రతీయమానమగును. మమ్ము నిందింతురు అనుటలో 
ననునరించు మమ్మే నిందించినచో నాయకు(డవగు నిన్ను నిందింతురనుట 
వేజిచెప్పవలయునా? నిందించినచో నాకేమి యనకుము. 'సంభావితన్య చాకీర్తి ర్మరణా 
దతిరిచ్యతే' యనున్యాయమున నది దుర్భరమగు ననునర్థము వ్యంగ్యమగును. 'జగజ్జనులు' 
అనుటచేత నెవరో కొందజు కాదు, స్రీపురుషభేదము లేక, బహుసంఖ్యాకులు నిందింతు 
రనునర్ధము వ్యంగ్యము. 

సకలబంధువధ మునరంచ వాందినమహవాపమునకు( బ్రాయశ్చత్త ముగా( 
దపస్వినై వన మే(గుదు ననుధర్శజుని పరమనిర్వేద మీశాంతిపర్వప్రథమాశ్వాసమున 
రవుణీయవలుగా వర్థింవ(బడినది. భీమార్డునులును, ద్రౌవదియు, కృవ్చ 
కృష్ణద్వైపాయనులును బహువిధముల( జెప్పువాక్యములందు వారికి ధర్మజునియెడ. 
గల యనురాగాతిశయము తో(చుచున్నది. ఎట్టకేలకు ధర్మజుడు రాజగుట 
కంగీకరించుటయు(, బట్టాభిషిక్తుడ్డై యాయావ్యక్తుల నాయావనులయందు 
నియోగించుట, ధృతరామని నన్మానించుట యనువృత్తము లాతని ధార్మికత 
నభివ్యంజించును. 
శాంతిపర్యము - ద్వితీయాశ్వాసము 3 

శ్రీకృష్ణుడు భీష్మునిట్లు ప్రశంసించెను : 

“రాజటె; రాగహీనుండటె; రాజితసుందరమూర్తియట్టె; వి 

భ్రాజితసంపదున్నతి విభాసితవర్తనుండట్లె; కామినీ 

రాజిమనోజ్ఞభంగిచతురత్యధనుండటె; బ్రహ్మచర్వదీ 

క్రాజితమన్మధుండునటె; జన్మము లిట్టివి యెందు. గల్డునే” 12.2.103 

ఇందలి “వుటె' యన్ల్గునిపాతముల యావృత్తి యాయాగుణముల 


370 


భారత ధ్వని దర్శనము 
యేకత్రావస్థానానంభవత్వమునకు( బ్రత్యాయకమగుచు నంభవముచేసిన భీష్ముని 
ఘనతను వక్కాణించుచున్నది. రాజు మిక్కిలి భోగభాగ్యముల సమృద్ధికలవా(డు. అట్టివా( 
డు రాగహీను(డగుట దుర్లభము. మహారూపవంతు(డు దురభిమానగ్రస్తుండై సాధారణముగ 
సత్రవర్తనకు( దావీండు. కాని యవి రెండు నిందుంబొందిపాస(గియున్నవి. కామిని - 
కామింపంజేయుటలో సడినన్నది. అట్టివారి సముదాయమునకు మనోజ్ఞమైన విధముగల 
చాతుర్యము ధనముగా( గలవా(డు. అయినను బ్రహ్మచర్యదీక్షతో దుర్దర్డుండగు మన్మథుని 
జయించినవా(డు. కావుననే భీష్ముడు కృష్ణభగవానుని ప్రశంసకెక్కి వరిష్టుండగుచున్నాడు. 

శ్రీకృష్ణుడు భీష్ముని ధర్మజునకు ధర్మప్రబోధముచేయుమని నియోగించుటయు 
నాత(డనేక ధర్మముల వక్కాణించుటయు నీ యాశ్వాసమున జెప్పంబడినది. కురుక్షేత్ర 
మహాసంగ్రామమున జరిగిన వీరరౌద్రభయానకాదిరసములకు శాంతిని. గలిగించు నీ 
శాంతిపర్వము సాధారణముగా దైవధర్మవురుమార్థ న్యరూవ నిరూవణ వరమై 
మోక్షమార్గదర్శన చణమై యలరారుటచే నిందు శాంతరసము సంభావ్యము. తద్రసమునకు( ' 
గావలసిన నిర్వికారచిత్రవృత్తిత్యము నియ్యది పరంపరాక్రమమున సాధించుటంబట్టి 
శాంతరస మిట నూహింప(బడుచున్నది. ఈయభిప్రాయమీ పర్యమునం దించుమించుగా 
నన్నియెడల ననుసంధించుకొననగును. 
శౌాంతిపర్యము - తృతియాశ్వాసము :- 

నష్టములగు ధనములకు వగవరాకునికి( దెలుపుచు భీష్ముండు ధర్మజున 
కిట్లనియె : 

“జననీజనకులును సుహృ జ్ఞనులును దెగునపుడు గావంజనమి దెలియదే; 

ధనములు వారలకంటెనె; మనుజేశ్వర ! వగవు వాని మడిగించునొకో.”12.9.29 

దేహ మిచ్చి బాల్యమున మల మూత్రాదుల కేవగింవక యనుక్షణము 
రక్షించువారు తల్లిదంద్రులు. “అత్వాగనవానో బంధుః నదైవానునుత న్వువ్చాల్‌, ఎక 
క్రీయం భవేన్మిత్రం, నమప్రాణః నఖా మతః” అను న్యాయముచొప్పున సర్వకాల 
సర్వావస్థలయందును ననుగుణ ప్రవర్తనగలవారు సుహృత్తులు. మానవున కీముగ్గురకు 
మించిన పెన్నిధానము లేదు. కాని వారు మరణించినను నిష్కియు(డై యుండుటయే 
కాని మఖియేమియు. జేయ(జాలనినరు(డు అచిరాంశువిలాసచంచలములైన ధనములకు 
వగచు టెంత యవివేకము! అనునర్ధ మిట వ్యంగ్యము. 

భీష్ముడు ధర్మరాజున కరిషడ్యర్గాదులను దెలుపుచు నాతనిలో నివి లే వని 
యిట్లు పలికెను: 


371 


తిక్కనార్యుని దివ్యవాణి 
“అధిప:యివి ధార్తర్శాష్టులయందు. జాల గలిగియుండు; నిబుద్ధి నొక్కండు జొరదు; 
సారధీరతాసంపదుదారముతివి; గాన యింకను నిర్దింతు వీనినెల్ల”12.3.424 
“సారదీరతానంవదుదారముతివిి యను హేతుకథనముచే నీయం 
దభిమానముచే. జెప్తుటలేదు. సకారణముగానే వచించుచున్నాండ నిది యిచ్చకము 
కాదను నభిప్రాయము వ్యంగ్యము. మజియు నరిషడ్వర్గములనిరాసము చేయ(గోరువా( 
డిట్టి లక్షణముల నలవరించుకొనవలయు ననునువదేశమును వ్యంగ్యము. ఇవి 
ధార్హరామ్మలయందు( జాల(గలిగియుండు ననుటచేతను, “ఈ యాజింటను 
నకలాపాయంబులు మానవులకు6 బాటిలు' నని యింత కువూర్యము 
చెప్పియుండుటచేతను (422) ధార్తర్శాష్టులచావున కివియే కారణములు కాని నీవు కాదు. 
కావున దుఃఖపడ వల దనునోదార్పు వ్యంగ్యముగా( దోయను. 
శాంతిపర్వము - చతుర్థాశ్వాసము :- 
భీష్ముడు మోక్షకాంక్షి నిగ్రహస్యరూపము నిట్టుగ్గడించెను : 
“మనసును వాక్కును గాయం బు నియంత్రితములుగంజేసి పొందుదురు ధనం 
బునకై ముచ్చులు, దానిం గనుగొనంగావలదె మోక్షకాంక్షికీ వత్సా!"12.4.313 
మనఆదులను నియంత్రిత మొనరించువారు నింద్యజీవనులగుముచ్చులు. 
సాధించెడిఫలమన్ననో యనిత్యమగుధనము. దీనివలన బేరును బెంపును లేదు. సరికదా 
పట్టువడినచో ప్రాణాపాయము ఘటిల్లును. ఇంక మోక్షమన్నచో నిత్యము. శాశ్వతానంద 
నంధాయకము. దీనికై యతించుట నర్జజనవంద్యమగువిషయము. ఇట్టి 
నిత్యసత్యానందధాయి యగుమహాధనముకొజికై మనోవాక్కాయముల నియంత్రితముగా( 
జేయవలయుట సువిదితముగదా! యన నర్ధమిట( బ్రతీయమాన మగును. 
బలిచక్రవర్తి ఖరరూపమున నుండ(గా నాతని గుర్తించి దేవేంద్రు(డిట్లనెను : 
“ఉముక దినుచు నిట్టు లుండి నీతొల్లింటి లీలం దలంచి యుమ్మలింతొ; లేదొ; 
యున్నరూపు సెప్పవన్న గార్హభరూప ధారణైకనిపుణదానవేంద్ర!"12.4.391 
నీ వొకప్పుడు మహాగర్విష్టివై, మహాప్రాభవముతో లీలగా జీవించితివి. ఇప్పుడు 
పరమనీచమైన బ్రదుకు బ్రదుకుచున్నావు. దీనికి నీకు దుఃఖముగలదా? లేదా? 
ఉన్నరూపుచెప్పు మనుటలో నీ నీచరూపమున కనుగుణముగా నీచబుద్ది వహించి 
యసత్యమాడవల దనుట వ్యంగ్యము.'గార్భభరూపధారణై కనిపుణ' యనుసంబోధనమున 
నెంతయో వెక్కిరింత యభివ్యక్తమగును. 


372 


భారత ధ్వని దర్శనము 
శాంతిపర్వము - పంచమాశ్వాసము :- 

“"పరమసంవిదెకాోయనుండగుకృష్ణద్యైపాయనుండు గృతార్థీభూతచేతస్కుం డగు 
నందనుప్రతిపత్తికి నఖినందనవిశేషంబుగా నధ్యాత్మవిద్యావిలాసవిషయంబు లగువాక్య 
ములు మజియు ననుగ్రహించె.” 

ఇందలి 'మజియు” ననుపదము వ్యంజకము. “నావృష్టః కన్యచిద్ర్రూయాత్‌ొ 
అని ధర్మశాస్త్రమున్నను, “తద్వుద్ధి వ్రణిపాతేన వరివ్రశ్నేన సేవయా, డఉవదేక్ష్యంతి తే 
జ్ఞానం జ్ఞానిన న్తత్త్రదర్భినః” యనుగీతోక్తి యున్నను వ్యాసునికి కుమారుని ప్రతిపత్తి 
యతనియం దత్యంతాదరాతిశయమును గల్ల్గించినది. కావుననే యత డడుగని 
విషయములను గూడ నతడు పరమకారుణ్యముతో ననుగ్రహించెను. దీనివలన వ్యాను 
నిహృదయపరితోషము, సద్గురుతత్త్యము నభివ్యక్తము లగుచున్నవి. 

మేధాతిధి యను ముని తనకుమారు(డైన చిరకారి యనువాని నొక్క కారణమున 
దల్లిని వధింపుమని యాజ్ఞాపించెను. అప్పు డాత(డు తండ్రిమాటను విని తల్లిని వధించుట 
కర్తవ్యమా? తండ్ర మాటను బాటింపక తల్లిని రక్షించుట కర్తవ్యమా? యని విచారింప 
మొదలిడి యొకనిశ్చయమునకు వచ్చులోపల(దండ్రి పశ్చాత్తాపము! జెంది భార్యను 
గాపాడ(దలయణెను. తనయు. డెట్లును వేగిరపడ( డని యాత డెజు(గును. కావున వచ్చి 
భార్యను సంరక్షించుకొనెను. చిరకారి యాలోచనము సుదీర్ణమై యనర్ధనిరానకమయ్యె 
ననునర్భమును దిర్జాలోచనమును వదునొకండువద్యములలో వర్ణించి యాతని 
చరకారిత్యమును గవి చక్కగా వ్యంజించెను. రచన వ్యంజకమగుట యనునొకప ద్దతి 
కట్ట ఘట్టము లుదాహరణములు. 
శాంతిపర్వము - షష్ణాశ్వాసము :- 

ధర్మజుడు భీష్ముని క్షరాక్షరతత్త్యమును వివరింవుమని ప్రార్ధింప దానికై 
వసిష్టజనకసంవాదమును భీష్ము( డిట్లారంభించెను : 

“అనఘ! సుఖాసీనుండైన వసిష్టసం యమిం గాంచి భక్తిం బాదముల కెణి(గి 

జనకభూనాథుండు వినయంబుతోడ నుపాసించి 'మునివర! యక్షరం జ 

నాదిశివంబన నవునరావృత్తి సి ద్ధిద మగుచుండు నెయ్యది యెజుంగ( 

వెప్పవే' యనుడు నాశ్రితవత్సలుండగు నమ్మహాత్నుండు దెలియంగంజెప్పె.” 12.6.3 

ఇందలి సుఖాసీను(డైన యనుపదముచేత జిజ్ఞాసను వుపదేశకునిమనః ప్రసన్నత 
నరసి యడుగవలయు ననునర్హము వ్యక్తమగును. “భక్తింాదముల కెజి(గి” యనుకుచే 
జ్ఞానమహాధనలబ్దికై యహంకారనిరననము చేసికొని గురువునకు( బ్రణిపాతము 


373 


తిక్కనార్యుని దివ్యవాణి 
చేయవలయు ననునర్ధము వ్యంగ్యము. “భూనాథుండు వినయంబుతోడ నుపాసించి' 
యనుటచే నేను గొప్పవాండ ననుగర్వమును విడనాడి సేవాతాత్పర్యముతో వేదితవ్యమును 
దెలియందగు ననునర్ధ్థము వ్యంగ్యము. “'మునివర' ఇత్యాదివాక్యము పరిప్రశ్నము 
విధానమును వ్యక్తము చేయును. 
ఇట్లు - 
“తద్విద్ధి ప్రణిపాతేన పరివ్రశ్నేన సేవయా 
ఉపదేక్ష్యృంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్తదర్శినః” 
ఈనుగీతావాక్యార్థ మిట వ్యంగ్యముగా( బ్రతిపాదింపబడినది. 
భృగునామకవిప్రున కొక్క బ్రాహ్మణు(డు పద్ముండనునాగపతివృత్తాంతమును 
వివరించి “యాత(డు నీకోరిక తీర్చు, పొ మ్మనుట: 
(1) “పద్ముండనుశే పరియన్నాగపతి యుదాత్తు; డఖీలధర్నజ్ఞు(; డతులదయాన్వితుండు 
సుజనసంభావ్యమాను. డన్తోకపుణ్య నియతనిత్యు. డాగంతుక ప్రియతముండు.” 
12.6.558 
(11) “అతని గానం బొమ్ము; ప్రచురాదరణంబున నీదుకోర్కి సం 
ప్రితిగం దీర్చు నాగుణగరిష్టుడు.....” 12.6.559 
మొదటి పద్యమునందలి విశేషణము లన్నియు విశిష్టార్ణప్రత్యాయకములై రెండవ 
పద్యమునందలి యర్ధమును సమర్థించును. ఉదాత్తు(డు కావున నిన్ను( ద్రోసి పుచ్చక 
యాదరించును. ఆదరించిన మూత్రమున నేమగు జ్ఞాతవ్యమైనయర్థము నెజుంగు టెట్లన 
నాతండు అఖిలధర్మజ్ఞుండు కావున నేదైన( జెప్పంగలండు. అఖిల ధర్మజ్ఞా(డు కావచ్చును 
జెప్పవలయును గదా యని శంకింవకుము. అతులదయాన్నితు(డు కావున గేవలకృప 
నజ్ఞానికి నుపదేశవిధి( బ్రకాశము' చేయవలయునను దయాస్యభావముగలవా(డు కావున( 
దప్పక చెప్పును. నన్నుపదేశమునకు అనర్హునిగా సంభావించు ననియు( దల(పవలదు. 
అతండు నుజనసంభావ్యమాను(డు గావున నీచే సంభావింప(బడి తప్పక నీయర్హత 
గుర్తించును. అత(డు ధర్మజ్ఞుండు కావచ్చును గాని యాచరణలేనివాండేమో యను 
సందియము వలదు. ధర్మాచరణ తత్పరు(డై యస్తోకపుణ్యనియతనిత్యు. డయ్యెను. 
తాను ధర్మాచరణమున నిమగ్నుడై దయాగుణము (పేరేప(గా నేదియో కొంచెము చెప్పి 
పంపివేయు నని భావింపకుము. నీవంటి యాగంతుకులయందలి ప్రియముచే నాత( 
డు నిన్ను సంపూర్ణముగా సమాదరించును. ఈయర్ధ విశేషమంతయు నీవిశేషణములచే 
నభివ్యక్తమగును. 
శాంతివర్వము భారతము వంచమవేదవును నానుడిని సార్థకవజచు జ్ఞాన 
విజ్ఞానకోశము. ఇందు పురుమార్ధపరిపూర్ణతకు( గావలసిన మార్గములన్నియు( జక్కగా 


374 


భారత ధ్వని దర్శనము 
విపులీకరింపంబడినవి. ఒక విధముగా జూడ(గ శాంత్యానుశాసనికపర్యములు మహాభారత 
కథాసారభూతములని చెప్పనొప్పును. వేదవ్యాసభగవానుండు ఎత్గంథము ద్వారమున 
నేది లోకమునకు( జెప్ప(దల(యుకొనియెనో యదియెల్ల నవనీతనదృశముగా నిందు 
నిక్షేపింప(బడినదని భావింపనగును. ఇందు జెప్పిన ధర్మతత్త్వ విశేషములన్నియు 
సూటిగానో, పరంపరాక్రమముననో మోక్షపురుషార్థ లక్ష్యములుగా నుండుటచే నొండు రెండు 
ఘట్టములు తప్ప చక్కనయన్నింటేయందును శాంతరసమును సంభావింపవచ్చును. 
జిజ్ఞాసలో ధర్మజానియొక్కయు వివక్రలో భీష్మాచార్యుని యొక్కయు బరమానురాగ మిందు( 
జక్కగా వ్యంజింప( బడినది. 
“వేదములకు నభిలసృతి వాదములకు బహుపురాణవర్గంబులకున్‌ 
వాదైనచోటులను దా మూదల ధర్మార్థకామమోక్షస్థితికి న” 
అనుతిక్కనార్యునియుక్తి కీపర్వమే యెక్కువగా నాధారభూతమగు నను టతిశయోక్తి 
కానేరదు. 
ఆనుశాసనికపరఃము - ప్రథమాశ్వాసము :- 
మతంగు(డనువిప్రకుమారకు( డొకగార్లభివలన( దాను చండాలు( డగుట యెటీగి 
తిపముచే బ్రాహ్మణ్యము పడయ(గోరనవా(డ యద చేయుచుండ(గా నింద్రుడు ప్రత్యక్షమై 
యిట్లనెను : 
“అనవుండు బ్రాహ్మణత్వము మహత్త్వ మెజుంగవ; యన్యజాతి కం 
దునె యది; యొండు వేండు మది దోంచిన మే లనియెన్‌ బలారి; వా 
'డనితరసాధ్యమైనతవ మస్థలీతంబుగ( జేయుచుండెదం 
జనుము మహాత్మ! నీ” వనిన నస్మితుండై యత. డేంగె; నేంగినన్‌” 13.1.94 
మతంగు( డనితరసాధ్యమైనతప మస్థ్రలితముగ6 జేయుదును ఓ మహాత్మ నీవరుగు 
మనుటలో నాకోరిక నెజవేజబువజకు(6 దపమును మాన; నెట్లయిన దాని సాధింతు 
ననునర్భము వ్యంగ్యము. “మహాత్మ! చనుము అనుటలో నొకింత చిజుకోవ 
మభివ్యక్తమగును. నా కోరిక తీర్చలేని మహానుభావు(డవు, నీవిట నుండనేల? మజీ 
యేదేని కోరుమని చెప్పనేల? నీదారిని నీవే(గు మనునర్ధము వ్యంగ్యము. ఇంద్రుండు 
సస్మితు( డగుటయు నభిప్రాయన్ఫోరకము. నీవెంతగా ననితరసాధ్యమైనతపముచేసినను, 
నది యెంతగా నష్టలితమైనను నీ కోరిక సిద్ధింపదు సుమా యను భావ మిందు వ్యక్తమగును. 
గరుత్మంతు(డు తల్లి విషయము పట్టించుకొనక యథేచ్చ్భాసంచారము 
చేయుచుండ(గా నారదు( డాతనితో నిట్లనెను : 
“దాసిట్రు సవతాలిక6 దల్లి పనులు సేసి నలంగింగ నద్దన6 జంత వంత 
లేక నీ విట్లు దిరుగుట లెస్సయగునె-యద్భుతోజ్ఞ్యలతేజ! కశ్వపతనూజ[13.1.205 


375 


తక్కనార్యుని దివ్యవాణి 
అమె యెవ్యరో కా దుపేక్షచేయుటకు, తల్లి. కాలక్షేపమునకు( గాక దాసిగా నై పనులు 
చేయుచునొది. అదియు నెవ్యరికో యైనచో6 గొంత నద్దుకొనవచ్చును. సవతాలికి 
దాసియెనది. ఆమె యెంతయో తా నంతే యైన స్థితిలో నిదియెంత హైన్యముదెచ్చునో 
నిరస అయినను నిష్టపడి తృప్తితో చేయుచున్నదను కొనుటకును వీలులేదు. 
నలంగుచున్నది. ఇట్టి స్థితిలో పుత్రుండవు, తల్లికి దయనియస్థితిని దూరీకరింపవలసినవా( 
డవు నగు నీవు ఇట్లు దిరుగుట లెస్సయగునా? నేనేమి చేయగలను, తల్లి దాస్యము 
పో(గొట్టుశక్తి నాకేటిదని నిరుత్సాహపడకుము. నీ వత్యాశ్చర్యకరమగు నుజ్ఞ్వలమైన తేజము 
గలవా(డవు. దానిని వినియోగించుకొనుము. ఎట్లని సందేహింపకుము. మీనాయన కశ్యపు( 
డు. ప్రజావతి. మహానమర్శు(డు, ఆయనయుపదేశమును బొందుము. నీవంటి 
యుజ్ఞలతేజము గలవాడు తల్లిదాస్యము నీగకున్నచో నది యెంత లజ్ఞావహమైన 

విషయమో యూహింపు మను నారదునికర్తవ్యోపదేశమిట వ్యంగ్యమగును. 
గరుత్మంతు( డమృతము( దెచ్చి కద్రువకు( జూపి మజల( దానే కైకొని యిట్లు 

వచించెను : 
“జననీ! నీ వమృతంబు. దెమ్మనిన యాసత్యోక్తి వాటించి యే 
జని నానావిధకర్మకర్మరు(డనై సాధించి వే తెచ్చితిన్‌; 
విను నా నీ యొడంబాటు చెల్లె; జనులన్‌ విన్పించితిం దెల్లగా 

వినతం దోడ్కొనిపోయెదన్‌; మనమునన్‌ విభ్రాంతి లేకుండుమీ.” 13.1263 
ఇందు గరుత్మంతుని వాగ్విన్యానము పరమరమణీయముగా నున్నది. జననీ! 
అనునంబోధనముచే( దల్లివై వుత్రుల( గంటికి జెప్పవలె( గాపాడవలనిననీవు 
దుస్సాధమగువస్తువును దెమ్మని హింసింపనెంచితివి. ఆహా! నీమాతృత్వగరిమ యెంతటి 
దందు నను నధిక్షేపణము వ్యంగ్యమగును. అమృతంబు( దెమ్మంటివి గాని నీకిమ్మనలేదు. 
(211వ పద్యమున “... తల్లికి మదింగూర్తేని వేపోయి లోకులు నిన్నుం బ్రణుతింప( 
దెమ్మమృతమున్‌....” అని మాత్రమే కద్రువ చెప్పినది. ఇమ్మనలేదు) మణియు 
నీవన్నట్లుగనే లోకులు ప్రణుతించునట్లు నానావిధకర్మ కర్మఠు(డనై తిని. కేవల క్రౌర్యముతో, 
నాదరము చూపవలసినచోట, నెంత కష్టపెట్టితివో చూడుము. నీవు, అమృతము 
తెమ్మన్నచో తత్సయత్నమున నీబలాఢ్యుం డెట్లును రూపఆును; నాకు బలవద్విరోధము 
తప్పును; వినత నాకు శాశ్వతముగా దాసియగు; నని సంతోషింప నెంచితివి. కాని నీకోరిక 
విఫలమగునట్లుగా నాసామర్థ్యముతో వేగముగా సాధించి తెచ్చితిని. తెచ్చుటయే కాదు, 
మన యొడ(బాటు చెల్లిపోయినది. ఇ(క మజల నీవు ఏదేని కుటిలోపాయముతో( జెల్లలే 


376 


భారత ధ్వని దర్శనము 
దనుటకు వీలులేకుండ నిది జను లందజకు విన్పించితిని. అంతేకాదు, నీతత్త్వమును 
గూడ లోకమెల్ల నెఖు(గున ట్లూనరించితిని. ఇంక నీకు దాస్యము చేయ నవసరము 
లేనివినతను దోడ్కానిపోయెదను. ఇ(కపై నెప్పుడును నిట్లెవరినేని వంచింపవచ్చు నను 
విభ్రాంతి లేక బుజుబుద్ధితో నుండుము. ఇత్యాద్యర్థమిట వ్యంగ్యముగా భాసిల్లును. 

పరమోత్తమధర్మములను బరమాత్మతత్తకమును గొన్ని లోకవృత్తములను 
ననుశాసించు నీపర్వమున( బ్రథమాశ్యాసమునందు విస్తృతముగా జెప్పబడిన గరుత్మ 
దుపాఖ్యానమున( ధర్మవీర మంగిరనము. దాని కద్భుతరసాదు లంగములు. 
భంగాస్వనచరిత్రయు నద్భుతరసప్రవణము. అందు పురుషుడు స్రీయగుట, సంతానము 
బడయుట తుది కింద్రుడు పురుషత్వ మిత్తు ననగా రతిసుఖతారతమ్యమును వక్కాణించి 
స్రీత్య్వమునే యర్థించుట మున్నగువిషయములు విన్మయావవాములు. ఇం 
దనేకోపాఖ్యానము లయైయుపదేశముల వ్యంగ్య మొనర్చును. 
ఆనుశాసనికపర్యము - ద్వితీయాశ్వాసము :- 

ఈయాశ్వానమున 25వ పద్యమువణికు అష్టావక్రుడు వివాహమాడుట 
వివరింవబడినది. అందు ఉత్తరదిశ |స్తీరూవముతో నాతని బరీక్షించుటయు 
దానియందాత(డు విజయమునందుటయు. జెప్పంబడినది. దీనిచే నుత్తము(డగువరు( 
డు కఠోర బ్రహ్మచర్యవ్రతనియతి కలవాడై యుండవలయు ననియు, ధనలౌల్యము, 
స్రీవ్యామోహము మున్నగుదుర్గుణములను బరిత్యజించి తాను గోరిన. కన్యయందే 
స్థిరచిత్తముగలవాడై యుండవలయు ననియు నర్ధ ముపదేశరూపమున వ్యంగ్య మగును. 
ఇం దష్టావక్రాలంబక ధర్మరక్షణోత్సాహము ధర్మవీరముగా రూపుదిద్దుకొనెను. 

దేవశర్మయను మునివరునిభార్యను రుచిని సంరక్షించుచు( 'దచ్చిష్యుండు 
విపులు6 డామె( గోరివచ్చినయింద్రు నిట్లు మందలించెను : 

“అమ్మునిశిష్యు డి ట్లువిదయంగము వాసి నిజాంగవర్తియె 

యమ్మరుదీశుతో; 'మజచితా మును మూండిన యబృగాంకిత 

త్వ; మ్మొకభంగి నీంగు టిది దైవతసంయమిసేవనీయఖా 

వమ్ము గలట్టి నీకు దగవా? యిసిరో! యని పల్కి వెండియున్‌.” 13.2.200 

ఇందలి “'మునుమూ(డిన యబ్బగాంకితత్వమ్ము మజచితా' యనువాక్యముచే 
నీబితుకంతయు నిట్లు నింద్యమైపోయినను బుద్దిరానివాండవు; నీవేటియింద్రుండ 
వనుధిక్కారము వ్యంజితమగును. 'దైవతసంయమి సేవనియభావమ్ముగలట్టినీకు అనుట 
యట్టి యత్యుత్తమ గౌరవమునకు నీ వనర్హుఃడవు కానేల? యనునర్ధమును వ్యంజించును. 

377 


48 


తిక్కనార్యుని దివ్యవాణి 
నిన్ను సేవించువారికి, గలసంయమనము, నీకు లేనిచో నీవు వారి కెట్లారాధ్యు(డ వగుదు 
వను భావము వ్యంగ్యము. “ఇసిరోో యనునవ్యయము విపులునిమనస్సున( బుట్టిన 
జూగుప్పను వ్యంజించును. 
ఇందు 291వ వచనమునుండి 331వ వచనమువరకు చ్యవనకుళిక 
నంవాదమను నితిహాోనము కలదు. చ్యవనుడు కుశిక కులముకారణముగా 
నిజవంశమునకు నంకరము గలుగు నని యెజింగి యది నంభవింవకుండుటకై 
యుత్సాతం బాపాదింపంగోరుట యిందలి కధాంశము. ఆత(డు కుశికదంపతుల( 
బెట్టినహింనలును వారవి మహోదాత్తమగు క్షమాగుణముతో నపాించుటయు 
నత్యాశ్చర్యకరములై యద్భుతరసాభివ్యంజకము లగును. ఆమహర్షి యిరువదిరెండేసిరోజు 
లొకపార్ణ్యముగా నిద్రించుటయు నన్నినా ళాదంపతులు నిద్రాహారము లెజు(గక యాతని 
సేవించుటయు మున్నగువృత్తము మహావిసయహేతువు. అట్లే యాత(డు వారిరువురిని 
బండికి వాహనములుగా( గట్టి ములుగజ్జలతో( బొడిచి పింనించినను వారు 
కినియకుండుట యత్యద్భుతము. కడ కాత(డు వారి క్షమను బ్రశంసించుటతో( గథ 
ముగియును. క్షమాగుణౌదాత్త మీకథయందు వ్యంజింప( బడినది. 
అనుశాసనికపర్వము - తృతీయాశ్వాసము :- 
ఈయాశ్వాసమున 127వ పద్యమువరకు గో గోదానమహత్త్యములు వక్కాణింప( 
బడినవి. పూర్వాశ్వాసాంతమునందును గోప్రభావము కొంత చెప్ప. బడినది. ఇంత 
సుదీర్ధముగా దీనిని గుజించి చెప్పుటలో గోసంరక్షణము భారతీయునకు( బరమధర్మ 
మను నుపదేశము వ్యంగ్యమగును. రంతిదేవుని యజ్ఞమున జరిగిన గోవధ, గోవులకు 
ఉత్తమలోకప్రాప్తికలుగుటకై తత్రార్థనచే( జేయ(బడిన దనుకథాంశమునుబట్టి యాతనిగోవధ 
నింద్యము కాదను తాత్పర్య మభివ్యక్తమగును. లక్షియు గోవులకు దిరన్మరణీయ 
యగుటయు, వానియను[గహమును నామె పాందుటయు ననునితిహానము గోవు 
సర్యోత్తమత్వమును వ్యంజించును. 
వృషాదర్శియనురాజూ, సప్తర్షులు నరుంధతియు వారి పరిచారికాపరిచారకులతో 
క్షుధార్తులై యుండగా వారితొ నిట్లు పలికెను : 
“బహువిధముల ధాన్యములును బహురసవర్గములు మీకు భక్తి నొసంగెదన్‌; 
బహుతురగశకటగొగణ బహుళబహుగ్రామములును బహుమతినిత్తున్‌”13.3.213 
ఈపద్యమునందలి బహువదవ్రయోగబాహుళ్యము వారి కభిమతార్థము 
లిచ్చుటలో నామహారాజునకు6 గల యుత్సాహాతిశయము నలక్ష్యక్రమమున వ్యంజించును. 


378 


భారత ధ్వని దర్శనము 
ఆనుశాసనికపర్వము - చతుర్థాశ్వాసము :- 

ఈ యాశ్యాసమునందలి యింద్రమతంగసంవాద మనునది యాయా పుణ్య 
విశేషముల కా యా యుత్తమలోకప్రాప్తియగు ననువిషయమును వ్యంగ్యముగా( 
బ్రతిపాదించును. ఆశ్యాసాంతమునం దారంభింపంబడిన యుమామహేశ్యరనంవాద 
వునునది శివుని నర్వజ్ఞతాకృపాళుత్వముల నభివ్యక్షముచేయును. తక్కిన 
యాశాసమునందంతటను, ధర్మములును, తత్త్రములును వివరింపబడినవి. 
ఆనుశాసనికపర్యము - పంచమాశ్వాసము :- 

కాంతాధర్మములు నీవలన వినుటకు నాకాసక్తి జనించె నని పరమేశం డన 
గా( బార్వతి యిట్లాడెను : | 

“ఐనను మీరడిగిన మన్మానసబోధంబుకొల(ది మగువలతెజ(గుల్‌ 
పూని వినిపింపకుండుట దాన తగదు గాన చెప్పెదను సర్వజ్ఞా !” 13.5.278 
ఇందలి 'సర్వజ్ఞా!' యనుసంబోధన మభిప్రాయగర్భితము. సమస్తము నెఖీంగిన 
మహానుభావుఃడవు. నాకు వీ రందణయెదుట నొకగౌరవ మాపాదించుటకై స్రీధర్మముల' 
జెపుమని యడిగితివి కాని నీకు( దెలియనివిషయము కలదా? యనునంశ మిట 
వ్యంగ్యము. 

పార్యతి పతివ్రతాధర్శ్మముల నెజి(గించుచు నిట్లు పలికెను : 

“లలనయిలువాడు నాథుండు వలచినచవివంటకములు వండి యిడి తనుం 

గలయందలంచిన మెయికొని యెలమిం గైసేసి హృదయ మీవలయు శివా?” 

13.5.290 
ఇందు 'తనుంగలయందలంచిన మెయికొని యెలమిం గై సేసి” అనుటలో 
నలంకారకరణము దాంపత్యసౌఖ్యమే లక్ష్యమైనది కావలయు ననునర్థము వ్యంగ్యమగును. 
'హృదయమీవలయు ననుటచే కాయమును మాత్రము పతి కప్పగించి యన్యమును 
జింతించుట దూష్య మనునర్థ్ధము వ్యంజితమగును. హృదయ సమర్పణమే సతీసతుల 
కత్యంతసుఖ బాతు వగు ననునర్థ మిట వ్యంగ్యము. 

భీష్ముడు ధర్మరాజునకు అశేషధర్మములను వక్కాణించిన యానుశాననిక 
పర్వము మానవులకు( గర్తవ్యాకర్తవ్యములను నాయావస్తువులమాహాత్మ్యమును, 
సాంఖ్యాదితత్త్వములను నుపదేశించుచు సమగ్రపురుషార్థసిద్దికి మార్గదర్శకమగుటచే నిందు 
శాంతరసము సంభావ్యము. సమస్తశత్రునిరాస మొనరించినపిమ్మట ధర్మజూ(డు జిజ్ఞాసువై 
సర్వధర్మముల నెజు(గ6గోరుటలో రాజ్యలాభాదికము శాశ్వతము కాదు. పరసుఖమే 


379 


తిక్కనార్యుని దివ్యవాణి 
ప్రార్థనీయ మనునంశము వ్యంగ్యమగును. పంచమవేదవ్యవహారమునకు లక్షణ ప్రాయమైన 
శాంత్యానుశాసనికపర్వములలో మోక్షపురుషార్ధసిద్దికి మార్గము సూటిగా బోదధింప(బడినది. 
అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము :- 
ఇంద్రప్రేషితు(డగు నగ్ని మరుత్తునితో బృహస్పతి యాజకు( డైనచో( గలుగు 
ప్రయోజనము నిట్లుగ్గడించెను : 
“అనిన నగ్నిదేవృుం - డమరగురుం డుప ద్రష్టయైన వజధరుండు నీకు 
నలఘుపుణ్యలోకములు సులభ్యములుగ లీల. జేయు; నట్లు మేలు గాదె!” 
14.1.71 
ఇందలి అమరగురు( డనుపదముచే దేవతలంతవారికి గురువైన మహానుభావు( 
డు నీకుపద్రష్ట యగుట అధిక ప్రయోజనము వటిల్లం జేయు ననునర్థమును 
వ్యంజించును. మజియు “నలఘుపుణ్యలోకములు సులభ్యములుగ లీల జేయు” 
ననువాక్యమున ఏవో పుణ్యలోకములు గాదు. చాల గొప్పవి. ఎక్కువ కష్టపడ నక్కరలేదు. 
అవి నీకు సులభ్యము లగును. ఇది యంతయు నుపదర్శకుడు లీలతో. జేయును. 
అట్టియెడ నది కోరక యీసంవర్తుని యాజకత్వముచే నెట్టిలోకములను బొందుదువో 
యెంతదుష్కరముగా యజ్ఞము లాచరింపవలయునో, యెంతశ్రమ కలుగునో 
యాలోచించుకొను మనునర్ధము వ్యంగ్యమగును. అగ్నిదేవుని యావాక్యములు 
వ్యంగ్యముగా సంవర్తుని. బరామర్శించినవి కావుననే యాతండు “ఇట్టిగతి నీవిం కొడిన 
నుద్దారుణదృష్టిని, నిను గాల్తు" (78) నని పలికెను. మటియు నిందలి వజ్రధరు( 
డనుశబ్దముకూడ సాభిప్రాయము. నీవు నాయుపదేశము నంగీకరింపనియెడల నాత(డు 
వజ్రముతో నిన్ను దారికి. దెచ్చుననుబెదరిం పిందభివ్యక్తమగును. 
ఆర్జును( డొకనాడు కృష్ణునితో. బ్రసంగించుచు యుద్ధప్రారంభమున నాత్మగలం 
గగా నీవు చెప్పిన తత్త్వబోధనమహనీయవాక్యములు మనమున నిల్పజాల నైతిని. 
మటీయొక్కమాజు చెప్పుమని ప్రార్థింపగా - 
“అనిన నగుచు నొకకేల న తనిం గౌగిటం చేర్చి బుద్ధి తత్త్వవిహీనుం 
డును శ్రద్దారహితుండున్తై తని దూజీ ముకుందు( డిట్టులను నాతనితోన్‌.” 
14.1.154 
ఇంది నవ్వుట “నేను నిందించినచో గోపింవకుి మను ననునయము 
నభివ్యక్తముచేం చును. ఒక కేల నతనింగౌగిట జేర్చుట యాతనిజిజ్ఞాసను మెచ్చుకొనుటను 
వ్యంజించును. తత్త్యవిహినుండు నిత్యాదివాక్యముచే నిట్టవానిక మటజల( జెప్పనను 


380 


భారత ధ్వని దర్శనము 
మనమున కెక్కునా? యనునర్ధమును, ఇటు పై నట్టివా(డవు కాకు మను హెచ్చరికయు( 
బ్రతీయమానములగును. ఈవద్యార్థముచే “శ్రద్ధావాన్‌ లభతో జ్ఞానం మత్శృరః 
నంయతేంద్రియః యనుగీతావాక్యార్థము వ్యంగ్యమగును. 

ఈయాశ్వానమున నించుక విస్తృతముగా జెప్పంబడినది మరుత్తునిచరిత్రము. 
ఆత(డు సంవర్తునాశ్రయించుట, ఇంద్రబృహన్పతులు వారికి విభేదము గల్సింప 
యత్నించుట, వారు నివాగరిష్టులై చెడకుండుట యనునంశము లిందు( జక్కగా 
వర్ణింపబడినవి. ఇందు ధర్మవీరము సంభావింప(దగును. అనంతరకథాభాగమున 
శ్రీకృష్ణుడు ధర్మరాజునకు మనస్తాపము పోగొట్టి యర్జునునకు తత్త్వజ్ఞానోపదేశముచేయుట 
గలదు. అయ్యది శాంతరసాత్మకము. 
అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము :- 

భార్యాభర్తసంవాదమున( బ్రాస్తావికముగా వచ్చిన పరశురామవృత్తాంతమున 
నాతనిపితృదేవతలు సన్నిధిచేసి నరేశ్వరుల( జంపవలవ దని చెప్పగా నాతడిట్లు పలికెను: 


1. సారనియతింబాటించి మ హరోషాగ్ని పరితృప్త మగునట్టులుగా 
వీరాధ్యరంబుచేసెద; వారింపక యరుగు; డనిన వా రాతనితోన్‌-”14.2.79 
2. “యజంబులలోన6 దపో యజ్ఞంబుత్తమము దాని నాదరణమునం 
బ్రాజ్జోత్తమ! చేయుము; స ర్వజ్ఞాండు ప్రీతు డగు; శాంతరస మొప్పు( జుమీ.” 
14,2.80 


వీరాధ్వరంబు సేసెద ననిన పరశురామునకు( బితృదేవతలు యజ్ఞములలో 
తపోయజ్ఞ ముత్తమమని చెప్పుట నీ వాచరింప(దల(చినయజ్ఞము నీచమైన దనునర్ధమును 
వ్యంజించును. “ఆదరణమునన్‌' అనువదమువలన దీనియందు నిరాదరణము 
వహించిననే కాని నీ కది సాధ్యముకా దనునర్భము వ్యంగ్యమగును. ప్రాజ్ఞోత్తమ! 
అనుసంబోధనము నీవంటివాని కేది యుత్తమయజ్ఞ మనువివేకము గలుగకుండుట 
యొప్ప దనునర్థ్ధమును స్ఫురింప( జేయును. “సర్వజ్ఞుడు ప్రీతుండగు" ననుటలో మన 
మేకార్యముచేసినను నదనద్వివేకముతో నర్వజ్ఞాిమెవునకై చేయవలయును గాని 
తాత్కాలికమును, ఇహపరదూరమును నగు రోషాగ్ని పరితృప్తికై చేయుట నింద్యము 
కదా! యనునర్ధము తోచును. శాంతరస ముప్పు( జామీ' యనువాక్యమువలన స్‌ వీ 
రౌద్రభావమును బరిత్యజింపవలయు నను నభ్యర్థనము ప్రతీయమానమగును. 

ఈయాశ్వాన మంతయు( గృమ్మ(6 డరునునకు భార్యాభరనంవాద 
రూపమునను, గురుశష్యసంవాదరూపమునను జెప్పిన యధ్యాత్మవిద్యాదులు సంగ్రహంపం 


381 


తిక్కనార్యుని దివ్యవాణి 
బడినవి. ఇవి యన్నియు మోక్షపురుమార్ధ్థసిద్ధి కుపాయభూతములగుటచే శాంతరసమిందు 
సంభావ్యమగును. 
అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము :- 
మహాయుద్ధమంతయు ముగియంజేసి ధర్మరాజు నూజడించి యర్దునున 
కధ్యాత్మవిద్యారహన్యంబు లన్నియు నెజి(గించి శ్రీకృమ్మడు ద్వారక కేంగుచు 
మార్గమధ్యమున నుదంకాశ్రమమున కరిగి యతిధిసపర్యలు గొని కూర్చున్నపిదప నతనితో 
నుదంకు(డిట్లు పలికెను : 
“భరతులపాలి కేంగితగ6 బాండవకౌరవబంధుభావ సం 
గరము దృఢంబు సేసితె; సుఖస్థితి రాజుల వారివారి వి 
స్ఫురిత మహాధిరాజ్యముల చొప్పున నిల్సితె పక్షపాతితా 
దురితము లేని నీవు జనతోషవిధానవిశారదుండవై?” ' _ 14.3.29 
ఈవద్యమంతయు నిందాగర్భితము. నీవు ప్రయత్నపూర్వకముగా నంధి 
విఘటితముచేసి మహాసంగ్రామమునకు( గారణమైతివి. దేశమున( గలరాజు లెల్లరు 
వారివారి మహాధిరాజ్యముల నెల్ల దిక్కుమాలినవిగా( జేసి స్వర్గ్ణతులగునట్టొనరించితివి. 
పాండవులయందు( బక్షపాతము వహించి దురిత మాచరించితివి. దీనివలన జనులందణు 
దుఃఖభూయిష్టులయిరి. నీవే దీని కంతటికి( గారణ మనునర్థ మిట వ్యంగ్యము. తటువాతి 
వచనమున “అని యిట్లెటుంగనివాాడయి యడిగెడునట్ల పోలె నిందాగర్భంబుగా( 
బలికినన్‌' అనువాక్యముచే నిది వాచ్యముచేయ( బడినది. 
మృతజాతు(డగు నుత్తరావుత్రుని బ్రదికింవు మని కుంతీసుభద్రాదులు 
సకరుణముగా విలపింప(గా శ్రీకృష్ణుడు : 
“అనిన గృపయును శోకంబు నగ్గలింప వనజనాభుండుజను లర్థి వినంగం- చిన్న 
వానిబ్రదికింతు; వగవంగవలవ; దనియె నెలుంగు జలదస్వనమ్మున బ్లైసకమెస(గ." 
14.3178 
కృష్ణునియెలు(గు జలదస్వనమ్మువలె నున్నదనుటచే నచ్చటిజనులయెడ( 
దలకు అవగ్రహముచే బీటలు వాజినపాలములతో నౌవమ్యుము వ్యక్తమగును. 
కృష్ణునిజలదస్యనమున విన్నవానికి క్రొత్తజీవనము వెల్లివిరియుట గమ్యమాన మగును. 
పరీక్షిదుజ్జీవనమే వారికి నూతనజీవనము. దానితో నాహృదయక్షేత్రములం దానందపు( 
బంట పండుట యభివ్యక్తమగును. వనజనాభు(డనుపదము కూడ నభిప్రాయగర్భితము. 
దీనిచే కృష్ణునివిష్టుత్వము ప్రతిపాదింప(బడి పరీక్షిదుజ్జీవనము సుకర మనునంశము 
ప్రతియమానమగును. 


382 


భారత ధ్వని దర్శనము 

ఈయాశ్వాసమున నగ ముదంకోపాఖ్యానమును బెరసగమున( గొంతభాగ 
మశ్యవేధ వ్రయత్నమును, వరీక్షిదుదయవృత్తాంతమును జెవు(బడినవి. 
ఉదంకోపాఖ్యానమున నాతని ధర్మైకప్రవణత చక్కగా వ్యంజింపబడినది. శ్రీకృష్ణుడు 
దయతో నాతనికి విశ్వరూపము చూపుటయందే యాతని హృదయపరీపాక మభివ్యక్త 
మగుచున్నది. అశ్వ మేధయాగకరణమున ధర్మజుని ధర్మవీరము దృశ్యమాన మగుచున్నది. 
పరీక్షిత్తు మృతుడై పుట్టుట, కుంతీసుభద్రోత్తరులవిలాపములును గరుణ రసనిర్భరములై 
యొప్పుచున్నవి. శ్రీకృష్ణునికృపవలన నత(డు పునరుజ్జీవితు( డగుట యద్భుతమును 
బుట్టించును. శ్రీకృష్ణునియార్త జనశరణ్యత యిందు చక్కగా గోచరించును. 
అశ్యమేధపర్యము - చతుర్థాశ్వాసము :- 

అశ్వమేధాశ్వ సంరక్షణమున కరిగినయర్షును(డు ప్రాగ్ట్యతిషవురమున 
భగదత్తునితనయునియేను(గును గూల్చినవిధము - 

“కరి యిటు లేపునం గవియ;గా భగదత్తసుతుండు దీప్తిని 

ష్టురశరపంక్తి నాహవపటుత్వము సూపిన నల్పకోప సుం 

దరు6 డగుచు న్నరుండు శతధారనిభంబగునారసంబు ఖీ 

కరగతి నేయ గూలె నది కౌరవనాయక ! పర్వతాకృతిన్‌.” 144.31. 

ఎదురుగా వచ్చినది మహాభయంకరమైనగజము, అదియును బట్టుదలతో( 
గవిసినది. దానికితోడు భగదత్తసుతు(డు దీప్తములును నిష్టురములును నగు బాణము 
లొండురెండు గాక పంక్తులుగా( బ్రయోగించుచు నాహవమునందు( దనుకున్న పాటవము 
నంతటిని( జూప(గా నర్జునునకు నల్పమైనకోప మొదవినది. దానితో నాతని ముఖము 
సుందరమైనది. అను నీవిషయముచే ధనంజయునిశక్తి సామర్థ్యములు వర్ణనాతీతము 
లనునర్భము ప్రతీయమానమగును. మజియు నాతనిదయాళుత్వము నిరవధిక 
మనునర్గమిట వ్యంగ్యమగును. ఆతనినారనమునకు శతధారముతోడి సామ్యమును, 
గరాలినగజమున కు( బర్యతనామ్యామును జువ్రైుటచ నర్మునున క0ద్రనావ్య] 
మభివ్యక్తమగుచు( బాండవాశ్వమేధము జగద్ధితత్వమును బ్రతీయమాన మొనరించును. 

కృష్ణుడు ధర్మజున కర్ణునునిసందెశము విన్పించుచు నిట్లు పలికెను : 

“మణిపూరప్పురాధీశుండు గుణగణవిభఖ్రాజితుండు గురుహితు(డు విచ 
క్షణపరు(డు బభువాహను. డణుమాత్రము( గీడులేనియట్టిం డెందున్‌.” 
14.4.149 


383 


తిక్కనార్యుని దివసఫ్రవా 

“మీచరణసరసిజంబులు చూచుటకై రాక తనకు సువ్రతముగ మున్‌ 
వేచి యునికి వచ్చు. గృషపా గోచరమగుచేంతకుం దగును మీ కనుమీ.” 14.4.15 
ఇట్లు బభువాహనునిగుణగణములను అర్జునుడు మిక్కిలిగా. బ్రశంసింఇ 
టయు, నణుమాత్రము( గీడులేనివాం డనుటయు, మీ చరణకమలములు చూచుటకి 
వచ్చుటయే నువ్రతముగ వేచియున్నాడనుటయు, కృపాగోచరమగుచే(౧త కు 
దగుననుటయు నభిప్రాయగర్శితములు. మీరు చారులవలన నాతండు నన్ను గూ! 
నేయుట వినియుందురు. నాపైని నిర్భరముగ నున్న వాత్సల్యముతో నాతనియెడ( గోపవ 
వహింతురేమో, యది యంతయు దైవికముగా నైనది. అతనిదోషము లేశ మేని లేదు 
కావున నాతనిపై నాగ్రహింపవలదుసుమా! అనుప్రార్థన మిందభివ్యక్తమగును, ఒకవే' 
ధర్మజుండు విషయ మెటు(గకున్నచో' బుత్రవాత్సల్య స్ఫోరకము లనిమాత్రమే యాత 
డనుకొనుటకును, ఆయనిష్టము నాతనికి( దెలుప కుండుటకును నీవ్యంగ్యవై ఖ' 

యవలంబింప(బడీన దని తలచుట సముచితము. 

_ ఈయాశ్యానమున నర్జునుని నొమ్యపరాక్రమము, ధర్మాభిరతియు, (జ్రాత 
గౌరవమును మనోజ్ఞముగా వ్యంజింవ(బడినవి. అశఃమేధ యాగనిరఇహణ ము 
ధర్మజునిధర్మనిర్వహణపాటవము, దక్షిణగా భూమి నంతటిని దాన మిచ్చుటయు. 
గొననొల్లకుండుటయు నాతని ధర్మపరిపాలనోత్సాహమును ధర్మవీరముగా రూపొందిం చును 
సక్తు ప్రస్థునివృత్తాంతము మహావిస్మయజనకమై యద్భుతరసము నాస్యాదింప(జేయును 
జమదగ్ని నకులమ్రనకథ శాంఆద్భుతరనసమ్మిలితము. 
ఆశ్రమవాసపర్వము - ప్రథమాశ్వాసము :- 

ధర్మజుండు పట్టాభిషేకము నొందినపిదప ధృతరాష్టు నరసికొనినవిధ మీక్రిం 
పద్యమున వర్ణింపబడినది : 

“వంశవృద్ద్భులు పుత్రవర్గవియుక్తులై యున్నవా రేమిట నుమ్మలింతు 

రో యనుపుయిలోట నాయుధిష్టిరుండు దమ్ములకును దగునమాత్యులకు నిష్ట 

భృత్యులకును- 'మీరు ప్రీతియు భక్తియు నాంబికేయునిదెస నతిశయి ల్ల 

నారాజు పంచినయట్ల చేసి చరింపు( డతని నారాధించు టస్మదీయ 

చిత్తమునకు( బియముసేయుట; యతనికి మనసు గాని యట్సిపని యొనరు. 

టగ్గలంపుదుఃఖ మావహించుట' యని యనుదినంబు. జెప్పు మనుజనాథ!' 

15.13.10 

ధృతర్మాష్టుడు పితృస్థానీయుడై పాండవులయెడ చూపినవైరన్యమునకును 

ధర్మజుడు పుత్ర స్థానీయుడై గౌంధారీధృతర్మాష్టులయెడ చూపినయనన్యభక్తిభావమునకును 


384 


భారత ధ్వని దర్శనము 
భేదము కొండంత యగుచున్నది. ధర్మజుని యప్పటినహనమునకును నిప్పటి 
యుదాత్తతకును మేర లేదనిపించును. ఈపద్యమునందలి ధర్మజుని ప్రవృత్తి యాతని 
వృద్ధోప'సేవయందలి ప్రగాఢ ప్రీతిని వక్కాణించుచు నాయకోత్తమత్వమును వ్యక్తము 
చేయును. '"అతిశయిల్లో ననుపదముచే నేకొంచెమో చూపి మొక్కుబడి చెల్లించు కొనుట 
నాకు సమ్మతము కాదసునర్థము వ్యంగ్యమగును. “అగ్గలంపుదుఃఖము' అనుచోటి 
విశేషణము ధృతర్మాష్టానభిమతకృత్యములు కొంచెమేని నహింప( జాలనితనము 
నభివ్యక్తము చేయును. అనుదినంబును జెప్పుటలో మానవస్యభావ తత్త్వమును ధర్మజా 
డెజీగా ననుట తోయను. ఆజ్ఞాపాలనాదివిషయమున నిత్యజాగరూకత యవసర 
మనువిషయము లోకమున సార్వత్రికముగా6 గానవచ్చును. 
ప్రపర్యావధికమగుకథాభాగములో పుత్రవ్యామోహదూషితు(డై నింద్య జీవను( 
డన ధృతరాష్టుని హృదయములో, గాఢమైన పరివర్తన తేజాలినయంశములలో భీముని 
సూటి పోటుమాటలకంటె ధర్మజుని యాయరయికయే ప్రాధాన్యము వహించునని 
నాయభిప్రాయము. “అపకారికి నుపకారము నెపమెన్సక చేయు నేర్స్పరితనము” సుప్రమైన 
మంచితనమును జాగృత మొనర్చును. ఆది గాఢవైరాగ్యమునకు( బునాది యగుట 
ధృతరాష్టునిచరిత్రములో కానవచ్చును. దానికి ధర్మజుని యత్యుదార ప్రవర్తనము 
నిమిత్తమగుట యీయాశ్వాసమున( బరమరమణీయముగా వర్ణింప( బడినది. ఈపద్య 
మీయభిప్రాయమునకు వ్యంజకము. 
ధృతరాప్టుడు మృతులయినబాంధవులకు సవిశేషశ్రాద్ధములు చేయ౮గోరెనని 
విదురునివలన విని భీము(డు కోపగింప(గా నర్జును డిట్లాడెను : 
“రాజు వృద్దుడు ధృతరాష్టుడు భీష్మ ముఖ్యజ్ఞాతులకు శ్రాద్ధకర్మ మాచ 
రింపందలంచి యర్థించె భవజ్జిత ధనధాన్యములు; నీవు దాని కియ్య 
కొనమి యశంబునకును ధర్మమునకు విధ్యంసంబు సేయదే; ధర్మతనయు 
తల(చినవని విఫ్నితము సేయ. దగునయ్యమనకు; నయ్యంబికాత నయుందొల్లి 
వేండికొందు; మతండు వేడెడుం గానకు నేంగుచుండి మనల; నిప్పు డింత 
సూడవలదె; యొండు లాడక యప్పని సలుపు టొపు బాహుశాలి! నీకు.” 
15.1.111 
అడిగెడువా(డు రాజు. అపరిహరణియమైన యాజ్ఞాధికారము గలవాడు. అది 
సమ్మతింపనందువా, వృద్దుడు. వృద్దోపసేవ మనకు( గర్తవ్యము. మజియు వృద్దుడు 
మాత్రమే కాదు మనతండ్రికి పూజనీయు(డైన ధృతర్నాష్టడు. మనకు నారాధ్యుడు. ఆత( 
385 


49 


తిక్కనార్యుని దివ్యవాణి 
“మీచరణసరసిజంబులు చూచుటకై రాక తనకు సువతముగ మున్‌ 
వేచి యునికి వచ్చు. గృపా గోచరమగుచేంతకుం దగును మీ కనుమీ.” 14.4150 
ఇట్లు బభ్రువాహనునిగుణగణములను అర్జునుండు మిక్కిలిగా. బ్రశంసించు 
టయు, నణుమాత్రము. గీడులేనివా' డనుటయు, మీ చరణకమలములు చూచుటకు 
వచ్చుటయే నువ్రతముగ వేచియున్నాండనుటయు, కృపాగోచరవముగుచే(త కు( 
దగుననుటయు నభిప్రాయగర్శితములు. మీరు చారులవలన నాతడు నన్ను( గూల 
నేయుట వినియుందురు. నాపైని నిర్భరముగ నున్న వాత్సల్యముతో నాతనియెడ( గోపము 
వహింతురేమో యది యంతయు దైవికముగా నైనది. అతనిదోషము లేశ మేని లేదు. 
కావున నాతనిపై నాగ్రహింపవలదుసుమా! అనుప్రార్థన మిందభివ్యక్తమగును. ఒకవేళ 
ధర్మజుండు విషయ మెజు(గకున్నచో( బుత్రవాత్సల్య స్ఫోరకము లనిమాత్రమే యాత. 
డనుకొనుటకును, ఆయనిష్టము నాతనికి( దెలుప కుండుటకును నీవ్యంగ్యవైఖరి 
యవలంబింప(బడిన దని తలచుట సముచితము. 
ఈయాశ్యానమున నర్జునుని సౌమ్యపరాక్రమము, ధర్మాభిరతియు, భ్రాతృ 
గౌరవమును మనోజ్ఞముగా వ్యంజింవ(బడినవి. అశ్వమేధ యాగనిర్వహణమున 
ధర్మజునిధర్మనిర్వహణపాటవము, దక్షిణగా భూమి నంతటిని దాన మిచ్చుటయు(, 
గొననొల్లకుండుటయు నాతని ధర్మపరిపాలనోత్సాహమును ధర్మవీరముగా రూపొందించును. 
సక్తుప్రస్థునివృత్తాంతము మహావిస్మయజనకమై యద్భుతరసము నాస్వాదింపంజేయును. 
జమదగ్నె నకులమ్రైనకథ శంఅద్భుతరననమ్ముళితము. 
ఆగశ్రమవాసపరఃము - ప్రథమాశ్వాసము :- 
ధర్మజూ(డు పట్టాభిషేకము నొందినపిదప ధృతరాష్టు నరసికొనినవిధ మీక్రింది 
పద్యమున వర్ణింపబడినది : 
“వంశవృద్దులు పుత్రవర్గవియుక్తుళై యున్నవా రేమిట నుమ్మలింతు 
రో యనుపుయిలోట నాయుధిష్టిరుండు దమ్ములకును దగునమాత్యులకు నిష్ట 
భృత్యులకును- 'మీరు ప్రీతియు భక్తియు నాంచికేయునిదెస నతిశయిల్ల 
నారాజు పంచినయట్ల చేసి చరింపు( డతని నారాధించు టస్మదీయ 
చిత్తమునకు( బియముసేయుట; యతనికి మనసు గాని యట్సిపని యొనర్వు 
టగ్గలంప్పుదుఃఖ మావహించుటి యని యనుదినంబు( జెప్పు మనుజనాథ!” 
13.110 
ధృతరాష్ట్రుడు పితృస్థానీయుడై పాండవులయెడ చూపినవైరన్యమునకును 
ధర్మజుడు పుత్ర స్థానీయుడై గాంధారీధృతరాష్తులయెడ చూపినయనన్యభక్తి భావమునకును 


384 


భారత ధ్వని దర్శనము 

భేదము కొండంత యగుచున్నది. ధర్మజుని యప్పటినహనమునకును నిప్పటి 

యుదాత్తతకును మేర లేదనిపించును. ఈపద్యమునందలి ధర్మజుని ప్రవృత్తి యాతని 

వృద్దోపసేవయందలి ప్రగాఢ ప్రీతిని వక్కాణించుచు నాయకోత్తమత్వమును వ్యక్తము 
చేయును. “అతిశయిల్ల' ననుపదముచే నేకొంచెమో చూపి మొక్కుబడి చెల్లించు కొనుట 
నాకు సమ్మతము కాదనునర్థము వ్యంగ్యమగును. “అగ్గలంవుదుఃఖము అనుచోటి 
విశేషణము ధృతరాష్టానభిముతకృత్యములు కొంచెమేని నహింప(6 జాలనితనము 
నభివ్యక్తము చేయును. అనుదినంబును జెప్పుటలో మానవస్వభావ తత్త్వమును ధర్మజు! 
డెజీగ ననుట తోచును. ఆజ్ఞాపాలనాదివిషయమున నిత్యజాగరూకత యవసర 
మనువిషయము లోకమున సార్వత్రికముగా6 గానవచ్చును. 

స్రీపర్వావధికమగుకథాభాగములో పుత్రవ్యామోహదూషితు(డై నింద్య జీవను( 
డైన ధృతరాష్టుని హృదయములో, గాఢమైన పరివర్తన తేజాలినయంశములలో భీముని 
సూటి వోటుమాటలకంటె ధర్మజుని యూయరయికయే ప్రాధాన్యము వహించునని 
నాయభిప్రాయము. “అపకారికి నుపకారము నెపమెన్నక చేయు నేర్నరితనము' సుప్రమైన 
మంచితనమును జాగృత మొనర్చును. ఆది గాఢవైరాగ్యమునకు( బునాది యగుట 
ధృతర్మాష్టునిచరిత్రములో కానవచ్చును. దానికి ధర్మజుని యత్యుదార ప్రవర్తనము 
నిమిత్తమగుట యీయాశ్వాసమున( బరమరమణీయముగా వర్ణింప బడినది. ఈపద్య 
మీయభిప్రాయమునకు వ్యంజకము. 

ధృతర్మాష్టుడు మృతులయినబాంధవులకు సవిశేషశ్రాద్ధములు చేయగ(గోరెనని 
విదురునివలన విని భీముండు కోపగింప(గా నర్జును€ డిట్లాడెను : 

“రాజు వృద్దుడు ధృతరాాష్తుడు భీష్మ ముఖ్యజ్ఞాతులకు శ్రాద్ధకర్మ మాచ 
రింపందలంచి యర్ధించె భవజ్జిత ధనధాన్యములు; నీవు దాని కియ్య 
కొనమి యశంబునకును ధర్మమునకు విధ్యంసంబు సేయదే; ధర్మతనయు 
తలంచినవని విఫ్నితముసేయ6 దగునయ్యమనకు; నయ్యంవికాతనయుందొల్లి 
వేండికొందు; మతండు వే(డెడు( గానకు నేంగుచుండి మనల; నిప్పు డింత 
సూడవలదె; యొండు లాడక యప్పని సలుపు టొప్పు బాహుశాలి! నీకు.” 

15.1.111 
అడిగెడువా(డు రాజు. అపరిహరణీయమైన యాజ్ఞాధికారము గలవాడు. అది 
సమ్మతింపనందువా, వృద్దుడు. వృద్దోపసేవ మనకు( గర్తవ్యము. మజీయు వృద్దుడు 
మాత్రమే కాదు మనతండ్రికి పూజనీయు(డైన ధృతరాష్ట్రుడు. మనకు నారాధ్యుడు. ఆత 
385 


49 


తిక్కనార్యుని దివ్యవాణ 
డభ్యర్థించునదియు మనకు విశిష్టారాధ్యులైన భీష్మముఖ్యజ్ఞాతుల సమర్చనకు. అదియును 
శ్రాద్ధ కర్మలాచరించు తలపుతో? జేయుచున్నా(డు. మణీయు నాజ్ఞాపిం చునధికారము 
గలవాడు దీనముగా నర్థించుచున్నా(డు. మనము పుత్రహంతలమను క్రోధము మాని 
నీవు సాధించిన ధనధాన్యముల నడుగుటలో నాత(డు పాప మభిమానము నెంతగా( 
జంపుకొనెనో యోచింపుము. అట్లు మన మడ్డుపడినచో ఇహమున కీర్తినాశము, పరమున 
నుత్తమగతిభంగము నగును. అది నీకు సమిహితమా? మహాభయంకర కష్టపరిస్థితుల 
యందును ధర్మతనయునాజ్ఞ నుల్లంఘింపని మన కీపుణ్య కార్యాచరణ విషయమున 
తదాజ్ఞోల్లంఘనము ఎంతహైన్యము నాపాదించునో పరీక్షింపుము. ఇప్పుడిచ్చినచో నీత( 
డు దినదిన మిట్లే యడుగుచుండు ననియు నీవు శంకించుట కాస్కారము లేదు. 
ధృతరాష్టుడు చేసినపాపమునకు( బశ్చాత్తాపతప్పడై నిస్సృహాలోలు(డై యడవి కరుగుచు( 
దుదిపున్నెముగా ఈశ్రాద్దక్రియల నాచరింప( గోరినవాడు. దీనిని గాదనుట యెంతనింద్యమో 
బాగుగా నాలోచింపుము. నీవు బాహుశాలివి. బాహుశాలిత్వముతో( బగ సమగ్రముగా! 
దీర్చి యాతని నీ(కలు పెజికినపులు(గువలెం జేసియు నింకను మెడపిసికిచంప నుంకింతు 
వేల? నిబాహుశాలితృ్వమునకు లక్ష్య మీదీనుడు కావలయునా? అనునర్జునుని తాత్పర్య 
మీపద్యమున మనోజ్ఞముగా ప్రతీయమానమగును. అన్నకు హితబోధచేయ6గల యర్లునుని 
హృదయవైశాల్య మిందభివ్యక్తము చేయబడినది. మజియు నిందు భీష్మముఖ్యజ్ఞాతు 
లని దుర్వోధనాదులను బత్యేకించి పేర్కొనకపోవుటయు నర్మ నుని 

భీమకొపోపశమనతాత్సర్యము నభివ్యక్తముచేయును, 
అర్జునుని వాక్యములు వినియు దురుక్తులాడినభీముని మందలించి యాత( 

డు విదురునితో నిట్లు పలికెను : 
“నాయింటిధనము గైకొని చేయంగలా./; డమ్మహీశుచిత్తము సంతో 

షాయత్తంబుగ వెగమ పోయి యనఘ! చెప్పు మవ్విభుండు ప్రియమందన్‌.” 
15.1.120 
ఇం దర్జునుండు “నాయింటిధనము గైకొని చేయ(గలా౦ డనుట భీముని కొక 
కశాఘాతమువంటిది. నీ వంగీకరింపకున్నచోం గార్యమాగునా? యనునఖిప్రాయ మిట 
వ్యంగ్యము. “అమ్మహీశుచిత్తము సంతోషాయత్తంబుగ), “అవ్విభు(డు ప్రియమందన్‌' 
అనుటచే నీభీమసేనుని యుద్ధత వాక్యములను ధృతరాష్ట్రునికి వినిపించి యాతండు 
దుఃఖపడునట్లు చేయకుము. ఎమాటలు చెప్పినచో నాతనిచిత్తము సంతోమషాయత్తమగునో, 
యేది విన్నచో నాతడు ప్రియమందునో యవియే విన్నవింపుము, పాప హితు(డవైన 


386 


భారత ధ్వని దర్శనము 
నీ కిది యసాధ్యము కాదనునర్ధము వ్యంగ్యమగును. “వేగమి యనుటలో నీవింకను 
నిచట జాగుచేసినచో భీమసేను( డేమే నాడును. ఆ అపియ వాక్యములు విననేల? 
యనునభిప్రాయము తో(చును. 

స్రీపర్య్వముతర్యాత మజణల నంతటి కరుణరసము నిండిపాంగారు పర్వ 
మాశమవాసము. ఇందొకవంక ధర్మజానియనన్యసాధారణ మగువృద్దప సేవయు, 
నింకొకవంక ధృతర్మాష్టునియపారపశ్చాత్తాపసముద్రమును పరమరమణియముగా వర్ణింప, 
బడినవి. ధృతర్మాష్టాదులు వనవాసమున కరుగుఘట్టమును, ధృతర్నాష్టుడు పురప్రజల 
ననుమతి వేండయటయు, పాండవులు, వనవాసగమనమునకు నిశ్చయము చేసికొన్న 
కుంతీదేవిని బ్రతిమాలుటయు నిత్యాదివృత్తాంతములు విని పాఠకుండు కన్నీరు పెట్టక 
మానండు. ధృతర్నాష్టునివైరాగ్యభావము మిన్నుముట్టి మున్నాత( డొనరించినయ 
న్యాయముల మజిపింప6 జేయును. కుంతీహృదయపరీపాక మిందు మనోజ్ఞముగా 
నభివ్యక్తము చేయంబడినది. 
ఆఅఆశ్రమవాసపర్వము - ద్వితీయాశ్వాసము :- 

వేదవ్యాసుడు మృతవీరుల నెల్ల ధృతరాష్టాదులకు( జూపినపిదప ధృతర్శాష్టుని 
తో నిట్లు పలికెను : 

“కావున నింక వారికయి కౌరవసత్తమ! యుమ్మలింప; కొ 

త్మావిలభావముం౦ దపము నగ్గలికం బెడంబాపు నిన్ను సం 

భావన గొల్చి యొక్క నెల పాండవముఖ్యుండు నిల్బె నిష్టమై 

సీవనభూమి; నీవసుమతీశ్వరు6 బొమ్మనంగాదె వీటికిన్‌.” , 15.2131 
ఇందలి 'పాండవముఖ్యు(డు”, 'ఈవసుమతీశ్వరుడు" అనుపదము లభిప్రాయ 
గర్భితములు, పాండవముఖ్యుడు గావున నీయందలి బంధుభావమును విడనాడలేక 
యొకనెల నిష్టతో నిన్ను సంభావనతో( గొల్చి యీ వనభూమియందుండెను. ఆత(డు 
వనుమతిశ్వరుడు కావున నిట్లధిక కాలము వసుమతిని విడి వనవానము చేయుట 
ధర్మము కాదు కదా! కావున నాతనికర్తవ్యమును గుర్తించి నీవు పామ్మన్న గాని పోండు. 
కావున నాతని. బంపు మనునుపదేశ మిందు వ్యంగ్యమగును. వసుమతీశ్వరు( డని 
చెప్తుటలోని వ్యంగ్యమగు నభిప్రాయమును ధృతరాష్ట్రుడు గుర్తించెను. కావుననే 
'ఆంబికేయు(డు ధర్మాత్మడాం జిత్తనందనీతి మోమున దోంవం జోరంనిలిచి 
వనుమతీకార్వనిర్వవాణంబు పెద్రకొలుననుండి నీ వనుదినము నడవకునికి కర్తవ్యమే' 
యని .తబువాత మందలించెను. 


387 


తిక్కనార్యుని దివ్యవాణీ 

ధృతరాష్ట్రగాంధారీకుంతీదేవులు దేహవిమోచనము గావించుకథతో నంతమగు 
నీయాశ్వానము కరుణరసోదంచితము. ధర్మజాదులు వారికై విలపించుటయందిది 
దృశమానమగును. వేదవ్యాసుండు ధృతర్మాష్టునకు( దాత్కాలికదృష్టిదానమొసగి మృత 
ము నందఅను జూపిన వృత్తాంత మద్భుతరసమయము. 
మౌసల పరము :- 

వినాశకాలము దాపురించిన యాదవులవిపరీతబుద్ది యెట్టిదో యీక్రింది 
పద్యమున వక్కాణింపబడినది : 

“భూమిసురావళలీిమహితభోజనతంత్రము( దీర్పబూని హృ 

ద్యామలరాజితంబులగున ట్లొనరించినకూడుగూర లా 

కోమలు లాయగగా గడంగి కోతుల కన్నియు! బంచిపెట్టి రు 

దామవిహారలీల వసుధావర! యాదపు; లేమి చెప్పుదున్‌.” 16.37 

కూడుగూరలు భూమినురావళలీమహిత భోజనతంత్రము( దీర్ప(బూని 
యొనరింప( బడినవి. భోక్షలు భూమిసురులు. వారును అనేకులు. భోజనతంత్రము 
మహత్త్యపూర్ణము. పదార్థము లేకారణముననైన( బరిత్యాజ్యము లైనవని భావించుటకు 
వీలులేదు. అవి హృద్యములుగా అమలములుగా రాజితములుగా( జేయ బడినవి. 
అట్లు చేయ(బడినను నవి యదుద్దిష్టములో తెలియక చేసినపనికాదు. కోమలులు 
వారించుచునే యుండిరి. కోమలులు కావున నుద్దామవిహారలీలతో విజృంభించిన 
యాదవులను దుర్వ్జృత్తినుండి బలవ్రయోగముచేసి మాన్పజాలరైరి. మజీయు 
సాధారణముగా దుష్టవ్రవృత్తికలవాండైనను కోమలి వారించినచో హృదయమున 
ఆప్రయత్నముగ మెత్త(దనమును వహించును. అట్టిది యిట గలుగలేదు. ఇట్టి 
శ్రేష్టపదార్థములన్నియు వారు క్రోంతులకు( బంచిపెట్టి రన(గా వారిహృదయములో 
భూమిసురులకు క్రోతులతో డిసామ్యము తోచినదని సంభావింపవచ్చును. లేదా, వారికంటె 
నివియే యాదరపాత్రము లని వారు తలచి రనియు నూహింవ నగును. ఇట్టి 
యాగడముచేనినవా రెవ్వరో కాదు, యాదవులు. ఏవంశమున భగవంతుడు కోరి 
యవతరించెనో, యాయవతారమువలన నేవంశము జగన్మాన్యమై యలరారెనో, 
యావంశమువారు. ఇ(క వారివినాశకాలము నిశ్చితమగుటలో నాశ్చర్యమేమి? అది 
వాక్కులతో జెప్పుటి యెట్లు? అనువైశంపాయనునిర్వేద మీపద్యమునం |బతీయమాన 
మగును, 


వనుదే ఏడు యాదవుల అన్యోన్యహననమును గూర్ని యర్జునునకు వివరించెను. 
వమ్నట- 


388 


భారత ధని దర్శనము 

“అనునెడ(- గ్రీడి యితడు కృ ష్టునుపేక్షయచెప్పె. గాని శోకమడరియుం 

బనవండు కృష్ణుని; గావున ననుమానము వలవ దమ్మహాత్ము నునికికిన్‌.” 

16.114 

అర్జునుని యాయనుమానమువలన నోరార నెవ్వరినేని అడిగినచో నెట్టి దుర్వార్త 
వినవలనివచ్చునో యది వినశక్యముగాదను నభిప్రాయమును, దన్మూలమున 
శ్రీవాసుదేవునియం దాతనికి( గల గాఢానురాగమును బ్రతీయమానములగుచున్నవి. 
మహాతు( డను విశేషణముగూడ సాభిప్రాయము, మహాత్ముడగు నాతనికి మృతి యెట్లు 
సంఘటిల్లు నను నూజట యిందు వ్యంగ్యము. 

వసుదేవుడు ధనంజయునకు( జెప్పవలసిన వన్నియు. జెప్పి తుది కిట్లనెను: 

“ పీనుగు పెంటగాం బడినబిడ్డల నెల్ల దలంచు టిప్పుడున్‌ 

మాన(గరామి తెల్ల మిది మానసముం గల(గింప నన్నముం 

బానము నెమ్మెయిన్‌ రుచికి బట్టగు? నట్లును గాక యిద్దెనం 

దొను సహించి యేమిగతి( దావికొనున్‌ మెయి బ్రాణ మర్దునా!” " 16.122 

ఇందు వసుదేవుడు తనజీవన మింకనసాధ్య మనునంశమును వ్యంగ్యముగా 
నుటంకించెను. “పడినవారు బిడ్డలు, ఒకరిద్దరు కారు. ఎల్లరును బడిరి. అదియు 
జరారోగపీడచే నైనచో కొంతసహ్యము. అట్లుగాక వేజుమార్గమున పీను(గు పెంటగా 
భరింపశక్యముకానిజుగుప్పు నావహించుచు( బడిరి. ఇట్టిస్టితిలో మనస్సు అనుక్షణమును 
గలఅ(గింప కెట్లుండును? ఆ కల(శతో జీవితస్థితికి. దావలములైన యన్నపానములే 
రుచింప వన్నచో తక్కినయరయిక కవకాశ మెక్కడ? ఇట్టి దుర్భరమైనపరిస్థితిలో ఈ 
ప్రాణముమాత్రము ఎట్లు శరీరమున నిలువ(గలదు? అన(గా నది వజనన్నిభమై 
మొండితనముతో నిలిచిననిలుచు(గాక! నాకు దానితో. బని యేమియు లేదు 
అనునభిప్రాయము లిందు( బ్రతీయమానములై ప్రాణములయెడ వనుదేవున 
కుదయించినవిరక్తిని బ్రస్ఫుటముచేయుచున్నవి. నామరణము తథ్యము. శ్రీకృష్ణుడు 
నిన్ను జూపి నా కప్పగించినవాని నన్నింటిని నీకప్పగించితిని. ఇ(కపై నీవే బాధ్యత 
వహింపు మనుభావ మిట వ్యంగ్యము. 

అర్జునుండు శ్రీకృష్ణు నన్వేషించి తుది కాతనిదేహమును గని శోకవివశమైన 
చిత్తముతో నుండ(గా దోడవచ్చినభూసురు లనునయించి కృష్ణదేహమును గొనిపోదమా? 
బంధువుల నిటకు( గొనివత్తమా యని యడిగిరి - 

“అని యడుగంగ 'దైవగతి నంబుధి పట్టణ మాక్రమించు టె 

ద్లినముననొక్కొ'” యన్యగ మదిం జొనిపెం గురునాథ! యప్పుడ 


389 


తిక్కనార్యుని దివ్యవాణ 

వ్వినుతగుణాఖిరాము డడవిం దమ;త్రిమ్మట( జన్నప్రొద్దుల 

య్యనుచరకోటి తోడ దెలియం దలపోయ(గ లెక్కవచ్చినన్‌.” 16.168 

ఇందలి అడవిం దమత్రిమ్మట( జన్న...... ఇత్యాది వాక్యభాగమువలన 
నారాయణాన్వేషణమున దినములుగడచిన సంగతి గాని, నిద్రాహారజ్ఞానము గాని, 
తదితరదేహ సంబంధవృత్తులు గాని గుర్తింపశక్యముకానివిధమున( బరమనివ్షాగరిష్టులై 
వారన్వేషించి రనునంశము ప్రతీయమానమగును. తన్ననుక్షణము కాపాడిన దయాలోలుడు 
శ్రీకృష్ణుడు కానవచ్చునంతకు అర్జునున కన్యవిషయజ్ఞానచింత బీజప్రాయముగా నైన 
పొటమరింపలే దనునర్థ మిట( దో(చి యాతని యనన్యసాధారణ భక్తి విశేషమును 
బ్రతీయమాన మొనరించును. కావుననే యాత(డు వినుతగుణాభిరాము( డగుచున్నాడు. 

రౌద్రభయానకరసములతో నారంభమైనయీపర్యము సర్వయాదవసంహార 
తదృంధువిలాపాదిరూపమున( గరుణముతో నిండారి తుదకు విజ్ఞానసంపద్విఖ్యాతు( 
డగు సాత్యవతేయు( డర్జును నోదార్చుటయందలి శాంతరసముతో పరిసమాప్తమగు 
చున్నది. బలరామకృష్ణులన్వన్థానగమనవృత్తాంత మద్భుతావహము. లీలామానుష 
విగ్రహుండును, జగన్నాటక నూత్రధారియు నగు శ్రీకృష్ణునినిర్యాణము జగదనిత్యత్వ 
ప్రతిపాదకమై శాంతరసభరితమై యొప్పుట యిందు గానవచ్చును. 
మహాప్రస్థానిక పర్వము :- 

తనపాటునకు( గారణ మేమని వాయుజు( డడుంగంగా ధర్మజు. డిట్లు 
సమాధానించెను : 

“అన విని యాత డిట్లనియె నాతనితో 'భవదీయమైన భో 

జన మతిమాత్ర ముద్ధతి( బ్రచండు(డవై భుజశక్తి నెవ్వరిం 

గొనక కడంగి రజ్జుపలుకుల్‌ గడు. బెక్కులు వల్కు దెప్పు నీ 

- వనుపమశళౌర్య! యిప్పడుట కత్తెజంగుల్‌; గత మెల్ల జెపిలివ” 17.44 

ఇందలి ఉద్ధతిన, ప్రచండు(డవై, గడున్‌, పెక్కులు, ఎప్పు అనుపదములు 
భీమసేనుని దోష మతిమాత్ర మను నంశమును వ్యంగ్య మొనర్చుచున్నవి. అనుపమశౌర్య! 
అనునంబోధనము, ఎంతశౌర్యమున్నను నమయానుగుణముగనే ప్రకటించుట 
దోషముకాదు కాని దాని నూ(తగా( గొని రజ్ఞాలాడుట పతనహేతువగు ననునర్ధమును 
బ్రతీయమానమొనరించును. 

ఇంద్రుడు రథంబు గొని ధర్మరాజు నెదుర్కొని దివ్వస్యందన మెక్కుమని 
పలుక(గా నత డతని కట్లనెను : 


390 


భారత ధ్వని దర్శనము 

“తోడంబుట్టువు లందజుంబడిన యాదుఃఖంబు చిత్తంబు సం 

పీడం బెట్టెడు; సౌకుమార్యవతి దప్పింగూలె. బాంచాలి; వా 

ర్లోడై వచ్చిరి; వారు లేక యిట మీతో రాను; వారెల్ల నా 

తోడం గూడ(గవచ్చునట్లుగం గృపాధుర్యాత్మ! కావింపవే” 17.50 

ఇందలి యందజు ననుపదము ధర్మజునిదుఃఖాతిశయము నభివ్యంజించును. 
'సౌకుమార్యవతి' యనువిశేషణము ద్రౌపదియెడ( బొడమినజాలి నభివ్యక్తము సేయును. 
“మీతో రాను” అని ఖండితముగా( బల్కుట యాతనిదైర్యగరిమను గమ్యుమానమొనర్చును. 
'కృపాధుర్యాత్మ' అనునంబోధనము ప్రార్థనాదైన్యము నభివ్యంజించును. “వారు” 
అనునర్వనావుపవు త్రిరావృత్తి వారిపై నాతనికి( గల యాదరాతిశయమున కు( 
బ్రత్యాయకము. 

శునకరూపమును వదలి ధర్ముండు ధర్మజునియాశ్రితవాత్సల్యమును గొని 
యాడుచు నతనితో నిట్లు పలికెను : 

“విను భక్తియుక్త మిది యని శునకము. జేపట్టి నీవు సురపతికొనివ 

చ్చిన యరద మెక్కనొల్లవ; యనఘా సరినీకు దివమునందును గలరే.”1.7.65 

“శునకము! జేపట్టి యనుటలో నుచ్చనీచతారతమ్మ్యవివక్ష నీకు లేదు. ఇట్లు 
నీవు భావనను బండించుకొంటి వనునర్థ్ధము తోచును. 'సురపతి కొని వచ్చినయరద 
మెక్కనొల్లవి అనుటలో నీ 'న్యనుఖనిరభిలావతి పారముముట్టిన దనునంశము 
వ్యక్తమగును. “సరి నీకు దివమునందును గలరే' అనుటచే నీయౌదాత్త్యమునకు స్వర్గప్రాప్తి 
యొకఫలముగా సంభావింప6దగినది కాదనునర్థము ధ్వనించును. 

ధర్మజునిహృదయవరీపాకము, లక్ష్యసిద్ధికి వలయు వైరాగ్యనంవదయు, 
మార్గమున( బడిన సోదరులకొజకును, దద్రౌపదికొణకును విచారగ్రస్తు( డగుట ఫలసిద్ధికి 
భంజకమగు ననువివేకమును, శునకమునకై యింద్రానుగమనతిరస్కారముచేయుటచే 
వ్యక్తమగువాల్లభ్యము మున్నగులక్షణము లీపర్వమున మనోజ్ఞముగా( జిత్రింపబడినవి. 
ఇందు న్వర్గప్రాప్తికి వూర్ణ్య మాత(డు చూవీనడైర్యగరిమ యాతని నిర్వికార 
చిత్తవృత్తిత్వమునకు వ్యంజకమై శాంతరసము నాస్యాదింప( జేయును. ఇంద్రదర్శన 
మైనవెనుక నాతనిమమకారాదులు దోషభూయిష్టములు గావు. లక్ష్యసిద్ధియైన పిదప నాతని 
యీ ప్రవర్తన మాతని యాత్మాన్నత్యమునే యభివ్యంజించును. 
స్వర్గారోహణపర్వము :- 

నరకమున నున్నసోదరులను .గాంచి ధర్మజుండు దేవదూతతో నిట్లనుచున్నా( 
డు : 

391 


తిక్కనార్యుని దివ్యవాణి 

“నాయనుజులు దుఃఖార్హితు లైయున్నా; రట్టు అగుట నచటికి రా; నిం 

కీయెడన యేను నిలిచెదం బాయక; యనిచెప్పు మాకృపానిరతునకున్‌."18.28 

ఇందలి 'నాయనుజులు అనుపదము నావంటివారేయైన వారికి నాకు గలుగు 
సుఖము లేనిచో నాకేటిసుఖ మను భావమును వ్యంజించును. “ఎడని అనుచోటి 
యవధారణార్థకమును, 'పాయకి అనుపదమును నాతని మనోధైర్యమును వక్కాణించును. 
“ఆకృపానిరతునకున్‌' అనుపద మధిక్లేపవ్యంజకము. నన్ను నాసోదరులనుండి 
వేటుపజచినయాత(డు కృపానిరతు( డెట్లగును? ఆత(డు కఠోరహృదయు( డనునింద 
యిందు వ్యంగ్యము. 

తన దివ్యవవర్తనముచే భూలోకమును భవ్యమెొనర్చి యుత్తవు 
పురుషప్రవర్తనముచే దివి నలంకరించిన ధర్మజుని మహోదాత్తత యీస్వర్గారోహణ 
పర్వమున వర్ణింప( బడినది. స్వర్గమున దుర్యోధనుని. గాంచి యసూయచెందుటయు 
నరకమున దారసోదరుల. గాంచి దుఃఖించుటయు నాతనివివేకము నభివ్యంజించును. 
పాపాత్ములకు స్వర్గమును, పుణ్యాత్ములకు నరకమును గూడవని యాతనినిష్కర్ష తుది 
కింద్రయము లాతనికి బ్రీతిసంఘటించి తమతో గలుపుకొనుటచే నాతని యీ ప్రవర్తనము 
దుష్టముగాదనునర్గము వ్యక్తమగును. పరిపూర్ణమానవు(డు పరమగతి కెట్లుచేరునో యిందు 
నిరూపితము. 





392 


నవమాధ్యాయము 
అంగిరసము 

శ్రీమదానందవర్ధనాచార్యులు ధ్యన్యాలోకచతుర్ణోద్దోతమున( బ్రాస్తావికముగా( 
బ్రబంధమున సంగిరస మొక్కటియే యుండునని సిద్దాంతీకరించుచు లక్ష్యములుగా 
శ్రీమద్రామాయణ మహాభారతములను గైకొనిరి. అందు రామాయణమున( గరుణరసమును 
భారతమున శాంతమును అంగిరనములుగా వారు సోపపత్తికముగా నిరూపించిరి. 
ఈవిషయమున నీనిరూవణములో నొక్కవిశేషము గోచరించును. వారు రామాయ 
ణాంగిరసము నొక్కముక్కలో! దేల్పివేసి భారతవిషయమున( గొంత చర్చగావించిరి. 
ఇందొకప్రత్యేకతగలదు. వ్యాసరచిత శ్రీమహాభారతము రామాయణమంత ప్రసన్నమైన 
గంథముకాదు. అది శాస్త్రకావ్యమగుటచేతను, నంపూర్ణముగా నొక యుగమునకు 
సంబంధించిన కథావస్తువు కలదియగుటచెతను, ఖాషయును శైలియును రామాయణము 
నందుకంటె ప్రొఢములగుటచేతను నియ్యది మిక్కిలి గంభీరమై రసాదివిషయమున 
నలవోకగా నిర్ణయముచేయుటకు వీలులేనిదై యున్నది. కావుననే ధ్వనికారులు శాంతరన 
బతెబుుదనముొను బ్రయత్నవు*ర్వకముగా సాధింవవలసివచ్చినది. నంస్మృత మహో 
భారతము నందు శాంతరనమే యంగి యనుటకు వారు చూపిన యుపపత్తులను 
బరిశీలించుటకు ముందు శాంతరనము అస్తిత్వమును గూర్చియే యభిప్రాయభేదము 
లున్నవి కావున దానిని విమర్శింపవలసియున్నది. 

శాంతమని యొకరసమున్నదా? యనుశంకకు బీజము అలంకారశాస్త్రమునకు( 
బ్రథమప్రమాణగ్రంథమైన నాట్యశాస్త్రమునందే కానవచ్చును. అందు శాంతరనము 
పేర్కొనంబడక రసములను వాని స్థాయిభావములును ఎనిమిదేసియే చెప్పబడినవి. వాని 
పరిగణనము నీక్రింది శ్లోకద్యయమున( జూడవచ్చును. 

“శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానకాః, 

బీభ త్సాద్భుత సంజ్ఞా చే త్యష్టో నాట్యె రసాః స్మృతాః! 

రతి ర్లాసశ్చ శోకశ్చ క్రోధోత్సాహ భయం తథా, 

జుగుప్సా విస్మయ శ్చేతి స్థాయిభావాః ప్రకీర్తితాః!” 





393 
50 


భారత ధ్వని దర్శనము ల పన 
ప్రకృతము లభించు నాట్యశాస్త్రప్రతులలో శాంతరసముకూ గి 


ప్రాచీనగ్రంధములలో నుండియుండదను ననుమానమునకు( bs 
వచ్చుచున్నవి. (1) భరతుడు తక్కినరనములకు వలె శాంతరసమునకు ee 
గుణాలంకారముల నిరూవింవకుండుట (2) ధ్వన్యాలోకమున నానందవర్థనులు 
శాంతరనవతిపాదనము గావించుచు నాట్యశాస్త్రవాక్యముల ల 
నుద్ధరింపకుండుట. (3) అభినవగుప్తులు శాంతరసస్థాపనము( గావించుచు “మునినా 
వ్యంగీక్రీయతే క్వచి చృమ ఇతివదతా” యని మార్గాంతరమున( జెప్పవలసి వచ్చుట. 
ఇట్తివే మజికొన్నియును భరతు(డు శాంతరసము నంగీకరింపలేదని యనుమానించుటకు 
హేతువులగుచున్నవి. మరియు నీవిషయమును కుజణ్ణముగా( జర్చించి డా॥ పోణంగి 
శ్రీరామ అప్పారావుగారు తమ నౌట్యశాాస్తాను వాదమున నిట్లు వ్రాసిరి : 

“భరతుడు శాంతరసమును బేర్కొనలేఎనుట తెల్లము. దృష్టిముఖరాగాదులను 
స్వరలయగుణాలంకారాదులను ఎనిమిదిరసములకు మాత్రమే భరతు(డు వివరించెను. 
మజీయు వర్ణదైవతములను చెప్పునప్పుడు, 'ప్రధానజన్యరసములను చెపునప్పుడును 
శాంతరసప్రసక్తియేలేదు. ఆనందవర్ధనుడు శాంతమును రసముగా స్థాపించునప్పుడు 
తనవాదమున కనుకూలమైన వాక్యములను నాట్యశాస్త్రమునుండి ఉదాహరించలేదు. కావున 
భరతు(డు శాంతమును పరిగ్రహించలేదనుట నిశ్చయము.” 

(ఆంధ్ర నాట్యశాస్త్రము - వు. 217) 
కాని యానందవర్ధనాభినవగువుల యభిప్రాయము ననునరించి శాంతరసము 
గలదు. భరతుడు(ను దీనిని భంగ్వంతరముగా నంగీకరించె ననుటకు నాధారములు 
గలవు. (1) శాంతరనములేదన్నచో భరతుండే నుడివినట్లు నాట్యము తై లోక్యానుకరణ 
మనుట పాస(గదు. ఎలయన లోకమున వైరాగ్యమును దత్సలమగు మోక్ష పురుషార్థ 
సిద్దియు ననుమానాదిప్రమాణములచేనైనను గోచరించుచునేయున్నది. (2) అనాదికాల 
ప్రవాహాయాతములైన రాగద్వేషాదుల యుచ్చేదన మశక్యమగుటచే నిది యుండుటకు 
వీలులేదని కొంద అనుటయు( గుదురదు. అదియే సత్యమైనచో వైరాగ్యమును మోక్షమును 
అన్నీ త$మునే పొంద(జాలవు. కొందజకు సంస్కార బలమున రాగద్వేషాదుల 
యుచ్చేదనము శక్యమే యగుట గోచరించుచునేయున్నది. కావున నర్వజనానుభవగోచరత 
లేనిచో తావన్నాత్రమున నావస్తువు లేదనుటకు వీలులేదు. కాదన్నచో శృంగారరసానుభవము 
లేనివా( డెవండేని ఉన్నయెడల శృంగారమే లేదనవలసివచ్చును. (3) రత్యాదులు కవి 
నటీ వ్యాపారముచే నాస్వాదయోగ్యము లైనల్లే మోక్షపురుషార్గోచితమగు చిత్తవృత్తియు 
రనన్వరూపమును బొంది యాస్వాదయోగ్యమగు ననుటలో నాక్షేపముండదు. 


394 


అంగిరనము 

అయినచో శాంతమును దక్కినరసములతోపాటు భరతుడేల పేర్కొనలేదను 
ప్రశ్నకు గొంద జీట్లు నమాధానము చెప్పిరి. ఆయ్యది ప్రకృతిరసము. తక్కినవి 
వికృతిరసములు. ఈయన్నింటిని సమానకక్ష్యలో( బరిగణించుట శాంతరసమునకు న్యూనత 
నావాదించును. కావుననే “క్యచి చృమః”, “తుష్యన్తి - మోక్షే ష్వధ విరాగిణః” 
మున్నగువానిచేత సూచించి వదలిపెట్లెనుగాని తక్సినవానివలె దానిని సాంగోపాంగముగా 
వివరింపలేదు. 

కావున ముముక్షువులై సంస్కారాభ్యాసబలములవలన జగదనిత్యత్వ భావమును 
బండించుకొనిన వీతరాగులు శాంతరసాస్వాదమును బొందుట కధికారులనుటలో నెట్టి 
విప్రతిపత్తియు నుండవీలులేదు. 

ధనిక ధనంజయ విశ్వనాధాదులుగూడ శాంతరనమునుగూర్చి బాగుగా 
జర్చించిరి. ధనంజయుడు శాంతరసము నాశంకించి శమ మితి కోచి త్రావాుః వుష్టి 
ర్నాట్వోము నైతన్య' అని నాట్యములందు శాంతమునకు( బుష్టిలేదని నొడివెను. 
దశరూపకవ్యాఖ్యాత ధనికు(డు శాంత మభినేయము గాకపోవుటచే నాట్యమునందు 
లేకపోయినను గేవలశబ్దవ్యాపారముగల శ్రవ్యకావ్యములలో, శబ్ద మతినూక్ష్మ 
విషయములను గూడ నిరూపింప(గలదు గావున, నుండవచ్చునని తీర్మానించెను. అత( 
డు శాంతరసస్వరూపము నిట్లు వక్కాణించెను : 

“న యత్ర దుఃఖం న సుఖం న చిన్తా నద్వేషరాగౌన చ కాచి దిచ్చా 

రసస్తు శాన్తః కథితో మునీందైః సర్వేషు భావేషు శమప్రధానః?” 

ఇట్లు చెప్పి యాతడిది సర్వవిషయములందును శమమే ప్రధానమైన దగుట 
చేతను, మోక్షావస్థయందే లభించున దగుటచేతను దీనికి సంచార్యాది స్వరూపనిరూపణము 
దుష్కరమనియు( గావున దానిని సూటిగా. జెప్ప(జాల మనియు వాక్రుచ్చెను. శ్రుతి 
పరమాత్మస్యరూపము నన్యాపోహరూపమున నేతి నేతి వాక్యములచే( బ్రతిపాదించిన 
విధమున శాంతమును గూడ నట్లు భావింపవలయునే కాని ఇది దీనిస్వరూప మని 
వినృవ్చముగా నిరళూవించుట శక్యముగాదని యాతని యభిప్రాయము. కాని 
నిత్యసంతుష్ట్యాదులచే నది యనుభూయమానమగుచున్న దనియు నాత( డనెను. 

విశ్వనాథు6 డీయభిప్రాయమును ఖండించుచు శమము మోక్షావస్థయందు 
మాత్రమే కాక యాత్మసాక్షాత్కారదశయందును, తద్య్యతిరేకదశయందునుగూడ( 
గలదనియు( గావున నప్పుడు సంచార్యాదు లుండుటకు విలెర్పడి యది రనముగా( 
బరిణమించుననియు నిరూపించెను. కావున నిది దృశ్యశ్రవ్యకావ్యోభయసాధారణ మనియు 
నాత( డుగ్గడించెను. 


395 


భారత ధ్వని దర్శనము 
రస మనుకర్త్పృనిష్ట మనువారు కొందజు- 

“శాన్తస్య శమసాధ్యత్వా న్నటే చ తదసంభవాత్‌, 

అష్టా వేవ రసా నాట్యే నశాన్త స్తత్ర యుజ్యతే” 

అందురు. రస మనుకర్తృనిష్ట మను నభిప్రాయమే అసంగతము కావున నీవాక్య 
మనాదరణీయము. మరికొందజిది దయావీరముకంటె భిన్నముకాదందురు. వీర 
ముత్నావాస్తాయికము కావునను, ఉత్సావా మవాంకారరావము కావునను, 
అహంకార ప్రశమన రూపమగుశాంతము దయావీరము కానోపదు. కొందు దీని నంగిగా 
నిబంధింపరాదందురు. అదియు భ్రాంతిమూలకమే. ప్రబోధచంద్రోదయాదులం దిది 
యంగిగానే నిబంధింప(బడినది. 

ఇట్లు శాంతరసము అస్తిత్వము నిరూపింప(బడినది. దీనికి స్థాయి భావమేది 
యనువ్రశ్నయు వినుతమైనచర్చకు దారితీనినది. శమము, నమ్యగ్గానము, 
తృష్టాక్రయసుఖము, సర్వచిత్త వృత్తి ప్రశమము, నిర్విశేషచిత్త వృత్తి, నిత్యసంతుష్టిరూపయైన 
ధృతి, తత్త్వజ్ఞానజన్యమైననిర్వేదము, మోక్షప్రాప్తియత్నోత్సాహము, జుగుప్ప, ఆత్మరతి 
మున్నగునవెన్నియో శాంతమునకు స్థాయిభావములుగా( బలువురిచే బేర్కొన(బడినవి. 
ఇం దొండురెండుకాక తక్కినవన్నియు నించుమించు సమానార్థకములే. సర్వచిత్త 
వృత్తిప్రశమము అభావరూపము కావునను, ఉత్సాహ మభిమానమయ మగుటచేతను, 
జుగుప్స వ్యభిచారభావ మగుటచేతను, ఆత్మరతియును నట్టిదే యగుటచేతను నవి 
శాంతమునకు న్థాయిత్య్వము నొంద( జాలవు. శమమన్నను నమ్యగ్‌జ్ఞానము, 
తృష్టాయసుఖము, ధృతి, నిర్వేదము- ఇవియన్నియు నొకేయభిప్రాయ మును బోధించును. 
ఏనిచే( జెప్పంబడునదియే శాంతమునకు స్థాయిభావము. 

ఇట్లు శాంతము ఉనకి నిరూపింపంబడినది కావున నిది సంస్కృత భారతమునకు 
నంగిరస మయ్యె ననుట కానందవర్ధనులు చూపిన యుపపత్తుల నరయ(దగును. 

(1) భారతిము శాస్త్రకావ్యము - శాస్త్రములవల పురుషార్థముల సేరూపించును. 
కావ్యమువలె రననమంచితమగును. ఆమూలాగ్రము భారతము దివిన పిమ్మట 
సంస్కారవంతు(డైన మానవునకు వైరాగ్యము తప్పక కలిగితీలును. ఏలయన నిందు 
బర్యవసానమున యాదవపాండవు లత్యంతశోచనీయమైనవిధముగా తనువులు చాలించిరి. 
ఈవృత్తాంతమ చే నంతకుమందు వారనుభవించిన యైశ్వర్యాదుల యనిత్యత 
ప్రతిపాదింప( బడుచున్నది. కావున( బాఠకునకు( దప్పక వైరాగ్య మొదవును. 
ఈయభిప్రాయవఎను వ్యాసభగవాను(డు కంలొక్తిగా( జెప్పియు నున్నాండు - 

396 


అం౦ంగిరసము 

“యథా యధా విపర్యెతి లోకవృత్త మసారవత్‌, 

తథా తధా విరాగో£. త్ర జాయతే నాత్ర సంశయ?” 

ఇట్టి యభిప్రాయము పలుమాటులు చెప్పంబడినది. 

(2) అనుక్రమణికలోని “భగవాన్‌ వానుదేవో. పీ క్రీర్త్యతే- త్ర ననాతనః” 
అనువాక్యమునందలి “సనాతనః అనుపదము భారతమునందలి సారత మార్గమును 
వ్యంగ్యముగా( బ్రతిపాదించుచున్నది. ఈ పదము సాక్షాబ్రీమన్నారాయణుని( దెలుపుచు 
నత(డే సర్యగమ్యు( డను నభిప్రాయమును, అతని కీర్తన మిందు గలదను నంశమును 
బోధించును. 

(3) శ్రీమహాభారతము హరివంశముతో ముగియుటయు శాంతరసప్రతిపాదకము. 
“సాంసారికవృత్తిరూపమగు మహాభారతము చివర సంసారాతీతమగుతత్త్యము శ్రీవాసు 
దేవపరబ్రహ్మమును గీర్తించెను.” (ఆంధ్ర ధన్యాలోకము - పు. 666) 

ఆనందవర్గనులు చూపిన పై హేతువు లాంధ్రమహాభారతమున నెంతవజ 
కన్వయించునో పరిశీలింపవలయును. కవిత్రయమువారు భారతమును జగద్ధిత 
బుద్ధితోడను, ఆంధ్రావళి మోదము. బొందునట్లును, సాధుజనహర్షసిద్ధి గలుగునట్లును 
మూలభారతము నవసరములగు మార్పులతో! గొన్నిచేర్పులతో( దెలు6గున రచించిరి. 
కాని వారి మార్పుచేర్పులు నంన్భృతభారతమునందలి యంగిరనమును మింగి 
వేయునంతటివి కావని నాయభిప్రాయము. 

(1) యాదవ కౌరవ పాండవ విరసావసానము తెలు(గున నన్యథాకరింప( 
బడలేదు. కావున సంస్కృతభారతము( జదువువారి కాముగింపువలన నేయనుభూతి 
గలుగునో యిందును నదియే కలుగును. 

(2) సనాతను(డైన వాసుదేవకీర్తనమాంధ్రభారతమునందును సంస్కృతము 
నందువలెనే కలదు. 

(3) కవిత్రయములో మూ(డవవా(డగు నెజ్ఞాపెగ్గడ ఆరణ్యపర్వశేషముతో పాటు 
హరివంశమునుగూడ( దెలు(గున రచించెను. ' 

ఇట్లు శాంతరనస్థాపకములుగా ధ్యన్యాలోకమున( జూపంబడిన హేతువు 
లాంధ్రమహాభారతమునందును గోచరించుచునేయ్నువి కావున నిందును శాంతరసమే 
యంగి యనుట కెట్టి యాక్షేపణము నుండరాదు. అయినను నీవిషయమున( గొందణకు 
ప్రత్యయము గలుగుటలేదు కావున నీయభిప్రాయము నింకను వివరింప వలసియున్నది. 


397 


భారత ధ్వని దర్శనము 

(1) నన్నయ భారతరచనారంభమున : 

“శ్రి వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాజేషు యే 

లోకానాం స్థితి మావహ న్యవిహతాం స్తీపుంసయోగోద్భవామ్‌, 

తే వేదత్రయమూర్తయ స్రిపురుషా స్పంపూజితా వస్సురై 

ర్ఫూయాసుః పురుషోత్తమాంబుజభవ శ్రీకన్గరాః శ్రేయసే.” 1.1.1 

అను పద్యమున( బారకునకు శ్రేయస్సును ఫలముగా నాకాక్షించెను. “ముక్తి: 
కైవల్య నిర్వాణ శ్రేయో నిశ్రేయ సామృతమ్‌” అని యమరము. గశ్రేయశ్శబ్దమునకు 
పుణ్యము, శుభము అను మరియొకయర్థమున్నను (స్యాద్ధర్మ మస్రియాం పుణ్యగ్రేయసీ 
సుకృతం వృషః- అమరము) ఈరెంటిలో నన్నయ్య మహాప్రయోజనమగుముక్తినే తన 
భారతరచనవలన( బాఠకున కపేక్షించె ననుట సముచితమగును. 

తిక్కనామాత్య(డును- 

“శ్రీయన గౌరినాంబరగు చెల్వకు6 జిత్తము పల్లవింప భ 

దాయితమూర్తియై హరిహరంబగురూపము దాల్చి విష్ణురూ 

పాయ నమశ్శివాయ యని పల్కెడు భక్తజనంబు వైదిక 

ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్త్వము( గొల్పెద నిష్టసిద్ధికిన్‌.” 4.11 

అని యిష్టసిద్దికై పరతత్త్యమును గొల్పెద ననెను. అత(డు తనయిష్టమేదో 
హరిహరనాథునికి విస్సష్టముగా నివేదించియేయున్నా(డు - 

“ఇంతకు నేర్పు నీకు నొకయింతటిలోన మదీయవాణి న 

. త్యంతవిభూతి( బెం పెస(గునట్టి నినుం గొనియాడ. జేంత తా 

నెంతయు( బెద్ద నీకరుణ నిట్లు పదస్థు(డ నైతి నింక జ 

న్మాంతరదుఃఖముల్‌ దొల(గునట్టుగం జేసి సుఖాత్ముం జేయవే.” 4.1.21 

“అని యువలాలితుండగు డింభకుండు తనకొలది యెజుంగక మహాపదార్ధంబు 


తురీయపురుషార్థమగు మోక్షానందమే యనుట స్పష్టము. అట్టి యానందవిశేషమునే 
తనకావ్యముద్వారమున నాంధ్రుల కాత(డు అభివాంఛించె ననుట “ఆంధ్రావళి మోదముం 
బొరయునట్లుగి అనువాక్యభాగమువలన సంభావింపనగును. 
ప్రబంధపరమేశ్వరుండగు నెజ్జనయు 'నన్నయభట్టమహోకవీందు నరన 
సారన్వతాంశప్రశస్తే దన్ను. జెందంగా” 'సాధుజనహర్షసిద్ధిల గోరి యారణ్య పర్వశేషమును 
రచించెను. ఇందలి హర్షముగూడ నన్నయ తిక్కనల యడుగు జాడలలో నడచిన 
యాతనిదృష్టిలో కైవల్యానందమే యని సంభావించుట సత్యదూరము కానోపదు. 


398 


అంగిరసము. 
ఇట్ట్లుకవిత్రయమువారి భారతోవక్రవుము ఏకాభిప్రాయముతో(గూడి 
మోక్షలక్యముగా శాంతరసప్రధానముగా ఆంధ్రమహాభారతరచనము సాగి నను నంశమును 
బ్రతివాదించును. 
భారత ప్రశస్తి సందర్భములందెల్ల నుపాయభూతములగు ధర్మార్థకామములతో 
పాటు ఉపేయముగ మోక్షముగూడ దృఢముగా వక్కాణింపంబడినది. 
(1) “కమనీయ ధర్మార్ధ కామమోక్షములకు నత్యంతసాధనంబయినదాని....” 
1.3.9 
(2) “ఆయుష్యం బితిహాసవస్తుసముదాయం బైహికాముష్మిక శ్రేయఃప్రాప్తి 
- నిమిత్తము........... స్ట 1.3.11 
(3) “వేదముల్‌ నాలుగు నాదిపురాణముల్‌ పదునెనిమిదియు' దత్రమితధర్మ 
శాస్త్రంబులును మోక్షశాస్త్రంబులు నెజి(గిన ఫలమగు...... స్‌ 11.72 
(4)“అమల ధర్మార్థకామ మోక్షముల గురిచి 
యొలయు తెరువెద్దియును నిందు గలుగు "నదియ 
యొండెడలం గల్గుదీన లేకుండు చొప్పు 
దక్కొ కంటనులేదు వేదజ్ఞాలార!" 18.82 
ఇట్టివి మజియు పరశ్శతములుగా గలవు. వీనిచే అభ్యాసము - పునఃపునః 
కథనమను తాత్పర్యనిర్ణయలింగము శాంతరసప్రతిపాదకమగుచున్నది. 
కథాంశమునుబట్టిచూచినను నాయకు(డగు ధర్మజునకు, తత్తత్కాలములందు 
తత్తద్ధితైషిజన(పేరణమువలనC గలిగిన రాజ్యకాంక్షాదులను విడచినచో తక్కినకథాంశము 
నందెల్ల నాతని వైరాగ్యమే ప్రస్సాతముగా భాసిల్లును. ఆతని రాజ్యకాంక్షయు బలవత్తరము 
కాదనుట కనేకప్రమాణములు గలవు. (1) చెల్లి యుండియు సైరణచేయుట (2) శ్రీకృష్ణుని 
రాయబారమునకు( బంవునపు డన్న దమ్ములకు. గనీన మైదూళ్ళిచ్చినను జాలు ననుట 
(3) యుద్ధమునకు విముఖు6 డగుట (4) శతువినాశమంతయు నైనవిదవ 
మహాప్రయత్నముతో(గాని రాజ్యపాలనమున కంగీకరింపకుండుట (5) రాజ్యము సిద్ధించిన 
పిదప ధృతర్మాష్టునియందించుమించుగా నర్వాధికారముల నిక్షేపించుట (6) అశ్వ 
మేధయాగాంతమున దక్షిణగా భూమినంతటిని బుత్విక్సర మొనర్చి తిరిగి గ్రహింప 
నొల్లకుండుట (7) వ్యాసాదిప్రచోదనమువలన గత్యంతరములేక గ్రహించుట (8) శ్రీకృష్ణా 
దుల నిర్యాణవార్తవిని రాజ్యమునకు. బరీక్షితుని రాజు గావించి యుయుత్సుని 
మహానాయకు(డుగా నియమించి మహాప్రస్థానమున కే(గుట మున్నగున వెన్నియో యాతని 
వైరాగ్యమును బ్రతివాదించును. 


3౪౩ 


భారత ధ్వని దర్శనము 

యుద్ధషట్కముకూడ శాంతరసపరముగనే ముగియును. పొండవపక్ర్షమునకు( 
బేరునకు జయము కలిగినది కాని యది ధర్మజుని హృదయమునకు మోదము నీకపోగా 
కడమజీవితమున కంతటికిని నరివడు భేదమును మాత్రము నమకూర్చినది. 
సాధారణముగ మజియేయితరకావ్యమునందును యుద్దఫల మిట్లు జయించిన పక్షమునకు 
పరమదుఃఖహేతువుకాలేదు. ఈవిజయఫలమునుబట్టి భారతకథను జదువునపుడు 
ముఖ్యముగా ననుభూయమానమగునది నిర్వేదపూర్వకమగు శాంత రసమని చెప్పకతప్పదు. 

ఆరణ్యపర్వమును, శాంత్యానుశాన నికపర్వములును ధర్మజుని శుశ్రూషా 
తత్పరత్వమును, వైరాగ్యగరిమమును జక్కగా నిరూపించుచున్నవి. అశ్వమేధ. పర్వము 
నందు శ్రీకృష్ణుడు ధర్మజునకు దుఃఖోపశమనమును గావించుచు(జివరకు( గామగీతలను 
వివరించి : 

“పనివడి పూచిపట్టమి, సుబంధురథైర్యము, నిర్వహింతు నే 

ననుమతి సొన్పకుండుట, సమగ్రతపంబున. దతృలేచ్చలే 

కునికి విమోక్ష తృష్ణభరమొందమి కాము నడంచు. గాన ని 

య్యనువులలేమి సువ్వె యనపాయతగా నత డాడె భూవరా!” 14.1132 

“అశ్వమేధమఖమునం దట యనఘ య లోలుపత్వగుణవిశాలబుద్ధి 

శాలివై ఫలాభిసంధిలే క క్కాము ధర్ముగా( బొనర్పు ధర్మతనయ.” 

14.1133 

ఈయువదేశము ధర్మజుని యశ్వమేధయాగమునకు న్వర్గము ఫలము 
గాదనుటను నిరూపంచును. సక్తు ప్రస్థునికథనుజెప్ప సకులము ఈధర్మజునియజ్ఞ మాతని 
దాతృత్వముతో( బోలదనుటచే నే మహాయజ్ఞము నెంతఘనముగా( జేసినను గలుగు 
ప్రయోజన మేమి యను నిర్వేదమును బాఠకునకు( బుట్టించును. 

ఆశ్రమవాసపర్యమునందలి విదురధృతరాష్టాదులదేహత్యాగము వైరాగ్యోద్బో 
ధకమే యగును. 

సర్వభారతములో నేవిషమనన్నివేశమున నైనను జక్కగా మెల(కువతో నేర్పుతో 
పరిష్కారమార్గమును జూపి పాండవులను గాపాడిన శ్రీకృష్ణుడు తన వారు తనముందే 
పరస్పరాహననము చేసికొనుచుండగా నుపేక్షవహించుటయు, యాదవులందజు దిక్కు 
మాలినచావులు చచ్చుటయు వర్ణింపబడిన మౌసలపర్వేతివృత్తము సాక్షాద్వాసుదేవునకే 
విధిచెయిదము లవరిహార్యములన్నచో సాధారణ మానవులమగు మనవిషయము 


ఆంగిరనము 
చెప్పనేల? యను రూవమున మానవుని తృష్ణా క్షయమునకు నహకదించును. 


ఆయాశ్వానము తుదను వేదవ్యాను( డర్జునునకు. జేసిన బోధయు వైరాగ్యమునే 
కలిగించును. 
“బలమును బుద్ధియు€. జేవయు నలఘుమతీ! యుల్లసిల్లు నగుకాలమునం 
బొలియుం గాలవిపర్యయ కలనంబున బుధుల కుబ్బు6 గలంకయు. గలవే,” 
16.221 
“కాలమూలంబు సర్వంబు6 గొన దీని కొండుతలంపులు దక్కి మీ రుత్తమంపు 
గతికి జను(డు నిశ్చింత వికారతనులు విడిచి యార్యజనంబులు వినుతిసేయ.” 
16.222 
ఈయుపదేశము, అర్జునునకు, అతనివలన వినిన ధర్మజునకు మాత్రమే 
పరిమితము కాదు. కాలము అవిలంఘ్యతను గుర్తించి యెల్లవారును ఐహిక బంధములకు 
లోనుగాక పరమసుఖమును బొందవలయు నను వివేకము సహృదయపాఠకునకు దీని 
వలన దప్పక కలుగును. అట్టి వివేకమే శాంతరసానుభవమును బుట్టించును. 
మహాప్రస్థానికపర్వమునందును ద్రౌపద్యాదు లొక్కొక్కరు వరుసగా పతనము 
చెందుచుండగా ఇంద్రదర్శనావధికముగా ధర్మజూ(డు నిర్వికారు(డై చనుట యాతని 
ధైర్యలక్ష్మిని వ్యక్తము చేయుచు పాఠకునిలో శాంతరసమును నింపును. 
మహీభారావతరణార్థము మహాదేవుని సంకల్పముచే నయ్యైదేవతాంశములతో 
భూమికివచ్చినవారిల్ల తిరిగి యా యా యంశముల నుపనంహరించి తమ తమ 
మూర్తులలొ( గలియుట నభివర్షించిన న్యర్గారోహణ వర్వముగూడ విధినియతి 
బ్రాబల్యమును వక్కాణించుచు శాంతరసమునే యాస్యాదింప(జేయును. దుర్యోధనాదులను 
స్వర్గమునను, దన సోదరులను, ద్రౌపదిని నరకమునను గాంచి ధర్మజుడు దుఃఖపడుట 
యనుకథాభాగముకూడ నొక విధముగా పాఠకునకు స్వర్గము నందును విరక్తినే పుట్టించి 
యిది గమ్యముకాదు సుమా యను భావమును, దీని కంటె. బరమపద మింకొకటి 
కలదు, అదియే యభిలషణీయ మను భావమును వ్యంజించును. 
శౌనకాదిమహామునులు సూతునితో- 
“ఎయది హృద్య; మపూర్వం బేయది; యొద్దాని వినిన నెజబుక సమగ్రం 
బైయుండు; నఘనిబర్హణ మేయది - యక్కథయ వినంగ నిష్టము మాకున్‌” 
అని వచించిరి. ఇందు వారి కాంక్షితము చెప్పబడినది. నమగ్రమ్రైన 
యెజుకయు, నఘనిబర్హణమును భారతకథా శ్రవణమువలన వారపేక్షించిరి. సమగ్రమైన 


401 


51 


భారత ధ్వని దర్శనము 
యెజుక యనగా జ్ఞానము. జ్ఞానమన(గా మోక్షవిషయకమైన బుద్ధి. “మోక్తే ధీ రాజ్ఞన 


మన్యత్ర విజ్ఞానం శిల్పళొన్ర యోః” అని యమరము. “జానా దేవహి కైవల్యమ్‌” 
అనుసూక్తియు( గలదు. దీనిని బట్టి భారతమునందు వారపేక్షించినది పరమపురుషార్ధమైన 
మోక్ష మనియే భావింపవలయును. తదనుగుణముగా భారతకథయందు శాంతరసమునే 
సంభావింపవలయును. మజియు తిక్కన సౌతిమాటలను నన్నయ పద్యమునందలి 
మాటలతోనే పూర్తిచేయించెను. “... అవృరమార్థవరాయణులతని తోడ నాయ్యది 
వృద్యంబును నవూర్వంబును నమగ్రజ్ఞానవ్రదంబును నఘనిబర్ల ణంబును నైనయది 
యక్కథ మాకు ఐన నిష్టంబని వలుకుటయు....” 

“అత. డింతటిది మహాభా రతంబ యను నిశ్చయము తిరంబుగ మతి సం 

గతమగుడు నమ్మహాత్ముల కతివిశదముగా(గ నిమ్మహాకథ చెప్పెన్‌.” 

18.77,78 

ఇట్లీ పద్యములందు( బరమపురుషార్గోపాయములే చెప్ప(బడుటచే ఉపక్రమోప 
సంహారైక్యము గావింప(బడినది. కావున నిందు శాంతరసానుభూతిని త్రోసివేయ(జాలము. 
 ఇంతయేల? తిక్కన మహాకవీంద్రు(డే భారతము నుపసంహరించుచు - 

“పరమపదాప్తిహేతువగు భారతసంహిత శౌనకాది భూ 

సురవరు లింపునం గరంగుచొప్ప్తున6 జెప్పిన వారు మోద సం 

భరితత( బొంది యక్కథకు బ్రాతిగ నర్చితుంజేసి; రర్మలిన్‌. 

హరిహరనాథ! సర్వభువనార్శిత! నన్‌ దయంజూడు మెప్పుడున్‌.” 18.94 

అని భారతసంహిత పరమపదాప్తి హేతువని వక్కాణించెను. అట్టిదాని యందు 
శాంత రసముకాక తదన్యము సంభావనియము కానేరదు. భారతియవిమర్శక శిరోమణులగు 
నానందవర్దనాభినవగుప్తుల కిది సమ్మతమైనవిషయము. 

విషయ మిట్లుండ(గా డా॥ జి.వి. సుబ్రహ్మణ్యంగారు నవ్యాలోక మనుతమ 
వ్యానసంపుటియందు “ఆంధ్రమహాభారతము - అంగిరసము" అనువ్యాసమున సుదీర్గ 
చర్చగావించి శాంతమును ఖండించి ధర్మవిరము నంగిగా నిర్ణయించిరి. ఈయభిప్రాయ 
మంగీకార్యముకాదు. కాదనుటకు( బై(జెప్పిన యనేకోపపత్తులే చాలవజికు సహకరించును. 
విరియభిప్రాయములను పరిశీలించి యం దెంతవజకు సత్యమున్నదో చూడవలయును. 

వీరు నాయకుండగు ధర్మరాజునందును దదనుయాయులగు భీమాదుల 
యందును ధర్మ విరమునకు స్థాయియగు నుత్సాహము గలదనుటకు భారతమునుండి 
యనేక సందర్భముల నుదాహరించిరి. కడకు శాంతము ధర్మవీరమున కంగ మని 


402 


అంగిరనము 
కకం మహాభారతమువంటి మహాగ్రంథమున నేదేనియభి; పాయమునకు 


ఆధారములు కొల్లలుగానె దొరకును. కాని యవి యెంతవజకు నిలుచునో పరిశీలించి 
చూడవలయును. వీరుచూపిన యువపత్తులను విమర్శింతును. 

ధర్మవీరమునకు స్థాయిభావము ఉత్సాహము. “వర వరొక్రమ హానాదిన్మ్రతి 
జన్మా జొన్నత్యొఖ్య శ్చిత్తవృత్తివిశేష ఉత్సావాః” అని రనగంగాధరనిర్వచనము. ఇది 
నేనింతవా(డ నను నభిమానముతో, నహంకారముతో, సాధారణముగం గూడియుండును. 
నాట్యశాన్రములో ఉత్సాహనిర్యచన మిట్లు చెవ్ప(బడినది. - “ఇది యుత్తమ 
ప్రకృతులయందుండును. విషాదము లేకుండుట, శక్తి, ధైర్యము, శౌర్యము మొదలగు 
విభావముల వలన ఉత్సాహము జనించును. ధైర్యము, త్యాగము, శౌర్యము మొదలగు 
ననుభావములచే ఉత్సాహమును అభినయించవలెను” - 

(నా.శా. తెలుగు - పు. 239) 

ధర్మరాజునం దిట్టి యుత్సాహము మొదటినుండి తుదివజకు నిలదొక్కుకొని 
యున్నదా? అతడు మొదటినుండియు నైహిక విషయములం చంతగా నాస్టలేనివా( 
డుగనే కన్పట్టును. పెద్దల నిర్ణయమునకు. దలయొగ్గి భగవంతుని నమ్మి కష్టసుఖములలో 
నొకేవిధమగు ప్రవర్తనముచే6 గడిపెను. అతని జీవితమంతయు నించుమించుగా దుః 
ఖమయమే. కౌరవవీరులను జయింపలేమనుభీతి యాతనిలో గోచరించును గావుననే 
నిండైనళక్తి నాతనిలో(6 జూడ(జాలము. అత(డం శూరు(డే కాని యది 
శాంతిగుణనమ్మశ్రతిము. కావున సీకాంణములచె నాతనియందుత్సాహము కంటె నిర్వదమ 
యెక్కువగా దృశ్యమానమై శాంతరసమునే ప్రతిష్టాపించును. మజియు ధర్మకార్యరతి 
యాతనికి సమగ్రముగా నున్నంతమాత్రమున ధర్మ వీరమునకు( బెద్దపీట వేయ(జాలము. 
ఆది యహేకనుఖ పరాజ్మాఖు(డగు నాతసతో తృష్టాక్షయరూపహృదయనంస్మారమున 
కెక్కువ సహకరించున దగుటచె శాంతమే యిందు నంభావ్యము. మజియు నాతని 
ధర్మాభిరతి కొకప్రయోజన ముండవలయునుగదా! అదియే పారమార్థిక నుఖ్లము. దానికి 
గావలసిన మార్గము లన్నియు నాతడు క్రుజణ్ఞముగా( దెలిసికొనుటయు నాచరించుటయు 
జరిగినది. కావున శాంతరసముదృష్టితో తక్కువదియగు ధర్మవీరమే యిం దంగమనుట 
లెస్స. 

(2) డా॥ సుబ్రహ్మణ్యంగారు “ఆనందవర్ణనాదులగు నాలంకారికులు మహా 
భారతమును శాంతరసప్రధానముగ నిర్ణశింతురుగాని, అదే యానందవర్థనాచార్యులు 
'రనన్తు కథానాయకొశ్రయః తద్వివక్షాశ్రయో వా" యని నిర్దేశించిన దానినిబట్టి కావ్యగత 


403 


భారత ధ్వని దర్శనము 
యెజుక యనగా జ్ఞానము. జ్ఞానమన(గా మోక్షవిషయకమైన బుద్ధి. “మోక్తే ధీ రాజ్ఞన 


మన్యత్ర విజ్ఞానం శిల్పళొన్ర యోః” అని యమరము. “జానా దేవహి కైవల్యమ్‌” 
అనుసూక్తియు( గలదు. దీనిని బట్టి భారతమునందు వారపేక్షించినది పరమపురుషార్ధమైన 
మోక్ష మనియే భావింపవలయును. తదనుగుణముగా భారతకథయందు శాంతరసమునే 
సంభావింపవలయును. మజియు తిక్కన సౌతిమాటలను నన్నయ పద్యమునందలి 
మాటలతోనే పూర్తిచేయించెను. “... అవృరమార్థవరాయణులతని తోడ నాయ్యది 
వృద్యంబును నవూర్వంబును నమగ్రజ్ఞానవ్రదంబును నఘనిబర్ల ణంబును నైనయది 
యక్కథ మాకు ఐన నిష్టంబని వలుకుటయు....” 

“అత. డింతటిది మహాభా రతంబ యను నిశ్చయము తిరంబుగ మతి సం 

గతమగుడు నమ్మహాత్ముల కతివిశదముగా(గ నిమ్మహాకథ చెప్పెన్‌.” 

18.77,78 

ఇట్లీ పద్యములందు( బరమపురుషార్గోపాయములే చెప్ప(బడుటచే ఉపక్రమోప 
సంహారైక్యము గావింప(బడినది. కావున నిందు శాంతరసానుభూతిని త్రోసివేయ(జాలము. 
 ఇంతయేల? తిక్కన మహాకవీంద్రు(డే భారతము నుపసంహరించుచు - 

“పరమపదాప్తిహేతువగు భారతసంహిత శౌనకాది భూ 

సురవరు లింపునం గరంగుచొప్ప్తున6 జెప్పిన వారు మోద సం 

భరితత( బొంది యక్కథకు బ్రాతిగ నర్చితుంజేసి; రర్మలిన్‌. 

హరిహరనాథ! సర్వభువనార్శిత! నన్‌ దయంజూడు మెప్పుడున్‌.” 18.94 

అని భారతసంహిత పరమపదాప్తి హేతువని వక్కాణించెను. అట్టిదాని యందు 
శాంత రసముకాక తదన్యము సంభావనియము కానేరదు. భారతియవిమర్శక శిరోమణులగు 
నానందవర్దనాభినవగుప్తుల కిది సమ్మతమైనవిషయము. 

విషయ మిట్లుండ(గా డా॥ జి.వి. సుబ్రహ్మణ్యంగారు నవ్యాలోక మనుతమ 
వ్యానసంపుటియందు “ఆంధ్రమహాభారతము - అంగిరసము" అనువ్యాసమున సుదీర్గ 
చర్చగావించి శాంతమును ఖండించి ధర్మవిరము నంగిగా నిర్ణయించిరి. ఈయభిప్రాయ 
మంగీకార్యముకాదు. కాదనుటకు( బై(జెప్పిన యనేకోపపత్తులే చాలవజికు సహకరించును. 
విరియభిప్రాయములను పరిశీలించి యం దెంతవజకు సత్యమున్నదో చూడవలయును. 

వీరు నాయకుండగు ధర్మరాజునందును దదనుయాయులగు భీమాదుల 
యందును ధర్మ విరమునకు స్థాయియగు నుత్సాహము గలదనుటకు భారతమునుండి 
యనేక సందర్భముల నుదాహరించిరి. కడకు శాంతము ధర్మవీరమున కంగ మని 


402 


అంగిరనము 
ప్రవర్తనమువలన సహృదయపాఠకునిలోని యే సంస్కారము లుత్టితము లగుచున్నవో 


దానినిబట్టి రననిర్ణయము జరుగవలయును, ధర్మరాజు గురుజనశుశూూషచేతను, 
భీష్మాదులకు( బ్రణిపాతము(జేసియు, పరిప్రశ్నతోడను జిజ్ఞాసువై లౌకికధర్మములతో 
పాటు మోక్షధర్మములనుగూడ. బొందెను. కాని యాతని జిజ్ఞాస కిది ఫలమని విస్పష్టముగా 
నిర్ణయించుటకు( దగినయాధారము లేదు. అతడు లౌకికసుఖముల న పేక్రింపలేదనుటకు. 
బూర్వమే యనేకోపపత్తులు చూప(బడినవి. స్వర్గసుఖము నపేక్షించె ననుటకును ఆధారము 
గనంబడదు. అత౦డు మహాప్రస్థానము చేయంగా( జేయంగా స్వర్గము తారసిల్లుట 
యాదృచ్చికము గానే జరిగినది. యుద్దము చేయుటయు( గులవృద్భుల నందజను 
కుటిలోపాయములతో జంపుటయు, నందజు శత్రువులును జచ్చువజకును యుధిష్టిరు( 
డనునామము సార్థకమగుటకో యన్నట్లు యుద్ధవిరమణము చేయకుండుటయు, లౌకిక 
సుఖాపేక్షలేనిచో నెట్లు సంభవములగు నను శంక యిట బొడమవచ్చును. దీనికి 
సమాధానము నిట్లు భావింపవలయును. కులోచితవర్తనము ధర్మము. “న్వధర్శే నిధనం 
(శ్రేయః వరభార్మో భయావవాః” అను గీలోక్తి ననునరించి క్షతియుండు 
సాంసారికబంధములతో( గూడినవా(డు, కర్తవ్యాకర్తవ్యజ్ఞానమును గృష్టద్వైపాయనాది 
మహామునులవలననే కాక సనాతను(డైన వాసుదేవునివలనను బొందువాండు - గత్యం 
తరములేని పరిస్థితులలో యుద్ధముచేయక తప్పదు. యుద్ధమారంభించిన పిమ్మట 
లక్ష్యనిద్ధికాకుండ నడుమ విరమించుట యుత్తమ లక్షణముకాదు. శతువడ 
నేదోయుపాయములతో. జేసికొనక యుద్ధమునకు దిగిన యొట్టివాండును ధర్మమునూ. 
దియుంటినని యాత్మాహుతి( గావించుకొన(జాల(డు. ఇంతకును నాయకనాయకు(డైన 
శ్రీకృష్ణునిచేతిలో కీలుబొమ్మలవంటివారు ధర్మజాదులు. యుద్ధముముగిసిన వెనుక ధర్మజు 
డు పడిన పశ్చాత్తాపమునకు మేరలేదు. ఆ పశ్చాత్తాప మాతనిలో నేదేని స్వార్థపరత్వమను 
దోష మున్నచో క్రాళన మొనరించునట్టిది. కావున యుద్దము, బంధువధ ముం 
శాంతరసవాదమునకు భంజకములు కానక్కరలేదు. 

ఇ(క నాతని ప్రవృత్తిధర్మాచరణమునకు ఫలరూపముగా స్యర్గప్రాప్తి నిబంధింప 
బడిన దను నభిపాయముకూడ సరికాదు. ధర్మరాజు స్యర్గమును తన మహాప్రస్థానములో 
నొకభాగముగా పుణ్యవిశేషముచే నొకమాటు దర్శించి యింద్రాదులతో గౌరవింపంబడె 
నంతియకాని నిజమున కాత(డు పొందినది సాధారణ పుణ్యవంతులు పొందెడు 
స్వర్గముకాదు. అత(డు యమధర్మరాజు నంశముగా భూలోకమునకు వచ్చెను. మజల 
నాతనితో నైక్యమొందెను. స్యర్గారోహణపర్వమున పర్యవసానమున నిదియే నిబంధింప( 
బడనది. ఈ క్రింది పద్యము పైయభిప్రాయమునకు( బ్రమాణము - 


405 


భారత ధ్వని దర్శనము 
“వినుము ధర్మనందను వుణ్యతనువునందు( 


దగ బ్రవేశించి యున్న విద్యామయాత్ము( 

డైన విదురుండు సమ్మహితాత్మబోధ 

శాలియును ధర్ము( గూడిరి సచ్చరిత్ర!” 18.70 

యమధర్మరాజునకు. గృష్టద్వైవాయను(డు ముక్తి నిపింప(జాల(డుకదా! 
దీనినిబట్టి ధర్మరాజు ముక్తిని బొందెనని నిబంధించుటకు వీలులేదు కావున నాయకు' 
డు స్యగ్గఫలకమయిన ప్రవృత్తిధర్మాశ్రయముగలవా. డనుటయు( బొస(గదు. దీనితో 
ధర్మవీరమున కంగిత్వమును ప్రతిపాదింపలేము. 

(4) “అట్టి యతని ప్రవృత్తిధర్శ్మము నివృత్తిధర్మరూపమైన మోక్షజ్ఞానముచేత 
మెజు(గులు పెట్టంబడినప్పటికిని అతడు కథావ్యాప్తియందు ధర్మవీరు(డే యగుచున్నా( 
డు.” (నవ్యా -పు. 43) 

ధర్మజుండు కథావ్యాప్తియందు ధర్మవీరు( డెట్లు కాలేదో యింతకుముందే 
నిరూపింప(బడినది. ఆమాట నటుంచి ప్రవృత్తిధర్మ మునకు నివృత్తిధర్మము మెజుగులు 
పెట్టుననుట యసంగతము నివృత్తి ధర్మము తక్కిన పురుషార్థములకు గమ్యము. అట్లే 
తక్కిన సర్వరసములును బర్యవసానమున శాంతరసమునకే గమకములు. శాంతమును 
బ్రకృతిరనమని గదా విజ్ఞులు నిరూపించిరి! ప్రవృత్తిధర్శ్మమే ప్రధానగమ్యమగు 
నివృత్తిధర్మమునకు మెజుగులు పెట్టును. భారతమున ధర్మజుని జీవనమునందలి 
ధర్మవీరము అతని యుత్తమగతికి హేతుభూతమై యంగముగా నలరారుచున్నది. దీని 
కనేక ప్రమాణములు గలవు. 

(1) ఫలాభిసంధిలేని కర్తవ్యనిష్టయే యాతని మహాప్రస్థానమునకు బీజము. 
“అర్జునుం డమ్మెయి నచ్యుత రామాది యాదవజనుల వృత్తాంతములను 
దనదు తెజంగు సత్యవతితనూభవ హితభాషణంబులు నెర్పడంగ. 
జెప్పిన విని యుధిష్టిరుండు ప్రస్థానంబు నకు మది యొలయ నన్నరునితోడ 
నభిలభూతంబుల ననఘ పాకంబు. బొం దించుం గొలుండు మదీయబుద్ధి 
కర్మసంత్యాగకలనంబు కార్యమిష్తు డను వినిశ్చ్వయమొందె నీమనము నరయ 
నిదియ మేలుగంగనుచున్మి విదితమయ్య నాకు ననపుడు నయ్యింద్రనందనుండు.” 

17.4 

ఇందు “కర్మనంత్యాగకలనము' అనునది న్వర్గవ లకముకాదు. అది 

మోక్షపురుషార్థమునకు మార్గము. మటీయు 'సర్వాభరణంబులు నూడ్చీ వల్కలాజినములు 
406 


అంగిరసము 
ధరించుటయు' (17.19) వారి వైరాగ్యమునే ప్రతిపాదించును గాని స్యర్గకాంక్ష నభివ్యక్తము 
చేయదు. 

(2) శునకమునుగూర్చి యింద్రునితో ధర్మజుండు వివదించునప్పుడును “కావున 
నాకలోకపుసుఖంబు లటుండగనిమ్ము (17.58) ” అనుటయు నాతని స్వర్గాసక్తి మిక్కుటము 
కాదను నభిప్రాయమును దెలుపును. 

(3) న్వర్గమున నాతని ప్రవర్తన మంతయు దానియందలి యనానక్తినే 
యభివ్యంజించును. స్వర్గారోహణపర్వమున నింద్రుండాతని నిట్లు కీర్తించెను : 

“సిద్ధియు నవ్యయలోక స మృద్ధసుఖావాప్తియును శమితవికృతియు స 

ద్బుద్ధియు నుదాత్తభంగిని సిద్ధించెను నీదు గుణవిశేషముకతనన్‌.” . 

18.37 

ఈ పద్యార్థమును బట్టి మర్త్యలోకముననేకాక స్వర్గమునందును, అవిచలితమైన 
ధర్మదీక్షగలవానికి అవ్యయలోక సమృద్ధసుఖావాప్తియు, శమిత వికృతియు లభించును 
గావున మానవు(డు తదేకలక్ష్యముగా శమదమగుణోపేతు(డు కావలయునను నుపదేశము 
వ్యంగ్యమగును. ఇది శాంతరసమునకే సహకారకముగాని ధర్మవీరమునకు(గాదు. ఈ 
పై యంశములచే ధర్మజు(డు ప్రవృత్తిధర్మైక తత్పరుండును, స్వర్గఫలై కకాంక్షియనియు( 
జెప్ప(జాలము. కావున నాతని ధర్మవీరమే శాంతమున కంగము. 

(5) డాక్టరు నుబ్రహ్యణ్యంగారు శ్రీవిశ్వనాధ వారి యభిప్రాయమును 
దమవాదమున కుపోదృలకముగా నుటంకించిరి. కాని యది వారివాదమున కంతగా 
నహకరింపదు. “మహాభారతముయొక్క నమిష్టిమీంద నంనస్కృత భారతమునందు 
నిర్ణీతమైన శాంతరనము తెలు(గువాక్యమునందు(గూడ సహజముగా( బర్యవసింప( 
జేసికొనవచ్చునుగాని యెచ్చట నీశాంతరసమున కడ్డుతగులునో చెప్పలేము” అని వారే 
యుద్ధరించిన వాక్యము శాంత రనమునకు మూలచ్చేదకము కాదు. ఎందేని శాంత 
రసాననుకూల విషయములు క్యాచిత్కముగా కవిభేదముచే వచ్చినరావచ్చునని మాత్రమే 
వారి తాత్పర్యము. మణీయు వారు “ఇది చాల, అగాధమైన విషయము" అనుటయు 
గమనింప(దగినది. భారతమువంటి మహేతిహాసకావ్యమున అనేకకర్తకత వలన నొకచో 
అభిప్రాయ భేదములు రసవిషయమున రావచ్చును. వానిని పరిష్కరించుట దుష్కరమని 
వారు తలణచియుండవచ్చునని పైవాక్యమువలన భావింపనగును. వీరుద్ధరించిన 
వాక్యములను బట్టి శ్రీవిశ్వనాథవారికి భారతమున ధర్మవీర మంగి యనునభిప్రాయము 
గలదని నిబ్బరముగా( జెప్ప(జాలము. 


407 


భారత ధ్వని దర్శనము 
(6) “న యత్ర దుఃఖం, న నుఖం, న చింతా న ద్వేషరాగౌ నచికాచి దిచ్చా 


రన స్తు శాన్తఃొ అను శ్లోకమును బేర్కొని ధర్మజునియం దివి యన్నియు నున్నవికావున 
'శాంతరసము కానేరదు” (పు. 46) అని వీరు తీర్మానించుట రస సిద్ధాంతమునకే కాక 
హేతువాదమునకును విరుద్ధమైన విషయము. శాంతరసాస్వాదము చేయు సహృదయునిలో 
నిట్టిస్థితి యుండుననియే పైశ్లోక తాత్పర్యము. రసానుభవమెందుండునో యందే దుః 
ఖాదులుండవని మాత్రమే యిచట గ్రహింపవలయును. ఇట్లు భావింపనిచో శాంతరసమున 
కుదాహరణమే దొరకదు. ముముక్షువునకు నిచ్చగలదు. మోక్షమునం దనురాగమును 
దద్భిన్నమగు దానియందు ద్వేషమును వాని కుండును. అట్లే తశ్రాప్తియందు 
నుఖమును, ప్రావ్యభావమున దుఃఖమును గలుగుచునే యుండును. కావున 
నీయభిప్రాయము సరికాదు. శృంగారాదిరసానుభూతిలోని యానందముకంటె భిన్నమగు 
నానందవిశేషము గలుగునని మాత్రమే సపైశ్లోకము తాత్పర్యము. ఆగ్రహమున( గాదన్నచో 
అసంమోహము, అధ్యవసాయము, నయము, వినయము, బలము, పరాక్రమము, శక్తి 
మున్నగునవి వీరరసమునకు విభావములని నాట్యశాన్రమునందు( జెప్పంబడినది. 
ధర్మజునియందు. సంమోహము పెక్కుమాజులు గానవచ్చును. అభిమన్యు వధ, కర్టు( 
డవమానించిన ఘట్టము, దుర్యోధనాదులను న్యర్గమున( దమ్ములను నరకమున( గాంచు 
సందర్భము మొదలగునవి యిట స్మరింపనగును. అట్లే పట్టుదల లేకుండుటయు 
గోచరించును. ధర్మాధ్యవసాయము అవిచలితమని చెవృ(జాలకపోవృట కు 
భీష్మాదివధోపాయు[వశ్నాదిక ముదాహరణమగును. కావున శ్రీనుబ్రహ్యణ్యంగారి 
యభిప్రాయము ప్రకారము ధర్మవీరమంగి యనుటయు( బొన(గదు. కావున 
ధర్శజునియందు దుఃఖాదులు గలవు గాన శాంత రనము కాదనుట న్వవచన 
వ్యాఘాతమునకు దారితీయును. మజియు నొక్క విశేషము - కావ్యావసానమున ధర్మజు( 
డు దుఃఖాదుల నన్నిటిని సమూలముగా ఛేదించి నిర్మలు(డై శాంతరసమున జెప్ప, 
బడిన స్థితివిశేషమును బొందె ననియు నిక్రింది పద్యమున సూచింపంబడినది - 
“అని పల్కి ధర్ము6 డత్తనయుని( దోడ్కొని యయ్యందటును దోడ నరుగుదేర 
నాకాశగంగ యుపాంతంబునకు( బోవ నప్పుణ్యనది నమ్మహానుభావు( 
డార్యసంస్త వనవాక్యంబులు చెలంగ భ వ్యస్నానమంగళ మాచరించి 
మానుషతనువు నమ్మాత్రన విడిచి ది వ్యంబగు మహితదేహంబు దాల్సి 
వైర మత్సర స్నేహ సంవాన లౌల్య గర్వ శోకాదు లైన హృద్గత వికార 
ముల దొజింగి నిర్ధామత్వమున వెలుంగు పావకుండుంబోలె శోభిల్లె బౌరవేంద్ర!” 
18.52 


408 


అంగిరసము 
ఇది యాతనిజీవితమునకును జరిత్రకును సంబంధించిన తుదిమాట. హృద్గత 


వికారములనెల్ల( దొజింగె ననుటచే నాతని పరిపక్వస్థితి చెప్పంబడిది. ఇట్టి స్థితి శాంతరసైక 
గమ్యము. 

ఇదియంతయు నూరక హేతువాదమునకై చెప్పంబడినది. నాయకుని 
యనుభూతికిని రసనిర్ణయమునకును సుదృఢమైన సంబంధము లేదు. రసము సహృదయ 
నిష్టము: 

వ్యాసాంతమున ధర్మజు(డు ముక్తిపొందలేదని శ్రీసుబ్రహ్యణ్యంగారు చక్కని 
హేతువాదబలమున నిరూపించిరి - కాని ఒక్కమనవి. ధర్మవీరమునకు ఫలమని వీరు 
నిరూపించిన స్యర్గమునుగూడ నాత(డు అనుభవింపలేదు. కావున ముక్తి పాందకపోవుటచే . 
శాంతరసమనుట కభ్యంతర మున్నదన్నచో స్వర్గానుభవము తదితరులకువలె నీతనికి( 
గలుగలేదనుటచే ధర్మవీర మను వాదముకూడ వీగిపోవలసి వచ్చును. ధర్మజుండు 
ధర్మునిలో నైక్యమాయెను. తన్ను( దానెజీ(గి తనలో నైక్యమగుటచేతను, 
పునరావృత్తిరహితస్థితి నొందుటచేతను నొక విధముగా నది ముక్తియే -యనవలయును. 
కాదందురా - నష్టము లేదు. శాంత రసము ప్రధానముగాంగల కావ్యమందు నాయకు. 
డు ముక్తినొందవలయు నను నియమము లేదుగదా! స్వస్వరూపాను సంధానమునకై 
యాత(డు భువియందును దివియందును బడినపాటులు నహృదయునకు 
ఐహికాముష్మికసుఖా పేక్షను ద్రుంచివేయును. పారమార్థికానందా పేక్షను బెంపొందించును. 
ఇట్టిస్థితి ధర్మజాలంబకమగు నిరభిమానాత్మకమైన తృష్టాక్షయ రూపస్థాయిభావమువలననే 
సిద్ధించును. కావున మహాభారతము నంన్మృతమునందు వలె దెలు(గునను 
శాంతరసాంగిత్యమునే గ్రహించియుండుట యిందుమూలమున స్పష్టమగుచున్నది. 


ఉపసంహారము :- 

ఆనందవర్ధన మేధా మందరసమున్మథిత సాహిత్యశాస్ర్రక్షీరసాగర సముద్భూత 
ధ్వనిసిద్దాంతసుధాస్రవంతి దజింజేరుటకు మహాప్రతిభావంతునకు(గాని సాధ్యము కాదని 
యెజు(గుదును. అయినను దైవకృపచేతను గురువుల యాశీఃకరావలంబమునను 
ధ్వనిసిద్ధాంతమునెడల నాకు( గల యాసక్తిని. బురస్కరించుకొని ఆంధ్ర మహాభారతము 
నందలి ధ్వనిని గూర్చిన విశేషములను వెలికి(దీసి తెలియజెప్పుటకు యథాశక్తి చిత్త వద్దితో6 
బరిశ్రమించితిని. దీనియందు నేనెంతవజికు( గృతకృత్యు(డ నైతి ననుదానికి సహృదయులే 
ప్రమాణము. ఈ నా కృషి వారి మనసుల కెక్కుటయే నా కానందము. 


షు తత్పత్‌ 


409 


వీనిని గూర్చి... 

పరిచాయకముగా ఈనాలుగు ముక్కలు వ్రాయుటకు హేతువు - జిజ్ఞాసు సహృదయ 
సమాజముతో మాటలాడుకొనుట అదృష్టవిశేషమగుటచే అభిలషణీయ మగుటయే. అంతేకాని 
మాన్యులగు పండితులకు గాని పండితమ్మన్యులకు గాని వీనితో పనియేమి? 

ఇది మనోరంజకములును విజ్ఞానప్రదములును నగు మధురతర నిబంధముల 
సంపుటి. తత్త్వాన్వేషణాత్మకమగు బృహన్నిబంధము. ఈబృహన్నిర్మాణమునకు ఆధారభిత్తి 
అలంకారశా స్త్ర నిబంధమూర్ధన్య మగు ధ్వన్యాలోకమును - తత్కర్తచేతనే “ద్విత్రాః పంచషావా” 
అని పరిగణింపబడిన మహాకవులలో నొకడో ఒకటవవాడో అగు వ్యాసభగవానుడు రచించిన 
శ్రీమన్మహాభారతమునకు కవిత్రయమువారు అందిచ్చిన ఆంధ్రమహాభారతమును. 

ఈవిషయమును గూర్చి ఆలోచించునపుడు 

“పరస్పరేణ స్పృహణీయశోభం 

నచే దిదం ద్వంద్వ మయోజయిష్యత్‌ 

అస్మి న్వయే రూపవిధానయత్నః 

పత్యుః ప్రజానాం విఫలో ౬ భవిష్యత్‌” (కుమారనంభవము - 7.66) 

అను శ్లోకము స్ఫురించును. 

ఇది వధూవరులగు పార్వతీపరమేశ్వరులను గాంచిన ఓషధీ ప్రస్థపుర కాంతలు 
అనుకొనిన మాట. పరస్సరమును సృృహణీయమగు శోభకల అద్వంద్వము నొకచో 
యోజనచేసియుండనిచో ప్రజాపతి ఈజంటయందు రూపనిర్మాణమునకై చేసిన యత్నము 
వ్యర్థమై యుండెడిది. 

ఇట్టే వ్యానరచిత భారతామ్నాయుము కూడ తనయందలి తత్త్వమును 
ప్రమాణపురస్సరముగ నిరూపించు సాహిత్యతత్త్య వివేచకనిబంధమునకై యభిలషించు 
చుండినది. ఆలంకారిక శిరోరత్నమగు నానందవర్గను(డును తన ధ్వనిప్రస్థానమున 
భారతసంహితాతత్త్యమునే వివేచించబూనియో “అస్మి న్నతివిచిత్ర కవి పరంపరావాహిని సంసారే 
కాలిదాస ప్రభృతయో ద్విత్రాః పంచషా ఎవవా మహాకవయ ఇతి గణ్యన్తే” అనియు - “వాల్మీకి 
వ్యాసముఖ్యాశ్చ యే విఖ్యాతాః కవీశ్వరాః అనియు - వ్యాసునకు సముచిత స్థానము నిచ్చి 
పేర్కొనుటయే కాక చతుర్జోద్దోతమున కావ్య ప్రతిపాద్యరసముల కంగాంగిభావమును గూర్చి 
వివేచించు సందర్భమున శ్రీమన్మహాభారతమునందలి రసముల అంగాంగిభావమును చాల 


XV 


వినత ముగా అనుశిలించెను. కాని ధ్వన్యాచార్యుని తన్నిబంధరచనా (వవృత్తి 
ధ్వని ప్రస్థాన ప్రతిష్టాపనమునకై కావున నాత డచట భారతవిషయకచర్చను సర్వాంగీణముగా 
నొనర్స నవకాశము చిక్కలేదు. అది ఈనాటికి శ్రీరఘునాథశర్మగారి ద్వారమున చక్కగా 
నెరవేరినది. ఈనిబంధ మాంధ్రభారతము నాధారముగా గొనినదెయైనను తదాంధ్రీకృతి శ్రీ 
వ్యాసభగవానుని రచనాతత్తానుయాయియే. కనుక నిడి శ్రీమన్మహాభారతాగ్రిత మని 
సామాన్యముగ ననదగును. నన్నయభట్టారకుడును “ధర్మతత్వ్వజ్ఞులు ధర్మశాస్త్ర ంబని ' ఇత్యాది. 
పద్యమున విష్ణుసన్నిభుడగు వ్యాసునిరచనలోని విశ్వజనీనత్వమును ప్రతిపాదించుచు 
తల్లక్షణములు చెడకుండ రచనగావించుటయే తనలక్ష్యమునని సూచించెను. మిగిలిన 
తిక్కన యెజ్జనలును ఈమార్గమునే అనుసరించి రనుటచే సమగ్రాంధ్రభారతమును 
వ్యాసరచనకు సంగ్రహముగ నొసగిన యాంధ్రరూపమె. 

ఈ నిబంధము తత్త్వాన్వేషాత్మకము. అన్వేషింపబడిన తత్త్వము ఎది? తస్యభావః - 
తత్వమ్‌. తచ్చబ్బముచే సచ్చిదానందస్వరూపమగు పరమార్ధమే చెప్పబడును. భావమనగా 
రూపము. కనుక ఎవిక్లేషణాత్మకనిబంధమునందైనను సాక్షాత్తుగనో పారంపరికముగనో 
పరమార్ధతత్త్వ స్వరూపమే వివేచించబడును. శ్రీమన్మహాహారత మొక రసఖండము. “రసోవైస:” 
- “రనగ్‌ంh్యూవాయం లబ్యా£౬౬నందీభవతి "ఇత్యాది ప్రమాణములచే కావ్య 
ప్రతిపాద్యవిషయాస్వాదజనితానందము బ్రహ్మానంద సబ్రహ్మచారి. ఈయది ప్రత్యగనుభవ 
గోచరమే కనుక ఇది లేదనరాదు. కనుక "అస్తి “సతో. ఇది “నానృషి: కురుతే కావ్యమ్‌ 
"ఇత్యాది ప్రమాణములచే క్రాంతదర్శియగు బుషితో నభిన్నుడగు కవియొక్క చిదంశమగు 
ప్రతిభచే నిష్పన్నము కనుక కార్యకారణముల కభేదముచే కావ్యానందము “చిత్‌”. దాని 
వొస్తవస్వరూపము ఆనందము. కనుక నిట్లు కావ్య ప్రతిపాద్యవిషయాస్వాదజనితానందము 
సచ్చిదానందరూపము అనుట అపరిహరణీయమైనది. 

మరియొక విధముగ నాలోచింపగా - పరమార్గతత్త్వము స్వస్వరూపమున 
యోగిమాత్రగోచరము; కాని సర్వులకును తద్వివర్త మగు జగద్రూపమున గోచరించుచున్నది. 
తద్విషయకవ్యవవోర వుంతయు వాక్కుతోనే జరుగవలెను. అందుచేతనే 
ఈదృశ్యజాతమంతయు నామరూపాత్మకమనుట. ఇది బాహ్య జగద్విషయము,“అపారే 
కావ్యసంసారే కవిరేక: ప్రజాపతి:” ఇత్యాది ప్రమాణముల చేతను, యుక్తిప్రపంచము చేతను 
కూడ కవి స్రష్టయే. 

ఈ(ప్రపంచమును నామరూపాత్మకము. కాని బాహ్యసృష్టికిని కావ్యసృష్టికిని గల 
భేదమిది : బాహ్యసృష్టి యొక్క నామరూపాత్మకత్వములో రూపము దృష్టి గోచరమగుచుండును. 


AVI 


నామము - శబ్ద ప్రపంచము - వ్యవహర్తల ముఖమునుండి అంతలొ పుట్టి అంతలొ 
అనంతాకాశమున లయము నొందును. కాని కవిసృష్టి లోనో - తధ్ధథిత వాగ్విసరము 
రచనాత్మకముగ స్థీరరూపమునొంది గోచరమగు చుండును. తత్రతిపాద్యములగు 
విషయములరూపము మాత్రము సహృదయుల భావనాబలము నాశ్రయించి చిత్తగోచర 
మగుచు లయము నొందుచునుండును. శబ్దములు రూపములతో అవినాభావసంబంధము 
కలిగియుండి వానిని ప్రతిపాదించుచుండుట మాత్రము ఉభయత్రసమానము. శబ్దము 
ధ్వన్యాత్మకము. కాని భేరీవటవోదిధ్వనులకు అర్థప్రతిపాదకసామర్థ్యము లేదు. 
గవాదిశబ్దములకు అర్థప్రతిపాదనశక్తి కలదు. ఇట్లు శబ్బాత్మకధ్వని ప్రతిపాద్యమగు అర్థమును 
స్ఫుటము శబ్దాత్మకధ్వనిచే వ్వంజితము. తత్తచ్చబ్దప్రతిపాద్యములగు అర్థములు శ్రోతలకు 
వ్రతీతము లగుటలో ద్వార-సాధన-భూతము. ఈవిషయమున వైయాకరణులు 
వర్ణస్ఫోటము-పదస్ఫోటము - వాక్యస్ఫోటము అను మూడు ప్రధానభేదములను, మరియింకను 
తత్తదువభేదములను విశ్లేషించి విషయవిన్హృతి నొనరించినారు, ఈమార్గమును 
కావ్యవిషయమున నన్వయించుటచే నిష్పన్నమైన సిద్ధాంతమే ధ్వని సిద్ధాంతము 

దానిని సంగ్రహముగా నిట్లు చెప్పవచ్చును :- 

ప్రతిశబ్దమును తానొక యర్ధమును సాక్షాచృక్తిచే ప్రతిపాదించును. దానిచే. “గోవు” 
అను శబ్దము నుచ్చరింపగనే సాస్నాలాంగూల ఖుర విషాణా (గంగ డోలు - తోక - గిట్టలు - 
కొమ్ములు)ద్యవమవ సహితమగు ప్రాణిరూపము nS గోచరించును, ఇచట 
“గోవ అను శబ్దము వాచకము. ఈయర్థము 'వాచ్యము'. ఈ ఈశబ్దము ఈయర్థమును 
ప్రతిపాదించుటకు సహకరించిన శక్తి 'వాచకత' అధవా అభిధ. 

“ఈబాలుడు అగ్ని" అందుము. ఈబాలుడు ఉన్నాడు. అగ్నిఉన్నది. కాని 
ఈవాక్యమునందు ఈఉభయమునకు గోచరించు అభేదము అసంభవము. కనుక 
ఈబాలునియందు “అగ్ని యందలి “పవిత్రత” కలదు. అందుచే ఈవాక్యమున గోచరించు 
అభేదము ఉపపన్నము. ఈవిధముగ ఇచట “అగ్ని"పదము అగ్ని యందలి పావిత్రమును 
లక్షింప - గుర్తింప - జేసినది. కనుక ఇచట “అగ్ని పదము లక్షకము. “పావిత్ర్యము కలవాడు” 
అను అర్థము లక్ష్యార్థము. ఈపదము కలరు ప్రతిపాదించుటలో సహకరించిన 
శబ్దశక్తి లకు! 

కాని ఈరెండుపద్ధతులకు అతీతముగా ఆ యా వాక్యములచేతను పదముల చేతను 
పదాంశములచేతను ఆయాసందర్భములందు సహృదయహృదయ చమత్కార జనకములగు 
అర్థములు స్పురింళఏచున్నవి. ఈయర్థములు పైని తెలిపిన స్ఫోట ప్రతిపాద్యార్థముల తో 


XVI 


పోతిక కలవి. కాని వానికంటెను విలక్షణ మగునవి. 
ఉదాహరణమునకు :- 

“ ఏవంవాదిని దేవర్నౌ పారే పితు రధోముఖి | 

లీలాకమలపత్రాణి గణయామాస పార్వతీ (కుమారసంభవము - 6.84) 

ఇచట ఈశ్లోకమునందలి ఆ యా పదములకు గల అభిధాలక్షణాశర్తులచే 
ప్రతిపాద్యములగు అర్ధములకంటె అతీతమై మరొక యర్థము గోచరించుచున్నది. 

అది ఇట్లు : 

దేవర్షియగు అంగీరసుడు హిమవంతునితో పార్శతిని శివున కిచ్చి పెండ్లి చేయు 
విషయమై ఈ (పై) విధముగ పలుకునప్పుడు తండ్రిపార్వమున పార్వతి యధోముఖియై 
(నిలిచియుండి) లీలాకమలపత్రములను లెక్కించెను. హేతువెమై యుండును? అని ప్రశ్న. 
ఆమె కన్య; ముగ్ధ. కాని ప్రీయవిషయకాలాపశ్రవణముచే ఆమెమనమున లజ్జ కలిగినది, 
దానివలన తనలో నేమి సాత్వికభావములు ప్రకటములగునో - అవి పెద్దల మనస్సున 
కేమనిపించునో; వానిని గోపనము చేసికొనవలెను, అందులకై తాను వ్యాపారాంతర 
ప్రవృత్తురాలగుట యావశ్యకము. అదియే ఈలీలాకమలపత్రగణనమునకు హేతువు. 
ఈవిషయమును వెనుక వెనుకకు యోజించుచు పోయినప్పుడు పార్వతీచి త్తజనితలజ్ఞానామక 
సంచారిభావము ఈశ్లోకముచే ప్రతిపాద్యమగు ముఖ్యార్ణము. ఎలయన అదియే యిచ్చట 
సహృదయచిత్త చమ తృతిజనకము. కవిచే సాక్షాత్తుగా చెప్పబడనిది. పరోక్షముగా చెప్పబడినది. 
“పరోక్షప్రియా ఇవ హి దేవాః” ఇట్టి పరోక్షికోక్తులచే దేవతలు ప్రీతి నొందుదురట. ఇచట 
సహృదయులే ఆదేవతలు. లజ్ఞాఖ్య సంచారి భావము రసాంగము. కనుక ఇచటి 
ఈయుదాహరణము రసధ్వనికి సంబంధించినది. 

“గురుగుం జెంచలి( దుమ్మి లేందగిరి సాకుం దింత్రిణీ పల్లవో 

త్కరముం గూడ! బొరంటినూనియలతో గట్టావికుట్టారుగో 

గిరముల్మెక్కి, తమిం బసుల్పాలమువో( గ్రేపుల్మెయిన్నాక మే 

కెరువుంగుంపటి మంచమెక్కిరి ప్రభుత్వైకాప్తి రెడ్డజ్ఞడిన్‌.” 

( ఆముక్తమాల్యద - 4.131, ) 

అను పద్యమున రెడ్డదానిద్ర్యమును వస్తువు - క్రేపులు రెడ్డను తమ తల్లులుగా 
తలచిన భ్రాంతిమదలంకారము దాని మూలమున స్ఫురించు హాస్యరసము అనునవి ధ్వనులు. 

ఇప్పుడు మరల సపైవిషయముల నాలోచించవచ్చును. వైయాకరణుల 
స్ఫోటసిద్ధాంతమున శబ్ధాత్మకధ్వని -- స్ఫోటము -- శబ్దప్రతిపాద్యార్థ ప్రతీతి 


XV 


ధ్వనిసంప్రదాయవాదులగు అలంకారికుల మతమున 


వ్యంకజమగు వాక్యము 


లేదా 

పదము 

లేదా 

పదాంశము --వ్యంజనావ్యాపారము -- వ్యండ్యార్థ ప్రతీతి 


ఈవిధముగా స్పోట - ధ్వని సిద్దాంతములకు సాద్యుము కుదురుచున్నది, 

ఈధ్వనిసిద్దాంతమును శ్రీమన్మహాభారతమున కన్వయించుటయే ఈనిబంధమున 
ప్రతిపాద్యవిషయము. ఇట్టి విషయమునందు (పవేశించుటకే ఎంతయో యోగ్యత 
కొవలయును. గురుకులసమాశ్రయణమున సంపాదించిన సంప్రదాయ పరిజ్ఞానము - 
తత్త్యజ్ఞాననిష్ట- దృఢపరిశ్రమము- అనహంకారతాపూర్వకమైన సహృదయత్వము - లేనిదే 
ఇట్టి విషయములందు నిష్కృష్టమైన పాండితి యలవడదు. దానిని నిర్దష్టముగను, 
స్పష్టముగను, సరళముగను ప్రతిపాదించు సామర్థ్యమును అబ్బదు. శ్రీశర్మగారికి ఈపై 
సాధనసామగ్రి యంతయు సమగ్రమునగలదు. శ్రీవేమూరి రామ బ్రహ్మశాస్రులవారు 
ఆంధ్రదేశమునందు జన్మించి, భారతదేశమునందలి సుప్రసిద్ధ విద్వద్వరేణ్యుల కెవ్వరికిని 
తీసిపోని కూలంకష పాండితి కలిగియుండియు - మారుమూల నెచ్చటనో - అగిరిపల్లిలో 
చాల కాలమును చివర చివర ఒంగోలులో కొంతకాలమును శాస్త్రపాఠప్రవచనములతో 
కాలముగడిపిన మహానుభావులు. వారికి రాని శాస్త్రములేదు. అసమగ్రత యనునది వారి 
పాండితిలో నెచ్చటను కానరాదు. వేదభాష్యములు - మిమాంసాశాస్త్రమున అర్థసంగ్రహము 
మొదలు శాబరభాష్య - శ్లోక - తంత్ర - వార్తికముల వరకు అన్ని గ్రంథములును 
వ్యాకరణశాస్త్రమున మంజూషాభూషణసారాదికము - అలంకారశాస్త్ర మున అన్ని గ్రంథములును 
క్ష వేదాంతశాస్త్రమున అద్వైతపరిభాష మొదలు ఖండన ఖండఖాద్యము వరకు నన్నియును 
తర్కశాస్త్రమున నన్నిగ్రంథములును నిరాఘాటముగ ననేకావృత్తులు పాఠములు ప్రవచించి 
పండిన పాండితి కల వారిని గూర్చి ఎదో చెప్పబూనుట సాహసము, వారి శిష్యకోటిలో 
కడపటివారు శ్రీరామచంద్రుల కోటీశ్వరశర్మగారు న్యాయ వేదాంతాద్యనేకశాస్త్ర పారంగతులు. 
వారినుండి సంపాదించిన సంప్రదాయబద్ధ మగు శాస్రీయాలోచనా సరణి శ్రీశర్మగారిది. ఇట్టి 
వీరిచే సంగ్రథింపబడిన ఈనిబంధము మూలమున ధ్వన్యా చార్యుని ధ్వన్యాలోకమును 
శ్రీమన్మహాభారతమువంటి ఆర్వగ్రంథముపై నన్వయించుటలోను - దాని నొక 
.సరసకావ్యవముగా భావనచేసి ఆనందించుటలోను - సహృదయులకు తోడుపడుట అను 


XIX 


రెందు ప్రయోజనములు చక్కగా నెరవేరగలవు. ఈబృహత్ర్రయోజనమును సిద్ధింపజేయుటలో 
ఇది నిష్కృష్టముగ నుపయోగించు సాధనమగుటచే నిదియంతయుగాని. దిని యందలి 
ప్రత్యేకవ్యాసములేకాని ప్రత్యేకము సమగ్ర గ్రంథముగా పఠన - పాఠనములలో గ్రహింపబడినచో 
భారతీయాలంకారికభావనాసరణిసం ప్రదాయ మవిచ్చిన్నముగ ఆంధ్రదేశమున ముందునకు 
సాగిపోవుచుండునని నిశ్చయముగ చెప్పవచ్చును. ఇందతిశయోక్తి లేశమాత్రమును లేదు. 

ధ్వన్యాలోకమునకు వివరణములో - అనువాదములో - ఇత:పూర్వము పెద్ద లెందరో 
రచించినవి కలవు. కాని ఈనిబంధరచయిత ధ్వన్యాలోకమును చూచిన తీరు - 
అన్వయించుకొనిన విధము - తనది. దీనిని వినియోగించుకొన గలుగుట 
ఆఅంధ్రసాహితీతత్త్వజిజ్ఞాసువులగు సహృదయులవంతు. 


ఆదోని పాతూరి సీతారామాంజనేయులు 
ది 26-9-1979 





